


అహా వైషదను 
ఏడవ సంపృటము 


తలుగు వ్యాక్యానం 
శ్రీ ఉడాలి సుబ్బరామళాన్త్రి, ఎం, ఏ., 
రిటైర్‌ వ్రీన్సిపాల్‌, వెదిక సంస్కృత క కళాశాల, నెల్లూరు 





ప్రచురణ 


ఆంధ్రప్రదేశ్‌ సాహిత క అకాడమి 
కతాలననన్‌ _ సెవో చ్చు 
నమా బాదు.+ 


SRIHARSHANAISHADHAM: Volume VI(Contai- 
ning 2th, 21st and 22nd 51౪826) - A Sanskrit Classic 
by Sri Harsha of 12th Century A.D. with Telugu 
Commentary by Sri Udali Subbarama Sastry, Retd. 
Principal, Veda and Sanskrit College, Nellore, 
Andhra Pradesh. 


ఆంధ పదేళ్‌ సాహిత్య అకాడమి 
హైదరాబాద్‌ -500 004 

పచురణ: తిర: 

పథమ ము:దణ : 1984 


పతులు : 1000 


చల : రూ. 28.00 


(పతులకు : 
ఆంధపదేళ్‌ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, సెఫాబాద్‌, 
హై దరాబాద్‌-500 004. 


ము!దణ : 

నహజ (సింటర్స్‌, 

1-7-166, బాకారం, ముషీరాబాద్‌, 
హైదరాబాద్‌ -500 048. 


తిలిపలుకు 

(పనిద్ధమైన సంన్యత గంఖాలలోని మూల స్వరూపాన్ని తెలుగు 
పాఠకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అకాడమీ ఇంతవరకుకొన్ని 
పుస్తకాలను (పచురించింది. జ. ఎచ్భుకటిక ము, ది త్ర రరామచరి[త, 
ముదా9రాక్షనం, ఆంధ్రరనగంగాధరం లాంటి పఠసీయ। గ ౨థాలకు 
పండితులచే ఆర్థతాత్స ర్యాలు, విశేషాలూ వా9యించి అందించింది, 
సంస్కృతంలో బాగా వ్యా వ్రీలోనికివచ్చి తెలుగులో కావ్యాలుగా అవత 
రించిన (గ ంథాలు అనేకం. జిజ్ఞాసువులకు మూలంలోని ఆంత ర్యాన్నీ, 


అది వెనుకున్న తెలుగువేషాన్నీ తేలుసుకొని తుతనాత్య కలగా పరిశీలించ 
వలనీన అగత్యం ఉంటుంది, 


ఈ ప ప్రణాళికను అనుసరించి నెల్లూరు వైదిక కళాశాల (పిన్సిపాల్‌ 
శ్రీ ఉడాలి నుబ్బఠామ శాస్త్రీ గారు (్రీహర్షుని నైషధానికి తెలుగు ఆర 
తాత్పర్యాలు సమకూర్చి అకాడ మీకి అండించినారు. ఇంతవరకు శ్రీహర్షి 
నైషధం ఆరు సంవుటాలుగ వచ్చింది. మొటి స3వుటంలో 1,2,9 సర్ది 
లకు, రెండవ సంవుటములో 4,5,6 సర్గలకు, మూడవ సంపుటములో 
7,8,9 సరలకు, నాల్గవ సంఫపుటముకో 10, 11,132 నరలకు, ఆరవ 
సంపుటములో 16,17, 18,19 సర్గలకు, అఘు వ్యాఖ్యానం (మూల 
శ్లోకం, పద విభజన, అర్జము, విశేషము, సమాసములు, భావము)ఉన్నది. 
ఇప్పుడు 20,21,282 సర్గలతో ఉన్న ఏడవ సంవుటాన్ని అందిస్తున్నాము, 

శ్రీనాథుని శృంగారనై షధం వల్ల తెలుగు క వితాపంప ంచంలో 
విశేష పాంచ్యుఠ్యాన్ని పొందిన శ్రీహర్లుని నై శె వధం విద్యదౌషధం గానూ, 
రసకోశం గానూ వాని కెక్కింది, శ్రీహర్థుని నైషధానికి చక్కని 
వ్యాఖ్యానం తెలుగులో వెలయించిన శ్రీ ఫా. సుబ్బఠామళాన్రి న. 
అకాడమీ కృత జ్ఞతలను సమర్పించు కుంటున్నది. 
శ్రీ ఉడాలి సుబ్బరామ శాన్ర్రి గారు ఇటీవలనే దివంగతులై నారు. ఆయన 
అపారమైన పొండిత్యా నికీ, ఆమేయమైన పృతిభకూ ఈ హర్ష నై షథ 
వ్యాఖ్యానం అజరామరంగా అమ్హా; “ంగా నిలివిపోతుంది. ఆయన యశః 
కాయానికి (పతీకగా గా నిలిచిపోతుంది. 


హైద రాబాదు 


తేదీ 181.88 - ఇరివెంటి కృష్ణమూర్తి 
కార్యదర్శి 


శ్రి భార్త నైషధము 


ఆంధ వ్యాఖ్య 
వింశ సర్గ 


శో. సౌధా(ది కుట్టిమా నేక ధాతుకాధిత ్యకొతటమ్‌ | 
స (పాప ర థపాధోభృ్ళద్యాత డొతజదో దివః॥ ' 1 


వ. వి. సౌధాద్రి కుట్టిమానేక ధాతుకాధిత్యకాతటమ్‌ - సః - |ప్రాప _ 
రథపాథో భృత్‌ _ వాతజాతజవః - దివః. 

ఆర్థముః వాతజాతజవః, వాత = గాలివలె,జాత == ఏర్పడినుజవః = వేగ ముగల్లిన 
వక్షాన్తరమున, వాత = గాలినుండి, జాత == కల్గిన, జవః = వేగ ముగల, 
సః == వూర్ణము చెప్పంబడిన, అతిపుష్పకమగు రథము అనెడి, 
పాథోభృత్‌ = మేఘము, దివః స్వర్గము నుండియు, ఆక నమునుండియు, 
సౌధ్యాది కుట్టిమానేక ధాతుకాధిత్యకాతటమ్‌ సౌథ = మేడయనెడి, 
అది = పర్వత ముయొక్క; కుట్టిమ == వివిధ రత్న ములచే(గ ట్టబడిన, 
మేడవైని గృహముల యందలి భూమియనెడి, అనేక ధాతుక =- వెక్కు 
గై రికాదిధాతు వులు గల్లిన, అధిత్యకా-- వై భూమియొక్క. తటమ్‌=ా 
సమీప భూమిని. (శిఖరమును) |పాప= పొందెను, 


సమాసములు : 
_ = సొధ్నాది కుట్టిమానేక ధాతుకాధిత్యకాతటమ్‌ : సౌధ ఏవ ఆదిః= 
సౌధ్యాదిః,.. సౌధ్మాద్రేః ఒట్టిమః _సౌధ్యాది కుట్టిమః, అనేక ధాతవః 
యస్యా: సా=అనేక ధాతుకా, అనేక ధాతుకా చ సా ఆధిత్యకాచ = 


సిం 


శ్రీహర్ష నై షధము 
ఆనేక ధాతుకాధిత్యకా, అనేక ధాతుకాధిత్యకాయాః తట = అనేక ధాతుకా 
ధిత్యకాత టః సౌధ్యాద్రికుట్టిమ ఏవ అనేక ధాతుకాధిత కిరాత టః gs 


నౌధాది కుట్టిమా నేక ధాతుకాధిత్య కాతటః,తమ్‌ = సౌధ్యాది కుట్టిమానేక 
ధాతుకాధిత్య కాత టమ్‌, 


రథపాథోభ్యత్‌ : పాథాంనీ -విభర్తితి =- పాథోభృత్‌, రథఏీవ 
పాథోభృత్‌ = రథ పాథోభృత్‌. 

వొతజూతజవః :; వాత ఇవ జాతః __ వాతజాతః, వాతజాతః జవః 
యస్య సః = వాత జాత జవః, పతా నరమున క వాతొజ్టాతః = వాత 


జాతక, వాతజాతః జవః యస్యసః = వాతజాత జవః, 


భావము ; 


గౌలివలె వేగముగలదియు, గాలినుండి గల్గిన వేగ ముగలదియు నగు నా 
యతి వువృకమైన రథమనెడి మేఘము న్వర్గమునుండియు, నాకసమునుండియు, 
_మేఘమనెడి వర్వతముయొక్క యుపరి గృహముల యందలి రత్నభూమియనెడి 
పలురక ములగు గై రికాది ధాతువులు గల్గిన .వైనున్న భూమియొక్కయు సమీప 
[వదేశమును, శిఖర మును, చేరినది. ॥1౪ 


ల్లో, తతః (ప్రత్యుదగాత్‌ భై మీ కాన్హమాయాన్హ మ న్రికమ్‌ | 


ప. వి. తతః _ (వత్యుదగాత్‌ _ ఖైమీ _ కాన్గం - ఆయ్యాన్తం _ అన్తికం - 
. (పతీనీ సింధువీనీ - ఇవ - దినోజ్కారే - సుధాకరమ్‌ ॥ 


అకము: తతః== రథము రత్ననిబద్ధమగు వై. ప్రదేశ మును(జేరినవిదప, భై మీ = 
దమయ ని, దినోజా_రే; దినముయొక్క-, ఓడజ్కా-రే = |పారంభము 
నందు, (గాయత్రీ) (ప్రభృతి మ న్ర్గముల [పారంభమునందు ఓజ్కారము 
పయోగింప(బడుటవలన నది యిచ్చట [పారంభవాచకము) (పతీచీ 
సింధుఏనీవ; (పతీనీ = పడమట దిక్కు-నందలి, సింధు = సమ్ముదము 
యొక్క, వీచీవ == కెరటమువలె, అన్తికం == సమీపమాను(గూర్చి, 


— 


వింశ సర 
కతన 


ఆయా .న్హం = వచ్చుచున్న, కాగంారమ్యమెన, సుధాకరమివ = 
చం] దునివల, (వేకువస మయమునందే చం|దు(డు, అస్తమింప నున్నందు 
వలన, పడమటి క డలియందుందగుల్కొ_నిన విధ ముగా బెలియుచున్నాడు), 
కాన్హం-== (వియుడై న నలుని, పత్ఫ్యుదగాత్‌ == ఆదరముతో నెదుర్కొనెను. 


(పతీచీ సింధువీ చీ; (పితీచ్యాం ప (పతీచీసింధోః 
Des = (వతీనీనింధు ఫ్‌; : 


అవమజాలడాణాదాతా. 
అరనానఐవావాతాత 


దినోజ్కారే ; దినస్య ఓజ్కా-రః చా దినోజా్య-రః, | తన్మిన్‌ 
దినోజ్కా-రే. 


భావము 3 


ఆ రథము, నలుని సౌధముయొక్క వె గృహముల యందలి రత్ననిబద్ధ 
భూమినింజేరగనే, పడమటి సమ్మదమునందలి యల, దిన పారంభమునందు, 
చందునెదురొ-ని యాదరించిన విధముగా నా దమయనన్తి నలుని సాదరముగా 
నెదుర్కొని గౌరవించినది. ॥2॥ 


శ్లో. స దూర మాదరం తస్యా వదనే మదనై కదృక్‌ । 
దృష్ట మద్దాకినీ హేమారవిన్ద శ్రీర వినత ॥ లి 


ప. వి. సః _ దూరం - ఆదరం క్ల తస్యాః _ వదనే ఆ మదనైక దృక్‌ - 
దృష్ట మన్దాకినీ హేమారవిన్ల శ్రీః - అవిన్దత . 


అర్థము: దృష్టమన్దాకినీ హేమారవిన్ద (శ్రీః దృష్ట== చూడంబడిన, మన్దాకినీ == — 
గంగలోని, హేమారవిన్ట పసిడి తామరలయొక., భ్రీ= కోభగల్లిన 
(అనగా డమయ స్ట ముఖారవిన్హమునకును, .గంగయందలి తామరలకును 
.నుత్కర్గను, - అపకర్షను నిర్ణయింప సమర్థుడైన యని యర్థము). 
....మదనై కదృక్‌; మదనైక = మన్మథునె, దృక్‌.= దృష్టియందుగల్లిన 


క్త శ్రీహర్ష నైషధము 


యనగా కామాన క్తమగు చిత్తముగల్లిన, సః--ఆ నలుండు, తస్యాః = 
ఆ దమయ న్తియొక్క, వదనే. ముఖమునందు, దూరం = మిక్కిలి, 
ఆదరం = పట్టుదలను, ఆవిన్లత = పొందెను. గంగ యందలి ప సీడితమ్మ 
క ౦ టెను దమయ ని మోమే మిక్కిలి సుందరముగా నుండుటవలన దాని 
యందే యధికమగు నాదరమును. జూపెనని యర్థము. 


సమాసములు ; 
మదనై కదృక్‌ : మదననః ఏకః ద్భశి యస్యసః -=మదనై కద్భక్‌. 
దృష్టమన్దాకినీ హేమారవిన్ల శ్రీః : హేమమయం చ తత్‌ 


ఆరవిన్దం చ= హేమారవిన్లం, మస్టాకీన్యాః హేమారవిన్షం = మన్హాకినీ 
హేమారవిన్తం, మనాశీనీ 'హేమారవిన్లన్య (శ్రీః=-మన్లాకినీ హేమార 
౧ ఎ ౧ ఎ 
వన్ద శ్రీః, దృషా, మనాకిసీహేమారవిన్ల శ్రీః యేన సః== దృష మనాకినీ 
ఎ లబ యు ఎం అ a 
హేమారవిన్ద శ్రీః. 


భావము : 


ఆ నలమహారాజు గంగయందలి వనిడి తామర సొంవును6 జూచినందు 
పఠన. దమయధన్తియొక్క మోము తమ్మికిని, గంగయందలి పసిడి తామర 
ఐకును( దారత మ్యమును [గ హింపంగలవాడుగను, కామాస క్ర చిత్తుండుగ 
నుతిడులట వఐనమ, దమయన్శి మోమునందే మిక్కి€ యాదర6మునుంజూవెను. 8! 


A “తేన స్యచ్తేశ ననే మర్చితం సా కరోదరే । 
హా. ద ద్‌ 

బ(భాజ బి(భతీ పద్మం పద్మేవోన్ని(ద పద్యదృక్‌ | 4 
ప.వి. తేన _ న్వర్దేళ సన్తేళం - అర్పితం - సా _ కరోదరే _ బ[ధభ్రాజ - 
బీ భతీ జ పద్మం క పద్మా జాటవు 2 ఉన్ని ద పద్మ దృక్‌, 


అర్ధము: ఉన్ని ద పద్మ దృక్‌; ఉన్ని ద == విక సించిన, పద్మ == తామర వూవుల 
వంటి, దృక్‌ డా నేత్రములు గల్లిన,  సా_ఆ దమయన్తి, తేన=ాఆ 
(వేయుండగు నలునిచే, ఆర్పితం = నమర్పింపంబడిన, స్వ ర్దేశసన్దేళం; 


వింశ సర్గ స 


స్వర్హశ = స్వర్గలోక మునకు, సన్సేశం= నూచ క మైన, “అనగా నీవు న్యర్గ 
లోక మునకు( బోవుచున్నావు. కాన నా లోకమందున్న యొక పద్మమును 
నా కొజికై తెమ్ము" అని దమయ న్ని కోరిన విధముగా లెచ్చి నట్టి, 
పద్మం = కమలమును, కరోద రే= చేతి మధ్య, బ్మభతీ = ధరించు 
చున్నదై, పద్మా కవ = లక్ష్మీవలిె, బ(భాజ= శోలించినది, 


స్వర్తేశనన్దేశం : స్వః దేశః = స్యర్దేశః. స్యర్దేళస్య సన్టేళః = స్వ స్థ 

సన్దెశః, wo సన్తేశం. | 

ఉన్నిిద పద్మ దృక్‌: ఉన్నిదే పద్మే దృశౌ యస్యా స్సా= ఉన్ని 

పద్మ దృక్‌, 
భావము : 

వికనిత కమలములవంటి కన్నులుగల యా దపయన్తి, నలుడు స్యుః 
మునకు( బోవునవుడ , అక్కడికి ( జబిహ్నముగా( దాను చెమ్మనిన స్వర్గ పగ్మము 
నత డీయగా, దానిని. జేత మధ్య ధరించినడై లక్ష్మీదేవి వలె కోభించినది. 
లక్ష్మియు నున్ని[ద పద్మ నయన కాన నిలువురికీ నొపమ్యము కువెరినవ ॥క§ 
శో. (పియేణాల్ప మప్నిప తం బహుమేనేతరామసౌ । 

హేకలక్షతయా దధ ద తమేకవరాటకమ్‌ ॥ ఫే 
ప. వి. పయణ - ఆల్పం _ అపి - (పత్తం - బహు _ మేనెతరామ్‌ _ అసౌ . 

పి _ ఎకలక్షతయా - దధ్యా - దత్తం - ఏకవరాఓకమ్‌. 
అర్థము: అసౌ __ ఈ డమయ స్ర్తి, పీయేణ=వియుడై న నలుని చేతను ఇ 

జనము చేతను, పత్తం= ఈయ బడినది, ఆల్బమవీ కొంచెమై నను, 

బహు == అధికముగా, మేనేతరాం = మిక్కిలి భావించెను, పొ =; 


afr 


వాయ కళ్ల 


ఏలయనగా, ఏకవరాటక ౦; ఎక = ఒక దైన, వళోటకఠల = పద్మములోని 
దుద్దును లేదా ఒక గవ్యను, ఏకలక్షతయా-- ఓక లక్ష సంఖ్యగలదిగా, 


8. శ్రీహర్ష నైషధము 


దధ్యా = తలంచెను. ఇష్టుడిచ్చిన గవ్వయు రత్నముకంచె నతిశయించిన 
దగును. 


సమాసములు ।; 


మెనేతరాం : అతిశయేన మేనే మేనేత రాం. 

ఏకలకతయా : ఏకం చ తత్‌ లక్షం చ  ఏకలకత్షం, ఏక లక్షన్య 
భావః = ఏక లత్నతా, తయా = ఏక లక్షతయా. 

.బకవరాటకం: ఏకః వరాటకం యస్య తత్‌ _ ఏకవరాటకం, తత్‌ -_ 
ఏకవరాటకం; ఏకశళ్చాసౌ వరాటకశ్చ = వీకవరాటకం, తం = 
వకవరాటకం, 


భావము & 


ఈ దమయన్తి (వియడొసంగిన (ఇష్ట జనమిచ్చిన) కొద్ది వస్తువును 
సెత ము మెండై నదిగా మిక్కిలి భావించినది. ఏలయనగా ఒక వీజకోశము 
గల్గిన "పద్మమును, గవ్యను ఇచ్చినను ఒక లక్ష నంఖ్యగలది గా (ఒక లక్ష 
ధసముగాా నామె భావించినది. 1151 


ల్‌ 'ఆపేయసాఒవాది సా తన్వీ త్వదాలిబ్లన విఘ్నకృత్‌ । 
సమాప్యతాం విధిః శేషః కేశ శ్చేతసి చేన్నతే ih. 6 


ప.వి. (పేయసా _ అవాది-సా _ తన్వీ - త్యదాలిజ్ఞన విఘ్నకృత్‌ - 
సమాప్యతాం - విధిః - శేషః _ నః - చేతని _ చేత్‌ _.న- తే... 


అర్థము: _పేయసా == మిక్కిలి వియుడైన యా నలునిచే, తన్వీ== కృశించిన 
మనస్సునందు, కశః--కషము, న చేత్‌ లేనిచో, త్యదాలిజన విఘ్న 

శ న. లట ౧ 
కృత్‌, త్వత్‌ సీ య్‌ ఆలిజ్ఞన = కౌగిలింపునకు, విఘ్నకృత్‌ = 
' విఘ్నమునుంగల్లించెడి, శషః = (ప్రాత స్పన్ధ్యను( బూరి చేసిన .విదప మిగి 
లిన నిత్యాగ్ని హో(తాదుల. నాచరించుట(మయా=నాచే)సమాప్యతాం = 


వింశ సర 4 
ii 


: సమ్వావ్లి యగునట్టు చేయము, అనగా నీ ఆగ్ని హోతాదులను నమా ప్రి 
జేయుట క నుజ్జ నొసంగువని యర్థము. 


త్వదాలిజన విఘ్నకృత్‌ ;: తవ ఆలిజ్ఞనం == త్వదాలిజ్లనం, త్వ దాలిజ్ల 
నస్య విఘ్న ః = త్యదాలిజ్లనవిమ్న ః, త్యదాలిజన విఘ్నం క కోరీవి.- 
త్యదాలిజన విమ్నక క్‌ న 

Ca 


భావము. 


'ఆ దమయ నినిగూర్చి మిక్కిలి ప్రీయుడై న నలుడిట్లు చెప్పను... మ 
[వియులారా! ప్‌ మనన్సునందు నా రాకలోని యాలస్యమువలన గల్గిన దుఃఖము 
లేనిచో నిప్పుడు, నిన్ను (గౌగిలించుకొనుటకు విఘ్న మును గల్లించెడి నిత్యాగ్ని 
ma ర్మలను సమా _వే గావించుటకు నా క నుమత్‌ నొసంగ.ము. 16, 


శో శ తవతౌవాన్నర్మ మర్మా విద్విద్యతే విధిరద్యతే. | 
ఇతి తం మనసా రోషాదవోచద్వచసా నసా॥ 7 


ప. వి, క = ఎతావాన్‌ జ నర్మమర్మా విత్‌ శ విద్యతే - విధిః - అద్యతే క్ష 
ఇతి - తం _ మనసా _ రోషాత్ర్‌ _ ఆవోచత - వచనా . న. నొ. 


ఆర్ధము: అద్య =- ఇప్పుడును, (నీ యెడ నాకున్న గొఢానురాగముంటెలిని, లేటా, 
వేకువన లేచి స్నానమునకు వెళ్ళితివి. తర్వాత చాల కాలము గడచిపోయి 

' నది. కాన నిప్పటికిని యని యర్థము) తే==నీకు, ఏతావాన్‌ =-ఇంతీట, 
నర్మ మర్మావిత్‌; నర్మ =| కీడయందలి సుఖముయొక్క. మర్మా= 
మర్మము, విత్‌ =-కొ బ్రైడి యనగా కష్టమొసంగెడి _పతిబంధక మైన, 

_ విధిః=నిత్యక త్మానువ్టానము,. క్య= ఎందులకు, విద్యతే= ఉన్నది, 
చాలాకాలము నీతో నెడబావును( బొందితిని. ఇక నిప్పుడు ఆలన్య మును 

.. సహింప(జాలను. నీ నిత్యక ర్మానుషానముంనిభ్ము: నా సమీపమునకు 
రమ్ము" అనియీ విధముగా, సాజుఆ దమయన్ని, రోషాత్‌ = కోపము 


§ త్రిహర్గ నైషధము 


వలన, కం--ఆ నలుని, అవోచత్‌ == పలికినది. లజ్జతోడను, మోమోటమి 
తోడను దమయ న్లి యిట్టు పలికినది యర్థము. 


నర్కమర్మావిత్‌ : నర్మణః మర్మ న నర్మ మర్మ, నర్మమర్శ 
ఆవివ్యతీతి-= నర్మమర్మావిత్‌ . 


భావము ; 


నీ యెడ నాకున్న గాఢానురాగమును( వెలినికొనియు, లేదా: వేకువన 
లేచితివి. స్నానమునకై వెళ్ళితివి. తర్వాత చాలకాలము గడచిపోయినది. ఇట్టు 
గడచిపోయినను మన క్రీడా సుఖమును భంగపజచెడి. నిత్య కియానుష్టాన 
 మెందులకు? నీతో చాలకాలము విడువంబడితిని. ఇంక నాలస్యమును సహింప. 
జాలను. నీ నిత్యక ర్మానుష్టానముండనిమ్ము. నా సమీపమునకు రమ్మని యా 
దమయనని కోపముతో గూడినదై తిన మనస్సుచే(జెవ్చినది. మాటతో స్పష్టముగా. 
జెప్పలేదు. వలయనగా లజ్ఞయు మోమోటమియు నామెన డ్దగించినవి. nTn 


ట్లో, క్షణ విచ్చేద కాదేవ విధెర్ముగ్దే: విరజ్యసి। 


విచ్చే త్తాహే చిరంను త్యా హృదాఒఒహస్మ తదా కలిః॥ 


పవి, క్షణ విచ్చేదకాత్‌ _ ఏవ - విరేః - ముగ్గ ఆ విరజ్యని జ విచ్చేత్తాహే జ 
చిరం _ ను_త్యా - హృదా. ఆహ _ స్మ _ తదా _ కలిః. 


అర్థము. హే ముగ్గే == ఓ మూఢురాలా! క్షణవిచ్చేదకాదేవ =-'శణకాలము 
విభవము గల్లింబెడి, విధేః == క ర్యానుష్టానమువలన; విరజ్యని=- విరక్తు 
రాలగుచున్నావు, కిన్తు = కాని. ను | పేయనీ, త్యా=-నిన్ను. 
చిరం= చాలకొలము, విచ్చేత్తాహే మై విచ్చేద నంజేయబోవుచున్నాను. 
ఇతి== ఇట్లు, లదా -_-ఆ కాలమందు, అనగా దమయ గి తన మోముము 
మలిన పజచుకొనిన నమయమునందు, కలిః - కలి వురుషుడు, 
వ్యాదా:=తన మనస్సుచే, ఆహాన్మ == పలికెను. ఇప్పుడు నేనేవిధమైన 


వింశ నర ర్ట 
గ 


et 


ర 


యనిష్టమును( జేయ(జాలను. ఆయినను మీ కనిష్టము. జేయుటకై యవ 
కాశథమును వెదకుచున్నానని యర్థము. నలునియొక్క పాపమును 
వెదకుచు ననూయగ డన కలిపురుషుడు వారిరువురియొక్క భవన 
సమీపమందలి రాం చెట్టునందు నివసించి యుండెనని వూర్వము. 
జెప్ప(బడినది. అందు నివసించుచునే యతడు నల దామయ నుల సంభా 
వణను విని, నల వియోగముచే బైన్యము నొందియున్న దమయి న్లి( 
జూచి యిట్టు చెప్పెనని తలంవవలసి యున్నది. 


సావక్ఞవాఒథ సా రాజ్ఞ; సఫీం పద్మముఖీమగాత్‌, 
లక్ష్మీః కుముద కేదారాదారాద మ్చోజినీ మివ, రి 


| సావజ్ఞా _ ఇవ _ అథ -, సా-రాజ్ఞః _ సఖీం _ పద్మ ముఖీం _ ఆగార్‌ 


లక్ష్మీః - కుముదకేదారాత్‌ _ ఆరాత్‌ _ అమోజిసీం - ఇవ, 


అర్థము. అథ -- నలునిమాటను వినినవిదప, సా__ఆ దమయని, సావజ్ఞా 


ఇవ= తిరస్కార ముతో గూడిన దానివలె ననగా తన్నువదలి నలుడు 
హోమాదుల ననుష్షించుటక్రి వెళ్ళందల వెట్టినందువలన నవమానముతో. 
గూడినదో  యనునట్టున్నదై , లక్ష్మీః =- శోభ, కుముదకేదారాత్‌ = 
కుముద = కలువలయొక్క-, కేదారాత్‌ = మేత మునుండి యనగా 
గలువలశ్నే|త మును వదలి, ఆరాత్‌ -- సమీపమందలి, పద్మ ముఖీం ; 


' పద్మ = పద్మమునే, ముఖీం = మోముగా గల్లిన, ఆమ్మోజిసీమివ := 


తామరతీగను(బోలె. రాజ్ఞః = నలుని సమీ పమునుండి యనగా రాజును 
వదిలి, ఆరాత్‌ __ సమీపమందున్న, పద్మముఖీం = పద్మ మువంటి 
ముఖము గల్లిన, సఖీం = చెలిక _తెను, ఆగౌత్‌ = పొంబెను. అవమానితు 
లగు వారు, అవమానించిన వారిని వదలి వెళ్ళుదురుగ దా! లక్ష్మీ 
తొలగినచో కలువల కేతమున కెట్లు. మాలిన్యమో, ఆ లక్ష్మీ 


 సంబంథముచే  పద్మాములకెట్టు వికాసమేర్పడునో, అత్తే దమయ స్రీ 


విరహమువలన నల ముఖమునకు మాలిన్యము, దమయ. స్టీ నమాగమ 


10 శ్రీహర్ష నై షథము 
ముచే చెలిక_తైయొక్క ముఖమునకు నవ్వుచే వికాసమును నీ యుపమ 
నూచించుచున్న ది. 


సమాసములు ;' . 
సావజ్ఞా: ఆవజ్ఞయా సహవర్తత ఇతి= సావజ్ఞా | 
పద్యము ఖీం: వద్మం ముఖం యస్యాస్సా== పద్మ ముఖీ, తాం= పద్మ 


ముఖీం. 

పతా న్హరమున _పద్మమివ ముఖం యస్యాస్సా= పద్మ ముఖీ, తాం= 
పద్మ ముఖీం, a టీ 

కుముద కేదారాత్‌ : కుముదానాం కేదారః క  కుముదకేదారః, 


తస్మాత్‌ == కుముద కేదారాత్‌ 
అమ్మోజినీమ్‌: అమ్మకము! ఆ స్తీతి- అమ్మోటజినీ, తాం= ఆమ్మో 


జనీం!. 


భావము : 


నలుని వాక్యమును వినినవెంటనే, దమయ న్తి యానలు(డు తన్ను వదలి 
క్ర ర్మానుష్టానమునకు( బోవ నున్నందువలన తన్ను తిరన్మ్క-రింప( బడినదానినిగా 
భావించి, లక్ష్మీ కలువల శ్నేతమును వదలి సమీపమందలి పద్మములను 
ముఖముగా గల్లిన తామర తీగలను( బొందినట్టు, తాను రాజును వదలి సమీప 
మందున్న పద్మము ఎంటి మోము గల్లిన చెలిక _తెను జేరెను. ఆవమానింప( 
బడినవారు, ఆవమానించినవారిని వదలి వెళ్ళుదురు. లత వెడలిపోయినచో 
కలువల చె్యతమునకు నెట్టు మాలిన్యమో యాలక్ష్మి చేరుటవలన పద్మ ముల కెట్టు 
వికాసమో, అరై దమయ స్తీవియాగ ముజే నలునకు మాలిన్యమును. ఆమెయొక 
సమాగమముచే చెలికత్తె మోమునకు మందహాస కోభయు, గల్లినదని యా 
యుపమలే నూచిత ము॥। 


ae 'మమాసావపి మా సమ్ఫూత్‌ కలిద్వాపరవత్‌ పరః। . | 
ఇతీవ నిత్యస్మతే తాంస శేశాం పర్యతూతుషళ్‌ ॥ 10 


వింశ నర il 
Ca 


ప. వి. మమ _ అసౌ _ అవి - మా-సమ్ఫూర్‌ క కలిద్యాపరవత్‌ ళల... 
ఇతి _ ఇవ _ నిత్యస| తే - తౌం _ సః (లేతాం - పర్య్థుతూతుషత్‌ = 


అర్ధము. అసౌ అవి=- ఈ [లేతయు, కలిద్వాపరవత్‌ = కలియుగ ద్వాపరయుగ 
ముల కధీశ్యరులవలె, మము=--నాకు, పరః= శ[తువు, మాసమ్ఫూరత్‌ --= 
కారాదు. ఇతీవ= ఇట్లు తలంచెనో యనునట్టు సః=ఆ నలుడు, 
_నిత్యస్మలే-=|(పతిదినమును. దాననుష్టించెడి యజ్ఞమందు ననగా నగ్ని 
హో తమునందు, తాం -- ఆహవనీయమనియు, గార్హపత్యమనియు, 
దక్షి ణాగ్నియనియు( (బసిద్ధమైన రామరావణాదులయొక్క- వివిధ 


వ్యాపార ముల కాశ యముగా _పసిద్ధమై మనం తేతాం = — మూడ గ్నులను, 
రెండవయుగ మును, పర్యతూతుషత్‌ -- = హవిన్సుచే. సంతోషపఅచెను. 


క లద్వాపరవత్‌ : క లిళ్చ, ద్వాపరశ్చ == క లిద్యాపరౌ, క లిదా్యాపరా 
వివ కలిద్యాపరవత్‌ । 
నిత్యస(తే: నిత్యం చతత్‌ స్మతంచ== నిత్యస్మతం; తస్మిన్‌ = నిత్య 
స్మతే! 
భావము 

ద్వితీయ యుగమైన [తేత కధీశ్వరుడు, కలిద్వాపరయుగముల. కథీ 
శ్యరులవలె శ|తువు కారాదని తలంచెనో యనునట్టు. ఆ నలు(డు, |పతిదిన 
మనుష్టింవవలనినందువలన, నిత్యయాగ మైన యగ్నిహో|త మునందు నా(తేతను 


ననగా, ఆవహనీయ, గార్డ పత్య, దక్షిణాగ్నులనెడి యగ్ని తయమును (లెతా 
యుగాధీశ్యరుని సంతోషపజచెను.॥ 10॥ 


శ్లో, క్రియాం ప్రాహ్వేత సీం కృత్వా నిషేధన్‌ పాణినా సఫీం। 
కరాభ్యాం పృష్టగ_స్పస్యాన్యమీ మిలదసౌద్భశా॥ 11 

క్త దమయ .న్యా వయస్యాభిః సహోస్యాభిః సమీక్షిత 81 . 

వసృతిభ్యా మివాఒజఒ .యామం మాపయన్‌. _(పేయసీద్భశో 8॥ 


12 శ్రీహర్ష నై వధకు 


భక ఇ క్రియాం క్‌ [పా స్వేతనీం - కృత్వా - నిషేధన్‌ - పాణినా _ నఖీం _ 
క రాభ్యాం జ పృష్టగ 8 జ తస్యాః క 'న్యమీమిలత్‌ ఈనె. దృళా॥ 


ప. వి. దమయ న్హ్యాః _ వయస్యాభిః _ నవోస్యాభిః _ సమీక్షితః _ (పసృతి 
భ్యామ _ ఇవ _ ఆయామం _ మాపయన్‌ _ |పేయసీ దృశోః. 


అర్ధము. ఆసొ== ఈ నలు(డు, పాహ్వేతనీం == దినవూర్వభాగ మందు జేయ 
వలనిన, (కియాం= |కియను, కృత్వా యు .నేన్‌ సభఖీం=- పూర్వము, 
జిప్ప(బడిన చెలికత్తెను, పాణినా చేతినై గచే, నిషేధన్‌ _ వారించుచు, 
ననగా తన రాకను  నూచించుటకో యనునట్లు వొరించుచు, తస్యాః 
ఆ దమయ ని యొక్క, పృష్టగ ః= వెనుక నున్నవా,డై , క రాభ్యాం == 
చేతులచే, దృశౌ == దమయ న్లి యొక్క కన్నుల, న్యమీమిలత్‌ = 
మూ నెను. (పసృతభ్యాం = అయిదు (వెళ్ళును గలివి గుంతగాండేయ. 
బడిన హ_న్లములచే, [ప్రేయసీ దృశోః, (ప్రేయసీ =- వీయురాలగు దమ 
యన్తి యొక్క, దృశోః=-కన్నులయొక్క, ఆయామం = పొడవును, 
మాపయన్నివ= కొలచుచున్నా డో యనునట్లు (స్థితః ఉండెను) తథా = 
అ్రై. సహాస్యాభిః — హాస్య ముతో(గూడిన, దమయ న్తాః=- దమయ ని 
యొక, వయన్యాభిః = చెలిక _తైలచే, నమీక్షితః -- చూడ (బడెను. 

సమాసములు: 
(పహ్వాతనీం: (ప హ్వెభవా-=| పహ్వేతనీ, తాం (ప హ్వేతనీం। 
పృష్టగః: పృ షైగచ్చతీతి-= పృష్టగః॥ 
సహాస్యాభిః: హాస్యెన సహ వర్తన ఇతీ == సహాన్యాః, తాబిః_ సహా. 


(పేయసీద్భళోః జ అత్యంతం వయా వా _వేయసీ, _పేయస్యాః 
దృశెౌ=- _(పేయసీదృశా, తయాః= | పేయసీదృళోః। 
భావము : : 
ఈ నలు(డు దినవూర్వభాగమందు ననగా మధ్యాహ్నమునకు వూర్వము 
చేయవలనిన కృత్యమును సమా వ్లిగావించి. వూర్వము చెప్పంబడిన చెలిక ల్రెను 


వింశ సర ] 8 
౧ 


చేల నెగచే వారించుచు దమయ నికి వెనుకనున్నవాడై తన చేతులతో నామె 
కన్నులను వోన్యమునకై మూసెను. 


౧ఏంతగా ముడిచిన యరచేతులచే [(వియురాలి కన్నుల పొడవునుంగొలచు 
టకో యనునట్లు ఆమె కన్నులను మూయుచున్నవాండె , యతని చేతలకు మంద 
వోసము గావింబెడి దమయ నియిక చెలిక తెలచె. జూడ (బడెను, 11111112! 


కో, తర్కి తాలి! త్వమిత్యర్థ వాణీకా పాణి మోచనాత్‌। 
జ్ఞాతస్పర్శా_న్తరా మౌనమానశే మాననేవినే॥. 8 


ప, వి. తర్కితా - ఆలి! _ త్వమ్‌ - ఇతి _ ఆర్థవాణీకా - పాణిమోచనాత్‌ - 
జ్ఞాత స్పర్శాన్తరా _ మౌనమ్‌ - ఆనశే _ మానసేవినే, . 


అర్థము, హే ఆలి! ఓ చెలీ, త్వం-నీవు అనగా. కన్నులను గట్టినట్టి నీవు 
అవధారితా= ఊవాతో తెలినికొనంబడితవి. ఇతీ=- ఇట్ల, అర్థివాణీకా; 
ఆర్థ=- అసమ|గ మైన, వాణీకా==- నూటగలదై , పాణిమోచనాత్‌ == కన్ను 
లను మూనిన చేతులను తన చేతులతో. దొలగించుటవలన, జ్ఞాతస్పర్మా 
నరా; జ్ఞాత తెలియ(బడిన, స్పర్శా న్హరా=మణియొక స్పర్శగలబె , 
అనగా లిక. 'తెయొక, స్పర్శమునకం టె విలక్షణమైన నతని స్పర్శ 
గల్గినదై, మాన సేవినీ; మాన--తనకంచె భిన్నమైన [తేతాగ్నులయం 
దాదరముంచి తన్ను నాదరించనందువలన నభిమానమును ననగా బెట్టును 
వహించినదై, మౌనం--మాః లాడక యుండును, ఆనే పొందెను. 
అనగా కోపముతో నేమియు జెవ్పలేదని యర్థము. 


అర్థవాణీకా : ఆర్ఫా వాణీ యస్యాస్సా== అర్థవాణీకా! 
పాణిమోచనాత్‌ : పాణ్యోః మోచనం = పాణిమోచనం, తస్మాత్‌= పాణి 
మోచనాత్‌। 


14 శ్రీహర్ష నై ము 


జ్ఞాతస్పర్శా నరా : అన్యః న్పర్శః=-స్సర్శా న్లరం, జాతం స్పర్శాన్త 
రం యయా సా=జ్ఞాతస్పర్శా న్తరా. 
మానసేవినీ ; మోనంసేవత ఇతి--మానసేవినీ. 


భావము ; 


ఓ చెలీ! నీవు నా కన్నులను(గవ్పితివని యనమానముచేం దెలినికొంటివి. 
అని నగము(జేప్పినదై “కావున నన్ను వదలుము” అని తక్కిన సగ మును 
జొప్ప నందువలన నసమ[గ ముగాంజెవ్పి నట్టి యా దమయ గి; తన కన్నులను 
గవ్పిపట్టిన యా చెతులను(దాకి నెట్టివై చిన పిదప నాచెతుల స్పర్శ తనకు. 
దగులుటవలన నాస్పర్శ చెలిక తైెడిగాక మజీయొక్కనిదిగా ననగా నలునిదిగా 
తెలిసికొనినది.. అప్పుడా దమయనన్లి, .నలు(డు నన్నాదరింవక [తేతాగ్నుల 
నాదరించినందువలన కినుక వహించినడై బెట్టుగానుండి యేమియు నతనితో. 
బలుకక యుండిపోయినది. ॥ 18। 


.. శో. సాఒవాచి సుతనున్తే న కోప స్తే నాయమౌచితీ॥ 
త్వాం (పాపం యత్చసాదేన (పియే!తన్నా (దియే! తపః॥ (4 


ప. వి. సా_ అవాచి _ సుతనుః _ తేన._ కోపః _ తే_ న- అయం _ 
జాచితీ _ త్వాం _ [పాపం _ యత్‌ _ (పసాదెన న (పియే! _ తత్‌ _ 
న _.ఆ(దియ - తపః. 


అర్థము. తేన-ఆ నలునిచే, సుతనుః = చక్కని శరీంము గల్గిన, సా=ఆ 
దమయ న్లి “హ్మేవియే-=ఓ (వియురాలా! తే=-నీకు, అయం == ఈ 
కోపః-- కోపము, జొచికతీా న్యాయముగాదు. హా నష కా 
య|త్పసాదేన ; యత్త్‌ాఏ తపముయొక్క-. (పసాదేన = అనుగ హ 
ముచే, త్వాం నిన్ను, పాపం= పొందితినో, తత్‌ ఆ మహోపకా 
రము చేనిన తపమును ననగా నగ్నిహో(తాది కర్మానష్టానమును, 
న ఆ దియ==ఆదరింప(గూడదా (అనగాందప్పక యాదోరింపవలయునని 
యర్థము) అని అవాచి = చెప్ప (బడినది. 


వింశ సర 16 
గట. 
సమాసములు ; 


జొచితీ: ఉచితస్య భావః జొచితీ : 
య,త్పసా దేన: యస్య |పసాదః = యత్పసాదః, లేన= య్యత్పసాదేన. 


భావము ; 


ఆ నలమహారాజు, సొబగై. న యొడలు గల్లిన యా సమ న్తినిగూర్చి_ 
కర్రీ [వియరాలా! ఈ కోపము సీకుం దగదు. ఏలయనగా, ప యగ్నిహో(తాది 
క ర్మానుష్టానరూప మగు _తపమువలని యన్నుగవముచే నిన్ను నేను బడసితినో 
యట్టి తవమునాచరించి. దాని నాదరించుట ముఖ్యముగదా! కాన నీవు రమ్మని 
విలచినను దాని నాదరించితిని. ॥14॥ 


శ్లో, నిశి దాస్యం గతోఒపి త్వాం స్నాత్వాయన్నాభ్యభీవదమ్‌ ; 
తం (పవృ త్రాఒసి మన్తుంచేన్మ న్తుం తద్వదవన్ష్య సే॥ 19 


పవి. నిశ... దాస్యం _ గతః - అవి -.ల్వాం _ స్నాత్వా - యత్‌ _ న- 
అభ్యఖీవదం _ తం _ |ప్రవృత్తా - ఆని _ మన్తుం -_ చేత్‌ _మన్తుం 
తత్‌ _ వద _ వన్ధ్యనే - 


అర్థము. హ్మేవియే== ఓ[వియరాలా! నిశి --- రాతియందు, దాస్యం == నీకు 
. బానిసతనమును, (అనగా, సీ పాద ములను6బట్టుట, సురత [శ మనొందిన 
నీకు విసరుట మున్నగువానిచే) గతః పొందితిని, స్నాత్వా=-స్నాన 
ముంగావించి వచ్చి, త్యాం=- నిన్ను, యత్‌ - ఎందువలన, నాభ్య 
భీవదం=- నేను అభివాదమును (గావింప(బోతినో,తం=- ఆ యభివాదము 
గావింపక పోవుటయను, మన్తుం == ఆపరాధమును, మన్తుం=- ఆలో 
చించుటకు, (ప్రవృత్తా. ఆసిచేత్‌ = [వయత్నించిన దానవై యున్నచ్యో; 
తత్‌ == ఆప్పుడు, వద - చెప్పుము. వన్య సే=- నమస్కరింప(బడు 
చున్నావు. (పణిపాత ముచేత నపరాధమును మమ. గదా! 

యని యర్థము. 


16 శ్రీహర్ష నై షథము 
సమాసములు 5 


దాస్యం జ దాసన్యభావః —_ దాన్యం, తల్‌ కా దాస్యం. 


భావము : 


రీ [వియురాలా | రా|తియందు సీ పాదములనుంబట్టుట. సురత శమ 
దొలగించుటకు విసనకజ్జచే విసరుట మున్నగు పనులను(గావించుటచే నీకు 
దాసు(డనై తిని. స్నానము గావించి వచ్చి నీక భివాదనము చేయనందు వలని 
యపరాధము గూర్చి నీవు వివేచించినచో నా యపరాధము గూర్చి చెప్పవచ్చును. 
ఇప్పుడే నీకు వందన మాచరించుచున్నాను. “దాసుని తప్పు దండముతో నరొ 
యను లోకోక్తి పకారము నా దండిముచేతనే నీవు నా యపం+ధమును 
తమింవ(దగును 1॥15॥ 


హో, ఇత్యేతస్యాః పదాసత్త్యై పత్రై షా _పేరితౌ కరౌ | 
రుద్దా సకోపం సాతజ్య-0 తం కటా రమూముహమ్‌॥ 16. 
రా 


ఇతి - ఏతస్యాః _ పదాసత్ష్యై - పత్యా - ఏషా _ (పేరితౌ - కరౌ - 
రుద్భ్యా _ నకోపం - సాతజ్క_ం - తం -కటాక్షైః - అమూముహమ్‌ | 


బ్ర 
ల 


అర్థము: ఏషా =-ఈ దమయనన్తి, పత్యా = భర్తయగు నలునిచే, ఇతి -= ఇవ్విధ 

ముగా (చెప్పి) ఏత స్యాః = (వ్రియరాలగ దమయ న్తియొక్క-, ' పదా 

సత్ర్యై వ పాదముల (బట్టుటకై ; (పేరితౌ = చాచ (బడిన, కరౌ = హస్త 

ములను రుద్ధ్వా = తన చేతులలో నడ్డగించి, సకోపం = (పాద గవణ 

మనెడి యనుచిత కార మునుంజేయుటచే) కోపముతో (గూడినట్టును, 

సాతజ్క_ం =తన పాదములను భర్తతాకుట యనుచితమగుఓవలన 

భయముతో(గూడినట్టును, కటాన్మైః న కడకన్నులచే, తం _ ఆభర్హను, 

అమూముహత్‌ = మోపాంపంజేయుచుండెను. 'అనగా కామపీగితునిం 
గావించెనని యర్థము. 


వింశ సర్గ 17 
సమాసములు ౩ 
సకోపం ': కోపేన సహొతం యథా తథా = సక్‌ పమ్‌, 

సొతజ్యం : ఆతక్కేన సహితం యథాతథా = సాతజ్యం. 
భావము: ~~ 
“ఈ దమయన్షి = తన భర్తయిట్లు చెప్పి. పాదములకు వందనము 
గొవించుటకై , వానిని(బట్టుటకు( క నా చేతులను పారీంచి తన 
భర్త తన పాదములనుంబట్టుట యను ననుభితకృత్యమునకై కోపించి; బెగడొంది? 


తన. క డకన్నులచే నతవివి మోహింప(శేసి, యతని యందు కామము నుద్దీ 
వీంప(జేసినది. గ. ల గ 


ట్లో, అత తత ్తస్వీం నిషధావా మధీశ్వరః 1 
తదపాల్ల చల ల్తారా యులత్కార వక st ల్‌ క. 


ప.వి. ఆవోచత - wa వ _తన్వీం రను న తరీక అ తదా 
చలత్తారా రృలతా సార వశీకృతః ; ; 


అఆర్థముః. తతః. ఆమె కడక న్నులచే మోహమును(జెందిన వీదప, తదపాొజ్ల 
చలతారా రులత్కార వీకృతః; తత — ఆ దమయ న్రియెక్క, 
ఆపాబ్ల.= క డక న్నులయందు, చలత్‌. = కదలుచున్న, తారా — పాప 
యొక్క, రులత్కార = మెజపుచె, వశీక్ళత ॥ == స్వాధీనము చేసి 
కొనంబడినవాడై న నిషధానాం - నిషధదేశ ములకు, ఆధీశ్వరః == (ప్రభు 
వైన నలుడు, తన్వీం = సుందరియగు (వీయుఠాలిని, అనగా కృశిం 
చివ దేహము గల్గిన దమయ చిని, అవోచత = పఠీకెను, 
సమానములు క 
తదపాొజ్జ చలతారా రులత్కార వశీకృతఃః క 
తస్యాః అపాజం = తద పొట్లం, తదపాజై చల న్టీ = తదపాొజ్ల చల స్తీ, 
తదపాజ్ల చల _సీచ సా తారాచ = తద పాజ్ల చలత్తారా, తదపాజ్ఞ చలత్తారాయా, 
2) 


18 శ్రిహర్డ నైషధము 
రులత్కారః = త దపాజ రులత్కార8, ఆతశః వశః సమ్పద్యమానః కృతః 
వకీకృత 8, తదపాజ్ల చలత్తారా రులత్మా_ రేణ వకృతః = త దపాట్ల చలతారా 
రులత్కార వికృత ః, 

భావము : 


ఇట్లు [వేయురాలి కడిక న్నులచే మోహముంజెందినపిదప, నా (వియురాలి 
కంటి పాపయొక్క- ' మెజవుచే వళమెన యా నలమహారాజు, ఆమెతో 
నిట్లు చెప్పెను. 1174 . 


శ్లో. కటాక్‌ కపటారబ్ద దూరలంఘన రంహసా. 
దృళాం ఖీత్యా నివృత్తం తే కనర్షకూపం నిరూప్య కిమ్‌॥ !8 


ర్ట 
© 


కటా క పటారబ్ధ దూరలంఘనరంహసా - ద్శుకాం ల్ల భీత్యా - 
నివృతం -_ తే. - కర్ణకూపం క్‌ నిరూపష్య _ క్రీము. 


అర్థము: హే [వియే. = ఓ (వీయురాలా |! Seg కపటారళ్ధ దూరలంఘన 
రంహస్తా; క టాక్షక పట -- = కడకన్నుల( జూపుటయనెడినెపముచే, ఆరబ్ద=- 
(ప్రారంభింపబడిన, దూరలంఘనరంవాసా _ దూరలంఘన దూరదేశ 
మందు, పడుటవలని, రంహసా= వేగముగల్లిన, తే = సీయొకి సై, 
దృశా = కంటిచే, కర్ణకూపం = చెలియనుబావిని, నిరూప్య == చూచి, 
ఫీత్యా ౨ భయముతో, ననగా పడెదననెడి భయముతో, నివృ త్తం కిం = 
మణిల బడుట యేర్చిడినదా యేమి? లోకమునందుగూడ దూరము 
నకు దాటుఓకు (గోరిక గల్లి జనము సమీపమున బావియున్నచో నందు( 
బడెదమను భయముతో నా |బయత్న మును విరమించునుగదా ! దమ 
య స్టియొకి ,. కన్నులు కర్ప్షములకు వ్యాపించి నువిశాలములును నుడీ 
వారా యున్నవని య ర్డీ ము. 


సమానములు : 


_ కటాకీ కపటారబ్ద దూరలంఘన రంహసౌ ; 


వింశ నర్గ 19 


కటాక్షస్య కపటః కటాక్ష కపటః, కటాక్ష కపటేన ఆరబ్ధం = కటాక్ష 
క పటారబ్ధం, దూరం లంఘనం = దూరలంభునం, దూరలంఘనస్య రంహః = 
bess రంహః, కటాత్న క పటారబ్ధం, దూరలంఘనర హః యస్యాస్పా = 
కటా క పటారబ్ధ దూరలంఘనరంవః, తయా = కటాశ కపటారబ్ధదూర 
లంఘన రంహసా. 


భావము ; 

ఓ |వియరాలా! నీకన్ను, కడకంటిని 'జూవుటయను నెపముచేః 
దూరమునకు దూకుటకై యుష్మకమించినద్తై యెదుట కర్రరం[ధమనెడి బావిని, 
జూచి యందు పడెదననెడి భయముతో మజలినదా యేమి ? అనగా లోకమున 
దూరమునకు దూకుటకై సాహాసించెడి వ్య క్తి, యెదుట బావియన్నచో నా వని 
నుండి విరమించును. ఆప్టే యీ దమయన్తి కన్ను కడకంటినిజూపుటక్షై చెవి 
వరకును(బొడిగించిన తన్ను నింక ను(బొడిగింవ బయత్నింపగా నెదుట చెవియనెడి. 
బావి యుండుటవలన నందు పడెదనను భయముతో నా _ప్రయత్నమునుండి 
విరమించినదని యర్థము, ఈ దమయ న్తి కన్నులు కర్ణములవరకు వ్యాపించి 
లై యున్నవని pen BEN 


శో, సరోషాఒపి సరోజాక్షి ! త్వముదేషి ముదే త; 
తపాఒపి శతపత్రస్య సౌరభామైవ సౌరభా॥ oh 


న.వి, సరోషా _ అవి - నరోజాశ్ని _ త్వమ్‌ - ఉదేషి -ముదే -మమ _ తప్తా- 
ఆవీ _ ళతప్మతస్య - సౌరభాయ - ఏవ _ సౌరథా - 


అర్థము: హే సరోజాక్షి - ఓ తమ్మికరిటీ ! సరోషాఒఏ = సీవ్ర రోషముగల 
దానివై.నను, మమ = = నాకు, ముదే - సంతోషమునకే, ఉదేషి'= అగు 
చున్నావు. తార్కాలిక వు సౌందర్యము కన్నులకు మిక్కిలి. యా నన్దదా 
యక ముగదా ! తథాహి = అదియు రక్తమే, తప్తాఒవఏ — లొపము.బెంది 


స్ట 


20 అహా శన షధ 
నను, నూర్యస్య = నూర్వ్యునియొక ,_ ఇయం-- ఈ, సౌరఖా, - సౌర-ా 
నూర్యనంబంధముగల; థా --కాంత, శతపతస్య క మలముయొక్క 9 
సౌరభాయ == వరిమశమునకే_యనగా వికనింపంచేయుటచేంఐఖ_.మళము. 
నొసంగుటకే, (భవతి == కారణమగుచున్నది) కొని .ఎండించుటకు 
కారణనుగాదు, ' 


వి. నరోషయగు దమయ స్తి,నలుని వికాసమునక్తె హెతువనెడి వాక్యార్థమున 

కును, నూర్యకాన్తి తాపము కల్లినదై నను కమలమును విక సింప(జేయు 

టకు గారణమనెడీ వాక్యార్థ మునకు బిమృ [(పతిబిమృ భావము(జెప్పుట. 
వలన దృష్టానాలజ్బా-రము. 


సమాసములు -; 

సరోషా ; రోషేణ నవవ ర్తత ఇతి నరోషా, 

సరోజూకి : నరోజే ఇవ sad యస్యాస్సా = మానరోజాక్షీ, తస్యాః 
నమ్బుడ్ధిః, సరోజాకి : re ప ల 
సొరభాయ : నురభిణః భావః--సౌరభం, తస్మై=-సౌంభాయ. 
సౌరభా ; నూర్యస్య ఇయం --- సొరి, సౌరీచ సా భాశ్స=- సౌరఖా, 
భావము, 


ఓ తమ్మికంటివగు దమయ స్ట ! నీవు రోషవడినను, నాకు కెత 
పర్వమై యానన్టమునే చేకూర్తువు, నూర్యకాి ని యెంత వేడియెనను( గమలము 
లను గ మలిపోసీయక విక సింప(జేసి వాని నెతావిని నలుగడల వ్యావింస్క 
జేయునుగదా ! 11891. 


ట్లో. శేత్తమిందౌ భవద్వ క్త) బిమృవిభమ విభ్రమహ్‌ 
” శే శరాజ మానక్క భిన్నభిన్న విధిర్విధిః॥ .. 20 


వింశ సర్గ ప 
పవి. ఛేత్తుం జ ఇందౌ _ భవద్య క క్ర 9 విమృష్మర్రమవ్నిభమం వ దే _ శరా 
| క ఆనజ్కే - భిన్నభిన్న విధిః - విధ్‌ః* 


ఆర్థము; హె వియే=- ఓ (వయరాలా! భిన్న భిన్న విధిః = భిన్న భిన్న == మిక్కిలి 
విలక్షణమైన, విధిః — నిర్మాణ (పకారముగల్లిన,- విధిః = |బహ్మ, 
భవద్వ క్రబిమ్బ వి భమ వ్మిభమం; భవత్‌ -- నీయొక్క, వక్తి 
బిమృ క్ల ముఖమణలముయొక ౪ విభమ క సౌందర్యము యొక్క, 
వి భమం=|భమను, ఛేత్తుం-తొలగించుటకుు శళాజ్కం; కళ: 
కుందేటియొక ,., అజ్క౦-- చిహ్నమును క న స కు 
ఇతి = అని, 


బ్‌ 'శం|దునియందు దమయ సో = ముఖసొందర్య [భాన్‌ ని వా కు 
లేకి పోయినను నా నిరాక రణమును శంకించుటవలనన్ను లేడ, వ్యజ్టాక 
మగు కు యను శయ నుపయోగించుటవలన నది వాచ్యము. 


తు: 


భవద్వ క్త విన్చు. విభవ ఆః భవత్యాః వ క్రబమృం:2 లాం 
భవద్య క్షంబిమ్బం . - భవద్వ క్రరిబిమృస్యవి! భమః = భవద్య క్ర) మ్బ 
వ్మిభమః, భవద్య్వ క్త౦బిమృ విభమస్య వి_భమః క్ష్‌ భవద్వ క్ర 9బిమృ 
విభమవిభ్రమః, తం= భవద్యక్ర9 జమ్బ విభమమ్‌. జ 
థిన్నభిన్నవిధి : భిన్నాశ్చ భిన్నాశళ్చ=-భిన్నభిన్నాః, భిన్నభిన్నానాం 
విధిః = భిన్నభిన్న విధిః. 
భావము 3. 
.'ఓ్మవ్రయరాలా 1 ! కసత మై ట్ర నిర్మాణములను(జేయునట్టి యా బ్రహ్మ, 
చళ్మదునియందు నీ ముఖ సౌందర్య ్రాస్రి సి గలుగక యుండుటకై _యనూ నట్టి 


భమను. వారీంచుట్నకై - యా చం దునియందుంగుందేటిని గుజ్తుగా నుంబెనని నేను 
శంకింతును. ఈ విధముగా కుందేలును చం|దునియండు (గుజ్లు.గా యుంచనిచో, 


29 F క + (శ్రీహర్ష నై షథము 
(విజలకు చందునియందు ని ముఖబిమృభావన్తి గల్లి యుండెడిది. ఆనగా 
దమయగ్టియొక్క_ ముఖసొందర్భము చందుని సౌందర్యమును మించినదని 
_ యాశయము 180: 


శ్లో, కామసర్లీ తటోత్సనైర్మొ క్రి కై రిన్దుకుకివై | 
బిద్ధస్పర్గతరావర్థాః (పనన్నాః స్వాదవ_స్తవ॥ 21 


పు.వి. తా మవర్ణీ త టోత్పనై్నైః జ మౌ క్రీకె ః = ఇందుకుక్షిజై 8 _ బద్దస్పర్థ 
తరాః _ వర్ణాః - ్యపనన్నాః _ స్యాదవః - తవ. 

ఆర్థముః (పసన్నాః=నిర్మములై న, స్యాదవః మా మనోహరములై నవియు, 
ననగా వినుటకు(గోరిక ను(బెంచునట్టివియు, (మిక్కిలి మధురముల్ర నవి 
యును) తవ నీ యొక్క, వర్ణాః=- అక్షరములు, అనగా సీవు ఉచ్చ 
రించునట్టి యక్షరములు, త్మామపర్ది తటోత్పనై్నైః; తామపర్ణి యనెడి 
నిర్మల జలములుగల నదియుక ,, త చే-గట్టునందు, ఉత్పనై్నైః = 

_ ఉద్భవించిన, కావుననే స్వచ్చములై న, ఇందుకుక్నిజె *, ఇందు 

చర్మదునియిక్క కుక్షిజై $= గ ర్భమునుండి యుద్భవించినవై న, కావు 
ననే యమృత సమృన్దముచే మధురములై నవియునగు, మౌరకికెః*= 
ము త్రియములతో, బద్ధ న్పర్ధతరాః; బద్ధ క ట్ట[బడిన, న్పర్ధత ఠాః = 
అధిక మగు కలహము గల్లిన అనగా పోటీ గల్లినవిగా (భవ న్లి=- ఆగు 
చున్నవి) ఆ ముత్తె ముల కంచెను, నీ పలుకులలోని యతరములు 
మిక్కిలి స్వచ ములును మధుర ములునై. యున్నవి. 

సమాసములు ; rr 
తా(మపర్ణీ తటోత్పనై్నైః థి తామపర్హ్యాః తటం == తా మపర్టీత చే 
ఉత్పన్నాని = తామపర్టీ తటోత్పన్నాని, తైః = తా మపర్ట్‌ 
తటోత్పనై్నః. 
ఇందుకుషీజై ౩ : ఇందోః కుక్షీః -- ఇందుకుక్నిః; ఇందుకు న్నేః జాయన్ల 
ఇత == ఇందు కుక్షిచాని, తై 8=- ఇరిదుకుక్నిజై 8. 


వింశ సర as 

బద్ధస్పర్థ తరాః : బద్ధాస్పర్థా యేషాం లే= బద్ధస్ప ర్థాః, అతశ యేన 

బద్దస్పర్గాః == బిద్దస్పర్ధత రాః. 

0 © ఛి © 

భావము ; 

నీవు మాట్లాడెడి యక్షరములు ప్రసాదగుణముతోడ( 'గూడినవె, 
న్వచ్చములై. రుచియు క్తములై యనగా వినుటకు(గోరికను వర్ధిల్హజేయుచున్న వై ; 
స్వచ్చజలములు గ అదిగొ దిసిర్ధినొందిన తా మపర్జీయను నదియొక గట్టున 
నుద్భవించినవియును, చందుని గ ర్భమునుండి యుద్భవించినవియంనగో 
ము తెముఅతో మిక్కిలి కయ్యమును( గట్టినవై యనగా నై i నా 

ము _తములను సైతము మించినవై యున్నవి. 1211 


శ్లో. త్వద్గిరః కీరపాథోదేః సుధయైవ సహోత్టితః | 
అద్యయావదహో। ధావద్దు గ్దలేప లవస్మితాః il 99 


వ. వి. త్య్వద్గిర - శ్షీంపాథోధేః - సుధయా _ ఏవ - సహ - ఉట్టితః - అద్య- 
యావక్‌ _ అహో _ ధావద్దుగ్గ గ లేపలవనస్మి తాః. 

ఆర్థము: స్తూ (వియే== రీ [వియురాలా! త్వదిరః = నీ మాటలు సుధయాసహ= 
అమృత ముతోడ , శీర పాథోధేః.- పాలక డలినుండి, ఉత్తితా (ఇవ) ==. 
లేచినవోయనునట్లున్నవి. ఇందువలన వాటితో సీ కస క సంపర్క... 
ముండుటవలన నద్భుత మువల నా మాటలకు, దియ్య (దనము ఐలియ( 
బడుచున్నది. ఆద్యయావత్‌ == నేటివరకును, ధావద్దుగ లేపలవస్మి తాః == 
ధావేక్‌ -- పారుచున్న, దుగ్గలెప= (పాలక డలియందుండుటవలన) నంటు 
కొనిన పాలయొక్క, లవ.=-బిందువులనెడి, న్మితాః == మన్షహాసములు 
గల్లినవిగా లేదా, ధావత్‌ = నవించుచున్న, దుగ = పాలయొక గా లేపా 
లేపమునకునంటిన, లవ= బీిందువులనెడి, స్మిత == చిజునగ వులుగ లవిగా 
(పరిలక్ష్య _నే== చూడ (బడుచున్న వి) అహో = ఆశ్చర్యము, చిజునగ 
వనెడి నెపముచే( బాలతో( బూయ,బడినందువలన సీ మాటలు అమృత ము 
తో(డను, పాలతో(డను(, బాల్కడలినుండి యాబ్భ్‌వించినట్టు ఊహింవ( 
ఐడుచున్నవి. అట్టు కానిచో నవి యా విధముగా నుండనేరవు. 11221 


24 శ్రీహర్ష నై వథము 
శ్రో* ' పూర్వపర్వత మాళ్చిష్ట చన్జికళ్చన్ట్రమా ఇవ |, 
ఆలఖ్బకే స పర్యజ్య మజ్క స్మజ్కామిత (ప్రియః ॥ 28 


షః వూర్వపర్వతం _ ఆ? శిష్టచన్దికః జ చన్ద్రమాః. - ఇవ _ . అంబ్బ(ే - 
సః _ పర్యజ్క-మ్‌ క అజ్కస్మజ్కమిత్మవియః అ 


చన్దు౪డు, పూర్వ పర్వతమివ= ఊదయ్యాటదినివలె, అజ్క్య. స్మజ్కమిత 
[వేయః, .. అజ్క- =- ఓడియందు, స (జ్యామిత == కూర్చుండ బెట్టకొనిన, 
[వియః == (వియురాలగు దమయ న్తిని( గల్లినవాడై., స=ఆ నలుడు. 
పర కసం మై మంచ మును, అలజు స (కే = ఆలంక రించెను. 


అర్ధము: అక్షష్ట ఆన్సృశింపండిన, చస్టింక॥ == వెన్నెలగల్లిన, చన్ద్రమాః = 


సమాసములు : 
పూర్వపర్వతం ॥ పూర్వస్యాం పర్వతః వూర్వపర్వత , So 
పూర్వపర్వతం, 
ఆశ్లిష్ట చన్దింకః : ఆశ్టివ వ చస్టికా. యేన స ఆక్టిష్ట చన్దిరికః. F 
అజ్యస జ్ర్యామిత ప్రియః : అజ్కే_ నక్రామికా=అజ్బ్యన జ్ర మిఠా, 
అజ్కస్మజ్కమిత వీయా యస్య సః ఆజ్యసజ్కమిత| వీయః. 


(| వెన్నలతో (గూడిన. చం|దుడు, ఉదయ పర్వతము నెట్టలజ్కరించునొ 
యే యా నలమహారాజు, తన (వీయురాలగు దమయ ని నొడియందు( జేర్చు' 
కొని మంచము న: జృ-రించెను. 128 


లో (ప్రావృడారమృణా మోదః స్నట్టోద్యోమివ న స (ప్రియామ్‌ 1 
పరిరభ్య చిరాయాఒస్య విశే షాఒఒయాస ము క్షయే u 24 

పప ప్రావృడార మృణామోదః జ న్నిగ్గః - ద్యామ్‌ ఎం రకము సేటు 2 
(వియామ్‌ - పరిరభ్య. - చిరాయ'- అన్య - విశ్తేషాఒఒయాసము క్రయే. 


వింశ సర లక్‌ 
౧ జ్‌ ల శ 


అర్ధము: న్నీగ్గః=ద మయ న్లింగూర్చి (పీతిగలవాండును. (పఇ్షాన్తరమున - జల 
మును లోన(గల్లినందువలన నునువై నడియును) నగు, సః==ఆ నలుడు, 
పావృడారమృ్భణామ్ఫోద 8; (పావృట్‌ = వర్ష బుతువు యొక్క, 
ఆరమృ= (ప్రారంభమందలి, అమ్మోదః = మేమము, ద్యామివ-- ఆకస 
మునువలె, విశ్రేషా౬ = యాసము క్ర క్రయే విశ్లేష=- వియోగము యొక & 
ఆయాస = కష్టమును, ము క్రయేడా వదలుటకే., పియాం= (ప్రియ 
రాలగు దమయ నిస పరిరభ్య = కౌగలించుకొని, చిరాయ-- చాలా 
కాలమువరకు, ఆస__ ఉండెను. చాలకాలము కౌగలించుకొని యుండెనని 
యర్థము. 


(పొవృడారమృణా మోద : ప్రావృషః ఉర వా పావృడా 
రంభణం, ప్రావృదాం మృటే. i hs పావృడారమృణామోదః, 
విశ్లేషాయాసము కయే : విశ్తషస్య ఆయాసః === వి శ్లేషాయానః, విస్తేషా 
యాసన్య ము క్తి = = విశ్లేషాయాస ముక్తి, తస్యై = విశ్లేషాయాస 
ముక్తయే. 


_న్నిస్థడనగా దిమయ న్లివె పస డైన యా నలుడు స (న్నిగ్ధమైన. 
యనగా సీటినిలో నగ ల్లియన్నందువలన నునువైన మేఘము. వర్ష ర్త (పార ంభమున 
ఆకాశ మునువలె) వియోగకష్టమును( దొలగించుటకే వియరాలై న దసర నిని 
గౌగ లించుకొని చిరకాలము శోలించెను. అనగా వర్షర్తు |పారంభమున, సీటితో 
నిండిన మేఘమాకాశము నంటియన్నట్టు, నలుడు దమయ న్తిని గౌగిలించుకొని 
యుండెనవి యర్థము, 124 


ళో.  చుచుమావ్య మసౌ తస్య రనమగ్య్నః (శితప్మితమ్‌ | 
నభో మణిరి వా మోజం మధుమధ్యాను బిమ్బితః ॥ __ 


లిఠీ శ్రీహర్ష నై షధము 


ప. వి. చుచుమృ జ ఆస్యమ్‌ _ అసె _ తస్య - రసమగ్నః - శత స్మితం స 
నభోమణీః _ ఇవ _ అ మ్ఫోజం అ మధుమధ్యాను బిమ్సితః. 


ఆర్థము. రసమగ్న, రన = ఆనురాగసాగరమందు, మగ్నః == మునిగిన, 
ఆసౌ- ఈ నలమహారాజు, [శితస్మితం = నవ్వుతో, గూడిన (యనగా 
నాలింగనము చేసుకొనుట వలని యానందముచే. గోపము తొలగిన) 
తస్యః — ఆ దమయ న్లియొక్క_, ఆస్య౦== ముఖమును, మధుమధ్యాను 
బిమ్బితః, మధుమధ్య; మధు == పద్మ మకరన్షముయొక్క-, మధ్య = 
మధ్యభాగ మున, అనుబిమ్బిత 8 = | పతిబింబించిన, నభోమణిః == నూర్యుడు 
అమోజమ్‌వ == పద్మమునువలె, చుచుమృ == ముద్దిడుకొనెను. 
నూర్యునకును క మలమునకును దూరమున్నను | పతిబింబరూపమున 
దగ్గరి నుండుటవలన ముద్దిడుకొనుటలో ననుపప త్తి లేదు. 


సమాసములు. ; 


రసమగ్నః : ర సేమగ్న-=రనమగ్నః. 

[(శీతస్కితం : (శీతం న్మితం యేన తక్‌ = [శితస్మితం, తత్‌ == 

(శితస్మిత మ్‌. 

నథోమణిః : నభసః మఖణిః = నభో మణిః. 

మధుమధ్యాను విమ్బితః : మధునః మధ్యః -- మధు మధ్యః, మధుమధ్యే 

అనుబిమ్బితః -- మధుమధ్యాన.బిమ్బిత 8. 
భావము .: 

ఆనురాగ సాగరమునందు మునిగిన యీ నలు(డు తాను గట్టిగా! 
గౌగలించుకొనుటవలన( గోవము తొలగి మన్హహోసముతో ( గూడిన యాదమయ ని 
మోమును, పద్మ మక రన్దమునందు( (బతబిమృ్బంచిన నూర్యుడు పద్మ మునువలె 


ముద్దిడుకొనెను. నూర్యుడు పద ప్రమునేకు దూర మునందున్నను నాతని (పతిబిమృము 
దగ్గర నుండుట వలన ముద్దిడుకొనుట యందనుపప ఉ లేదు. 1॥8ిక్‌॥ ' 


రకం 


వింశ నర 97 


శో ఆధథా౬౬హూయ కలాం నామ పాణినా స (పియాసభీమ్‌ | 
పురసా ద్వేశితామూచే కర్తుం నర్మణీ సాక్షిణీమ్‌ 11 26 


ప.ఏ. ఆథ _ ఆహూయ - కలాం - నామ - పాణినా. సః - పీయాసభీమ్‌-_ 
వురసాత్‌ - వేకితాం _ ఊచే _ కర్తుం ఆ నర్మణీ _ సాశ్షిణీమ్‌. 


ఆర్ధము: అథ అట్టు ముద్దిడుకొ నిన పిదప, సః=-ఆ నలుడు, కలాంనామ- 
కలయను పేరుగల్లిన, _వియాసఖీం; (వియా=[వియురాలగు దమయస్తి 
యొక్క, సభీం = చెలికత్తెను, నర్మణి = పరిహానకేశియందు, 
_సాక్షిణీం==పత్యశ్నముగా దర్శించు దానినిగా; క రుల = చేయటకు, 
పాణినా = చేతిసంజ్ఞచే, ఆహూయ = విలచి, వుర సాత్‌ = ఎదుట, 
వేశశాం=- కూర్చున్న దానినిగా (కృత్వా= చేసి) ఊచే= పలికెను. 


సమాసములు ; 
(పియాన ఫీం: [వియాయాః నఖీ == [వియాసఖీ, తాం (వియాసఖీమ్‌. 
భావము ; 


నలుడు దమయ న్లిని ముద్దిడుకొనిన విదప, కలయను, [వియరాలి 
చెలికత్తెను, పరిహాసకేళిని జూచుదాననిగాం జేయుటకు! జేతితో( బిలచి యెదుట, 
గూర్చుండ( బిట్టి పలికెను. ॥268॥ 


శ్లో, కస్మాదస్మాక మబ్బాస్యా వయస్యా దయతే న వః?। 
ఆసక్రా భవతీష్వన్యం మన్యేన బహుమన్యతే॥ 217 


ప, వి. కస్మాక్‌ _ అస్మాకమ్‌ _ అబ్లాస్యా 3 వయసా _ దయతే _ న _వః- 
ఆనక్తా _ భవతీషు . అన్యం _ మన్యే _న బహు _ మన్యతే. 


అర్ధము. హే కలే==ఓ కలా! అద్దాస్యా = పద్మముఖియగు, వః== మీయొక్క, 


28 భ్రీహర్ష నె షధమ 


నదయతే = = దియ'పెట్టదు. మన్యే సే ను ఆలోలించుచున్నాను. భవ 
తీష_ మీయెడ, ఆస కా అ ఆనురాగ ము గల్లినద్దె, అన్యం == మటి 
యొకని, న బహుమన్యతే = ఆదరించు టలేదు. 


అ వాసా ర్‌: ఆబ్దమివ పహ యస్యాస్సా = అద్దాస్యా. 
భావము ; 
ఓ కలా! తమ్మ మోముగల మీ చెలిక త్రెయగు సీ దమయ యెందు 


వలన నాయెడ దయంజూపదు! మీయెడ ననుర క్తురాలై. మటీయొక ని నాద 
రించుటలేదు. 


క ఆన్వ గ్రాహ మయా _పేయా వ స్వోవనయాదితి। _ 
న వల తావదాలీ రియమలీక వాక్‌ ॥ 28 


ప్‌ వి. హో జ re (వేయాన్‌ = నికి _ స్యోవనయాక్‌ స్తీ ఇతీ స్తై 
న్‌ వి పలభలే - తావక్‌ _ ఆలీ? - తతత _ అలీక వాక్‌, 


అర్ధము. మయా==నాలే ననగా దమయ న్లిచే, నిశి == రాత్రియందు, స్వోపన 
యాత్‌; స్య=తన్ను, ఉపనయాత్‌ = సమర్పించుటవలన ననగా దన 
శరీరమును దానము చేయుటవలన, (పేయాన్‌ == మిక్కిలి (పీయుడైన 
నలుండు, ఆన్వ|గాహి = అన్ముగహింపంబడెను, ఇతి= అని, అలీక 
వాక్‌ == అసత్య మును? జెప్పునట్టి, ఇయం ఈ" చెలిక శై, 'తావక-- పా 
సకలురై న, ఆలీః = చెలిక త్రై లను, న విప్రలభతే (కిం) == మోసగించదా 
యేమి! తప్పక మోనగించును. అందువలన తాను రాత మిక్కిలి వియు( 
డగు నలునకై తన దేహము నర్పించితినని చెప్పెడి మాటను, నమ్మరు 


(పేయాన్‌ క అత్యంతం (వయః == (పేయాన్‌; 


వింశ సరి 29 
స్ర్వోపనయాత్‌ : న్వస్యాః ఉపనయం= స్వోపనయం, తస్మాత్‌ == 
గ్‌ స్మోపః మాత్‌. యమ్‌ we శ స్తే * 


అలీకవాక్‌ * ఆలీకం వాచి యస్యాస్సా== ఆలీక వాక్‌ | 


భావము : 
దమయనినెన నేను రాత్రియందు నాదేవామును సమర్పించి నాకు 
మిక్కిలి _ద్రయుడైన నలుననుగ వొంచితినన్‌ చెప్పెడి. యీ (పేయసి, చెలిక లె 
లగు మి మ్ములనంద టీని నసత్య వచనముచే మోనగించుటలేదా యెమి? తప్పక 
మోసగించుచున్న దని తాక యము: కాన నామె మాటలు నమ్మ (దగినవికాపు. 28 


ట్లో. ' ఆహనై్మైషానలాదన్యం నజుషే మననేతి యక్‌ | 
ప నాస్యా స్త స వ 29 


పరర నలాల్‌ _ అన్యం - న - గ సం 
ఇతి - యత్‌ _ యౌవనేన _ అనుమితేన - ఆస్యాః - తల్‌. - మృషా 
అభూత్‌ _ మనోభుజా a 


ఆర్థము. ఏషా ఈ షీ చెలిక కైయగు దమయ. న్ల, నలాత్‌ -నలుని కంటె, 
అన్యం = మజియొక పురుషుని, మనసా (ఆవి)=- మనన్సుచేతను, 
నజుషే == సేవించను. ఇతి యత్‌ ఆహన్మ = ఈ ఆని దేనిని. చెప్పినదో, 
ఆన్యాః = ఈ మీ చెలికతె, యొక్క, తత్‌ == ఆమాట, యౌవనాను 
మిఠేన యౌవన యౌవనముచే, అనుమితేన = ఊహింపంబడిన, మవో 
భువో = మనస్సునందుద్భవించిన కామునిచే/ ననగా - ఏషా మనోభూమరీ- 
యౌవనవత్త్వాల్‌; యా చూ యౌవనవతీ సా నా. మనోభూమతీ =-ఆని 
"యనుహనముచే విషయీక రింపంబడిన కామునిచేనని తుము వృలాకా 
ఆసత్యముగా, అభూత్‌ ఆయెను. 


వి. నాకంటె నితరనీ 'మనస్సుచేతను సేవింపనని చెప్పి నాకంటె నితరుండైన 
మన్మథుని .మనస్సునందు సేవించుట వలన నామాట యసత్యమైనదని 


శ్రీవర్ష నై ధమ 


50 
యరము. కటు నిందను నెపముగావించి యీమె నాయందేయనుర క్ర్తురాలని 
ఛి ౧ 
స్తుతించులచే, నిట వ్యాజ సుత్యలజ్కార ము, 
సమాసములు ; 
యౌవనానుమితేన : యొవనేన అనుమితః=- యావనానుమిత 8, తేన 
యౌవనానుమి తేన, 
మనోభువా ; మనని భవతీతి మనోఖభాూః, తేన=ూ నువోభువా। 
భావము ; 


మీ చెలిక_థెయగు నీ దమయన్లి నలునికంచె నితరుని మనన్సుచేతను 
నేవింపనని చెవ్పినమాట, యౌవనముచే నామె మన్మథునితో. గూడినదని 
యూహించుఓవలన నసత్యమైనది. ఏలయనగా యౌవనమువలన నామె నాకంటె 
భిన్నుడై న మన్మథుని, నేవించుచున్నదని యనుమాన [ప్రమాణముచే సిస్థించు 
చున్నది. ఇట్లు నిందించి యామె తనయెడనే యనురక్తరాలని స్తుతిగా నిందను 
పర్యవవానము( జెందునట్టు చెప్పి యామెను నలుడు (పశ ంనించెను. 


బో. ఆస్యసౌన్దర్య మేతస్యాః శృణుమో యది భాషనే | 
తద్ధి లజ్ఞానమన్మాలేః పరోక్షమధునాఒపి నః ౪ $0 


పవి, ఆస్య సొన్లర్యమ్‌ శ ఏతస్యాః - శృణమః _ యది _ భాషసే 
తత్‌ _ హి _ లజ్ఞానమన్మా లేళ - పరోక్షం _ అధునా _ అనీ . నః. 


ఆర్థము: ( హేకలే _ ఓకలా! ) ఏత్రస్యాః — ఈనీ చెలిక త్రయొక., 
ఆన్యసౌన్దర్యం==- ముఖశోభను గూర్చి, యది భావసే = వర్ణించితివో; 
(శదా=- ఆప్పుడు) శృణుమః == మేము వినెదము. ఏమనగా - నామె 

నీ యొడియందే కూర్చొని యున్నది గదా! కాన మా వలన వినుట 
యెందులకు? మీకు కనబడుట లేదా యేమి? యని ఆనినచో చెప్పుచుము_ 

హీ ఏలయనగా, లజ్ఞానమన్మాలః; లజా-సీగుచే, నమత్‌ -వంగిన 

| అ గ’ జ శ 

మౌ = శింముగల్లిన, (ఏతస్యాః. ఈ దమయన్లి యొక గ్రా). తత్‌ 


విలశ సర కి! 
| ౧ 


ఆముఖళోభ, అధునా=_వీ == ఇప్పటికిని అనగా వివాహమునకు తర్వాత, 
గూడ, నః -- మాకు, పరోక్షం -- నేత ములకు దూరమైనది. అనగా 
కానరాదని యర్థము. కాన నీమె లజ్జను వదలి తన ముఖపద్మమును 
మాకు చూవునట్టు చేయుమని యర్థము. 


ఆస్యసొన్సర్యం : ఆస్యన్య సౌన్దర్యం == ఆన్యసౌన్టర్యం, తత్‌ - ఆస్య 
సౌన్దర్యమ్‌: 

ల జ్ఞానమన్మాలేః : లజ్జయా నమన్‌ మౌలిః యస్య సః == అజ్ఞానమన్మొలః, 
తస్య = ఇజ్ఞానమన్మౌ లేక: 
పరోక్షం: అక్లోః పరస్తాల్‌ = పరోక్ష మ్‌: 


భావము; 


ఓ కలా! ఈమె ముఖ సౌందర్యమును గూర్చి స్‌ు వర్ణించినచో మేము 
వినగలము. కాని నాయొడి యందే యున్నప్పుడా మెయొక ,- ముఖ సౌందర్య 
మును(గూర్చి మావలన వినవలసినయవనర మెమియని (ప్ని ంపకుము. ఏలయనగా 
నామె నాయొడి యందున్నను, లజ్జతో ముఖమును వాల్చి యున్నందువఅన 
నిప్పటికిని అనగా వివాహమైన విమ్మట గూడ నామె ముఖమును మేము చూడ 
జాలక పోవుట వలన నామె ముఖ సౌందర్యము మాకు న్నేతగోచరము కాలెదు. 
కాన లజ్జ నీమె వదలి తన ముఖపద్మము నెట్టు చూపగలదో యావిధముగా నీవు 
చేయవలనినదని యాశయము ॥80, 


న్లో. పూర్ణయైవ ద్విలోచన్యాసై షాలీ రవలోక్రతే | 
ద్రాగ్భృగ న్లాణునా మాన్తు మన్తుమ న్తమి వేక్షుతే 11. 31 
ప.వి: వూర్ణయా - ఏవ - ద్విలోచన్యా - సా _ ఏషా - ఆలీ? - ఆవలోక తే 


(దార్‌ _ దృగ న్తాణునా - మాం. తు _ మన్తుమే న్తమ్‌ - ఇవ . 
ఈక్షతే - 


82 ్రీహర్ష నై షథము 


ఆర్థము: సా=_ఆ వధముగా లజ్జచే తలను వాల్చ్నీన, ఏషా - ఈ దమయ న్ని, 

"”™— పూర్ణయైవ = — సమ గమే టె యిన, ద్విలోచన్యా = — రెండు కన్నులచే, 
ఆరీః _ చెలిక _తెలను, ఆవలోక తే=- ==చూచుచున్నది, మాన్తు = = నన్నో, 
మన్తుమ న్లమివ- నేరము" గావించిన వానినివలె, దాక్‌ =. క్షణకాలము, 
దృగనాణునా; దృక్‌ == ఒక న్మేతముయొక్క, అన = క టాక్షము 
మొక్క, అణునా == స్వల్ప భాగముచే, ఈక్షతే = చూచుచున్నది, 
నేరము చేసిన వానిని జనము అనూయతో కటాక్షలేశముతో నెట్టుచూచునో 
యట్లు దమయ న్తి తన్నుంజూచుచున్నదని యర్థము. 


ద్యిలోచన్యా : ద్యయోః లోచనయోః, నమాహారః == ద్విలోచనీ, 
తయా=ద్యిలోచన్యా ఖ్‌ 
ద్వగన్తాణునా : దృశః అవః = దృగన్తః, ee = 
దృగనాణుః, తేన --దృగనాణునా. | 

మన్తుమ న్తమ్‌ ; మన్తుః అన్యఅ స్తీతి=- మన్హుమాన్‌, తం== మన్తుమ న్లమ్‌: 


భావము : 


జ విధముగా సిగ్గుచే తలవాల్బిన యీ దమయ ని రెండు కన్నులతో, 
సమ్మగముగా, 'జెలిక _ల్రేలను( జూచుచున్నది. నన్నో యపరాధునివలె కటాశ్న 
లేశ ముతో, జూ చుచున్నది. లోకమున జనము నేరము చేనీనవానిని జుగుప్పచే, 
కటాశదేశముతో, జూచుటగలదు గదా. 1.811 


శ్లో. నాఒఒలోక తే యథేదానీం మామియం తేన కల్పయే। 
యోఒహం దూత్యేఒనయా దృష్టః సోఒపి వ్యస్యారిషీదృకా॥ 


ప. విన. ఆలోకతే _ యథా. ఇదానీం - మామ్‌ . ఇయం _ లే-న- 
కల్పయే -యః_ అహం _ దూత్యే' - ఆనయా _ దృష్టః - సః. 
ఆనీ _ వ్యస్మారిషి ఇ ఈద్భకా క 


వింశసర్ద ౧. 88 .. 
ఆర్థము, ఇయం=-ఈ దమయన్గి, యథా=వీ విధముగా, ఇదాసిం == ఇప్పుడు, 
మాం-నలుడైన నన్ను, నాఒలోకతే. -- చూచుటలేదో, తేన = అట్టు 
చూడక పోవుటచే, కల్పయే = ఇట్టు ఊహించును. యత్‌ = ఏమనగా, 
యః--వి, ఆహం-- నేను, .ఆనగా నలుడను, దూజేే == ఇం దాదులకు 
దూత్యము చేయుకాలమునందు, అనయా వ మీ దమయ న్తిచే, దృష్టః 
(సమ్మగ దృష్టిగల నే తముల జంటచే) చూడ (బడితిని. 'సోఒపి=-2 
అటువంటి, అవాం. నేను, ఈద్భళా=- ఇప్పుడిటువంటి వ్యాపారముచే, 
మాం= నన్ను, ఆవశ నా = చూడనటువంటి, అనయా== ఈ దమ 
యధ్టిే, వ్యస్మారిషి == మటువంబడితిని. పతుదయన కో సీమె 
నన్ను 'పూర్ణమువలె నాదరముతో చూచెడిది. 


సమాసములు ; 
దూత్వే : రూత స్యకర్మ == దూత్యం, తస్మిన్‌ = దూత్యే। 
భావము ; 
ఈ దమయన్తి. యిప్పుడు 'నన్ను( జూడనందువలన - నింద్రాదులకు 
దూత్యము, జేయనవుడు నన్ను సమ్మగ్రదృష్టిగల వ్యేతములతో, జూచిన యీమె 


యివిట్టి వ్యవహారముచే నన్ను మజచిపోయినది. అట్లు కానిచో సీమె ముందు 
వలె నన్ను. గారం సరిలబెడం: గం. 


ల్లో; రాగం, దర్గ్శ్గయతే నై నెషా వయస్యాః అ 8 1 
మమ త్వమితి వక్తుం మాం మానినీ మౌనినీ పునః॥ 188 


ప.వి. రాగం-దర్శయతే -సా-ఏషా -వయస్యాః - సూనృతామృతై. 8 -మమ -త్వమ్‌ - 
... . .ఇతి-వ క్తుం-మాం-మానినీ-మౌనినీ-పునః। ... 


కశ శ్రీహర్ష నైషథము 


శ 


(పీపములుగగు చదనములచే,  వయస్వాః = బెలిక త్తెలనుద్దశించి, 
రాగ౭=మై కిని, దర్శయతే = వెల్లడిజేయుచున్న ది, ' మానినీ 
మాగచదంతురాలగు నిడమయ న్ని, మాం పునః==నన్నో,“ పరాం 
మదడు=ై నాకు సంబంధించిన బాడవ” ఇతి=ా ఆని, వక్తుం= చెప్పు 


టకు, మౌనినీ== మౌనము వహించినదై యున్నది. ఈమె చాల దయ 
మాలిక దని నిందయు, బిడియము గలదని స్తుతియుజేయ(బడినది, 


అతు? హర — అటు =టి, yee = ఈమె 9 సూనృతామృతై చసత్యములును 
గే 


మానినీ : మానః అస్యాః అ స్తీతి==- మానినీ, 

వౌొనినీ; మౌ..మస్యాః అ స్రీతి=- మౌనినీ॥ 
భావము : 
అట్టి యీ (పియువాలు, సత్యపియ వచనములచే, చెలిక త్తైలకు మతిని, 

తన రహస్యములను, జెప్పుకొనుచున్న ది. కాని మానవతి 

మయ ని, నన్ను “నీవు నాకు సంబంధించినవాడవ”*ని చెప్పుటకు 
మౌనము దాల్చియున్నడి. అనగా నొకవిధముగ సీమె నిర్ణయురాలనియు మతి 
యొక విధముగ సేళ్సై ఐజ్జాళువనియు నాశయము. . జ 18814 


ళో: కాంనా మ_న్రయతే నామ, నామగాహ మియం సఖీ, 
కలీ, నలేతి నాఒఒస్మాకీం స్పృశ త్యావ్వాంతు.జిహ్వయా ॥ 84 

కుట కాం-న-ఆమ_న్హ్గీయతే..నామ-నామ| గావామ్‌-ఇయం-సభీ-౩ లే_నలవఏ 
ఇతి-_న_అస్మా కీ ౨-స్పృళశ తి. ఆహ్వాల-తు-జిహ్యయా _ 

అర్థము: హేకలే== ఓకలా! ఇయం=ాఈ, సఖీ--నీ చెలిక త్తై, కాంనామడా 
చెలికత్తెను, నామ[గాహంవూ పేరును | గహించిన, అమన్హ్రయతేవ 


ese 
పిలువదు? అనగా చెలిక _తెలందటిీని పిలుచునని యరము, తు=ాకాని, 
ర 


వింశ సర్గ లిక్‌ 


గి 
అస్మాకీం మనకు సంబంధించిన, “నలి ఇతి==నల! యనెడి, 
ఆహ్వాం = పేరును, జిహ్వయా(అపి) = నాలుకచేతను, నస్పృళతి== 
అంటదు. నన్ను పేరుపెట్టి పిలువనపుడు, రహస్య సంభాషణమున 
కవకాశమే లేదని నిందయు, భ_ర్తనుంబేరు పెట్టి పిలువకుండుట యుచిత 
మని స్తుతియు చేయంబడినవి. 


సమాసములు : 


నామగాహమ్‌: నామ, గృహీత్వా == నామ[గాహమ్‌ 
అస్మాకీమ్‌: అస్మాకమియమస్మాకి, తాం==అస్మాకీమ్‌? 


భావము ; 


ఓ కలా! మీ చెలిక త్తెయగు దమయ ఎన్ఫి తన చెలిక త్తెలతో నెవ్యతెను( 
బేరుపెట్టి పిలువదు? అనగా నందజినిం బేరుపెట్టియే ఫిలచుచున్నది. _ కాని 
“నలి యను నాపేరును మా|తము నాలుకతో నంటనేయంటదు. ఇంక నామె 
నాతో రహస్య సంభాషణ లేవి చేయను? అనగా వాని కవకాశము లేదని 
యర్థము. రహస్య సంభాషణముల( జేయదని చెప్పుటవలన దమయ నికి 
నిందయు, భర్తను బేరుపెట్టి పేలువరాదుకాన నట్టు పిలువనందువలన స్తుతియు 

నేర్పడినవి.।ణీ4॥ 


చో అస్యాః పీన స్తనవ్యా "స్టే హృదయేఒస్మాను నిర్ణయే। . 
అవకాశలవోప్య సి నాత కుత్ర బిభర్తు నః॥ 85 


ప, వి. అస్యాః - పీన_స్తనవ్యాప్తే a హృదయే ప అస్మాసు -నిర్ణయే - అవకాశ లవః - 
అపి-అ స్టీ-న-అ|త -కుత -బిభ ర్తు-నః. 


అర్థము: పీన_స్తనవ్యాప్తే : పీన-- బలసిన, _స్తనవ= స్తనములచే, వ్యా_ఫే== 
'సమగముగా న్యాకిమింప బడినదియ, అస్మాసు==మాయెడ, . నిర్ణయే 
==దయలేనట్టి, అనగా వెలుపలను .లోపలను. నవకాళశ లేళ ముగూడా 
లేనట్టి, అస్యాః== ఈ దమయ న్లియొక్క_, హృదయే. వక్షఃస్థలము 


డై శ్రిహర్ష నై'షథము 


ప 
ఎతె న నకములతో నింనధాామునొందా హా హృదయముతోడనే 
pr బడ 
దదించు ని యర్థను. నను, దరెంపజాలనని చెప్పుట్లవల క్ష నిందయు, 
(అ 
సకుతు బు తెకకని చెప్పుట టవల్‌ ౩ స్తుతియు(జేయయబడినవి, 
గి లై 


'అవకాశలవః : అవకానస్న అదా ఆడకాళల సః! 


వమన చనుగడచె .నందులేక నిండి“దియ, మాయెడ దయ లేనిది యునగు, 
న: దమయనన్తి యొక్క హృదయమందు నా యునికికిందగిస స్థానమునకు. సవ 


కొశడు లశ త లము హృదయమును స పలుదచనుగడ వ 
సు! a దుప తః లేళ్టమ్రుగూడ' లేద. “అట్టే లోన చయలేనం 
వలన నచ్చటగూడ నవకాశయు స, లేదు. వట్టామెయొక్క న హృదయమునకు వెలు 
కుల గాసి అ ల్‌ పలగాని న నా తినక శ ప 
తదు. అనగా ను] ఇృతములగు స్త సనములు ౩ వక్షఃస్థల కు వెలుపలి. _పదేశ 


నా(క్రమిం ంచుటద ఎన నామె తక స జేయు సమయమున నామెయొక్క. 
| స్తనముల ర తానుండవలయునని యర్థము. నాపై : సామెకు. చయలేనందు 
వలన లోపలగూడ' నాకు. స్థాన కము, లేదని యర్థము, కొట్టు డయలేదోని చెప్పుట 


“వలన. దమయ న్తికి నిందయు, ను: ఏన్నత _్రనములను వర్ణ wee స్తుతియు 
నేర్పుడిన 5వి॥55॥ 


వింశ నర“ ౪7 


£93 


ర 


bh 


0, 


Peres యు క్ర=ా డాతగినర్ట _ యోః 
(అనగా క మున కఠిన 


అధిగ తే ద్భగే తస్యా హృదయం మృదుతాముచోః। 


[పతీమ ఏవ వై ముఖ్యం కుచయోర్యు క్త వృత్తయోః॥ ఏస్‌ 


అధిగతఈంృక్‌ అ తనా నాల దయం-మృదుశాముచో ఆ! పతీమః = 
బక జవై. ముఖ్యం- కుచయో? _-యుక్త వ ఏ.త్తయోః:; 


జే 





ఎతసా రః = ఈ దమయ న్రియికు, హృచం = సృదయమున. 
ఈద్భ = ఇట్లు కఠినమైన దానినిగా, అధిగత్య (ఇవ) తెలిసికొన్న ట్లు, 
మృదుతాముచో:ః మె త్తందయనము వవలుచున్నవి. (అగా నంతటి కఠిన 
హృడయముయొ చు సంపర్క ముతో : తామునుగారిన్యమును( బొందు 
చున్నవో యనునట్టున్న యనగా కఠినమైన వారి విషయము కాధిన్య 


ముంజూపడము నీతిగాన కఠినమై న య ననుసరించి _స్త_ములు 


పక. నరమున-యు నట్లు కరు “యు ర = nT) నొండౌంటీ 


క శ ఆ 
సంటుకొనినవియు, సృ _త్తయో గుం | ములుగా .. ను న్నవియునుః ర్న 
పచయోః(అపి) = స్రనములకుంయూడ, వై ముఖ్యమెచ వా కరి! నైన 
హృదయమునుండి - పెడముఖమును గల్లియుండుటనే లేదా యుపేక్ష గల్లి 
ముండుటనే, (పతీమః == తెలిసికౌనె వము. ఈమెయొక ర్మ చయలేని 
హృదయమునులడి తన యవయవములగు _న్త్హనము సులుగూడ విముఖము 


లై నవి. అనగా మొనలను. (_దిప్పియు౨చుక్‌ కొనినపె. ఇట్టు త యవయ్‌వ 
ములకే వై ముఖ్యమును( గల్లించిన యా హృదయమున, వెలుపలనుక. 


, . గ | 
మ్‌? క అ గ. 
చ్‌ 


ఎనకు( బవేశింప నెట్లు సాధ్యమగును? అనగా సాధ్యము కాపిస్‌ 
యర్థము. కదా ఆ. _స్పనములకు నాయెడ వై వై ముఖ్యమ. యాగా వ్యతిరేః 
భానమే. ఏలయనగా నవి యెత్తుగానుండి కౌగలింపునరు విఘ్న మును 


కల్గించుచున్న వి. . పక్షా, నర మున (కొత్త త్తగా నుద్భిన్నమైన “ందువలన 


తొడిమెను( గూడ ( _దొడగనందువలన మనోహరముగానే యున్న నగి 
యర్థము॥ 


r XY 


88 శ్రీహర్ష నై షథమః 


సమాసములు క్ర 


మృదుతాముచోః : మృదోర్భావః =మృదుతా, మృదుతాముంచతీతి = 
మృదుతాముచౌ, తయోః =మృదుతాముచో ః। 

వై ముఖ్యం: విపరీతం ముఖం యయోసా = విముఖె,  విముఖ 
యోర్మావః==వై ముఖ్యం, తత్‌ = వై. ముఖ్యమ్‌! 

యు క్రవృ తయోః : యుక్తం వృత్తం యయోసా = యు క్తవృత్తొ, 
తయోః==యు క్రవృ త్రయోః। పకా న్రరమున-యుకౌచ తౌ వృతొచ=ా 
యు క్తవృత్తా, తయోః == యు క్తవృత్తయోః। 


భావము: 

ఈ దమయంన్తి హృదయమిట్టి కఠినమైనదా! యని తెలుసుకొనినట్టు, స్తన. 
ములు గూడ నట్టి కఠిన హృదయముయొక )_ సంపర్క మువలన కఠినము 
ల్రైనవి. అట్టుగాక, కఠినుల విషయమున మె_త్తదనమును( జూపించినచో 
““మృదుర్హి పరిభూయతే''యను న్యాయము ననుసరించి చులకన ఏర్పడును 
గదా! కావుననే యుక్తమైన నడవడిక _ గల్గినవియైన (యుక్తములును== 
నొండొంటితౌ( గలసినవై , వృత్తములు == గుం్యడములు నై నవియునగు) స్తన 
ములకును, కఠినమగు నా హృదయము విషయమున వై ముఖ్యము- అనగా 
ముఖములను ననగా కొనలను విపరీతముగా (దిప్పుకొని యుండుట. ఏలయనగా 
_స్తనముల కొనలెప్పుడ్యుహృదయమున కభిముఖములు గాక విపరీతముఖములై 
యుండునుగదా! అట్టి వై ముఖ్యమును హృదయ కాఠిన్యమును(బట్టి దానిపై 
నౌదాసీన్యమును వహించుటనుగా డెలిసికొనుచున్నాము. ఈమెయొక్క దయ 
మాలిన ' హృదయము విషయమునందెప్పుడు బ-ని కంగభూతములై న _స్తనములే, 
విముఖములై నవో, ఇ(క దాని కంగములు కాక, వెలుపలనున్న మేము దాని 
యందెట్టు _పవెశింపగలమని భావము. లేదా వై ముఖ్యమనగా నిష్టపడక పెడ 
ముఖమును గల్లియుండుట. _స్తనములెత్తుగా నుండుటవలన( గౌగలించుకొను 
టకు సౌకర్యము గల్లియుండకపోవుటయే యీ వై ముఖ్యము. పక్షాన్తరమున- 
అప్పుడె యుద్భిన్న మగుటవలన కొనలేర్పడక పోవుట వలనను తొడిమ కట్ట 
నందువలనను మనోహరమై యుండుట. 186 


వింశ సర్గ ug . 


శ్లో. ఇతి ముద్రిత కణ్టేఒప్మిద్‌ సోల్డుజ్ధమభిధాయతామ్‌! 
దమయ ఏ ముఖాధీత స్మితయా౬సౌ తయా జగే. 37 


ప. వి, ఇతి-మ్చుదితకట్జే-అస్మిన్‌ -సోల్డుణమ్‌-అభిధాయ- తాం-దమయ స్త్రీ ముఖా 
ధీత స్మితయా-అసౌ-తయా.జగే. 

అర్థము: అస్మిన్‌ == ఈ నలమహారాజు, తాం=ఆ కలను, సోల్తుణమ్‌ ఎం 

హాసముతో, ఇతి=కెట్టు, అభిధాయ= చెప్పి, మ్నుదితకళ్ణే= నీరో, 

ధింపంబడిన కణ్బము గలవాడు కాగా, అనగా పలుకక యుండగా. 

తయా = కలయను చెలిక త్రైచే, దమయ_్టీ ముఖాధీతస్మితయా, 

దమయ న్లీ=- దమయ న్లియొక్క, ముఖ ముఖమునుండి, అధీత=ా 

నేర్పంబడిన యనగా (గహింప(బడిన, స్మితయా = మందహాసము గల్లి 

' వదై, అనగా దమయ న్లి నవ్వుచుండగా( దానును. నవ్వు. దొడగినదైై 


శ్‌? 


అసె = ఈ నలునికై, జగే మై చెప్పబడెను. “అసె అను 
పాఠమునకు బదులు '“అసౌి'యను పాఠము ననుసరించినచో, అసౌ=ా 


ఈ నలు(డు, జగే = చెప్పబోవుమాట చెప్ప(బడెను. 


సమాసములు : 
ముద్రితీక కే: ము[దితః కః యస్య సః=ూము|డిదక జ్ఞః, వ 
ము(దితకళణ్ణే। 
దమయ నీ ముఖాధిత స్రితయా: దచదమయవ్నాః ముఖ = చమయ స్తీ 


ముఖం, దమయ స్రీ ముభాదధితం==దమయ స్తీ ముఖాధితం ౫ దమ 
యన్తీ ముభాధీతం స్మితం యస్యాస్సా =దమయ స్తీ. ముఖాధీ తస్మితా 
శయా=-దమయ స్తీ ముభాధీత స్మితయా। 


భావము ; 

ta (పియుండగు నలు(డు, ఆ కల యను నఖికి పరిహాసముతో నట్టు చెప్ప 
యూరశయుండగా, నా కల యను చెలికత్తె దమయ త్తి మంచహాసము. జేయు ' 
ప్రై తతాలటే తానును మంచహాసము చేయుచు నలుని(గూర్చి చెప్పినది. 18. 


40 శ్రీహర్ష నై షథము 
శ్లో. భావితేయం త్వయా సాధు. నవరాగా ఖలు త్వయి! = 
చిరన్తనానురాగా ర్హ్యం వర్తతే నఃసఫీః (పతి... 886 


ర భావితా-ఇయం-తయా.సాధు -నవరాగా - ఖలు - త్వయి - చిర న్తనాను 
రాగార్హం-వర్తతే-నః- సఖీః-|పతి - 


అర్థము: (హే మహారాజాజ= ఓ నలమహారాజా!) త్వయాడానీచే, ఇయం: 
ఈ, సభీజాచెలికత్తెయగు దమయన్తి, సాధు=చక్కగా, భావి 
తా ఖలు ఊహింపంబడినది, (యతః == ఎందువలన) త్వయి == నీయెడ, 
నవరాగా=ానూతనమగు పరిచయమువలన, నూతనమగు ననురాగము 
గలదె దై యున్న ద కాన దాని కనుగుణముగా నామె యున్నది. సఖీః= 
చెలక క్రెలైన, నః [పతి హు మమ్ముల నుద్దేశించియో, చిర _న్లనాను 
రాగ్గార్హ్యం: చిర_నన== పాచీనమైన, ' అనురాగ = అనురాగమునకు, 

అర్థ ం== తగినట్టుగా, వర్హతే== ఉన్న ది. 


సమాసములు + 


నవరాగా: నవః అనురాగః యస్యాస్సా==నవరాగా! _. క 
చిర న్తనాను రాగార్హం: చిర _న్హనశ్చాసొ అనురాగళ్చ= చిర న ల 
రాగః, చిర _ననానురాగస్య అర్హం=ాచిర న్రనానురాగార్డ, మ్‌! 


భావము ;. 


కస్మాదస్మాకమ్‌- (స20-ళ్ల ఖ్‌ 27) కోకమునుండి గావించిన (పళ్నకు 
నుత్తరమిట నొనంగబడుచున న్నది. ఓ నలమహారాజా! నీవు . దమయ నిని 
గూర్చి గావించిన యూహ సరియైనది. ఈమె నీయెడ నూతన... పరిచయముచే 
నూతనానురాగము వహించినది. చెలిక త్తెిలగు నూ విషయమున( బాత (బడిన 
యనురాగమునకు( దగినట్టు వ ర్తించుచున్న ది. మాతో బాల్యమునుం డియ 
స్నే హముండుటవలన మాయెడ సజ్యోచము లేక యామె వ ర్రించుచున్నది. 
సీయెడనో నూతన స్నే హముగాన నట్టు సజో_చముతో ప 
కొన నామను నిందించుట తగదని క 188: ww 


ba 


es 


41 


స్మరశాస్త్రవిదా సేయం నవోఢా నస్త్వ్వయా పఖీ। 
కథం సమ్ముజ్యతే బాలా కథమస్మాసు భాషతామ్‌. 39 


. స్మరశాస్త్ర విదా-సా- ఇయం-నవోథా- సః -త్చయా - సఖీ -కథం - సమ్బు 


జ్యలే-వాలా- కథమ్‌ -అస్మాసు-భా వతామ్‌. 


అర్థము: నవోఢథా; నవ=ా|కొ త్తగా, ఊఢా= పెండ్రి _గాసించుకొన(బడిన, 


బాలా == బాలయును, ననగా [కొత్తగా పెంద్రియాడ (బడుటవలన, లజ్ఞా 
సంకోచము గలదియును, అభ్రై బాలయగుటవలన నేర్పరితనము లేనిది 
యును, ననగా కామళాస్త్రమును( దెలియనదియును, .సా=ూనీచే నింద 
మోప(బడిన, ఇయం=ానీ ఎదుటనున్న; నః==మాయొక్క_, సభీ=ా 
చెలిక తెయగు దమయ న్తి, స్మరశళాస్త్రవదాజ==కామశాస్త్ర మును.దెలిసి న, 


త్వయా = నీచే, కథం=ఎట్టు, సము మ్బ్ఫుజ్యతే = పక న భోగింప. 


బడును? ఏవిధముగను సంభోగింప(బడదు. ఈమెకున్న లజ్జయే 
యన్నింటికిని (పతిబంధక మైనది. కథం=ాఎట్టు, అస్మాసు== మా 
సమీపమునందు, భాషతాం=-మాట్లాడును. అనగా రాతి మిమధ్య 


జరిగిన విషయమునెట్టు చెప్పగలదు? బాలయగుటవలన _ సిస్గచే మాకు 


తన విషయములను( జెప్పదని యర్థము. కావున నీమె యసత్య 
వాక్కుగాదు. మజియు మనలను వంచించుటలేదు. మజియుంగా తగా 
పెండ్డియాడిన వారికుండెడి లజ్జ యీమెకున్నది. కాన కామశాస్త్రమును 
- నేర్చిన స్‌ ఈమెనిట్టు నిందించుట తగదని యర్థము. 


నమాసములు ; స్ట 


స్మరకా్త్రవిదా: స్మరస్యశాస్త్రం= 5 గ్మరశాస్త్రం, స్మరశాస్త్రం వేత్తీతి= 


Eee తేన= స్మరశాస్త్ర విదా! 
'“నవోఢా: నవం ఊఢా=నవోఢా। 


ట్‌ శ్రీహర్ష నై షళము 
భావము ; 


“అన్య గాహి” (20-28) యను శ్లోకముచే చేసిన నిందకు, ఉత్తర 
మియంబడు చున్నది- ఈ దమయంన్ది నూతనముగా పెండ్రియాడినదిగాన లజ్జను 
సంకోచమును వహించినది. అపై బాలయగుటవలన కామశాస్త్రము తెలియనిది 
గాన, కామశాస్త్ర వేత్తవగు నీచే నెట్టు చక్కగా సంభోగింపబడును? మజియు 
రాతి జరిగిన విషయములను మాతో నెట్లు చెప్పును? కాన నీమె యసత్యవచన 
గాదు. మనలను మోసగింపదు. కామళాస్త్రమును నేర్చిన నీవు బాలయగు నీమె 
యొక్క లజ్ఞాస్వ భావమును (డెలిసియు నిట్టు సిందింపందగదని యాశయము. తిరి 


లో. నాఒసత్యవదనం దేవ। త్వాగాయ ని జగ న్సి యమ్‌! 
(పియా తస్య సరూపా స్యా దన్యధాలాపనా న తే 40 


ళా ఇ Ea అసత్యవదం- వః-త్వ్యా-గాయ న్తి-జగ_న్దియం ఇష (పియా-తస్య- 
సరూపా-స్యాత్‌ _-అన్యధాలాపనా-న-తే; 


అర్థము: హే దేవ=ఓ మహారాజా! జగ్నన్లి = (పపంచములు, 'యం=డావీ, 
సత్యవాదిగా, గాయన్తి== చెప్పుచున్న వి. తన్య==అట్టి సత్యవాదియగు, 
తేడా నీకు, పియా=[పియురాలు, సరూపా == అనురూపమై సత్య 
వాదిని యేయగుచున్నది, అన్యధాలాపనా == అట్టుకాక అసత్యవాదినియె, 
నై వవాకానేరదు, పతా సరమున-యం= ఏ, త్వాం=ానిన్ను, అసత్య 
వదనం == అసత్యము  జెష్పువానినిగా, నగాయ న్రి= చెప్పరా? కాని 
తప్పక చెప్పెదరు. తస్య=ా-అట్లు అసత వాదిగా జెప్పంబడిన, తే 
నీకు, [పియా == (పియురాలు, సరూపా == అనురూపయెనదేయ నును. 
అత ౩=-- ఇందువలన, అన్యధాలాపనా == అసత వాదిని, | నస్యాత్‌₹== 
కాదా! అనగా తప్పక యసత్యవాదినియె యగును. ఇట్లు నీవు ఈమెను 
సంభోగించియు, సంభోగింపటేదని యెట్టు బొంకుచున్నావో, అట్టే 
యూమెయు, తన్ను సిక సమర్పింవక పోయినను సమర్పించినట్టు 


వాన్‌న్ను క్‌ అసత వ నం== అసత వచనము లేనివానినిగా ననగా 


వింశ సర్గ 48 


మాటలాడినది.. కాన నిద్దణు సమానముగా బొంకుచుండుటవలన నీవు 
దమయ న్లిపె( జేసిన ధోషారోపణ తగదని భావము. పతా _న్హరమున_ 
యం=ావి, త్యా== నిన్ను, నా సత్యవదనం; నాసత == అశ్విని కుమా 
రులకు వలె, వదనం = ముఖముగల వానినిగా గాయ న్తి= చెప్పు 
చున్నారో, తస్య== అంతటి అందగాడవై న, తే=నీకు, సరూపాా 
అనురూపమైన సుందరముఖము గలదియే, పీయా=ా (పియుఠాలుగా 
నుండును, అన్యధాలపనా; అన్యధా =మజీయొక విధమైన అనగా 
వికృతమైన, అపనా --ముఖముగ లది, (ప్రియా == పి1యురాలుగ, న=ా 
కానేరదు, యోగ్యమైనది యోగ్యమైనదానితోడనే కలియునుగదా! 


సమానములు ; 
.... నాసత్యవదనం : నసత్యం == అసత్యం, న అసత్యం==నాసత్యం, 
నాసత్యం వదనం యస్యసః =నాసత ్యవదనః, తం=-నాసత వదనము, 
పతా న్తరమున- నా సత్యయోరివ వదనం యస్య సః=నాసత్యవదనం। 
తం==నాసతవదవం। 
అన్యధాలపనా : అన్యధాలపనం యస్యాస్సా = అన్యధాలపనా। 


భావము ; 

ఓ మహారాజా! నిన్ను ( [బపంచము సత్యవాదిగా ( జెప్పుచున్నది. అట్టి 
సత్యవాదివై న నీకు పిియురాలుగూడ యనురూపయై సత్యవాదిగనేయుండును. 
అసత్యవాదినిగా నుండదు. పవ్నాన్సరమున.. నిన్ను అసత్యవాదిగా జనులు 
చెప్పరా! తప్పక చెప్పంగలరు. అట్టి యసత్యవాదివై న నీకు. బింయురాలును 
నను రూపయై యసత్యవాదినిగనే యుండ(గలదు. అందువలన - నామె యసత్య 
భాషిణిగాదా? అనగా( దప్పకకా(గలదు. కాన నీవు ఎట్టు ఈమె ననుభవించియు 
ననుభవింపలేదని బొంకుచున్నావో, అర్రే యీమెయు తన్ను స సమర్చింపక 
పోయు నను సమర్పించినట్లు బొంకుచున్నది. అందువలన నుభయులు సమాన 
ముగా నసత్యమును( జెప్పుటవలన నామె కై 'నీవు నేరమును మోపుట యుచి 
తము గాదని భావము॥ 


శశీ త్రీవార్ష నై'షభము 

పవాశ్తవమున అశ్వినీకుమారులయొక్కం ' : ముఖమువంటి 
కదన సముఖముగల వానినగా 6 జెప్పుచున్నారో, అట్టి. నీకు నగనురూపయగు 
పిమరాలును నట్టి సుందరముఖిగనే యుండును;. కాని మణీయొక విధముగా 
ము ము గలదిగానుండదు. యోగ్యమైనది, యోగ్యమైన దాని 
నే హదును. మీ యిణువురియొక్క కూడిక తగినదని భానము.. ఇట్లు 
లిచయమలీకవాక్‌”” (20. -2రివ). జ్ఞ శ్లోకార్థమునకు డ్‌ _త్రరమిచ్చినది. n40On 


ag హో 
షు Cota, 
=n 


= మనోభూరప్తి చి త్రేఒస్యాః! కిన్తుదేవః' గాః నః 
త్వదవస్థితి భూర్యస్మాన్మనః స్యా దివానిశమ్‌.. ' 41 


a! 


జ వ వర = ఆఅ స జః చిత్తే _ అస్వాః = కీం = తు ధవ త్వం 


అ 
ee చాఖ కన 


వప = సః - త్యద దవస్థితిభూః జ యస్మాత్‌ - మనః-సభ్యాః - దివానిళమ్‌! 


కందు మనోభూః= మనసు నందు. బుట్టిన మ న్మథుడు,.. .. అనస్టీ=ా 


చో వో మె 

యం. కో mn ఇ అట 

ఉన్నాడు, త్‌ తు క్రి క న్రుడాకాని; సః-—౪ | మన్మథుడు 

ర గానే కి వ వ పసా 

MU, uf కన్న 

ఆమ కంర డూ మనఃయమనస్సు, రివానిళం చేదు బన్వలు, 


తఃదవస్టితిభూః, త్వత్‌ =నీ యొక్క, అవస్థీతి== ఉనికికి, br 
స్థానమైకడి, మనః భూః (ఆశ్రయః) యస్యయను వ్యుత్పత్తి త్రి ననుసరించి 
వ్‌తే మనోభవుండనియ, “మన సి భవతి” అను వ్యుత్పత్తి త్తి ననుసరించి 
నిన్ను కోరుచు చున్న యీమెయొ క్క... “కామమునకు 'న్రీవ్రే * విషయమగుట 

వలన నీవే యా మస్మథుడవనియ( దెలియటచే' రెండు వీధములలోను 
మెకు, మజియొక పురుషుని ' సేవింప ,నుద్దేకమున్నదని సంక య 
కోశ మునకు నవ వకాశములేదని యర్థము. £ TR 


టో 


(il, 


a ఇచ్చుట న్‌లుండు - కామార్థముసంద్లు?.. ons, మన సః స 
(ఉత్వ త్తి “యస్య” “యను :. “వ్యుత్పత్తి త్తి : అభ్యమైన. .. “మనో భూ” 
పడముక్వ కల, స 

“మన వవ, ? భూః=వసతి స్థానం. యస్యసి; యను 


వత తిచే నలునియందడు. బ౦యోగించుటవలన, శ్రైష డకొ కం 


మనోభూః: మనః భూః యస్యనః==మనోభూ ః। 
' పకాన్షరమున-మనసి భవతీతి మనోభూః లేదా మన ఏద భూః యస్య 
సః=ామనోభూః। 


త్వదవస్థితి భూః: తవ వం త్వదవస్థిలేః న 
ప్రవ. - | 
“ఆహస్మ’ (20-29) యను శ్లోకమున ( జెప్పబడిస యంశములకు నిట 

మూడు కోక ములలి' నుత్తర మొసంగ(బడుచున్నది. కీరాజా! ఈ దమయ ని 
మనోభవుండై న స్మరుడున్నాడ నుట సత్యమే కాని యాస్మరుండు సీవే యగు 
చున్నావు. ఏలయన గా-నీ చెలిక ల్తె యగు దమయంన్తి యొక్క మనస్సు రేయిం.. 
బవలును ననగా వెల్పప్పుడును నీ ఏకు నివాస సస్థలము. మనఃభూః (ఆశ్రయణ) అను 
వ్యుత్పష్షి త్రిచే నీవే మన్మథుడ వు. కు సి భవరీతి” వ్యుత్సర్తి సెనుసరించినను, 
నిన్ను వలచిన యామె యొక్క స మోట సీవే విషయముగాన నామెకు మజి 


యొక పురుషుని న. శంకించుటకు స్వల్చ్ప మై] సయవకాశము గూడ 
లేదు. ॥41॥ 


| ye షష 
శ్లో సత న్తేజథ సఖీచి త్తే (వతిచ్చాయా న మన్మథః। 
Ra ల స 42 


వి. సతః- తే. అథ సఖీచి క సః= మన్మథః- త్వయా - అన్య- 
సమరూపత్వం- అతనోః- -అన్యధా... _కథమ్‌- 


ఆర్థము:' అశథ=ాలేదా; సః=౭ానీవు' చెప్పినీమనోభూ” 'పదమునకర్థ మైన 
ప . మన్మథః కాముడు, సఖీచి త్తే. -సఖీ=ా చెలికత్తె యగు : వమయన్తి 


48 


శ్రీవాక్ష వై.వథము 


యొక్క చి_తే=ా మనస్సునందు, సతః=నివసించుచున్న, లేడూ 
సీయొక్క_యే అనగా నలునియొక్క_యే, [పతిచ్చాయా = |ప తివింబము 
అన్యధా = ఇట్లుకానిచో, అతనో ౩ శ్లదీరములేని, అస్య== ఈ మన్మ 
థునికి, త్వయా=ానీతో, సమరూపత్యం = సమానమగు నాకారమును( 
గల్లి యుండుట, కథం=ఎట్ట (భవితుం= అగుటకు, అర్హతిడా 
తగును) ధర్మి లేనపుడు ధర్మముగూడ నుండదు, స్వచ్చమైన యద్ద 
మందు (పతిబింబించిన ముఖమునకు ధర్మియగు ముఖము లేనిచో నెట్లు 
స్థితి యుండదో, అ ట్రై అతి స్వచమైన వి చెలిక తెయిగు దమయ ని 


యొక్క మనస్సునందు, నీవు లేనిచో న్మీపతిబింబముగానున్న కామునకు 


స్థితిలెదు, ఏలయనగా నా కాముడు శకదీరము లేనివాడు. కాన నీమెకు 
మజీయొక పురుషుని సేవింపనవసరము లేదని యర్థము. 


సమాసములు : 


సఖీచిత్తే : సథ్యాః చిత్తం=ాసభీచిత్తం, తస్మిన్‌ = సభీచి త్తే 
సమరూపత్యాత్‌ : సమం రూపం యస్య సః౫ా సమరూపః, సమ 
రూపస్య భావః = సమరూపత్వం, తస్మాత్‌ == సమరూపత్యాత్‌ | 
అతనోః : అపిద్యమానా, తనుః యస్య సః==అతనుః, తస్యా 
అతనోః। 


భావము : 


* 


లేదా నీవు చెప్పిన “మనోభూ” పదమున కర్థమైన కాము(డు చెలిక శ్రె 


. యగు దమయనన్లి యొక్క. చిత్తమునందు నెలకొనిన నీకు _పకిబింబమే. అట్టు 
కానిచో; శరీరములేని యీ మన్మథునకు నీవు సమానరూపమునుం గల్లియండుట 
యెట్టు సంభవించును? ఏలయనగా శరీరములేని దానికి. _బతిబింబమెట్టువచ్చును? 
ధర్మియైన బింబము లేనపుడు ధర్మమగు (పతిబింబమెట్టు సంభవించును? 
స్వచ్చమైన యద్దమున( గనబడు( దికిబిమృమైన ముఖమునకు వాస వికి మైన 
ముఖమనెడి బింబము లేనిచో నెట్లు సంభవము లేదో; అగ్రే యతి స్వచ్చమగు 


వింశ నర్గ త్త 


సేచెలిక త్తి యైన దమయనన్తియొక్కా మనస్సునందు నీవులేనిచో న్మీపతిబిమృమైన 
కామునకు శరీరము లేనందువలనం [బత్యేకముగా స్థితియేలేదు. కాన నీదమయ్తి 
మజియొక పురుషుని సేవిపనవసరము లేదని యూశయము ॥42॥ 


ట్లో, శక్రః స్మర క_స్ప్వమ। తేతి సందేహే ళోభయోభయోః। 
త్యయ్యేవార్థితయా నేయం ధత్తే చి త్తేజథహ యువామ్‌॥ 48 


ప. వి. కః-స్మరః-క ః-త్వమ్‌-అ|త -ఇతి-సందేహే - కోభయో - ఉభయోః- 
త్వయి -ఏవ- అర్ధితయా -సా- ఇయం -ధ త్తే-చి త్తే-అథవా- యువామ్‌- 


అర్థము: అథవా==లేదా, హేదేవ=ా ఓ|పభూ, ఉభయోః == ఇజువురై నసీకును 
మన్మథునకును, _ శోభయా= సమానమగు సౌందర్యముండుటచే, 
అత మీయిరువురి మధ్య, స్మరః==మన్మథు(డు, కః-= ఎన్నడు: 
త్యం=నీవు, కః=ఎవ్యడవు? ఇతి==అని, సందేహేసతి == సంళ 
యమురాగ్యా సేయం=ాఆ యీ దమయ న్తి, త్యయేవ=ా నీయందే, అర్థ 
తయా=కోరిక గల్లి యముంథుట చే, చి త్రే==మనస్సునందు, యువాం 
నిన్ను, మన్మథుని, ధ_త్తే== ధరించుచున్నది. నీవును మన్మథుడును 
నొక్కరూపముతోనే యుండుటవలన మీయిద్ద టిలో సివెవృడవు? అని 
సంశయమురాగా మన్మథుని పరలినజో, నిన్నును వదలవలసి వచ్చు 
ననెడి భయముతో నిన్ను వదలకుండుట ౩ నిన్నభిలషియయచు చమ 
యని మిమ్ముల నియివురిని. జి.త్రమునందు( దాల్చ్బుచున్న ది. అదెట్టనగా - 
రెండు రత్న ములలో నేది కత్రిమము, ఏది వాస్తవిక ము అని సంశ 
యమురాగా వానిలో దేనిని వదలినను, సత్యరత్నమే వదలిపోవునేమో 
'యను భయముతో , రెంటిని దాల్చినట్టు, నీకొజకే మన్మథుని చిత్తమున 
ధరించుచున్నది కాని మన్మథునిక్షై మన్మథుని దరించుటలెదని యర్థము. 


సమాపములు : 


అరితయా : అరయత ఇతిడాజరీీ, అరినః భానః= అరితా, 
@ ఫి థి థి థి 
తయా =పర్థిత యా! 


48 శ్రీహర్ష నైషధము. 
భావము 3 


లేదా ఓనలమహారాజా! నీవును, మన్మథుండును సమాన సౌందర్యమును, 
ల్లియుండుటచే మీ యిటువ్రరి మధ్య నెవ్వడు మన్మథుడు? ఎవ్వడునీవు? అని 
ందహమురాగా ,నీ దమయ న్తి, నిన్ను బడ యంగోరిక గల్గినదిగనుకనే తన 
మనసు? నందు నిన్ను మన్మథుని వహించి యున్నది. ఏలయనగా మీ యిద్దజిలో 
నెవ్వడు నలమహారాజో, యెన్వడు వ మన్మథుడో, యామెకు. దెలియుటలేదు. 
మీలో వ్యక్తి నిర్హయములేక యెవ్వని( బరిత్యజించినను [పమాదమే యగును. 
ఎలయనగా -వ్య చక్రిని ర్రయము లేనందున ముఖ్యమైన త యనగా. నలమహో 
రాజువై స సీవే వి ఎవబడ వచ్చునుగదా! కావున నిన్ను వీడకుండుటకొజ కే 
యామె మన్మథుని తన చిత్తమున ధరించుచున న్నేదిగాని మన్మథుని వలచి వానిని 
జిత్తమున ధరించుటకెడు ॥4లి ॥ 


గ 
స 


శో త్వయి న్య సవ్య చి తస్య దురాకరత్వ దర్శనాత్‌! 
౧ జీ ఊబి య 
కణ్యుయా పజ్క_జాకీత్వం దృగంశేన స్పృళత్యసౌ॥ 4 


et త్యయి-న్యన్తస్య- చిత్తన్య- -దురాకర్ణత్వదర్శనాత్‌ - "క ఆ పబ్బ. 
జాడీ _ త్వం- -దృగంశే: వ-స్పృళ తి పతన 


గ్రాటి 
అసౌ=- ఈ దమయ చి, న్య _స్తస్య = ఉంచింబడిన, 


చిత్తన్య== మనస్సునకు, దురాక రత్వదర్శనాత్‌,. దురాకి రత= ఆక 
రింప సాధ్యముగాక యుండుట, దర్శనాత్‌ = కన(బడుటవలన, శజ్బ_ 
యా=భీతిచే, త్వాంజనిన్ను, దృగలశేన, దృక్‌ ==న్మేతముయొక్క, 
-అంశేన=ాకొలదిభాగముచే ననగా,కడకంటిచే స్పృశతి == తాకుచున్నది. 
అనగా జూచుచున్న దని యర్థము. సమ్యగదృష్టితో చూచినచో పద్మము 
వలె సుందరమగు కు ల మనస్సువలె వెనుకకు మణలింప 
సాధ్యము కాకి పోవుటచే, దానివలె నామెయొక్క్ల కన్నులుగూడ నీయెడ 
అగ్నమగునను సంకయముచే, కర్ణాన్త విశా9 న్రమగు నామె యొక్క 


అర్థము: పజ్బ జాకీ; పజ) ప స్మములవంటి, అకీ = కన్ను లుగల్లిన 


వింశ సర 49 ' 
NN 


నేతముయొక్క- కొలది భాగము నీయొద్దనుండి వెనుక కులాగ సాధ్యము 
కొక పోయినను ““సర్వనాశే నముత్పన్న అరం త జతి పణితః” యను 
థి 0 
న్యాయము ననసరించి విశేషమైన హాని యుండదని యాలోచించి 
నిన్నామె నిండుక న్నులతో, జూడక, యా కంటియొక్క_ కొలది భాగము 
తోడనే చూచుచున్నది. కాన పూర్ణయెవి (20-81) అను శ్లోకములో 
చెవిన | పకారము బూర కృ నిన్ను గాంచుటలేద నెడి దూషణము 
సరికాదు, 


సమాసములు : 

దురాకర్షత్వదర్శనాళత్‌ : దుఃఖేన ఆకృష్టుం శక్యం యా దురాక క్షం 

దురాక ర్దస్య భావః -- దురాక ర్షత్వం, దురాక ర్లత్వ స్య'దర్శనం మై 

దుఠాక ర్లత్యదర్శనం, తస్మాత్‌ == దురాక గ్లత్వ దర్శనాత్‌ । 

పబ్బ జాకీ : పజ్కజే ఇవ ఆక్షిణీ యస్యాస్సా= పజ్బ_జు త్రీ 

భ్‌. దృశోరంళః = pen రసం. 
భావము ; 

“పూర్ణయైవ ద్విలోచనస స్య” (20.81) యను శ్లోకముచే నామె తన్ను 
పూర్ణ దృష్టి చే చూచుట లేదని నలుడు గావించిన నిందారోపణకు సమాధాన మిట 
సీయ(బడుచున్నది_. పద్మములవంటి కన్నులు గల్గిన యా దమయ న్తియొక్క- 
చిత్తము సీయందే లగ్న మైనది. దానిని కష్టముతో (గూడ వెనుకకు రవ్పించుట 
యసాధ్యమని భయపడి, నిన్ను రెండు కన్నులతో చూడక కన్నులయొక 
ఖా, ములతో ననగా కడకన్నులతో చూచుచున్నది,.అట్టుకాక రెండుక న్నులతోడను 
నిన్ను,జూచినచో నవిగూడ సీయందేమనస్సువలె నతికిపోయి,మజలిరాక పోవచ్చును 
గదా! కర్ణాన విశాన్తములగు నామెయొక్క- నేత్రములలో కడక న్నులనెడి 
కొలదిభాగములు నీ యెడ నతికిపోయినను తక్కిన న్మేతములు తనకు దక్కును. 
“సర్వనాశే నముత్పన్నే అర్ధం త్యజతి పణ్జితః” అను శాస్త్రమునను నేత్రములు 
రెండును నీలో లగ ఎృముగావించి, రెంటిని నీయెడనుండి మజలిరాకుండ( దేసి 
4) 


. §0 శ్రీహర్ష నైషధము 


కొనుట కంటేను, వానిలో నొకఖభాగము మ్మాతము సీలో నతకిపోయినందువలవ 
గొప్ప వోని లేదుగదా! కావున నా దవయని నిమ్న నయనై క దేశములగు 
కటాక్షములతో( జూచినది కాని నిన్ను రెండు కన్నులతో. జూడరాదనెడి యుద్దెళ 
ముతో నట్టు చేయలేదు, కాన నామె నిందార్లురాలు గానేరదు. ॥శీ4॥ 


FAD విలోకనాత్‌ (వభృత్యస్యా లగ్నఏవాసి చతుషోః। 
న్వేనాఒఒలోకయ శజ్ర్కా చేత్‌ (పత్యయః పరవాచికః 49 


వ. వి. విలోకనాత్‌ _ [పభృతి | ఆస్యాః ల లగ్నః ళ్‌ జస అసే - చతుషోః- 
స్వేన _ ఆలోకయ - శజ్కా. - చేత్‌ - _(పత్యయః - వరవాచికః। 


అర్ధము. విలోకనాత్‌ |పభృతి= దూత్యకాలమునందు తొలుత చూచినది మొదలు, 
అస్యాః== ఈ దమయ స్త్రియొక్క, చక్షుషోః = కన్నులయందు, లగ్న 
ఏవ ఆళకినవాడవుగ నే, అసి. ఉన్నావు. శజ్కా చేత్‌ = నామాట 
యందు నందేహమున్న చో (తదా == అప్పుడు) స్మేన='స్మయముగా, 
అలోకయ=- ఆమె కంట లగ్ను(డ వైతివో లేదో పరీ&అచుకొనుము. 
పరవాచి- ఇతరుల వచనమునందు, కః [వత్యయః == ఏమి గద్ద! (శద్ధం 
' జూపరాదని యర్థము. ఎదుటనున్న వస్తువుయొక్క- ' పతిబింబము కంటి 
పాపయందు ' నేరుగా. గనంఐడును. నలుడు వై విధముగా, జూచినచో 
చిన [పతిబిమృమామెయొక్క. కంటిపాపయందు (ప్రతిఫలిత మై యుండు 
టను;జూచి యందు తాను లగ్నమైయుండుటను. నేరుగనే చూచ్రునని 
 ఛలముతో స్వయముగా . చూడుమను యర్హమున a న యని 
స కకః | 


పరవాచి : పరస్యవాక్‌ == పరవాక్‌, తస్యాం పరి వాచి, 
=... దిక్పాలకుల -యాదేశము ననుసరించి దూత్యమును నడువునపుడే నీవు 
దమయ న్తి యొక్క కన్నులలో,ఐడియే యున్నావు. నీకు నావంటి యొరులమాట 


వింశ సర్గ 51 


యందు సందేహమున్నచో నీవు నేరుగా నీ కన్నులతో నామె కన్నులను గాంచి 
నచో నామె కంటిపాపయందు నీ పతిదింబమును( జూచి యామె కన్నులయందు 
నీవు లగ్నమైనది కానిది తెలిసికొనగలవని ఛలముతో *నా౬ ౬లోకతే' ఇత్యాది క్లో రోగ 
ముతో. జేనిన నిందకు నుత్తరమీయ (బడినది. ॥4ర్‌॥ 


(A పరిరమృ్చేఒనయా౬ఒ౬ఒ రభ్య కుచకుజ్కుమ సజ మమ్‌! 
త్వయి మే హృదయనై రవం రాగ ఇత్యుదితై వవాన్‌॥ 46 


మ; పరిరమ్మే - అనయా _ ఆరభ్య - కుచకుజ్కువమ స్మజ్యనమ్‌ - త్వయి. 
మే. హృదయస్య - ఏవం _ రాగః - ఇతి - ఉదితా - ఏవ _ వాక్‌. 


అర్ధము. హే మహారాజ==ఓ నలమహారాజ! ఆనయా= ఈ చెలిక శ్రెచే, పరి 
రమ్ఫే== గట్టి కౌగలింపు సమయమునందు, కుచకుజ్బు.. సు స|జ్య మమ్‌! 
కుచ== స్గనములవె ని, కుజ్బు_మ = కాళీ ర వుష్పముయిక ్క, స|జ్క. 
మమ= వ్యా ప్రిని, ఆరభ్య = | పారంఖించి, ఆనగా తన చనుదోయివైెని 
కుబ్కుమ పుష్ప ముయొక్క- ఎజ్జ(దనమును లి హృదయము పై నలదినది 
మొదలు, త్వయి జా నలుండవై న నీ విషయమునందు, హృదయస్య = 
ఆంత క రణమునకు, రాగః = అనురాగము, ఎజ్జదనము, ఏవం == ఇట్టు, 
అనగా వృాదయము వై స్మజ్కమంపంచేయజిడిన, చనుదోయి పైని కుంకు 
మపు పూతచే, ఇతి=- ఈ, వాక్‌ -మాట, ఉదితై వ == చెప్పంబడినదే 
యెనది, కాన చెలిక తైల యందే యనుర కరాలు కాని నాయెడ  ననుర కు 
రాలు కొదనెడి యారోపణ యుక్తము గాదు. 


సమాసములు ; 
కుచకుజ్యూమ స్మజ్కమం : కుచయోః  కుబ్కుమం == కుచకుజ్కుమం, 
కుచకుజ్కుమస్య స్మజ్కమః == కుచకుజ్కూమ. సక్రహః, తం= 
కుచకుజ్కామ నజ్కమమ్‌: 
భావము ; 
“రాగం దర్శయతే” (20-88) యను శ్లోకముచేండేయంబడిన యారో 
"పణ కీట నుత్తర. మొసరిగ (బడుచున్నది. కీ నలమహారాజా!' ఈ నీ చెలికత్తెను 


(శ్రీహర్హ నైషధము 


ఛా? 
ne 


గటిగా గౌొగలించుకొనినవుడు, ఆమె చనుదోయివెని కుజ్బుమ లేపము నీ 
sn కతెకినడి మొదలు, నీ విషయమున నామె హృదయము యొక్క 
యనురాగ ము | ఎల్బందనము] ఇట్టిదను మాట నికు జెప్పంబడిన ర్లు యగుచున్నది. 
కాన నీయెడ ననురాగము (జూపక చెలిక లైల యెడ ననురాగము జూవుచున్న 


ను నింద యు కమైనది కాదు. ॥కీరీ॥ 


త 


శై. మనసాఒయం భవన్నామ కామసూక్త జపవతీ | 
అకసూ[ళం సఖీ కల్లు చృమృల్యేకావలిచ్చలాత్‌ 1. 47 


న. వి. మనసా _ ఆయం - భవన న్నామ కావు నూక్త జప్మవతీ స ఆక్షసూ తం- 
సభఖీక జ్ఞః డే చుమృతి జ ఏకావలిచ్చలాత్‌ : : 


ఆర్థము:' ఆయం ఈ, సఖీకజ్ఞః = చెలిక తెయొక ,_కజ్ఞము, అనగా దమయ ని 
యొక కణము. మనసా దూ మనన్సుచే, భవన్నాసు కామ నూక్త 
జప వతీ; భవత్‌ = నీయొక్క, నామ = పేరనెడి, కామనూ క్త వ 
కాశుముగల్లుటక్రె మన్మథుని. బళ పాదిం చెడి [ప్రధాన మ_న్లీమును 
జప= జవించుటయను, [వతీ==-[వతము గల్లినదై (మనస్సుచేత (జేయు 
జపమ నకు వేయిమడుగులు ఫలము . గలదు. లేదా వ్రీలు భర యొక్క 
పేరనుంజెవ్పరాదు కాన మనస్సు చేత భర్తయొక్కు నామమును ధ్యానిం 
టయను (వత మునుగల్లి నాలుకతో దానినుచ్చరించినదై) ఏకావలిచ్చలాత్‌; 
ఏకావలి ___ ఒక్క_పేట గల ములెపు సరము FHS న లర జక 
మిషవలన, ఆవషనూూ తం -- జపమాళిక ను, చుమృతి=స్ఫశించుచున్నది, 
ఆమె తన చెలిక _తెలను(బేరుబెట్టి విలుచుట యెప్పుడో యొక ప్పుడుండును, 
Rs ని నిన్ను పేరు వెట్టి విలువకి పోయినను సినామమునే యామె మనస్సుతో 
నిరంతరము పప. 9 చున్నదని యర్థము. 


సమాసములు : 


భవన్నామ కామ సూ ర్‌ జప[వతీ : ఛవతః నామ 'భవన్నామ, 
కామస్య నూ కృం=ా కామనూ కర్తం, భవన్నామైవ కామనూ క్షం = భవ 


వింశ సర్గ కలి 


న్నామ కామసూక్రం, భవన్నామ కామనూ కన్య జఅపక ౫ భవన్నామ 
కామనూ క్త జపః, భవన్నామ కామనూ క్త జపఏవ (వతమస్య అసీల=ా, 
భవన్నామ కామసూక్ర జప్మవతీ వ 
అతసూ[తం : ఆవాణాం నూూతం — ఆక్ష్షనూత్రం, తత్‌ —_ అడు 
న్యూతమ్‌ 3 
సఖీక ణః: సఖ్యాః కణః  సభీకణః = 

థి అ ® 
ఏకావలిచ్చలాత్‌ * ఏకా ఆవలిః యస్య సః --- ఏకావలిః:, ఏకావలేః 
చఛలం- ఏకావలిఛలం, తస్మాత్‌ == ఏకావలిచ్చలాళ్‌ ॥ 


భావము : 


“కాం నామ నియతే”(20-84) యను శ్లోకములో దమయని తన్ను, 
బేరు పెట్టి పిలుచుట లేదను నారోపణ కిట నుత్తర మీయ(బడుచున్నది. ఈ దమ 
య న్ని యొక్క- కబ్ధనాలము మనస్సుచే నీపేరనెడి కామమ_న్హ్రమును జవించుట 
యను (వతమును బూని యున్నది, “సాహ్మసీ మనసోజపః” యను స్మత్‌ 
ననుసరించి నాలుకతో(జేయు జపము కంటెను మనస్సుతో. జేయు జపము వెయి 
మడుంగులు ఫల మొనంగు చున్నది. లేదా శ్రీలు తమ.భర్తల పేరునుం జెప్ప 
రాదు గాన దమయ న్లి యొక్క కణ్ధిము మనన్సు చేతనే నీ నామమ న్హ్రమును 
జపించు చున్నదని యర్థము. ' అట్లు సియొక్క. నామమన్హ్రనును జపించుట 
యను (వత మును వహించినదై జపించునామమ.లను లెక్కించుటకై యామె 
కభ్బమున ఒక్క-పేట గల ముత్యాల హారమును ధరించు నెపమున, జపమాలిక ను 
ధరించియున్నది. కాన నామె చెలిక లెలనే పేరుపెట్టి పిలుచుచు నిన్ను(బెరు వెట్టి 
పిలుచుట లేదను, 'సీయారోపణ యుక్రముగాదు. ఆమె చెలికత్తెల నెప్పుడో 
యొక ప్పుడు పేరుతో? బిలుచును నిన్ను మనస్సుతో ధ్యానించుచు నీ పేరును 
నిరంత రమును జవించుచున్నది. nA 


శ్లో. అధ్యాసితే పయస్యాయా! భవతా మహతా హ్యాది |. 
.. _స్తనావన్తర సమ్మానా న్నిష్కా స్తా బూా[మహే ఐహిః[4 


54 శ్రీహర్ష నె వథము 
ప. వి. ఆధ్యానీతే హః వయస్యాయాః _. భవతా _ మహతా . హృది న్‌ చన్తనౌ ప 
అంద: _ ఆసమ్మా నౌ _ నిషోనౌ - [బూమహే _- బపొః | 


ఆరము : హే మవోరాజ _ ఓ నలమవొరాజ!, వయస్యాయాః = చెలికత్తె 
క్ట యొక్కం, హృది = కొమ్ము వెన, మవాతా _- గొప్పదైన యాకారము 
గల, భవతా = నీ చేత, ఆధ్యానితే సతి __ ఆధిష్షి ంపంబడగా అనగా 

నమ్మ గముగా న్మాక మింప(బడగా, _ననౌ = ఆమె యొక, చనుదోయి, 

అం౯ః = వక్షఃస్థల మధ్యఖాగ మున, అసమ్మాన్తై = వట్టనివై,, బహీ? = 
హృదయము యొక్క వైభాగమునకు న్మిష్కాన్తా == వెల్యడినవని, 


[దబూమహే = బెప్పుచున్నాము. 


“అస్యాః వీనన్తన వ్యాచే (29.85) యను శ్లోకముతో నామె వలుద 
చనుదోయితో నింవిన యామె వశఃన్థలమున తనకు తావులేదనెడి యారో 
పణకు నుత్తరమీయంబడుచున్నది.. ఓ మహారాజా! ఆ దమయ ని 
మొక్క వక్షఃన్ధలవు మధ్య దేశమును, ఖారముతోడను, బృవహదాకృతి 
తోండను గూడిన నీవు, నందును విడువక యాక మించి యధిష్టించినవు 
డామె యొక్క చనుదోయి లోననిముడక, వెలువలికి వచ్చినవని మెము 
భావించుచున్నాము. లోకమునందు ఐలవన్తుడొక' స్థానము నా, క్రమించు 
కొని నవుడు బలహీనుడు వెలుపలికి వచ్చుట సహజము గదా! కాన 
వలుద చనుగవచే నాక మింవ(బడిన నామె వక్షఃన్థలమున . నీకు స్థలము 
౩చోను నారోవణ యుక్తము గాదు. వల యనగా నామె వశ్నఃనలము నీవు 
అక మించుకొనుటవలన నామె చనుదోయికే యచ్చట అత లేదని 
యాశయము. ॥ఢరి॥ ' 


వింశ సర్గ క్‌ 


శ్లో కుచౌ దోషోజ్డి తా వస్యాః పీడితా (వణితౌ త్వయా। 
కథం దర్శయతామాస్యం బృహ నావావృతౌ (హియా॥ 49. 


వ, ఏ. కుచౌ - దోషోజ్డితా ఆస్యాః _ పీడితా - (వణితౌ - త్వయా _ కథం- 
దర్శయతాం జ ఆస్యం జ బృహనౌ _ ఆవృతొ - (పాయా. 

అర్థము. బృహనొ=- మక్కలి బలనినవియు, (మహాశయులును) తథో=ా ఆ 'జ్ల 

దోషోజ్డి తౌ: దోష==వదులుతనము మున్నగు దోషములచే, ఉద్ది తామ 

విడువబడినవియను, ననగా నతిక రినములున,; దోషా 

ఉబ్లి తా=- వస్త్ర ముచే విడువ(బడినవియును నగు, ఆస్యాః==ఈ దమ 

యని యొక్క కుచౌ=-చనుదోయి, వీడితౌ = వీడింప(బడినవిగను 

- ననగాంజేతితో మర్దింపంబడినవిగను(నిష్కారణముగా గ ష్టవెట్టబిడినవారై | 





| 
" తథా ఆడే, వణితౌ == గోళ్ళచే గాయపజుప(బడినవియు (క త్తిచే 
_ గాయజుప(బడినవారై) హియా (ఇవ) == నిగ్గిచేళనే యనునట్లు, 
ఆవృతౌ= గుడ్డతో గ ప్పంబడినవై (గుడ్డతో (గప్ప(బడినవారై ) కధం= 
6 - న మాజా G oe / . 
ఎట్లు, ఆస్యం == ముఖమును ననగా చన్నుల మొనలను (నుఖమును). 
దర్శయతాం = చూపగలరు? చూపంజాల)ని యర్థము, గొప్పవారు 
'పరులచే నిష్కారణముగా దూషి ౦పంబడినను, నిగ్గ, జెందీనవ కై ముఖ 
మును జూపరని యర్థము. 


సమాసములు 
= దోషోక్షీతౌ ౫ దోటైదద్ది తౌ = దోషోజ జ 
భావము ; 
“అధిగ ల్యే దృగేతస్యా” (20-86) యను క్లోకముచ్‌ నామ యుళ్య, 
కఠినములగు ననములు తనకు విముఖములై యున్నవని. చేసిన యారో పణక్తి( ఓ 
నుత్తరమీయంబడుచున్నది. ఠా] ఆ దమయ _న్రియొక ్మ స్త ననములు చాల 


పెళ్టవి: “వదులుగ నుండుట మున్నగు దోషములు. తనివి. ఇట్టి న్లనములను నీవు 
చేతితో మర్దించి గోళ్ళతో గాయపజచితివి. .: లోకమున నిర్గోషలై న మహాత్ములు, 


56 వాం నె చేధయు 


నిష్కారణముగా నై నను బాధింన(బడి, కత్తితో గాయపటుప(బడినణో, వారు 
తమ మోమును గుడ్డతో గప్పుకొని, యెట్లు ఇతరులకు. జూప.జాలరో, ఆపే 
యాసనములును గొప్పతనము గల్లి దోషములు లేనివై నను మర్గనాదులబే సిగ్గు 
పడినవో యనునట్లు తమ చనుమొనలనెడి ముఖమును గుడ్డతో. గప్పుకొని 
యున్నవి. ఆవి యెట్లు తమ ముఖములను నీకు. జూపగలవు? ఏ విధముగనుం 
జూపలేవ్చ. గొప్పవారు నిష్కారణముగ నై నను నొరులచే దూషింవ(బడినచో 
సిగ్గచే తమ ముఖములను, జూపరుగదా! కాన నిచ్చట నీ వా స్తనముల నా విథ 
ముగా బాధ వెట్టినట్టి యపరాధివి. ఆట్టి నీకు. దమ ముఖము నా స్తనములు చూప, 


జాలకయున్న వని యాశమము. 14941 


జి. ఇత్యసౌ కలయా సూశక్తైః స్పిక్తః పీయూషవర్షిభిః 
ఈదృగేవేతి పప్రచృ (పియామున్న మితాననామ్‌॥ గ్ర 


ప. వి, ఇతి అసౌ. కలయా _ నూ ైః వ నీక్తః అ పీయూషవర్షి లిః వ 
ఈద్భుక్‌ _ ఏవ _ ఇతి -_ ప[పచ్చ - [వియామ్‌ క్ష ఉన్న మితాననామ్‌ 


అర్ధము, ఇతి = ఇట్టు, కలయా == (వియురాలి చెలిక తెయగు కలచే, పీయూష 
వర్షిభిః = అమృత మును -వర్షించెడి, సూక్తైః == [వయ వచనములతో, 
నిక్తః = తడువ(బడిన యనగా సంతోషపజుచ(ఐడిన. అసౌ = ఈ నల 
మవాలాజు, ఉన్నమితాననాం; ఉన్నమిత = తన చేతులతో. బైకెత్తం 
బడిన, ఆననాం = ముఖముగల్లిన. ప్రియాం దా వీయరాలై. న దమ 
యిని, ఈదృగేవ = కలచే చెప్పబడినది యీ విధమే యగునా? ఆనగా 
సత్య మెయగునా? ఇతి = అని, వవచ్చ = అడిగను, 


సమాపములు ఫి 


పేయూషవ ర్లిభిః ఏ పేయూషం వర్ష నీతి = పీయూష వర్తి, తైః == 
వీయూవవర్షిభిః, 

ఉన్నమితానననాం : ఉన్న మిళమాననం యస్యా సా __ లా 
ననా తాం ఉవ్నమితాననాం। 


వింశ నర్గ ర్‌? 
భావము ! 


ఇట్లు దమయన్తికి (నియసభియగు “కల్‌ చెవ్పినట్టి యమృతమును 
వర్షించు (ప్రీయవచనములచే, సంతోషవెట్టంబడిన యా నలమహారాజు; లజ్జచే 
కంపన దమయ ని యొక్క ముఖమును, బై కెత్తి; కల లస ల! 
సత్యములగునా! యని (పశ్నించెను. 


శో బభౌ చ (పీయసీ వ కం పత్యురున్నమయన్‌ కరః। 
ne) అణాల 
చిరేణ లబ సనాన మరవిన మివేనునా॥ స్త్‌] 
డు ౨ (a) © 


ప.వి, ఐభౌ _ చ - పేయసీవక్త9ం 5 పత్యుః క్ష ఉన్న మయన్‌ - కరః. 
చిరేణ . లబ సనానం -_ ఆరవినం _ ఇవ -ఇన్లునా. | 
6 9 ద దె 


అర్థము. (పేయసీ వక్త్రం; (పేయనీ = మిక్కిలి [వియురాలగు దమయ స్ర్తి 
యొక్క, వక్త్రం = ముఖమును, ఉన్నమయన్‌ _. వై కె తెడి, పత్యుః = 
భ రయొక్క, కరః -- చేయి, చిరణ _ చాలకాలము త ర్వాత, ఇన్హునా ప 
చం దునితో లబ్ధసన్థానం; లబ్ధ = పొంద (బడిన, సన్ధానం = = సహజవై రము 
శమింసముటచే “స్వోహముగల్లిన; ఆరవినమివ = 'వద్మమువలె; Te at = 
(పకాళించినది. 


స్‌ పద్మమునకు చందునకును నసంభవమగు వై ర శాంతి పయు క్ర కమగు 
మైతినిం జెప్పుటవలన నభూతోపమయని దండి. మిక్కిలి యసంభవమగు 
సంబంథ మును. జెప్పుటవలన నతిశయో క్తి [పభదమని తదితరులు. 


సమాసములు ; 


(పేయసివ క్షం - ఆత్య న్ల నం (వియా = క్త (ప్రేయసీ, వ! 
వక్త్రం = క [ప్రేయసీ వ క్ర్రం. తత్‌ -= పేయసీవ క్షం! 


లబసనానం : లబం సనానం యేనతత్‌ = లబసన్లానం। 
ఇ (లా 0 © ఇ అ 


్‌ర్‌ (శ్రీహర్ష నైషధము. 


భావము 4 


వైవిధముగా. [బియురాలి ముఖమును. బై కెత్తెడి నలుని హస్తము 
చందునితో శాశ్వత వై రముగల్లి చిరకాలమున కావై రము శమించుటచే మై తిని 
బడనిన పద్భమువలె శోభించినది. పద్మమునకుశు చందునకును కాశ్వుత 
వై రముగదా! పద్మమువంటి యా, నలుని హస్తము, చం|దుని వంటి యా 
దమయన్హి మోమును (బై కెత్తునవుడు పద్మము చందునితోం మై తిని. జేసినట్లు 
కానవచ్చినదని యాశయము. క్‌ 11 ల 


ళో. హీజా చ స్మయమానా చ నమయ నీ పునర్ముఖమ్‌; 
దమయ న్సీ ముదేపత్యు రత్వ్యుచై రభవ_త్తదా॥ “dR 


ప. వి.[హీణా - చ- స్మయమానా - చ -నమయ స్టీ _వునః _ ముఖమ్‌ - 
దమయ స్తీ -_ ముదే _ పత్యుః - అత్యుచైః - అభవత్‌ _తదా। 


అర్థము. తదా = ఆ కాలమునందు, అనగా నలుడు దమయనన్లి మోమును వై. 

/ కెత్తు కాలమునందు, (హీణా క నిగువడినదియును, స్మయమానా చా 
మందహాసము గావించునదియును నగు, దమయ న్టీ = దమయని, 
వునః - మజల, ముఖం -- మోమున నమయ ఫ్‌ వంచుచున్నదై , 
పత్ఫుః = భర్తయగు నలునకు, అత్యుచ్చ్చైః = మిక్కి_లి' గొప్పదగు, 
ముదె = సంతోష మునక , అభవత్‌ __ కారణమైనది. 


అత్యువ్చైః : ఆత్య_నముచైః = ఆఅత్యుచ్చ్చైః। 
భావము : 

నలుడావిధముగా దమయ _ని మోమును, బై కెత్తిన సమయమందు, 
నీగ్గుంజెంది, మందవోసము గావించుచున్న యా దమయన్తి మటల తనముఖ 


మ్స 
వాల్చుచు, తన [1వెయునకు షష వానందమునకు. గారణముగా 
నేర్పడినది. 182 ః 


వింళ సర్గ 59 


శ్లో. భూయోఒపి భూపతి స్పస్యాః సఖీమాహస్మ స నా 
పరిహాస విలాసాయ స్పృహయాలుః సహ్మపియః ॥ $9 


ప.వి భూయః _ అవి - భూపతః _ తస్యాః _ సఖీమ్‌ _ ఆహస్మ - 
సన్మితమ్‌ _ పరిహాస విలాసాయ _ స్పృహయాలుః ఖీ సహ్మపియః. 


అర్థము: సహ వీయః ==| వియురాలితో కూడిన, భూపతి _. నలమహారాజు, 
పరిహాస విలాసాయ = నర్మ కేలులకై , స్పృహయాలుః = కోరిక గల్లిన 
బాండై, భూయోఒవి== మజలను, తస్యాః ఆ [వియరాలియొక్కం, 
సఖీం = చెలిక తెయగు కలను, నన్మితం = చిజునగవుతో, 


సమాసములు : 


నస్మితం : స్మితేననహితం యథాత థా = సస్మితం. 

పరిహాస విలాసొోయ : పరిహాసస్య విలాసః పరిహాస విలాసః 

రన్మై== పరిహాస విలాసాయ, 

సహ్మపియః : సవా వీయా యస్య సః సహ వీయః 
భానము : 

[వీయురాలగు దమయ న్లితోంగూడిన నలమహారాజు, ఆమెతో నర్మ కెళి 
సలిపి, వినోదించుటకై యభిలాష పడినవాడై , మఅల, |వియురాలి చెలికత్తె 
యగు కలకు మందహాస వూర్య్ణకముగా( జెప్ప. దొడగెను. 15కి॥ 
రో క్ష న్తుం మన్తుం దినస్యాస వయసేయం వ్యవస్యతాత్‌ | 
అ". ఫ్రీ ఫ్‌ $ 

నిశీవ నిపిధాత్వర్థం యదా అంత నాత్ర నః 11 గ్ర్‌శీ 
మ త్షస్తుం. _ మన్తుం - డినన్య ష్‌ అన్య - క. - ఇయం _ వ్యవస్య 


తాక . నిశి, ఇవ - నినీధాత్యర్థం _ యత్‌ _ ఆదరతి.న - 
: ఆత _ నకి, 


60 శ్రీహర్ష నైషధము 
ఆరము: ఇయం = ఈ, వయసా = మీ చెలికత్తె, ఆన్య=జరుగుచున్న, 
[ea] 

చుఓకు, వ్యవస్యతాత్‌ =|పవర్థించును(గాత, యత్‌ — ఏలయనగా, 
నిసిరాత్వర్గం=- “నిసి చుమ్బనే” యని నిసిధాతువుయొక్మ- అర్థమైన 
చువ్చనమున: (లజ్జ్ఞయా = సిగ్గుచే), నాచరతి _ చేయదు. పగటియందు 

టై 

వెలుతురుండుఓటవలన చేయదని యర్థము. ఆ పగి టియొక ,- వెలుతు రే 
దాసి యొక్క నేరము. ఆ నేరము నీమె క్షమింప నర్తురాలు. 


సమాసములు : 
నిసిధాత్వర్హం : నిసీతిధాతుః == నిసిధాతుః, నిసిధాతోరర్గః ఎ నిసిధా 


త్యర్గః, తం=నిసిధాత్యర్థమ్‌. 


భావము : 

ఈ మీ చెలిక త్రెయగు దమయన్తి రాతియందు చుమ్బృనముగావించున ట్లు 
పగలునందు వెలుతురుండుటవలన నిగుచే చుమృనము గావింపదు. కాన నా 
పగ టియుక యపరాధమెన వెలుతురును క్షమించుట యుచితము. ఇర &॥ 


శో దినేనాస్యా ముఖ స్యేన్లుః సభా యది తిరస్కృతః ] 
తత్క్భృతాః శతప త్రాణాం తన్మి(తాణామపి (శ్రియః 1 55 


పవి, దివేన _ అస్యాః - ముఖస్య ఖై ఇన్గుః జనల యద్‌ తరస్క్మృతః- 
తతగాతాః _ శతపత్తాాణాం -_ తన్మి|తాణామ్‌ - అవి - (శ్రియః. 


ఆర్థము: దినేన = పగటిచే, అస్యాః= మీ చెలిక త్తెయొక్క, వదనన్య = ముఖ 
మునకు, సఖా== మితుడై న, అనగా సమాను(డై న, ఇన్గుః = చం|దు(డు, 
యది తిస్మృత ః=- సూర్యోదయమొచే [ప్రకాశము లేనివాడుగా. జేయ. 
బడినచో, ననగా పగలు తప్పుచేసినదై నచో, తర్షి == అప్పుడు, తన్ని తా 
ణామవీ == ఆ ముఖమునకు మితములైన, శత పత్తాంణాం- పెక్కు_ 
పద్మ ములయొక ్మ, (శ్రియః ఆవి= కోభలుగూడ. ననగా వికాసముచే 


వింశ సర 61 


నేర్పడిన శోభలుగూడ, a తక్‌ ఆ పగటిచేత నే, కృతాః = 
చేయబడినవి. పగలు నీమె ముఖమున కొక్క మితమైన చందునకు 
అపకారము చేసెనన పెక్కు. మి|త్రములై న కమలములకు నుపకారము 
గూడ చేసినది. ర్మాతియో, _యొక చం|ద్లునిచే యుపక రించినది. కాన 
వెక్కం|డ కుపక రించిన పగటియొక్క- యొక యపరఠాభము లెక్కింవ ( 
దగినదికాదు. కాన పగటియండును చుమ్బనము యుక్తమే యని 
యర్థము, 


తన్మి[తాణామ్‌ : తస్య మి[తాణి = తన్మి తాణి, తేషాం = 
తన్మి తాణామ్‌. 


భావము : 


పగలు, దమయన్తి మోమునకు( జెలికాడైన ననగా సమానమైన 
చం్మదుని, దన కాంతిలో [పకాళరహితుని(గా( జేయుటవలన నపరాధియైన 
దనినచో, నా ముఖమునకే మిత ములై న యనగా సమానములై న, వెక్కు పద్మ 
ములకు నదయశోభను(గల్లించి యపకారిగూడనగుచున్నది. ర్యాత్రియో యొక 
చందునికే శోభను(గల్లించి యుపక రించుచున్నది. పగలు-అనునది ముఖమునకు( 
బెక్కు మిత ములై న పద్మ ములకు నువకరించినది. ఒక చందునికే యుపకరించి 
నది కాన సీ యొక యపరాధము లెక్కింవ (దగినది కాదని యాశయము. EY 


శ్లో, ల్జికాని జితాన్యేవ మయి (క్రీడితయా౬నయా | 
(పత్యావృ తాని త త్రాని పృచ్చ సమృ్బతి కం|పతి ॥ గ్ట్‌ర్రీ 


పవి లజ్జితాని _ జితాని - ఏవ - మయి - డ్రీడితయా _ "అనయా _ 


వత్యావృత్తాని - తత్‌ - తాసి _ హ్‌. స స సతి -_ కం _ (పతి. 


అర్థము: కీడితయా=ా రా|తియండు సంభోగ ము గావించిన, అనయా --- మీ 
చెలిక త్రయగు దమయ న్రిచే, మయి-నా విషయమున, లేదా నా సమీప 


62 శ్రీహర్ష నైషధము 


మునందు లేదా; మయి=ానౌ వక్షఃన్ధల మునందుండి లేచి, [కీడితయా == 
విపరీత సంభోగ |క్రీడగల్లిన, అనయా== ఈ దమయ న్లిచె, లజ్జితాని = 
నిగ్గులు, జలా న్యేవ=- పరిత్యజింప(బడినవె, స్మమృతిపునః = ఇప్పుడో", 
కంపతి = ఎవని నుద్దేశించి, తాని=- ఆ సిగ్గులు, (పత్యావృతాని- తిరిగి 
వచ్చినవి, తక్‌ = అట్టు, తరిగివచ్చుటకు కారణమును, పృచ్చ = ఆడు 
గుము. నా విషయమున ముందే సిగ్గును వదలినందు వలన, నేను ఈమె 
యొకు సిగ్గనకు నిమిత్తము గానేరను. చెలిక త్రెలైన మీ సమీపము 
నందే, యీమెకు నిగ్గుగల్గినందువలన, మీరే యీమెయొక్క సిగ్గునకు 
కారణ భూతులగుచున్నారు, 


భావము : 


లజ్జవలన నీ దమయన్తి వగలు చుమృనము చేయుట లేదనుట తగదు. 
ఏలయనగా. స్వయముగనే సంభోగమునకు డిగినయీ దమయ నికి నా విష 
యము నందుగాని, నా సమీపము నందుగాని సిగ్గులేదు. లేదా నా వక్షఃస్థలము 
నందుండి విపరీత సంభోగము గావించిన యీమెకు, సిగ్గెవ్పుడో తొలగి 
పోయినది. కాన నెవరినిజూచి యామె సిగుపడుచున్నదో తెలిసికొనుము. చెలిక తె 
లైన మీ యందజణి సమీపమున సిగ్గుపడుటచే మీరే ఈమె సిగ్గునకు కారణభూతు 
లని భావింతును. 561 * 


శో విళి దషాధరాయా౭౬పి సెషా మహ్యం న రుష్యతి | 
ల ట్‌ టు | 
క్వ ఫలం దశతే విమ్బీలతా కీరాయ కుప్యతి u 57 


es 
© 


. నిశి _ దష్టాధరాయ _ అవి - సా-విషా. మహ్యం - న _ 
రుష్యతి వ క - ఫలం _ దశతే _ విమ్బీలతా _ కీరాయ _ కుష్యతి. 


అర్థము: సా==ఆ, వీషాడాఈ దమయన్తి, నిశి=ర్మాతియందు, దష్టా 
ధరాయ; దష్ట = కొజక (బడిన, అధరాయ = వెదవిగల్లిన, మహ్యం = 
నాకై, న రుష్యతి=-రోషపడుట లేదు. తథాహి--ఆది యుక్తమే, 
బీమ్బీలతా= దొండ తీగె, ఫలం=-తనవండును, దశతే==కొజకుచున్న, 


వింశ సర్గ.  . 88 


కీరాయ=-చిలుక కై, క్య=ా- ఎక్కడ, కుష్యతి = కోవించును? ఎప్పటి 
కీని కోవింపదు. 


వి. దష్టాధరు(డగు నలునియాచి దమయ ని కోవింపదు అనెడి వాక్యార్థ మున 
టు అతి | థి 
కును తన వండును. కొజకుచున్న చిలుకను(జూచి దొండతీగె కోపింప 
దవెడి వాక్యార్థ మునకును బింబ |పతిబింబ ఖభానము చెప్పుటవలన 
దృష్టానాలజ్కారము-కొందలు ఇచ్చట (పకివస్తూపమయని చెప్పుదురు. 


సమాసములు ; 


దష్టాధరాయ : దష్టః అధరః యేన సః =దష్టాథ౭ః, తన్మై == దష్టా 
ధరాయ, క Fr 
విమ్బీల తా వ బిమ్బీతి లతా= బీమ్బీలతా. 
ఇది మొదలు నాలుగు శ్లోకములతో, నధరదంశనము మున్నగు తన 
తప్పులనుంగ డిగి వై చుకొను నుచున్నాడు _- ఆయీ దమయని, రా|తి యధర 


దంశనము గావించిన నాకై కోవింపదు. ఇది యుక్తమె _ ఏల యనగా దొండ 
తీగ తన పండును కొటకు చున్న చిలుక కై. కోవించదు గదా 15" 


uO శృణీపదసుచిహ్నా శ్రీళ్చోరితా కుమ్మి కుమృయోః 
పై శరీ తస్యాః కుచాభ్యాం తన్నృపస్తా పీడయామి నః 5! 


ప. వి. శృణీవదసుచివ్నా - శ్రీః _ చోరితా - కుమ్మి కుమృయోః _ వశ్య - 
en జ కా _ తత్‌ _ నృపః a తౌ -- పీడయామి. _ న- 


ఆర్థము : ఏత సాక్టిః = = ఈ దమయ చి యొక్క, నం. చ. న్లనములచే, 
కుమ్మి కుమృయోః, కుమ్మి = మై ఏనుగుయొక థా క వా గజ్ఞ 
న్లలముల యందలి, శృణీపదసుచిహ్నా; శృణీ = = అంకుశము యొకు, 


జడ "గాయపు మచ్చలనెడి, . సుచిహ్నా == పా మంచి గుత్తులు sy 


64 శ్రీహర్ష నై మము 


శ్రీః ప శోభ (స ంపద) చోరితా = ఆప హరింప (బడినది, పళ్య ష్‌ 
చూడుము (అంకుశము వలని గాయవ్య మచ్చలవలె నఖక్షతముల వలని 
మచ్చలు కాన నగును) తత == అందువలన ననగా అట్టు దొంగత నమనెడి 
యపరాధము వలన, నృపః== (దొంగత నమునకుందగిన శిడ విధించు) 
రాజునైన నెను, తౌ==ఆ, కుచౌ == స్తనములను, న వీడయామి = 
మర్దింవ కుండెదనా యేమి? తప్పక మర్దింతును. దుష్ట శికణాధికారము 
రాజులకే గదా! 


సమాసములు : 


శ్యణీపదసుచిహ్నా : శృణ్యాః పదాని=ా- శృణీపదాని, శోభనాని చతాని 
చివ్నోనిచ == నుచిహ్నోని; శృజీ పదాన్యేవ సుచిహ్నాని యస్యాస్సా= 
శృణీపదనుచి చిహ్నా | 

కుఖ్ఫి కుమ్చుయోః : కుమ్బినః కుమా, తయోః = కుమ్బికుమృ్భయోః। 


భావము : 


“కుచౌ దోషోబ్డి తా” (20.49) అను ల్లోకముచే నిరపరాభములగు దమ 
యని యొక్క _స్తనములను నీవు మర్దించి గోరులతో గాయపణచితివనెడి యారో 
వణ కిట సమాధాన మియంబడినది. ఆ దోమయ ని యొక్క _స్రనములను 
మర్దించి గాయపజమట యుచితమే. ఏల యనగా నవి వనుగుల కుమృ స్థ సలముల 
న. 'యంకుశపు గాయముల యొక్క మచ్చలనేడి రమణీయములగు చిహ్న 
ములతో( గూడిన శోభను (నంపదను) ఆపవారించినవి. ఇట్లు నపహరించుట 
వలన నవి యవరాధము( గావించినవి. ఆ యపరాధమునకు రాజునై న నేను 
వానిని మర్దించుటచే శిక్షను "విధింపవలదా? తప్పక శిక్షను విధింవ వలయును. 
కాన నిర్చిషములై న స్తనములను నేను మర్దించి గాయపజచితి ననుట యుచితము 
గాదు. ॥50॥ 


షు అధరామృత పానేన మమా౬స్య మపరాధ్యతు | 
మూర్ధ్నా కిమపరాద్ధం యః పదా నాప్నోతి చుమ్బితుమ్‌॥ $8 


వింశ నర 65. 


ప. వి. ఆధరామృత పొనేన _ మయా _ఆస్యమ్‌ = అవరా ధ్యతు జ్ర మూర్గా- 
కిమ్‌ - అవరాద్ధం _యః -పాొడదౌ - న - ఆప్నోతి అ చుమ్బితుం. 


అర్ధము : మమ=నాయొక్కం, ఆస్యం == ముఖము, అధరామృత == పెదవి 
యందలి అమృతమును, పానేన-- (తాగుటచే, అపరాధ్యతు = ఇష్టము 
కాని పనినిజేయుటవలన నేరము చేసినది కానిమ్ము, కావుననే నేరము 
గావించిన దగుట చేత ఈ ముఖమునకామె శిక్షను విధింప వలయును, 
కాని, మూర్హ్నా == నాతలచే, కిమ్‌-- ఏమి, అప రాద్ధం == నేరము చేయ, 
బడినది, యః == వీతల, పాదౌ -- ఈమె యొక్క పాదములను, 
చుమ్బితుం =స్పృశించుటకు, నాఒఫ్నోతి = అవకాశమును బొందుట 
- లేదు, (తత్‌ == దానికి కారణము, పృచ్చ == అడుగుము) 


సమాసములు : 
అధరామృతపానేన : అధరస్య అమృతం = అధరామృతం, ఆధ 
రామృతస్య పానం = ఆధరా మృతపానం, తేన = అధరా మృతపానేన। 


భావము : 


ఓకళా! నానోరు, ఆ దమయ న్తియొక్క- 'వెదవియందలి యమృతమును( 
దాగుటచే, నేరముచేసినదే కానిమ్ము. కాని, నాతల యేమి నేరము గావించినది.. 
ఎందువలననగా, నది యామె పాదములను. దాకుట కవకాశమును( టొందుటలేదు. 


ళో అపరాద్ధం భవద్వాణీ (శావిణా సృ్చ కిం మయా। 

తు పరుషం యన్మాం కలకణ్ణీ చ నిష్టురమ్‌॥ 60 
ప.వి.ం అస రాద్ధం- భవద్యాణీ కొవిణా.పృచ్చ-కిం- మయా -_ Seuss 
యత్‌ _ మాం_కలక జీ- చ-నిష్లరమ... 


అర్థము: యక్‌ ౨ ఎందువలన, వీణా = వీజయనెడి, పాద్యము, మున 
నైన నన్ను, పరుషం = క రీనముగను, అ వియమునునగు వాక్యమును, 
ఆహ= పలుకుచున్నదో, కలక ణీ చ=-కోయిలయు మాం=-నన్ను, 


ర్‌) 


66 (శ్రీహర్ష నైషథము.. 


నిష్టరం = కఠినముగా (తరస్కారముతో) ఆహ = వలుకుచున్న డో,.. 
దమయధన్తి నడుగుము, భవద్వాణ్మీశావిణా, భవత్‌ = దమయ న్లివైన నీ 
యొక, వాణీ == వాక్యమును, |శావిణా= వినుచున్న, మయా = నలు - 
డనై న నాచే, కిమ్‌ _ ఏమ, ఆపరాద్ధండా నేరము గావింవబడినది? ఒక గ్రా 

- నేరము(గూడ. జేయ(బడలేదని యర్థము, లోకమున క ఠినములును, తిర 
_స్మారముతో. గూడినవియనగు మాటలను వినిన విదప దానివలనీ విసు 
గునుంబోగొట్టు కొనుటకై తియ్యని మాటలను వినంగోరికయేర్పడుట సవా 
జము. ఇప్పుడు వీణావాద్యము యొక్కయు,  కోకిలయొక్కయ వచన 
'ములు' చాల పరుషములు తిర స్కారిస్వభావములు గలవి. వానిని వినిన నాకు 
విసుగేర్పడినది. చానిని, దొలగించు కొనుటకై నీ చెలిక తెయగుచమయ ని 
యొక్క- మధురాలాపములను వినంగోరుచున్న నేను, ఆమెచే ననగ హింవ 
బడ(గొరితినవి యర్థము. = 

సమాసములు శే 


భవడా ౪ కావి కా ల భ వత్యాః “వాణీ ==. భవద్యాణి, భవద్యాణీం 
శృణోతీతి భవద్వాజ్మీ శావీ, తేన =ాభవద్యాణీ.| శావిణా। 
భావము: 

మ ల మో%గుచున్నను, కోయిల కూయుచున్నను, వాసి శబ్దములు నాకు 
కర్ణక కోరములై యున్నవి. లేదా-వీణయు, కోయిలయు. నన్నెందులకు( గఠిన 
ముగాను తిరస్కా_రయు క్రముగను మాటాడుచున్న వ? కావున నీవు చెలికత్తెను 
శః విషయమును గూర్చి అడుగుము. దమయ న్రివై న నీ మాటలను వినుచున్న 


జి 


నను తప్పేమి గావించితిని? వాస్తవములో. నేనేమియు తప్పు చెయలేడు.. 601 
శ. నేయ మాలిజనే స్వస్య త్వయి విశ్వన్య భాషకామ్‌!' = 
స ' మమళాఒనువమకా౬స్మాసు పునః {పస్మర్యశతే కుత ః॥| s BE 
ప. వి. సా - ఇయం _ అలిజనే - స్వస్య - త్వయి - విశ్వస్య - భాషతాం- 
మమతా -. అనుమతా - అస్మాను - పునః - పిన్మర్యతే - కుత. . 
అర్థము. హే క శే==కఓ కళా! సా==అట్టి, ఇయం ఈ దమయనన్తి, స్లాస్య=ా 
తనయొక్క, ఆలిజనేజా సభీజనమైన, త్యయి=నీ యందు, విశ్వస్యవ== 
నమ్మకముంచి, 'భాషతాం = మాట్ల్టాడును(గాత, నిన్ను, ఆమె నమ్మి 


వింశ సర: 87 
౧ 


తప్పక యీ విషయమును( జెప్పునుగాత. (అదేమనగా) . అస్మాసు= - 
మా విషయమునందు, అనుమతా=ా అంగీకరింప6ంబడిన, మమతాడా. 
మమకారము, అనగా ఆత్మీయభావము, (రాతియందు. తిన . కనుకూల 
విషయము నాచరించుటవలన) కుత ౩=- ఏల, పునః=- మజ లనిప్పుడు 
ప౦స్మర్యతే==మజువ బడుచున్నది. రాతియంత ఆత్మీయభావముతో 
మాట్లాడి పగలు మీయెదుట నావంక చూపును. గూడ( బి)సరింప. 
జేయక నన్నెట్టీమె మణచినదో యడుగుమని యర్థము. _ నాయెడ 
నా భావమును. అ నేనెట్లు శీవింపంగలనని భావము, 


సమాసము : 
ఆలిజనే : ఆలి రేవజనః == ఆలిజనః, తస్మిన్‌ == ఆలిజనే! 
భావము : 


ఈ దమయం్తి తన చెలిక త్లెయెన సీ యెడ నమ్మకముంచి యీ విషయ 
మును6 దప్పక చెప్పునుగాత. అదేమనగా - రాతి తన కనుకూలభావమును( 
జూపుటవలన నామె నాయెడ నెంతయో యాత్మీయభావమును. నెరపినది. కాని 
పగటిపూట మీయెదుట నన్ను( గన్నె త్తిగూడ జూడక దానినెట్టు మజచినదొ? 
యడుగుము, 1614 


ళో అథోపవదనే భె భై మ్యాః స్వకర్షోపసనయచ్చలాత్‌। 
పన్నిధాస్య ws తలా నిజాస్యం సా జగాదశామ్‌ ॥ n 62 


వి. అధ - ఉపవదనే = భె భై మ్యాః ష్ష్‌ స్వకర్షోపనయచ్చలాత్‌ జ సన్నిదాప్య- 
శృతా - తస్యాః ప్ల నిజాస్యం _సా- జగాది - తామ్‌. 


అర్థము: Fens సు వినినపిదప, సా=ాఆ భై మ్యాఃజ= 
దమయ న్తియొక్క-, ఉపవదనే== ముఖమునకు సమీపమున, స్వకర్ణోప 
నయచ్చులాత్‌, స్వ=జతనయుక్క, కర్ణ = చెవిని, ఉపనయ = ' 
సమీపమునకు. గొనిపోవుట యనెడి, ఛలాత్‌ =.నెపమువలన్క .తసా pes 

ఆ దమయన్తియొక్క, మంతా == చెవియంధు, నిజాస్యం == తిన, 


88 ్రీహర్ష నై షభము 


మోమును, సన్నిధాప్య=దగ్గరకుంజేర్చి, _తాం==ఆ దమయ న్తిని( 
గూర్చి, జగాద ౫ పలికెను. . 


భావము : 


నలమహారాజా విధముగ చెప్పినపిదప చెలిక_త్తెయగు కళ, నమయని 
ముఖమునకు సమీపమున తన చెవినింజేర్చు నెపముతో, నామెయొక్క చెవి 
యందు, తన ముఖమును. జేర్చి యామెతోంబలికినది. ॥162॥ 


క్లో. అహో: మయిరహోవృ త్తం ధూరర్తే: కిమపినాభ్యోధాః |! 
ఆస్స 6నత్యమిమం తలే భూవమే వాభిధాపయే ॥, 88 


ప, వి అహో - మయి - రహోవృత్తం - ధూ_ర్దే - కిమ్‌ - అపి - న- 
అభ్యధాః - ఆస్స గ = య. _ ఇమం - తత్‌-తే- భూపం = ఏవ - 
అభిధాపయే - 


అర్థ రము: హే ధూ_ర్దే=ఓ తుంటరిదానా! లేదా ఓసి మోసగత్తా? త 
యెదుట, రహోవ్న న్‌్‌ _త్రం=ా రహస్య చేష్టితములగు చుమృనాలిజ్లనాదిక 
మును, కిమపి = కొంచెమైనను, నాఒభ్యధాః = చెప్పకయున్నా వ, 
అహో = ఇది ఆశ్చర కరము కానిమ్ము, ఆస్స = ఉండుము, 
ఇమం=ా ఈ, భూపమేవ== ఈ భూపాలుడై న నలునేే తేజా నీయొక్క, , 
తత్‌==ఆ, రాతి చేష్టితమును, సత్యం==ఉకగ్నదున్నట్టుగా, అభి 
ధాపయే = చెప్పించెదను. అని చెలికత్తె దమయంన్తి సనుచున్నది. 


సమాసములు : . 
రహోవృ త్తం : రహసిపృత్తం = రహోవృ త్తం, నల్‌. శ్రహో 
వృత్తమ్‌। | | : 

భావము : 


మోసగత్రైవైన యో దమయ స్తీ! -సీవు చెలిక త్రెలమైన మాయొద్ద, రాత్రి 
నీ పిియునితో జరుపుకొనిన, చుమృనాలిజనాదిరూపమైన, విషయము నొక్క. 


వింశ సర్గ ౮ 


దానిని చెప్పకయున్నావు. ఇది చాల యాశ్చర్యకరము. కానిమ్ము. రాతి? 
జరిగిన వివయమునంతటిని, జరిగినదానిసి జరిగినట్టుగా నలమహారాజు చేతనే 
చెప్పింప(గలను. 11651 


శ్లో, స్మరళాస్త్ర మధీయానా శిక్షితాఒసిమమై వయమ్‌! 
_ అగోపి సోఒపి కృత్వా కిం దామ్పత్యవ్యత్యయ_స్వ్వయా॥ 6కీ 


స్వరశాస్త్రమ్‌ - అధీయానా _' శిక్షితా - అసి - మయా -. ఏవ-యం- 


స్ట 
£9 


తగోపి స అ అపి = కృత్వా జిక త దామృత్యవ్యత్యయః-త్సయా- 


అర్థము: స్మరశాస్త్రం== వాత్స్యాయన మహర్షి రచియించిన కామశాస్త్రమును, 
అధీయానా = చదువుచు, ననగా - నా యొద్ద నభ్యసించుచు (త్వం: 
నీవు): యం=ఏ దొమృత్యములోని విపరితస్థితిని, మయైవ=నా 
చెతనె, 9ిక్షి ౮ నేర్పంబడిన దానవుగా, అసి = = అగుచున్నావో, 
త్వయా == నీచే, సః-నాచే నుపదేశింపంబడిన, దామృత్యపవ్యత్యయః, 
దామ్పత == స్వాభావికమగు దామృత్య వ్యవహార మునకు, వ్యతయః = 
వై పరీత్యము, అనగా విపరీత సంభోగము అనగా పురుషాయితము, 
కృత్యాఒపి == చేయ(బడియు, కిం=ఏల, అగోపి==దాచ (బడినది. 
నీకు నుపదేశించిన నాకే నీవిట్టు దాచ(గోరినపుడు నీకు సాధ్యము గాని 
దేదియును లేదని యర్థము. “లజ్జితాని జితాన్యేవలో ఇత్యాదిగా నలుడు 
చెప్పిన నూట ననుసరించియే చెలికత్తె చెప్పినదని భావింపవలయును. 
మిక్కిలి గడుసుతనము నవలంబించి నేను నేర్పిన విపరీత సంభోగ 
మును. గావించియు నా యెదుటనే గావింపలేదని చెప్పుబను( బట్టి నీవు 
చాల నేర్చరివిగా న యర్థము. 


సమాసములు : 


స్మరశాస్త్రమ్‌ ; ; స్మరస్యకాస్త్రండా స్మరశాస్రం, తత = స్మరశాస్రమ్‌। 
దామ్పకత్య వ్యత్యయః : జాయాచ oe నా = దమతీ, దమ్పతో ్థః 


శ్రీహర్ష నై వరము 


To 
స = దామత।; 
ఫావః = దామృత్యం, దామ్పత్యస్య వ్యత్యయః = కో §్ర 
త 8! 
Ps 


ద దమంపస్తై! నీవు నాయొద్ద వాత్స్యాయనుని Brg నభ్యసిం 
ఎవకిత సురతమనెడి విషయమును. నేర్పంబడితివి. అట్టి 
విపరీత నుకతముకు. గావించియు నీవు దానినేల నా నమీపమునందే దాచితివి? 


నేర్పిన నాకే నీవ్ర విషయములను దాచంగోరినపుడు నీవిక నే పనినిం 


నో మౌనిన్యా'మేవ సా తస్యాం: తదు _క్తీరివ శృణ్వతీ। 
వాదం వాదం ముహుళ్చ్ళ(కే హుం హు మిత్య_న్లరా _న్లరా॥ 65 
౩ - ఏవ - సా - తిస్యాం - తదు క్రీః - ఇవ - కృణ్యతీ - 


వావం వాచం. కాక 2 చె - హుం - హుం _ ఇతి. అ _న్తరా లూ 


ఆరు; నాzాఆ కల, తసా = దిమయని, మౌనిన్యామేవ = ఊరక 
ఎముంద గనే, యనగా నెమియు (జెప్పక యుండ గనే, తదు _ీః, తత్‌ వా 
నా చమయ_న్రియొక్క, డి _కీః== మాటలను, శ్యణం తీవ వ విను 


చ లి బాకి అయ్య అన్ను అద 

దుగ ది యనునట్లు, అనరా _న్రరా =మధ్యమధ్య, వాదం వాదం 
ఇ లోథా 

వ 2_త్తరవి సుచ్చునక్ట నటు, ముహుః = పలుమారులు, హుం హుం ఇతి = 


ఆంగీకార సూచకమగు శబ్దమును, చ కేవా చేసినది. పలుమాజులు 
“*హుంహుం” అని శబ్దము చేయుటచే, ననగా ఊ గొట్టుటచే నామె 
యొక్క మాటకు = జేసినది. ఇందుచే pe చాల 
పవెహాన (పీయురా లని సూచితము. 


మౌనిన్యాం వ మునేః కోర్మో=- మౌనం, "మౌనం అస్యాః అ స్తీతి=- మానినీ, 
తస్యాం == మౌనిన్యాం; a ఇ జ 


భావము : 

ఆ కళ, యా దమయన్రి యేమియు. ను త్రరమీయక మౌనము వహించి 
యుండగా, ఆ దమయ న్లి తనతో మాట్టాడుచుస్న ట్టు నామెయొక్క- మాటలను 
వినుచున న్నట్టభినయి ంచుచు, మధ్యమధ్య నామె మాటలకు (పత్యుత్త తర మిచ్చునట్టు 
పలుమాటు “హుంహుం'' ' అని ఆమె మాటల కంగీకారమును గావించున నట్టు 
వ్యవహరించినది. దీనిచే నా కళయొక్క- వరిహాస. | పియశ్వము. సూచితము॥కిఎ 


లో. ఆథాసావభిసృళ్యాస్యా రతి పాగల్భ్య శబ నీ; 
సభ్యా లీలామ్సుజా ఘాత మనుభూయాలపన్నృపమ్‌॥ (ifs 


పు అథ -అసౌ- -ఆధిసృత్య - -అస్యాః- రతి. పాగల్భ్య శజ్కినీ, అ సథ్యాః - లీలా 
మ్బుజా ఘాతమ్‌- అనుభూయ- ఆతపక్‌ -నృపమ్‌- 


అర్థము: అథ మాబెప్పణుడినవిధముగాకి శ, భంగులను(జూపిః 
ఈ దమయన్తి యొక్క, రతి | పాగల్భ్య క్షజ్స్‌-గీ, రతి==సురతమందలి, 
పాగల్భ = నేర్పును, శజ్కినీజా సందేహించుచున్న, అసౌ డా కన 

.. . అధిసృత్యడాదమయన్తి యొద్దకుంటోయి, నథ్యాః = చెలిక త్రెయైన దమ 


య న్తియొక్క, లీలా మ్చుజాఘాత౦, bs స్తమంచలి విలాస 


po 
లన్‌ 
pe 
tA 
es 
(2 

q/ 


పద్మములయొక ఆఘాతం= దెబ్బను, అనుభూయ == అ: పభవించి, 
నృపం= రాజును, ఆలపత్‌ = పలికినది, 


సమానములు : 
రతి పాగల్భ్య శజ్కీ_నీ : రతొ (పాగల్భ్యం మా రత వొగల్భ్యం, రఆ 
పాగల్భ్యం శజ్బ్యత ఇతి== రతి పాగల్భ్య శజి,-ని। 

.లీలామ్చుజా. ఘాతం : లిలార్థమమ్చుజాని == లీలామ్బుజాని, లీలా 3 


జానొం ఆఘాతః=లీలామృుజామాత తం=ా mS Ts 


భావము : tn. : 


ఖా 


4.౪ కై విధముగా - చెప్పబడిన భంగులను కళ చేసిన పిదవ, సురత క్రీడ 


72 శ్రీహర్ష నైషధము 


యందు దమయన్ని నేర్పరి మైనదని వివేదించుచు దమయన్తి కడకు 
వచ్చి యామె వలన లీలాకమలముల దెబ్బలను (గహించి రాజును గూర్చి 
పలిక్రినది॥ 66 


జో దృష్టం: దృష్టం! మహారాజ! త్వదర్థాభ్యర్థనా (కుధా! 
య త్రాడయతి మామేవం యద్వా తర్జయతి (భువా॥ 6 


పః దృష్టం-దృష్టం-మహారాజ-త్వ్యదర్థాభ్యర్థనా|కుధా -యర్‌ - తాడయతి- 
మాం-ఏవం-యత్‌ -వా-తర్ణయతి-|[భువా. 


అర్ధి ము: Hr జాట్‌ మహారాజా! దృష్టం! దృష్టం! = చూడంబడినది, 
చూడ బడినది, అదేదనగా - త్వదర్థాభ్యర్థన్నాకుధా, త్యదర్గ = నీకొజ క్రైన 
అభ్యర్థనా == | పార్థనమువలని, కుధా==కోపముచే, యత్‌ -- ఎందువలన, 
మాం=నన్ను, వీవం==ఈ |పకారముగా, తాడయతి =కొట్టుచున్నదో 
యద్యా= ఎందువలన, [భువా= కనుబొమ్మ చే, తర్జయతి = బెదిరించు 
చున్నదో, తత్‌ ==ఆరెండును, దృష్టం ఖలు == చూడ (బ డినదిగదా, ఇది 
యంతయు తానురహస్య వాక్యమును వినుటవలన నేర్చడినదని యర్థము. 


త్వదర్థాభ్యర్థనా_కుధా : తుభ్యం=డా త్వదర్థల, త్వదర్థమభ్యర్థనా=ా 
త్వదర్థాభ్యర్థనా, త్యదర్థాభ్యర్థనాయాం కుత్‌ ==త్వదర్థాభ్యగ్గనాకుత్‌, 
తయా = త్వదర్థాభ్యర్థన్నాకుధా! 

భావము ; 


ఓమహారాజా! నీయభిలాషను దీర్చుటక్తైన నా పార్థనపైని కోపముతో, 
నన్నెట్లు కనుబొమ్మలను విఅచి చూచుచున్నదో యారెంటిని నీవు చూచితివా?॥ 
శో వదత్యచిహ్ని చిహ్నేన త్వయా కేనైష వై షధః। 

శద్చే శక్రః స్వయం కృత్వా మాయామాయాత వానయ మ్‌॥ $0 


వింశ సర. 78 
ంశ సర్గ 


ప. వి. వదతి-అచిహ్ని -చిహ్నేన-త్వయా- - కేన-ఏషః-న్తై షధః-ళబ్కా -శ కః - 
స్వయం-కృత్వా- -మాయామ్‌ -ఆయాత వాన్‌ -అయమ్‌- 

_ అర్థము: హేరాజన్‌ = ఓరాజా! (భైమీదమయన్తి, మాం==నన్ను, వచతి=ా 
చెప్పుచున్నది) ఏమనగా- హేకలే== ఓకలా! త్వయా ==నీచే, ఏషః= 
ఈ జనము, కేనచి హ్నేన= ఏగుల్లుచే, నై షధః = నలుండు (ఇతి = అని) 
అచిహ్ని =గుల్తి లపంబడెను, శజేే. == ఇట్లు నతు తలంతును-ఎట్టనగా - 
అయం = ఇతడు, స్వయం వా సొత్తాత్తుగా వచ్చిన, శ కకి=ా ఇం దుడే 
మాయాం=-మాయను, అనగా మాయతో నలవేషష ము, కృత్నా= చేసి, 
ఆయాత వాన్‌ = పచ్చెను. 


సమాసములు : 

నైషధః :* నిషధానాం రాజా=ానె షధః। 
భావము : 

ఓ రాజా! నీతోటి రతికై నేను యాచింపగా నీ దమయన్తి నాకుంజెప్పు 
చున్నది. ఏమనగా _- ఓకళా! ఏగుజ్లుచే నలుండు నీచే తెలిసికొనబడెను! నినన 


కొనెదను-ఇతడు మాయచే నలుని వెషమును(బూని సాక్షాత్రుగా వచ్చిన యిందుదె, 
కాన నీవీ పరపురుషునితో రమించుటకు నన్నేలకోరెదవు॥ 68 


శో స్వర్ణ దీస్వర్థ పద్మిన్యాః పద్మదానం నిదానతామ్‌। 
నయతీయం త్వదిన్ద్రక్వే దివశ్చాగమనం చ తే॥ $9 


మః స్వర్ణదీస్వర్హ పద్మిన్యాః- న ప ప స జ 
ఇన్ట్రల్వే- దివః-చ-ఆగమనం-చ-తే- - 


అర్థము: ms m= Sweet నలమహారాజా! ఇయం==ఈ 
దమయ న్ని, స్వర్ణదిస్వర్దపద్మిన్యాః; స్వర్ణదీ == ఆకాశ గజ్జయందలి, స్వర్ణ 
పద్మిన్యాః == పసి డితామర యొక్క, పద్మదానం=ాపసిడి తమ్మిని, తన 


74 శ్రీహర్ష నై షథము 
కొసంగుటను, తథా=ాఅప్టే, దివళశ్చవ==అకాశము నుండియు, తేజానీ 
ర అగమనం = భూలోకమునకు వచ్చుటను, త్వదిన్త)త్వే == 
త్వత్‌ =నీకు, ఇన్టత్వే == ఇన్హ్లిత్వసంశయమునందు, నిదానతాం= 
కారణముగానుండుటను, నయతి == పొందించుచున్న ది. మానవునికి నాకాళ 
గజ్జనుండి షసిడి పద్మమును దెచ్చియిచ్చుటయు, నందుండి భూలోకము 
నకు వచ్చుటయు సంభవింపవుగదా! 


స్వర్దదీ న్యర్థ పద్మ్యిన్యా్యః : స్వః నదీ== స్వర్ణది, గరా 


పద్మినీ = స్యర్ణ పద్మినీ, స్వర్ణ ద్యాః స్వర్ణ పద్మినీ = స్వర్దదీ స్వర్ణ పద్మినీ, 

తస్యా స్వర్ణదీ స్వర్జపద్మిన్యాః 

పద్యదానం : పద్మ స్యడానం = పద్మదానం, తత్‌ == పద్మదానమ్‌। 

నిదానతాం : నిదాన నయోర్భావః 8=నిదానతా, తాం=ానిదోనతామ్‌। 
త్వదిన్దితే. : ఇన్దస్య భావః= ఇన్ద్రత్వ-; తవ ఇన్ద్రత్వం == తదిన్ద 

త్వమ్‌, తస్మిన్‌ == త్వదిన్ద)త్వే. 


భావము : 
ఓ మహారాజా! ఆమెకు నీవు, ఇందుడవనెడి సందేహము _ గల్గుటకు నీవు 


. ఆకాశగంగనుండి పసిడి పద్మము నామె కొసంగుటయు, నీవు అంతరిక్ష మునుండి 
దిగివచ్చుటయు వ అటో నామె భావించుచున్నది॥ 69 ॥ 


భో. భాషకే నై షధచ్చాయా మాయాఒమాయిమయా హరేః; 
ఆహచాహ మహల్యాయాం తస్యాఒఒకర్ణ్మిత దుర్గ యా॥ 74 


ప. వి. ' ఖాషతే-నె నై షమధజ్బాయా -మాయా - అమాయి జే మయా' - హా రేః-ఆహ-చ- 
అహ హాం-ఆహల్యాయాం-త స్య -ఆకర్టితదుర్ణయా. . 


వింశ సర 75 


అర్థము: హే మహారాజ=ాఓ మహారాజా! భాషతే=ా దమయ న్లి యింకను జెప్పు 
చున్నది. (ఎందుకనగా) కలే==ఓకళా! మయా=నాచే, నైషధ 
చ్భాయా జ_నలునిరూపమును ధరించిన, హరేః=ఇం దునియొక్క్య 
మాయా-మాయ, అమామయి = ఊహింపంబడినది. (స్వయంవర కాలము 
నందాయిర్యదుడట్టి పనిని చేసియున్నాడు కావున) ఆహచ-దీనినిగూడ ( 
జెప్పుచున్న ది. అహం = దమయ న్తినై న ల అహల్యాయాం = అహల్య 
యనెడి గౌతముని భార్యయందు, తస్య = ఆ బుందునియొక్క, ఆక 
ర్హిత = పురాణాదులయందు వినంబడిన, దురయా = అవినీతిని గల్లిన 
దాననై (మాయతో గౌతమ మహర్షియొక్క- యాకారముధరించి యాతని 
భార్యయగు నహల్యయొక్క_ సతీత్యమును(బాడుచేసి న యవినీతినిందెలుసు 
కొనిన దాననుగా) అస్మి = అగుచున్నాను. ఆ యిందునికి పరదారల 
పొందువలని భయము గూడ లేనందువలన నిప్పుడుగూడ నతడు నల 
రూపమును ధరించి వచ్చుట యసంభవము గాదు. 


“సమాసములు ; 


నై షధచ్చాయా : నిషధానాంరాజా = నైషధః, నైషధస్యభాయా 
నైషధచ్చాయా। 

 ఆకరిత దురయా : ఆకరితః దురయః యయాసా = ఆకరితదురయా 
అ ణ ణ్‌ ణ ఇ క 


భావము : 


రీ మహారాజా! దమయన్తి యింకను జెప్పుచున్నది. ఏమనగా.ఓ కళా! 
ఇతడు. నిజమైన 'నలుడుకాడు. నలరూపము ధరించిన యిందునిమాయ. స్వయం 
వర కాలమందును నాయిం[దుడిట్టి మాయలు పన్నియున్నాడు. స్వయంవర 

(అ) 

కాలమునందు నేను కన్యను గాబట్టి యతడు మాయను(బన్నుట దోషముగాదు. 
ఇప్పుడు నేను పర స్త్రీనిగాన నతడా మాయనిప్పుడు | పదర్శింపడని చెప్పవీలులేదు' 
పురాణములలో నితడు మాయతో గౌతమ మహర్షి రూపమును దాల్చి యాతని 
భార్యయగు నహల్యతో సంగమించినట్టు చెప్పబడియున్నది. కాన నితనికియర న్ర్ర 


76 శ్రీహర్ష నై షథము 


సంగమ భీతిలేదు. కాన నితడు నలరూపమును ధరించి వచ్చుట యసంభవము 
గాదు॥ 70 ॥ 


న్‌ సంభావయతి వై దర్భీ దర్భాాగాభమతి స్తవ। 
జమారిత్వం కరా మోజాద్దమ్మోలి పరిరమ్భిణ;॥ 71 


(a 
£9 


_ సంభావయతి _ వై దర్శీ జ దర్భాగాభమతిః - తవ - జమారిత్వం- 
కరామ్ళ్ఫోజాత్‌ ట్‌ దమ్మోలిపనిరమి ణః. 


అర్థము: (కిణ్చా== మజియు) దర్భా గాభమతిః, దర్భ్శా_గ = దర్భకొనకు, 

ఆభ = సమానమైన, మతిః == బుద్దిగల్లిన అనగా సూక్ష్మబుద్ధియైన, 

వై దర్భీ =దమయ న్లి, దమో లి పరిరమ్భిణః; దమ్శోలి== వ| జాయు 

ధమును వ జరేఖను, పరిరమ్భిణః = ధరించిన, వ జాయుధ మును 

ధరించిన, వజ చిహ్న మును ధరించిన, కరామోజాత్‌ ==హ స్తవద్మము 

వలన, ననగా హ_స్తపద్మమును గాంచి, తవడానీకు, జమారిత్వం:2= 

ఇం చదత్వమును, సంభావయతి = తర్శించుచున్న ది. “వ జహ స్తః 

పురన్ధరః” యను [పతి ననుసరించియు, నలుని హ స్తమునందు 

వ్యజము మున్నగు నానావిధములగు చ|కవ_ధి చిహ్నములుండుట 
వలనను బై విధముగా సంభావన యేర్చడుచున్నది. 


సమాసములు 
వెదర్శ్భీ : విదర్భేష భవా=వై దర్శి। 
దర్శ్భా(గాభమతిః : దర్భన్య అ; గం=ాదర్భా[గం, దర్భా| గన్య ఆఖేవ 
యస్యాస్సా = దర్భా| గాభా, టం న. 
[గాభమతిః। 


జమారిత్వం ': జమృస్య అరిః == జమారిః, జమా రేః భావః: 
జమారిత్వం, తత్‌ = జమారిత్వం। స స 
కరామోజాత్‌ : కరః a రస్మాక్‌ 
కరామ్మోజాత్‌ | 


వింశ సర్గ rT 


ద'మ్మోలి పరిరమ్బిణః ; దమ్మోలిం పరిరమృత ఇతి == దమ్ఫోలి పది 
రమ్బీ,తస్య = దమోలి పరిరమ్భిణః। | 


భావము : 


కుశా| గబుడ్జిగల దమయ ని, వ| జాయుధ మును ధరించిన (వ| జరేఖను 
ధరించిన) హ_స్త పద్మమును(జూచి నీయందు ననగా నలుడచ్చైన నీయందు 
నిం దత్యం మును ఊహించుచున్న ది. “న జహ స్తః పురన్దరః'' యను శృతి 
ననుసరించి యిందుడు వ।జహస్తుడు; చకవర్తి చిహ్నమైన వ జరేఖను 
సమునందు ధరించుపివంన నలుడును వః జహస్తు(డు. కాన శలునియందు 


ది 


'నిందత్య సంభావన సముచిత మని యాశయము. 1711 


జా 


ల్ల 


AR అనన్యసాక్షీకాః సాక్షొ_త్తదా్య్యభ్యాయో రహః (క్రియాః! 
కజ్కాతజ్కం నుదై తస్యా యదిత్వం తత్త్వనై షధః॥ 72 


ప. విఅనన్యసాక్షికాః - సాక్షాత్‌ - తత్‌ - వ్యాభ్యాయ - రహః క్రియాః - 
శజ్యా_తజ్య_౦ - నుద - ఏతస్యాః - యది - త్యం - తృత్పృనై వధః. 


అర్థము: తం=నీవు, యది తత్త్యనై షధః = సత్యమైన నలుడవై నచో, 

తత్‌ దా అప్పుడు, అనన్యసాక్షికాః = ఇతరులెవ్వరును( జూడనటువంటి, 

రహః [కియాః = చుమృనము ఆలిజ్ఞ్షనము మున్నగు రహస్య వ్యాపార 

ములను, సాక్షాత్‌ = ఆమెయొక్క సమక్షమున, వ్యాభ్యాయ = వివరించి 

ఎత స్యాః== ఈమెయొక్క_, శజ్కా తజ్కం; శజ్కా = సందేహము 

నకు సంబంధించిన, ఆతజ్య్క_ ౦==భయమును, నుదడాతొలగింపుము. 

మీకిద్దతికే తెలియందగిన రహస్య వ్యాపారములనునీవు చెప్పినచో 

.నప్పుడీ దమయనన్తి నిన్ను -నలుడని నిర్ణయించుకొనును. కానిచో, 
నీయెడ 'నలత్వబుద్ధి యీమెకు కలుగదు. ॥72॥ 


78 శ్రీహర్ష నై షథము : 


అనన్యసాక్షికాః ; న్యేసాక్షిణః లం క అన్య 

సొక్షికాః నభ్రవ స రసౌక్నీ కాః। 

రహః క్రియాః ; రహసి కియాః = రహః (కియాః। 

శ జ్యాతజ్కమ్‌ : శా 

శజ్కాతజ్బ_మ్‌। 
_తత్వనైషధః : తత్ర్రం నై షధః=త_త్త్యనై షధః। 


గ్రాయాః ఆతజ్క_ః=ళజ్కాతజ్క_:, తంవూై 


ఓ... 


భానము : 
కి రాజా! నీక నిజమైన నలుడవై నచో, నితరులెవ్ప రుం జూడని, మీ 
ఇఎువృరి యొక్క వ. వ్యాపారములై న మ చుమృనాలిజ్లనాదులను నామె 


యెదుట వరించి యా జ మయస్తీకి నీవు మాయా నలుండవనెడి సందేవహమును... 
దొలగింపుము. ॥72॥ 


బ్లో. ఇతి తత్పు (ప్రయు కార్థాం నిహ్నుతీ కృత క్రై తవాత్‌ । 
వాచమాకర్ణ తద్భానే సంశయాలు: శశంససః॥ గ 


ప.వి. ఇతి తత్సు పయు కార్థాం - నిహ్ను తీకృతకై తవాత్‌ - వాదం = 
ఆకర్ణ ఆ తద్భావ - సంశయాలు: . శశంస - సః = 


అర్థము: ఇతి = ఇట్లు, తత్సుుపయుక్తార్థామ్‌: తత్‌ =ఆ కలచే, స్యుపయుకక్ష కా 
ర్గమునుండి వచ్చుట, స్వర్ణ పద్మ ము నొనంగుట, వ|జమును ధరిం 
చుట మున్నగు వానివలనం గల్గిన సందెహమును. దొలగించుటకై ; 
సమయమున, చక్కగా జెప్పంబడిన వృత్తాన్తముగలదై , “స్ముప, 
యు కృత్య” మనెడి పాఠమున, సుపయుక్రత క్రత్వ హా యుక్రియ క్రమైన 
ప నిహ్న తీక్ళ తక = కప్పిపుచ్చయిడిన యనగా. _నవ్వు 
మున్నగు వికారములేక కపి ప్పెపుచ్చంబడిన, కైతవాంచకపటముగల్లివ, 
యనగా నజ నిగూఢాశయము ' గల్గిన, వక 


డర్‌ 


వింశ సర. 79 
a Es | 


. ఆకర్ణ్యడావిని, సః==ఆ నలుండు, తద్భావే, తత్‌=-అ చమయనని 
యొక్క, భావే == అభి పాయమందు, సంశయాలు == ఈమె నిజముగా 
నన్ను నిం|దుడని సంకయించి, చుమృనము మున్నగు వానిని చేయుట 

_ లేదా యని శంకించు చున్నవాడై , శళంసపచెప్పెను. నందేహమును 
నివారించెడి రహస్య విషయములను. జెప్పెనని యర్థము. దీనిచే కళ 
యొక్క మాటల నేర్చుచే, రాజు పరాజితుడాయెనని సూచితము, 


తత్సు సయుక్తార్థాం J తయా సుపయుక్రః==తత్ఫు పయు కః, తత్ఫు 
(పయు క్షః అర్థః యస్యాం సా==తత్సు పయుక్కార్థా, తాంచస్ముప 
యు క్తార్థామ్‌। 

నిహ్నుతీకృత కెతవాత్‌ : అసిహ్ను తం నిహతం . సమృద్య 
మానం కృతమ్‌ ==నిహ్ను తీకృతమ్‌, నిహ్న తీకృతకై తనం యస్యాం 


భావము ; 


కట్టు కళ, నలుడు స్వర్గమునుండి వచ్చుట, స్వర్ణ పద్మమును దమయ న్తి 
కొసంగుట, వ| జమును ధరించుట మున్నగు వానిచె నతని యందు గల్గిన 
మాయెన్ష్రత్వ సంశయమును వారించుటకై సమయమునకు. జక్క_గా విషయము 
లను జెప్పినదై , హాస్యములు మున్న గునఎ లేక గూఢాభి పాయమును( గప్పి 
పుచ్చుచున్నదై చెప్పుచున్న మాటను నలుడు విని, యూ చమయ న్తి సత్యముగనే 
తన్ను నిం|దుడని సందేహించి చుమృనాదుల నిచ్చుట లేదాయని శంకించుచున్న 
హడై.,'దమయ న్తియొెక్క. సందేహమును( దీర్చుటకై. తనతో నామె కేర్పడిన 
రహస్య వ్యాపార ములను. జెప్పదొడ గెనని యాశయము, 19|| 


శో, స్మరసి ఛద్మని(ద్రాలుర్మయా నాభౌ శయార్పణాత్‌! 
యదానన్షోల్బసల్లోమా పద్మనాభీ భవిష్యసి॥ 14 


శ్రీహర్ష నైషభము 


కే-ఓీ | పియురాలా!, న. Shes 
= న్నిదించిన నీవు, మయా =-=నాచేతననగా నలుని చేత, 
నాభౌ == పొక్సి_లియందు, శయార్పణాత్‌, శయ = చేతిని, అర్ప 
న! వలన (కోక ముడిని విప్పుటక్ర యని యర్గము) 
ఆనగ్లోల్చ॥ సల్రోమా: ఆః నన్గ=- సంతోషముతో , ఊల్పసత్‌ == పైకి నిక్కిన, 
లోమా = ళు గలదానవై యనగా పులక ములు గలదానవై , 
యత్‌ ఎందువలన, పద్మనాభఖీ భవిష్యసి = (పద్మమువంటి నాచేయి 
_లిపె నుండుట వలన) పద్మమును. బొక్కిలి యందు. గల్గిన 
స సనా | 

మునకు పద్మత్వము సరిపడినదసి యర్థము. 
అతడును శేషశ యనమునందు కపటనిదను( 
గల్గి ముండును) తత్‌ -=దానిని, స్మరసి=న్మరించుచున్నావుగదా!. 


దాశనవగుచునా? వొ, (పులక కములు, పదు ముసకుం డెడి ముండ్లవలె 
అక 


ఛద్యని దాలుః : ఛద్మనా సి దాలుః == ఛద్మన్ని దాలుః। 

శయార్పణాత్‌ : శయస్య అర్బణం, శయార్చణం, తస్మాత్‌ = 

శయార్మణాత్‌ | . 

ఆనన్లో ల్లసల్లోమా : ఆనీ నన్దేన ఉల్పస న్లిజ-ఆననోల్లస న్లి, ఆననోలస ని 
ది రా ద ర) —5 

లోమాని యస్యాస్సా = అనన్హోల్లసల్లోమా। 

పద్యనాభీ భవిష్యసి : పద్మం నాభీ యస్యాస్సా == పద్మనాభిక్మ 

పద్మనాభిః సమృద్యమానా భవిష్యసి = పద్మ నాభీ భవిష్యసి! 


కద్‌ చ. లిలు వది శ్లోకములతో దమయ సతో నలుని న చేష్ట 


తములు వి లు వర్చింప వంబడుచున న్ని aan 


వింశ సర 61 

ఓ |పియురాలా! కపటని దను. బూనిన నివ్వ, నలుండనై న న నను స్‌ ద్ర క్టోక్ర 
ముడిని విప్పుటకై, నా చేతిని నీపొక్కిలిపై నుంచుటవలన నానందముతో సీ 
శరీరమున పులకములు పొడమినవి. మజియు బద వసన ధట. జా 


మందలి పులకము లుండుటవలనను, సీవు పద్మనాభివి కాంబోవుచుంటివి. 
ఆ విషయమును నీవు స్మరించుచున్నావా? మజియు పద్మనాభుడు వి విష్ణు 
కపట నిద గలవాడు. శయనై కాదశి నుండి యుత్థానెకాదశి వరకును నా విష్ణువు 
నిదించునని పురాణవననము. 174) 


శో జానాసి (హీభయ వ్య(గా యన్న వే మన్మథోత్సవే। 


సామిభుక్రైవ ముక్తాసి మృద్వి! భేద భయాన్మయా॥ 15 


ప. వి. జ్ఞానాసి - పహాభయవ్య| గా జరు = ఈ మన్మధోత్సవే వ. నహ 
భుక్తా - ఏవ - ముక్తా - అసి- మృద్వి -' స్వేదభయాత్‌ - మయా. 
అర్థము: హే మృద్వి==ఓ కోమలాజ్లీ! నవే=-నూతనమైన, మన్మథోత్సవే=ా 
కామోత్సనమునందు, అనగా పథమ సంభొగమునందు, [హీేభయన్య గాః, 
హీ=ాసిగ్గుచేతను, భయజాభయముచేతను, వర్మ గా క లత (జెందిన 
దానవైన నీవు, ఖేదభయాత్‌: ఖేద=ాసంభోగ _శమవలనం గల్గిన 
కష్టమువలని, భయాత్‌ == భయమువలన ననగా కోమ లాజ్లివగుటవలన 
నాబాధను సహ్లాంప(జాలవనేెడి భయముతో , మయా= నాచే, సామి 
భు వే; సామి= అర్భభాగ ము, భు క్రెవ==- అనుభవింప(బడిన దానివై. 
ము కా2సి = విడువణుడిన దానవగుచున్నావు. అట్టు చేయనిచో, నీకు 
సంభోగమందు రుచియేర్పడి యుండెడిది, 
రతి చ వ 
సహసావాప్పుప[కా స్తా! కన్యాథే దవువిన్దత! 
ర _త్తసముద్వేగం సజ్ఞద్వేషం చ గచ్చతి॥ 
సా పీతియోగమ[ పాప్య బలోద్వేగేన దూషితా! 


పురుషద్వేషి ణీ వాస్యాత్‌ సు పీతావా తతోన్యధా 
6) 


శ్రీవార్ష నైషధము 


ర్‌ి 
ఒర - 
ఆ?  వంబోగకాలమున  ఖేదపజుచంబడిన కన్య పురుషుని ద్వేషింప 
జయకు. కాన నటికజి యా కన్యను వదలి పెట్టలయునని చెప్పబడి 
ie oe తత దానిని, జానాసి దా స్మరింతువా! 
సమాసములు 
క్ర 
హీభయవ్య(గా : (హిళ్చ; భయం చ = హీభయె, (వాభయో॥ః 
వంగా దా హేభయవ్య[గా। 
మన్యథోత్స వే : మన్మథస్య ఉత్సవః = మన్మథోత్సవః- తస్మిన్‌ == 
మన్మథోత్సవే। 
సామి ధుక్తా: సామి, భు క్రా=-సామ్‌భుక్తా। 
భేదభయాత్‌ : భేదాతభయం=భఖేదభయం, తస్మాత్‌ ==-ఖే దభయాత్‌ 
భావము : 


నుకుమార శరీరముగల యో దమయ నీ! [పథమ సంభోగ మునందు 
నిగ్గుచేతను, భయము చేతను, కలత జెందిన నిన్ను, సురత మువలని | శమ 
నీకు. గల్లుననెడి భయముతో, సగపాలు, సంభోగించి, వదలబెట్టితిని. దానిని 
సీవు స్మరింధువా! ; 7ర॥ 


్‌ స్మర బిత్వాఒ౬జిమేత స్వాం కరే మత్స్పదధావిని। 
అజ్లలీ యుగయోగేన యదాశ్లి తం ఘనే _ జనే॥ 76 


క స్మం - జిత్వా - ఆజిమ్‌ _ ఏక। _ ర్వాం- కరే మత్పదధావిని _ 
ఆబ్లులీయుగ యోగేన యర్‌ _ ఆ శ్రీషం - మనే _ జనే॥ 


అర్థము. హే వియే== ఓ ప్రియరాలా! ఆజిం== యుద్ధమును, జిత్వా జయించి, 
త్వాం=- నిన్ను, ఆనగా సీ నమీపమును గుటీంచి, ఏతః వా వచ్చితిని. 
క రే నీయొక్క హన్లము, మత్పదధావిని సతి _ నా పాదములను" 
గడుగుటకు [వవర్తింపగా, ననగా నా పొదమును. దాకగనే, ఘనే- 


వింశ సర్గ " 88 


అధిక మైన, జనే--జనమునందు, అనగా నన్ను దర్శించుటక్రై వచ్చిన 
జనము నందు, ఆనగా 'వెక్కుజనులమధ్య, అబ్లాలీయుగ యోగేన, 
ఆబ్లులీయగ =నా కాలివేళ్ళ జంట యొక్క సంబంధముచే సీ చేతి వేళ్ళ 
జంటను గట్టిగా జోడించుటచే ననగా నా కాలివేళ్ళ జంటచే సీ చేతి 
(వేళ్ళ నుగట్టిగా నొక్కుటచే, యత్‌ == ఎందువలన, ఆశ్చిషమ్‌ = కౌగలించు 
కొంటినో, తత్‌ ==దానిని, స్మర =జ్ఞ ప్తి పఅచుకొనుము. 


మత్సదధావిని : మమపదే= మత్పదే, మత్పడే ధావతీతి== మద్చద 
ధావీ, తన్మీన్‌ == మత్సద ధావిని। 
అజులీయుగ యోగేన : అబ్లుల్యోః యుగ మ్‌ == ఆజులీయుగ మ్‌, ఆబులీ 
యుగస్య యోగః = అజ్జులీయగ యోగః, తేన == ఆజులీయుగ యోగేన; 
భావము : 

ఓ పీయరాలా! యుద్ధమున జయించి సీ యొద్దకు నేను వచ్చితిని, 
ఆప్పుడు సనీవుసీ హస్రముతో నా పైదములను( గడుగుటకు( |ఐవర్తింపగా 
నన్ను దర్శింప వచ్చిన యధిక మైన జనుల మధ్యమున నిన్ను. గౌగలించుట 
యచితము కాదని భావించి నాకాలి (వేళ్ళ జంటచే నీ చేతివేళ్ళను జోడించి 
గట్టిగా నొత్తుటచే నేమ నిన్ను కౌగళీంచుకొనిన విషయమును స్మరించుము. 1] 6॥ 


భో వేళ్ళ మానేఒపి మతశ్యాగదూనా స్వం మాజ్బా తన్మిథః। 
మద్దృజ్టాఒఒలిఖ్య పశ్య స్తీ వ్యవధారేఖయా న్లరా॥ ' TT 


ప, వి. వేత్థ - మానే _ అపి. మత్త్యాగ దూనా - స్వం _మాం-చ _- తత్‌. 
మిధః। మద్దృష్టా - ఆఅలిఖ్య - పశ్య స్తీ క్‌ వ్యవభాః - రేఖయా - 
అనరా. 

అర్థము. మావే౬ వీ | వణయకో పము వచ్చినను, మత్త్యాగ దూనొ; మత్‌ = 

నాయొక్క, త్యాగ = విఠహముబే, దూనా=- పరితవించుచున్న సీవు, 


86 శ్రీహర్ష నైషధము 


మిధః==రహస్యమున, న్యం=-తన్ను. మాం=-నన్ను ఆనగా నలుని, 
ఆలిఖ్య = చితమందు (వాసి, పశ్య స్తీ--చూచుచున్నదానవై, మద్దృష్తా; 
మత్‌ ==చిిత మందలి నాచే, దృష్టా చూడ(బడినదై , అన్తరా =చ్మిత్ర 
. మున, (వాయంబడిన మా యిరువురి మధ్య, రేఖయా -- కుంచెతో (కొత్త 
గీతను గీయుటచే ననగా నా దర్శనమున కవరోధమును గల్లించుటకని 
యర్థము, యక్‌ = ఎందువలన, వ్యవధాః = వ్యవధా నమును( గావించితివి. 
వ్యవధానము గావించి కోవించితివని యర్థము. తత్‌ == దానిని, వెళ్ళ === 
స్మరింతువా! . 


_ సమాసములు ;. 


మత్త్యాగదూనా ఇ మమత్యాగః == మత్త్యాగః, మత్త్యాగేనదూనా కక 

మత్త్యాగ దూనా। 

మద్ద్చష్టా : మయాదృష్టా= మద్దష్టా। 
భావము : 

స్త [వయరాలా! _ _పణకల లహ మందును నా విరహముచే పరితవించు 
చున్న సీవు రహన్యమున నిన్ను, నలుడనగు నన్ను చిత్తరువున (వాని దానిని, 
జూచుచుండగా, నాచే, జూడ(బడినదానవై ; మన యిరువురి చిత్తరువుల మధ్య 
నా దర్శనము నవరోధించుటకై విరహ నూచకముగా నొక రేఖను. గుంచెతో 


గీచి నున చితముల శెడము గావించి, నీ కోపమును [కక రకస రని. 
దానిని నీవు స్మరించుచున్నావా! 1/0 


ధో, (పస్మృతం తల్‌ త్వయా కావర్‌ యనో, హన విమోహితః। 
గా (౪ 
_ అతృ పోఒధరపానేషు రసనామపిబం తవ॥ కి. 
పి, (స్మృతం -_తత్‌ _- త్యయా - తావత్‌ _ యల్‌ . మోహన విమో 
పొతః ప అతృ ప పః _ అధరపానేవు - రసనామ్‌ _ అఆపిఐం -- తవ. 


అర్ధము. హే (పియ== క్రీ (వీయురాలా!, మోహన విమోహిత;. మోహన == 
సంలోగమందు విమోహితః - మోహము. జెందిన మనన్సు గల్లిన, 


వింశ సర్గ mo) 

_ ఆహమ్‌==నేను, ఆభరపానేష=. అభరమును( బానము చేయు సమయ 

ముల యందును, ననగా చుంబనముల యందును, ఆత్భ ప్పః =- ఆంత 

కను, అవిఐమీ - పానము గావించితినో, తత్‌ ఆది, తావత్‌ -- 
అంతయు, త్యయా నీచే, (పన్మృతమ్‌- స్మరింప (జడినదా!. 


మోహన విమోహితః :  మోహనేన విమోపాతః= మోహన విమా 
హతః। . . 

అతృ పః : న తృ _ప్పః= అతృ స్త్ర వ్ర! 
అధరపానేషు జ _ ఆధరస్యపానాని, ఆధరపానాని, తేషు అధ రపానెషు 


భావము : 

సంభోగ మునందు మోహము. జెందినను. నీ యధరమును బానము 
గావించినను తనివి. జెందనింవాడనై స అక RE దాని నంత 
టిని, నీవు న్మరించుచున్నావుగదా. ॥78॥ 


జ స స నభాజ_న్య ముద్రామాలిజ్లచోత్సితామ్‌। 
స్మరః స్వహృది యత్‌ స్మేరః సఫీం శిల్పం తథా (బువమ్‌ 178 
పవి. త్వత్కు-చార్థం నఖాజ్య-న్య అ ముదామ్‌ జ ఆలిజ్ఞనోఫ్టీతామ్‌ a న్మ రః- 
న్వహృది - యత్‌ _ స్మేరః _ సభీం . శిల్పం - తథా - అబువమ్‌- 


అర్థము, హే (వీయే==ఓ (వ్రియరాలా!, స్వహృదీ; స్వ=- నలుడనై న నాయొక్క 
హృది హృదయమందు,” అనగా"వషఃస్థలమునండు, అలిబ్లనోళ్టితామ్‌ 
_ఆలిజ్లన == కౌగలింవుచే, ఉష్థిత్తామ్‌ = స్మజ్క-మించిన, తృత్కుచార్దం 
నథాజ్కస్య; త్వత్‌ నీయొక్క, కుద = న్షనములవెన,. _ ఆర్జ్రనథా 
జ్యస్య; అర్హ ఎండని, అనగా నప్పుడే చేసిన, నధాజ్కస్య == నఖ 


86 శ్రీహర్ష నై షథము 


వత ముయొక్క_, మ్మదామ్‌=- ఎజ్జని గుర్తును, స్మేరః = మంద్రహాసము 
గానించుచున్న వా(డవై ,: సభీం=నీ చెలికత్తెనుంగూర్చి, తవ=వీ 
యొక్క, ీల్పం = చిత కారిణియొక ్క- నై వుణ్యమును, యత్‌ = దేనిని, 
అబువమ్‌ == చెప్పితినో, తత్‌ -= దానినీ, స్మరేః==న్మరింతువా శి 


త్వత్కు.చార్డ 9 నభాజ్యస్య: తవకుచౌ = త్యతు్యుచౌ, నఖన్య ఆజ = 
నథధాజ్కః, ఆర్డశ్చాసొనథా జ్కశ్చ = ఆర్ద్రనభా జ్కః, త్వత్కుచ మో 
రార్ట్రనథాజ్క-ః = — త్వత్కు-చార్ద9నఖాజ్క_8; తన్య = త్వత్కు-బార్జ 
నథాజ్క-స్య 1. 
ఆలిబ్బనో క్టితామ్‌ ఆలిజ్వనేన ఉశ్థితా == ఆలిజ్ఞనోత్డితా, తాం == ఆలిజ్ల 
నోల్టితామ్‌ 


A ఇ 


స్యహృది : స్వస్యహృత్‌ = స్వహృక్‌, తస్మిన్‌ --స్వహృది | 
భావము ; 


ఓ (వియుఠాలా! నా వక్షఃస్థలమును నీవు అలిజ్ఞనము గావించుటచే సజ్క 
మించినట్టి ఫీస్తనములవై నారిపోని నఖక్షతముయొక్క ఎజని గుల్లును 
చిజునగవుతో సీచెలిక తెకుజూవి, నీ శిల్ప నిర్మాణ చాతురిని/గూర్చి 
చెప్పితిని, దానిని నీవు స్మరింతువా?1. 1/91. 


న్‌ త్వయాఒన్యాః (క్రీడయ న్మధ్యే మధుగోష్టిరు షేక్షితః । 
వేత్సి తాసాం పురోమూర్ణ్నా త్వత్సాదే యత్కిలాస్థలమ్‌ 80. 
ఫ.వి. త్వయా - అన్యాః - శ్రీడయన్‌ _ మధ్యే మధుగోష్షిరుషా _. ఈవీతః - 


వేత్సి _ తాసామ్‌ _ వురః -. మూర్గా - త్యత్సాదే.. “యత్‌ _ కీల - 
ఆన్గలమ్‌ I 


విలశ సర 37 


గ్‌ 
అర్ధము: మధ్యే మధుగోష్టి-- మద్యపాన గోష్మియొక్క- మధ్య, అన్యాః ఇతరు 
లైన, న్రీలను, డ్రీడయన్‌ =. పరిహాసములతో వినోవప పజచుచున్న నేను, 
త్యయం = నీచే, రుషా_రొ షముతో, ఈశితః =  చూడ(బడినవాడనై, 
తాసాం = వారియొక్క, వురః = ఎదుటనే, మూర్నా = నాతలచే, 
త్యత్సాదే=- నీ పాదమునందు, ఆస్థలమితి యత్‌ = పడితిననునదేది 
గలదో, తక --దానిని, వేళ్చ=ా స్మరింతువా 2 


సమాసములు; 
మధ్యేమధుగోష్టి: మధునః గొన్టీ =మరధుగోష్టీ, మధుగోష్ట్యాః మధ్యే 
మధ్యేమధుగోష్టీ. | 
_ భావము; 
మద్యపాన గోవ్ఫియందు నితరన్ర్రీలతో పరిహానములాడుచున్న నన్న నివు 
రోషముతోంజూచితివి. ఆవ్వుడా న్రీలయెదుట నాతలతో సీ పాదముల పైంబడీ 
నిన్ను((బనన్ను రాలను(గావింవబయత్నించితిని. దానిని నీవు స్మరింతువా! 1801 


శో వేర మయ్యాగతే (పోష్య యస్యాం పశ్యతి హాోరిని 1 
లా @ © 
 ఆచుమ్బీరాలి మాలిజ్య తస్యాం కేలిముదా కిల॥ ర్‌! 


ప,వి. వెత - మయి - ఆగతే _ (పోష్య - యస్యాం - పశ్యతి - హార్టిని - 
అచుమ్సీః _ ఆలిమ్‌ _ అలిజ్య - తస్యామ్‌ - కేలిముదా _ కీల _ 

అర్థము: హే పియేడ- ఓ వీయురాలా!, హార్టిని ! == == ఓ యనుఠాగ ముగ లదానా! 
'(పోష్యడా (గామా న్ల కు, ఆగ తే మజలివచ్చిన, మయి 
నలుడనై న నేను, త్వామ్‌ = నిన్ను, పళ్యతసతి == చూచుచుండగా, ఆలిమ్‌- 
చెలిక ల్తెను, ఆలిజ్య =కౌగలళించి, . శేలిముదా -- ఆటలయందలి సంతోష 
ముచే, తస్యామ్‌==ఆ చెలిక త్రెయందు, ననగా నామెయొక్క- క పోలము 
నందు, యత్కిల=- చెలిక E నాలింగ నముగావించుట, ముద్దిడుటకొనుట, 
యనునెపముతో, అచుమ్బీః= నన్ను ముద్దిడుకొంటివి. తత్‌ ఇ=వానిని, 
వేత్త --స్మరింతువా MB 


88 (శ్రీహర్ష న్వైషభము 
సమాసములు; 


హే హారిని: వాదయస్యక ర్మ హార్షం == హార్దమప్యాః ఆ సీతి=- వారినీ 
ది చ ది ఇన టి 
తస్యాః సంబుదిః- హే హారిని ! 
ధ ది Se 
కేరిముదా: కేతాముత్‌  కేలిముక్‌, తయా = కేలిముదా ! 


భావము; 

ఓ (ప్రియురాలా! ఓ ఆనురాగిణి ! నేను [గామా న్లరమునకు వెళ్ళి తిరిగి 
వచ్చి నిన్నుంజూడగనే, నీవు చెలిక త్రెనుగౌగలించుకొని యాటల యందలి 
సంతోషముతో నీవు ఆ చెలిక త్రెయొక్క. చెక్కిళ్ళయందు నామెను ముద్దిడు 
నెపముతో నన్ను ముద్దిడుకొంటివి. దానిని సీవు స్మరింతువా ?. 1814. 


శ్లో. జాగర్తి తత సంస్కారః స్వముఖాద్భవదాననే ] 
నీక్షీప్యా౬ఒయాచిషం యస్యాం న్యాయా త్రాంబూల ఫాలికాః॥ 82 


ప,వి. జాగ రి జు తత ణా సంస్కారః jas స్వముఖాత్‌ = భవదాననే యి నిషిష్య- 
ఆయాచివం - యః _ త్వాం = న్యాయాత్‌ _ "తాంబూల ఫాౌలికాః. 


ఆర్గము: హే (వియే== ఓవియరాలా ! స్యముఖాత్‌ = నానోటినుండి, భవదా 

 ననే=-నసీముఖమునందు, తామ్ఫూల ఫాలీకాః; తామ్బూల == తామ్బూలము 

యొక్క, ఫాలికాః == ఖండములను, అనగా వక్కపొడి మున్నగు 

. = వానితో;గూడినదై , నాచే నమలంబడిన తామ్చూలపు ఖండ ములను* 

నిక్షిష్య ఉంచి, త్వాం=నిన్ను “తాః” అను పాఠమున ,తాః=- ఆ 

తామ్చూలపు ఖండములను, న్యాయాత్‌ = కుదువ(బెట్టిన (దవ్యము మటల 

నిచ్చుట యను ధర్మము ననుసరించి, యత్‌ ఆయాచిషమ=-యాచించితి 

ననునదేదిగలదో. తత=ఆ యాచనయందలి, సంస్కారః = భావనా 

_ జనితమైన స్మృతి విశేషము, జాగ ర్రీ=- ఉలితమైయున్నదా ? . 

సమాసములు : న్‌ 

స్వముథాత్‌ : స్వస్యముఖం వా న్యముఖం, తస్మాత్‌ — న్యముఖాత్‌ | 


వింశ సర్గ 89 


భవదాననే: భవత్యాః ఆననమ్‌, భవదాననమ్‌, తస్మిన్‌ = భవదాననే! 
తామ్బూలవాలికాః : తామ్ఫూలన్య ఫాలికాః తామ్బ్ఫూలఫాలికాః, 
తాః -- తామ్ఫూలఫాలికాః 


భావము : 


ఓ (వియురాలా! నేను నమలిన తామ్ఫూల ఖండ ములను నీ నోటనుంచి 
పిదప కుదువంబెట్టిన [ద్రవ్యమును కుదువంబెట్టినవాడు, తిరిగి యూయమని యడిగిన 
ధర్మము ననుగరించి నేను నీ నోటనుంచి తామ్ఫూల ఖండమును నుఅల నాకీయ 
మని (పారించిన విషయము నీకు జ్ఞ ప్రీయందున్నదా శ 182 


ల్లో చిత్తే తదస్తి కచ్చి లే నఖజం మయి యత్‌ (కుధా | 
(పొగ్భావాధి గమా౬౭గః: సే త్వయా శమ్బ్చాక్కృతం క్షతమ్‌॥ 08. 


ప.వి. చిత్తే - తత్‌ _అన్లి _ కచ్చిత్‌ - తే _ నఖజమ్‌ _ మయి _ యత్‌ _ 
(కుధా = ప్రాగ్భావాధిగ మాగఃస్టే .- త్వయా - శమ్బాకృత మ్‌ _ క్షత మ్‌. 


అర్థము: హే [వియే== ఓ. [వియరాలా | మయి=-నలు(డనై ననెను, (పాగ్భావాధి 
గమాఒ౬గః సై; [పాక్‌ = సీకంకెముందే, భావ-- రేతస్పుపడునప్పటి 
యానందమును, ఆధిగమ = పొందుటయనెడి, ఆగ = అప రాథమునందు, 
సై సతి-_ ఉండగా, నందువలన నీ సుఖ లాభమునకు (వతిబంధ మెర్పడుట 
వలన నవరాధవని యర్థము, త్యయా= నీచే, |కుధా=ా కోపముతో 
యత్‌ ఏ, నఖజం = గోటివలన(గల్లించ జడిన, తతం-- గాయము, 
శమ్బాకృతమ్‌ = రెట్టింపుగాండేయంబడినది. తత్‌=ఆ శమ్మ్బాక రణము, 
తే == నీయొక్ట, మనసి == చిత్తమునందు, అస్తి కచ్చిత్‌ =, 
ఉన్నదాయేమి 2 


సమాసము : 


నఖజం: నథాత్‌ జాయత టే నఖజమ్‌... 
(వొగా ఎనౌధిగమాగ స్టే ; (పాక్‌ భావ (ప్రాగ్భావః,పాగ్భావన్యఅఆధిగ మకి 


ల శ్రీహర్ష నైషధము 
(పాగ్భావాధిగమః, (పాగ్ళావాధిగ మ ఏవ ఆగ: = (పాగ్భావాదిగ మాగః 
(ప్రాగ్భావాధిగమాగ నీ త్రిష్టతీతి=- ప్రాగ్భావాధి గమాగన్థః, తస్మిన్‌ == 
(పాగ్భావాధిగ మాగ ః సే 


భావము : 


ఓ (వియురాలా ! నీ కంటె,బూర్వమే నాకు రేతన్సు పడిపోవుటవలన 
నీకు సుఖము లభింపనందువలన నీవు కోపముతో నన్ను గోరుతో గిచ్చి రెండిం 
తలు గాయపజఅచితివి. భూమిని నేరుగను, తల|కీందులుగను దున్నినట్టు నన్ను 
గోటితో గాయపజచితివి. ఆ విషయమును నీవు స్మరించుచున్నావా ?,.. ॥6క8ి॥ 


a స్వదిగ్వినిమయేనై వ నిళి పార్శ్వ వివ ర్తినోః 1 
స్వప్నేష్వప్య ప్త వై ముఖ్యే సఖ్యే సౌఖ్యం స్మరావయోః॥ 84 


ర 
ల 


- స్వదిగ్వి నిమయేన _ ఏవ _ నిశి _ పార్శ్వ వివర్తినోః _ స్వప్నేష -అఫి- 
అస్త వై ముఖ్య న్‌ నళ్త్య = సౌఖ్యమ్‌ - స్మఠ - ఆవయోః 


అర్థము: పా (వీయ=- ఓ [వియురాలా |, ని రాత్రియందు, స్వదిగ్వినిమయే 
నై_వ;న్వదిక్‌ తమ తమ శయన స్థానములయొక్క, వినిమయేనై వ== 
మార్చుకొనుటచే తనే యనగా నీవు పరుండెడి స్థలమునకు నేను, నేను 
పరుండెడి స్థలమునకు నీవును(బోవుటబే, తమస్థానములను మార్చుకొనక, 
యెదురెదురుగా పరుండినచో, [పక్క-కుందిరిగినపుడు, ఒక రిముఖము, మటి 
యొక రికి కానరాక పోవచ్చునని యర్థము. పార్శ్వ వివ _ర్దినోః, పార్శ్వ == 
(పక్కలయందు, అనగా కుడియెడమ [పకగ-లయందు, వివర్తినోః == 
పొరలుచున్న, సీకును నాకును, స్వప్నేష వై న్మిదలయందును, అన 
వై ముఖ్యే; అన్త తొలగిన, వై ముఖ్యే == వై ముఖ్యముగల్లిన, సఖ్య == 
చెలిమియందలి, సౌఖ్యం ==సుఖమును, స్మర =స్మరింివుము. 


వింశ నర 91 


స్వదిగ్విని మయేన: స్వయోః దిశౌ = న్వదికౌ, స్వదిశోః వినిమయః == 
స్వదిగ్యినిమయః, తేన న్వదిగ్వినిమయేన । 

పార్శ్వవివ ర్రినోః: పాఠర్శ్వయోః వివ రేతే ఇతి == పార్శ్వవివర్తినౌ, 
తయోః = పార్య్వవివర్తినోః 

అస్తవెముఖ్యే: ఆన్తం వై ముఖ్యమ్‌ యన్మిన్‌తత్‌ = ఆ స్గవె ముఖ్యమ్‌, 
తస్మిన్‌ = ఆ నవెముఖ్యీ 

సౌఖ్యమ్‌: సుఖినః భావః సౌఖ్యమ్‌, తత్‌ == సొఖ్యమ్‌ | 

భావము : 


ఓ [వియురాలా |! రాత్రియందు పడకలో నొండొరుల నలములను 
మార్చుకొనుటచేత నే ! కుడి ఎడమ (పక్కలకు బొరలుచున్న సీకును, 
నాకును ని దలయంచును నొండొరులకు వై ముఖ్య ములేని యనగా సమ్ముఖ 
త్వము గల్లిన మన చెలిమి యందలి సౌఖ్యమును న్మరింవుము. 1841 
శో కణం పాహ్య సదన్యేవ నృణం విమనితేక్షణామ్‌ | 
దర్శితాఒఒధర మద్దంళా స్మరయన్మామ తర్ణయః, 1801 
ప. వి. క్షణమ్‌ - (ప్రాప్య - సదసి - ఏవ - నృణామ్‌ - విమనిలేక్షణమ్‌ - 
దర్శితాధర మద్దంశా - న్మర - యత్‌ - మామ్‌ . అతర్హయః- 
అర్థము : హూ [వియే = ఓ (ప్రియరాఠాలా! సద స్యేవ= సభ యందే, యనగా 
చెలెక తె లేర్పుఅచిన నాట్య గాన నభలయందే, నృణాం = సభీజనుల 
యొక్క, విమనితేక్షణం = విఘనిత == నృత్యాదుల యందాసక్త చిత్తు 
అగుటచే, వేణుచోట నాస క్తి లేని మనన్సుగల, ఈతణ = దృష్టి గల, 
తృణమ్‌ = ఆవనర మును, (పాపష్య = పొంది, దర్శితా౭ ధర మద్దంశా, 
దర్శిత == చూప(బడిన, అధర == వెదవియందలి, మద్దరిళా == వాయొక le 
దన్తశతము గలదానవై, యత్‌ == ఎందువలన, మామ్‌ == నన్ను, 
అతర్జలోః == బెదిరింఛితివో, తత్‌ == దానిని, స్మర == స్మ రింవ్నము. 


92 థీహార్ణ నైషధము 


విమనితేక్షణమ్‌: విమనితాని, ఈవృడాని యస్మిన్‌ స సః = = విమనితేశషణః, 
తమ్‌=-విమనితేక్షణమ్‌ | 


దర్శితాఒధర మద్దంశా: మమ దొంశః=- మద్దంశః, అధరే మద్దంళః == 
అధర మద్దంశః, దర్శితః, అధర మద్దంశః యయా స = దర్శితాధర 
"మద్దంగా, 


భావము వ 


ఓ వ్రాయరాలా! చెలిక_త్తెెర్పఅచిన నాట్యగాన సభయందు నా చెలి 
క త్రెలు నాట్యాదుల యందాస క క్రి గల్లి యితర విషయముల వదలి పరాకు (జెంది 
యుండగా నట్ట యవసరమున సీవు, న గావించిన యధరక్షత మువ(జూవి నన్ను 
బెదరించితివి. దానిని స్మరింపుము. HED 


జః తామ్చూలదానం సంన్య స్ప స కరజం కరపజ్బ_జే 1 
న మమ స్మరసి (పాయ స్త సవ నై వ సలామ్‌ తత్‌ n86n 


క. కు దానమ్‌ - సంన్య స్త స కరజం _ కరపజ్కాజె - నమమ: 
స్మర "సీ _ [ప్రాయః - తవ _ న _ ఏవ - స్మరామి _ తత్‌ -_ 


అర్ధము : హే పైయె=- ఓ _పీయురాలా! -తవ=-'వీయొక క, కరపజ్య జే 
హ_స్సపద్మము నందు, ప్రాయః = — ఆధిక ముగా, నంన్య స్త సక రజం: 
సంన్యన్త = = చక్కగా సంచ(బడిన, కరజమ్‌ = = గోళ్ళుగల్లిన ఆనగా 
రెండు గోళ్ళచేజియ(బడిన మెతని గిల్దుడు కల్లిన, మమ=-- నాయొక్క 
యనగా 'నెను గావించిన, తామ్బూల దానం తామ్ఫూలము నొసంగుటను, 
న స్మరసి దా స్మరింపవా? ..తవ = .నీకును,. అనగా నీవు గావించిన, 
తత్‌ = ఆ గోళ్ళ గిఖ్ళడు గ ల్లిన తామ్బూలదానమును నైవ స్మరామి= 
| స్మరించనా యేమి? తప్పక యుభయులము స్మ రింతుమని యర్థము. 


నింళ నర్ష 98 


తాబ్బూల దానమ్‌ : తావబ్బాలస్య దానమ్‌, తత్‌ == తామ్చూలదానమ్‌, 
సంన్య స్త కరజమ్‌ : సంన్య స్తః కరజః యస్య తత్‌ -సంన్య స్తక రజమ్‌ 
తత్‌ ==సంన్య్భి స్త కరజమ్‌ | 

కరపజ్కజే : కరః పజ్కజమివ = కరి పజ్క-జమ్‌, తస్మిన్‌ -- కర 
పబజ్క-జే 


భావము : 
ఓ వీయురాలా! నేను వెక్కు మాలులు నీ చేతిని( గి ల్లి .తామ్ఫూలమును 
నీకిచ్చియన్నాను. నీవును నట్లే నా చేతినింగి ల్లి వెక్కుమారులు తామ్బూలము 


నిచ్చియుంటివి. ఉమ ప దీనిని స స్మ య. ? తప్పక os 
యర్థము. nn 


శో, తదరధ్యే హిమృషోద్యం మాం హిత్వ యచ్చ గతాసఫీః | 
త(త్రా౬పి మే గతస్యా(గే లీలమైవాచ్చిన సృృణహమ్‌. 88 

ప, వి. తల్‌ - ఆధ్యేహి - మృషోద్యమ్‌ - మామ్‌ - హిత్వా - యక్‌ _ చ- 
గతా _ సభీః _ తత - ఆపి. మే _ గతన్య - ఆగ - లీలయా. 
వ వ వ తగన్‌ ఇ 


అర్ధము: హా (వియే- పలు! సృషోద్యమ్‌ = సీకేదో యిష్టముకాని 
పనిని(జేసి చేయలేదని చెప్పుచున్న, మామ్‌ == నన్ను, హిత్వా వ వదలి, 
నభీః = చెలిక _త్తెలను, గతా= పొందితివి, త్మతా౭పి- ఆ చెలికత్తెల. 
యొద్దకును, గతస్య == వెళ్ళిన, మే == నాయొక్క, ఆగే == ఎదుట, 
 లీలయెవడా వినోదము చేతనే, యత్‌ = ఎందువలన, తృణమ్‌ = ఎండిన 
గడ్డిపోచను, అచ్చినః ==తుంచితివి, బాలురు . ఒండారుల - స్నేహమునకు 
విచ్చేదమును నూచించుటకై గడ్డిపోచను తుంచెదరు, ఆ రెండు తునుక 

= “లెట్టు తెగిపోయినవో, అధీ మనమును చ్రాలకాలము తెగిపోయి యుందెద 
మని యది నూచించును. తత్‌=-ఆ పనిని, అధ్యెపా == న్మరింపుము.. 


94 శ్రీహర్ష న్నైషభము 
భావము ; 

ఓ (వియరాలా! నీకేదియో యిష్టము కాని పనినిగావించి, కావింపలెదని 
చెప్పుచున్న నన్ను వదలి నీవు చెలికత్తెల యొద్దకు వెళ్ళివి. అప్పుడా చెలికత్తెల 
యొద్దకును నేను వచ్చితిని, ఆ సమయమున సీవు నాయెదుట ఎండిన గడ్డిపోచను 
తళ మన యిరువురికిందెగి పోయినట్లు నూచించితివి. దానిని స్మరింవుము. 180514 


శో. స్మరసి (పేయసి! ప్రాయో తద్ద్వితీయ రతాసహో । 
శుచిరా(తీ త్యుపాలబ్దా త్వం మయా పికనాదినీ  ॥89౫ 


ప. వి. న్మరసి = [ప్రేయసి అ [ప్రాయః - తక్‌ - 'ద్యతీయరతాసవో - శుచి 
రాత్రీ - ఇతి _ ఉపాలబ్దా : త్వమ్‌ - మయా - వికనాదినీ - 


అర్హము: హే _పేయని మిక్కిలి దీయమైన డ్‌ దమయ స్రీ! ద్వితీయరతా౬నవో 
వ్యతీయ = రెండవదైన, రత = సురతమునకు, అసహో == అనకు 
రాలవై , పకా _న్తరమున . కొలది పరిమితి గలగి యుండుటచే, నొక 
తడవ నంభోగము చేయుట చేతనే ముగిసి నందువలన; జాలనిది యు, 
పీకనాదినీ __ కోకిలవలె మాట్లాడునదియు, పతా న్హరమున - కోక్రిలధ్యని 
గల్లినదియు నగు, త్వమ్‌ — నివు, [వాయః == అధిక ముగా, మయా _-- 
నాచేత; జచిరా| తీతి = (గ్రీష్మ కాలవు రా|తివని చెప్పబడి, ఉపాలబ్భా=- 
నిండింప(బడితివి, తక్‌ దానిని, స్మరసి=-స్మరింతువా?. 


సమాసములు ; 
హే (పేయని : అత్య_న్లమ్‌ rape తస్యాః సంబుద్ధిః == 
హే (పేయని! 
ద్వితీయ రతా౬సహా : కలక చ తత్‌ రతమ్‌ చ= ద్యొతీయరత మ్‌, 
న సహా అసహాో, ద్వితీయ రథే, అసహా =ద్వితీయర తా౭౬సవో | 
శుచిరా తీ : కుచేః రాకీ = శుచిరా త్రీ | 
పికనాదినీ : వికవక్‌ నదతీతి == వికనాదినీ, పజాన్తరమున _ వికస్య 
నాదః--=వికనాదోః, పికనాదః అస్యాః ఆ స్తీతి-. పీక నాదినీ [ 


వింశ సర్ల 95 
భావము ; 


మిక్కిలి (వీయురాలివైన యో దమయ సీ? నేను నీతో నొక తడవ 
సంభోగించి తృప్తి కలుగ నందువలన రెండవతూటి సంచోగ మున కుద కిమింపగా 
నీవు దుర్చలు రాలవై దానిని నహింప లేకపోతివి. అప్పుడు నేను నిన్ను శుచి 
రాతివి _ యనగా |గీమ్మ ర్తువునాటి ర్మాతివని నిందించిత్తిని, గ్రీష్మ ర్తువునాటి 
రాతీయొక్క పరిమితి చాల తక్కువ, దాని కాలము ఒక నంభోగ మునకే 
చాలును. రెండవ నంభఖోగమున కుప్యకమించినచో, దేల్లవారును. అది యెొట్లోక 
సంభోగ మునకు నరిపడెడు వ్యవధి గల్లినదో, యస్తే నీవృను నొక సంభోగము 
నకే చాలి రెండవ నంభోగమున కలనిపోతివి. సీవును (గష్మ ర్తువునందలి కోకిల 
మధురనాదము గల్లినట్లు మధుర నంభాషణముచే మధుర ధ్వని గల్లినదానవు. 
ఇట్లు విక నాదము గల్గిన నీవు పై విధముగా జీచిరా[తివిగా ననగా (గీష్మర్తువునాటి 
రా[తివిగా నిందింప(బడితివి. ఈ విషయమును సీవు స్మరింతువా!?. 


ఇచ్చట గీష్మ ర్తువునందు కోకిలధ్వ్యని చెప్పంబడినది. కోకిల వసంతము 
నందు గూయునేకాని (గ్రిష్మమునందు గూయదుకదా! ఇది యెట్టు సరిపడునని 
సంశయము రావచ్చును. దానికిట సమాధాన మొసంగంబడుచున్న ది- గ్రీష్మ 
కాలపు రాత్రియందు వస న్హకాల సమా ప్తి యగుటను, బట్టి వస్నన్హ గీష్మ సంధి 
కాలముగా దీనిని (గహింపవచ్చును. లేదా “మయాపికనాదినీ’ యను మూల 
మున, మయా-అపికనాదినీ. యని వదవిభాగము గావించి పిక భిన్న ములగు 
సారికాది పక్షులవలె భాషించు. దానినిగం జెప్పవచ్చును. లెదా |గీష్మమునకు 
తర్వాత వర్షర్తువు సన్నిహితమై యుండుటచే “మయాపికనాదిసీ” యను 
మూలమున మయా _( అపి _ కనాదినీ-యను పదవి విభాగము వలన క శబ్దము 
నకు జలమర్ధము కాన “కనాదినీ*” యనగా రానున్న వర్షర్తువు నందలి జలము 
యొక, ధ్వనివంటి ధ్వని కలదానవని యర్థము జెప్పవలయును. “పికనాదినీ”' 


అనునది “*పికనాదిని గనో, అపికనాదినిగనో, కనాదినిగనో విభజించి 
_గీష్మర్తు ర్మాతియని నేర్పడిన యనుపప శ్రీని బరిహరించు. కొనవలయును. 74 


96 


39), 


శ్రీసార్ష నైషధము 


భుక్షానస్య నవం నిమ్బం పరివవిషతీ మధి। 


టి 


జస 


సపత్నీష్వపి యే రాగం సమ్బావ్య స్వరుషః స్మరేః॥ 90 


భుక్లానస్య - ననం - నిమృమ్‌ - పరివేవిషతీ _ మధౌ - సపత్నిషు - 


అపి - యే - రాగమ్‌ సమ్మావ్య - స్వరుషః - స్మరేః - 


; హే పరప (ప్రియురాలా! ప రివేవిషతీ == పరివేషణమును ననగా 
జేయు 


డ్డ చున్న నీవు, మధౌ == —వసంతకాలమునందు, నవమ్‌ == 
[కొత్తదైస యనగా నప్పుడే యుద్భవించుటవలన( గోమలమైన, 
నిమృం = వేపాకును, ననగా దానితోం జేయబడిన పచ్చడిని, భుజ్ణా 
సు = తీనుచున్న , మె=ానాకు, సపత్నీషు అపి ఇతర భ రార కల 
దును నగా నీ సవతులయంగును, లేదా భుజ్షానస్య == తినుచున్న, 
మే=-నాకు,  మధౌసళ్యపి=ా తేనెయున్నను, 'నవం==నూతనమైన, 
నిమ్బృం= వేప పచ్చడిని, పరివేవిషతీ = = వడ్డించుచున్న సీవు; సపత్నీ 


దడా స సకతులయందును, మే=ానా నాయొక్క, రాగం = అనురాగ 


టు దో ఆళ్ళ ఒర క జొ గొ మాం = Cy 
మును, సమ్ఫాద్య=ా కల్పించి, లెదా యూహెంచి, 
షి 


వైద్య శాస్త్రము ననుసరించి వస్సస్తమున నన్ను వెపపచ్చడిని! 
దినిన వానినిగా. జూచి, తక్కిన పడుచు భార్ణలయందు( దన్ను (జేర్చు 
కొని గట్టుగా భావించియో లేదా చక్కెరతో? జేసిన కుడుములు 
మున్నగు రుచికరములగు పిండివంటలున్నను, చేదైన వేపపచ్చడి 
యందతని కెప్పుడ భిరుచి గల్లిదో, అప్పుడు మంచి యందగతత్తెనగు 
నేనున్నను నన్ను వదలి నాకంటెను హీసలైన సడతులయందు వీనికి 
ననుర క్రి యసంభవము గాదని భావించి యట్టు చేసితివని యర్థము 
స్వరుషః = ఆ తరుణమున తనయొక్క 'కోపములను, స్వరేకి== గ 


వింశ సర్గ ర? 


స త్నీషు : సమానః వతి: యాసాల' తాః సపత్న కంక, తాసు 


స్వరుషః _ స్వస్యాః రుషః = స్వరుషః, తాః = స్పరుషః। 


వడ్డించుచున్న నీవు వస న్తకాలమునందు వై ద్భశాస్ర్రము' ననుసరించి 
వడ్డించిన వేపకూరను, లేదా వేపపచ్చడిని. దినుచున్న నాకు తనకంటె 
నందచందములలో తక్కువ యైన సవతులయందనురాగముండునని నీవ 
యూహించి నామె జూపిన కోపములను స్మరింతువా?' అనగా మధుర పదార్థము 
లున్నను వానిని. బుచ్చుకొనక ' చేదైన వేపపచ్చడినం దినుచున్న నన్ను( 
గాంచి, నీవు అందగత్తెనగు నేనున్నను మధుర పదార్థమును వదలి చేదైన 
వేపపచ్చడి నితడు తినుచున్నట్టు నాకంటె నందమున హేనలైన సవతుల 
యందును నితని కనురాగము గల్లుట యనంభవము గాదని” యూహించి 
నాపై రోషములను( జూపితివి. అ రోషముల నిప్పుడు నీవు స్మరింతువా? యని 
యాకయము. 

లేదా వసంతమునందు నూతనముగా నుద్భవించిన యాకులు పూలు 
గల్లిన వేపకూరను, దినుచున్న నాకు, సవతుల పై ననురాగముండునని 
యూహించి, మాటిమాటికి నా వేపకూరనే నాకు భోజనమునకు వడ్డించుచు, 
భోజనపా తకు( జుట్టును దానిని. జల్లుచు నీ కోపములను, (బకటించితివి. 
వానిని నీవు స్మరింతువా? మిక్కిలి 'తియ్యనై నట్టి చక్కెరతో (జేసిన | పిండి 
వంటలున్నను నితనికి మిక్కిలి చేదైన వేపకూరయందెప్పుడు అభిరుచి 
యున్నదో, అప్పుడు నాకంచె నందచందములలో హీనలైన సవతుల 
యందును వీని కనురాగముడునని భావించి పలుమాబులు వేపకూరనె నాకు 
వడ్డించి నీ కోపములను నాషెం య ంచితివి.. వానిని స్మరింతువా! యని 
.యాశయము, 19001 


7) 


శ్రీహర్ష నై షథము 


శా. స్మర కార్యార మాస్వాద్య త్వయా రాద్దమితి స్తువన్‌। 
స్వ నిగ్జారోష రకాత్తు యదభై షం తవాధరాత్‌॥ ర్ట] 


అర్థము: మే [సియే= ఓ | పియురాలా! త్యయా === నీచే, రాద్ధం =వండి సిద్ధము 
యు రమ్‌ = చక్కెరతో, చేయంబడిన పిండివలటను, 


కలు. తాయ మెచ్చుచున్న నేను, న్వనిన్హారో షర క్రాత్‌ ; స్వ 
న “న్ని =టితోం జేరి యున్న ంచువంన, నా పెదవి 


ము 
OD, జ యర్పడినదని, రోష =-రోషముచే, ర క్రాత్‌ == 
_జ్జనై స! తపప సియొక్కు, అధరాత్‌ == పెదవిడఎన, యత్‌ ఎందు 
4 | 


లే క ఆభై షమ =-=-భయపడితినో, తు= దానిని, సృర=న్మరింపుము. 


కార్క్మరమ్‌ : ళర్యరాయా; వికార ః = శార్శ. రోమ్‌, తత్త వం. రమ్‌. 
న్వనిన్లారోషరకాత్‌ ; స్వస్యనిన్లా== స్వనినా, స్వనిగ్రయారొషః = స్వనిన్లా 


కహ = య క - = వ లారా మజ ఘనా రోష సా ననన 
WW ళ్ళ ve ణాంగాం షణ ర కః = స్వనిన్హా ot శః, త see 
సంనినాద్‌ షర కాత్‌। 

పీ / _~— 


ఓ |పియురాలా! న్వ్‌ చక్కెరతో నిర్మించిన పిండి వ_టను(దిని యిది 
యస 2న శంటెన్త మక్కలి రుచిగా నున్నదని మెచ్చుచుంటిని. .. అప్పుడు 
౫ పెసల దాం? విని తానుగూడ నన్నింటిలోం జేరి యున్నందువలశ. తానును 
రుచి లేనిదిగా జెప్ప(బడినట్లు భావించి యా నింనవలని రోష ముతో నెజ్జంబడినట్టు 
గానవచ్చుచుండినది. దాసిని నేనుంజూచి భయపడితిసి. 1911 


వింశ సర్గ 99 


లా ముఖాదారభ్య నాభ్య_న్లం చుమృం చుమృం న తృ_ప్పవాన్‌। 
న (పాపం చుమ్బితుం య_శ్తే ధన్యా తచ్చుమృతు స్మృతిః॥ 92 


ప. వి ముఖాత్‌ - ఆరభ్య - .నాభ్యన్తమ్‌ - చుమృమ్‌ చుమృమ్‌ - 
న -_ తృప్తివాన్‌ - పాపమ్‌ - చుమ్బితుమ్‌ - యత్‌ - తే - ధన్యా - 
తత్‌ -చుమృతు - స్మ తిః! 


అర్థము: హే పియే=-ఓ |పీయురాలా! ముఖాత్‌ = ముఖము _ నారంధించి, 
నాభ్య న్తమ్‌ == పొక్కిలి వజకును, చుమృమ్‌ చుమృమ్‌ = ముద్దిడుకొని, 
ముద్దిడుకొని, న తృ_ప్తవాన్‌ సన్‌ =తృ ప్తి, బొందని వాడనగుచు, తే== 
నీయొక్క, యత్‌ = రతిగృహరూపమైన . యవయవమును, 
చుమ్బితుమ్‌ = ముద్దిడుకొనుటకు, న (పాపమ్‌ = =ానీవు చేతులతో నడ్డగిం 
చుట వలననో, మూయుటవలననో, యవకాశమును( బొందక ోకిస 
తత్‌ ఆ రతిగృహరూపమైన యంగమును, ధన్యాః = భాగ్యముగల్లిన, 
న్మ తికి నీయొక్క. స్మృతి, చుమృతు =స్ప బశీంచునుగాత . అనగా 
నాయంగము నీ స్మృతికి విషయమగును(గాత. అట్టు ముద్దిడుకొన( 
బడని యా యంగమును స్మరించుమని యర్థము. చక్రవర్తి ర్తినై ననను 
నాకు, ఆ రతిమన్దిరమును 'ముద్దిడ యోగ్యత లేక హొయినడి. కాని 
ఛాగ్యము గల్లిన స స్మృతి, యెట్టి యవరోధములు లేకుండ దానిని 
ముద్దిడుకొ నం గల్లినది. అనగా విషయము. జేసికొనగల్లినదని యర్థము, 


సమాసములు ౩ 
నాభ్య నమ్‌ : నాధిః అన్నే యస్యతత్‌ హా . నాభ న్రమ్‌, తత్‌ = 
నాభ న్హమ్‌ | 
భావము: 


సై పియురాలా! నీ ముఖము నారంభించి పొక్కిలి వరకును గల 
యవయవములను. పలు. మాజులు ముద్దిడి' ముద్దిడి తృ ప్తింటొందనివాడనై ; నీ రతి 
గృహమగు నవయవమును ముద్దిడు కొనుటకు( |బయతిష ంచ్రితిని.. కాని నీవు 


100 ్రీవార్ష నై షథము 


చేతులతో నడ్డగించుట వలననో, మూయుట వలననో దానిని ముద్దిడ నవకాశము 
నారు ( గలుగలేదు. ఆయం గమును( జుమృనము గ గావించుట కనగా స్పృశించుట 
చకాశ ము ల గ కి కున్నది. కాగ నడి భాగ్యముగలది. అట్టి న్‌ స్మృతి యా 


రతి మందిర మగు శనయవతమును జుమృ: ము జేయునుగాత. అనగా విష 
ముగ ( వేసి9 కొనుగాతయని యర్థము. చక ఆ పర్తి నెన నాకే యా యజ్ఞము 
ముదిడు కొనుట కవకాశము లేశ్రహైయినది. కాని నీ స్కృ తులకా యవకాళము 


ద 
లభించినది. కాననది ధన్యయైనది. - అతిరాగముతో నీ రతిమందిరమును 
దుకొనుటకై యారంభించిన నాకు నీ వవకాశమీయ లేదు. కాన దానిని 
ంతువా? యని యాశయము. ముఖము - కన్నులు. -. స్తనములు - 
బాహుమూలము - నాభిమూలము - స్మరమన్దిరము అను నీ యవయవములు 
చుమ్సున స్థానములు 1921 
న్డ్‌ కమపి స్మర శేళిం తం స్మర యత భవన్నితి। 
మయా విహిత సమ్బుద్ధిగ్వీడితా స్మితవత్యసి ॥ 198 
మ్‌ - అపి - స్మరశకేళమ్‌ - తమ్‌ - స్మర - యత - భవన్‌ - ఇతి- 
మయా - విహిత - సమ్ముద్దిః - | వీడితా - స్మితవతీ.- అసి , 
అర్థము; 5 (ప్రియ = ఓ పియురాలా! కమపి = అనిర్పచసీయమైన, 
తమ్‌ = అతిశయమగు నానంద మొసంగెడి, స్మరకేశిమ్‌ == కామకెలిని 
ననగా విపరీత సురతమును ననగా పురుషాయితమును, శ్రీ పురుషని 
వలె సంభోగమునందు వ్యవహరించు నట్టి వ్యాపారమును, స్మర = 
స్మరించుము. య్మత ఏ కామ కేడయందు, మయా = నాచేత, “హే 
భవన్‌ ఓ పూజ్యుడా , ఇతి = అని, విహిత సమ్బుద్ధిః = , విహిత = 
చేయబడిన, సమ్బుద్ధిః = పిలుపు గల్గిన దానవై యనగా 
పురుషగి వలె నాచరించుటవలన “భవన్‌” యని. పుంలిజ్ల 
నిర్షశము తోంగూడిన పిలుపు గల దానవై తలా అ నీవ) వీడితా 
=సిగుపడినదాసవై, స్మితవతీ == (తన నేర్పునుంజూపుటవలన, 
గల్గిన సంత షమువలన) మందహాసము గాఎంచిన దానవుగా, అసి = 
అగుచున్నావు. పురుషాయితత్వము వలన సిగ్గు, సంతోషము వలన 
చిరునవ్వు కలిగినవని యర్థము. _ 


es 
£3. 
OR 


వే 


వింశ సర్గ 101 


సమాసములు : 
స్మరశకేలిమ్‌ : స్మరస్యకేలిః = స్మర కేలిః, తామ్‌ = స్మర కేలిమ్‌ 
విహిత సమ్చుద్ధిః : విహితా సమ్ముద్దిః యస్యాస్సా — విహిత 
సమ్ముద్ధిః 


(వీడితా : వీడా అస్యాః సజాతేతి =| వీడితా |. 
| స్మితవతీ : స్మితమస్యాః అ స్తీతి == స్మితవతీ Bra 


భావము : 


ఓ |పియరాలా! చెప్పళక్యముగాని మహానందము నొసంగునట్టి విపరీత 
సురతమనెడి కామకేలిని స్మరింపుము. ఆ కామకేలి యందు నేను నిన్ను పుంలిజ్ఞ 
నిర్దేశముతో. “హే భవన్‌” యని పిలిచితిని. నీవు పురుమనివలె _ నాచరించు 
చుండుట వలన నట్టు నిన్నుంబిలిచితిని. అట్టు కానిచో నిన్ను “హే భవతి” యని 
గ్రీలింగముతో బిలువ వలసి యుండెడిది. అప్పుడు నీవు నీ పురుషాయితక్వము 
నకు సిగ్గు బడిన దానవై, సంతోషము వలన మీందహాసము గావించితివ 1991 


రో నీలదా చిబుకం యత మదా “కేన శ మామ్నునా 1 
గ 
స్మర హారమణ దృష్టం స్వమాస్యం తత్షణో చితమ్‌॥ 10411 


ము శ. సీలక్‌ జ ప యత - మదా_ న శమామ్మ్బునా జ స్మర ప్ల 
హార మణ = దృష్టమ్‌ జ — క అస్యమ్‌ క తళ్లణ్‌ చితమ్‌ జో 


అర్థము; హే గా (ప్రియురాలా! తక — ఏ విపరీత సురత కాలము 
నందు, మదాక్తేన = కపోలములయం దు [వ్రాయంబడిన పత్త్ర 
భంగములయొక ,.' కస్తూరిచే కాలుష్యము నొందిన; : [శ మామ్చునా అ 
స్యేదజలముచే, 'ఆచిబుక కమ్‌. గడ్డము వరకును, . నీలత్‌ - = నీలముగా 
నున్న, అందువలననే, గడ్డము మొలచిన దానివలెంగాన వచ్చుచున్న 
తత్షణచితమ్‌, తక్షణ ఆ విపరీతసురత కాలము నందు, ఉచితమ్‌ == 
Dae (౪ విపరీత న నివ నాపై నుండుటచే నీ కణతల 


102 శ్రీహర్ష నైషథము 
నుండి జారెడి, పతభంగముల యొక్క, కస్తూరి మున్నగు వానితో 
మిలితములై న చెమట నీరు [చవ ముగా నుండుటచే దిగువకు (సవించుట 
వలన నది నీ చెంపలకును గడ్డమునకు నంటినదై పురుషునికిదగిన 
మీసము వలెను గడ్డము వలెను నుండినదని యర్థము, స్వమ=తనదై న, 
ఆస్యమ్‌ = మోము, హారమణె = హారమందున్న రత్నమునందు 
(కిందనున్న నాచే) దృష్టమ్‌ = = చూడ (బడినది. స్మర దినిని, స్మరింపుము- 


సమాసములు : 


నీలత్‌ : నీలంభవతీతి == నీలత్‌, లేదా నీలమివ ఆచరతీతి== నీలత్‌ | 
ఆచిబుకమ్‌ : చిబుక మభివ్యాప్య = ఆ చిబుకమ్‌ | 
మదా కేన : మదేన అక్తమ్‌ =మదాక్రమ్‌, తేన= మదా కేన, 
తత్తణోచితమ్‌ : నదాఒసెౌకణళ్చ = తత్షణః, తత్‌ క్షణస్య ఉచితమ్‌ = 
. తళ్షణోచితమ్‌ | 
భావము | 


ర్స్‌ [ప్రియురాలా! ఆ విపరీత సురతమందు నీ కణతల'పె వాయ(బడిన 
మకరికాది ప తముల యొక్క. కస్తూరి మున్నగు వానితో(గూడిన చెమట నీరు 
సవించుటచే గడ్డము వరకును నీ ముఖము నల్ద(బడినదై. , పురుషాయితము 
గావించు నీ ముఖమున మొలచిన ' మీసమువలెను గడ్డము వలెను నుండి యా 
సమయమునకు తగిన పుధుషవేషమును నీ ముఖమున కొసంగినది. నేను 
దిగువ నుండుటచే, ఆ ముఖమును హారమునందలి రత్నమధథ్యమున( జూడ 
గల్షితిని. దీనిని నీవు స్మరింపుము. 1941. 


ల్లో. (స్మర తన్నఖమతత్రోరౌ క _స్తేధా(దా)దితి 'తేమృషా. । 
[హీ దై వతమలుమ్బం య[ద్వతం రతపరోక్షణమ్‌ 1) 
ప. వి. స్మర - తత్‌ - నఖమ్‌ - అత - ఊరౌ -కః -తే- అధాక్‌ - 


(అదాత్‌ ) -ఇతి ఆః తే జా మృషా శా _హైదైవతమ్‌ ఎః అలుమ్సమ్‌ - యత్‌ = 
[వతమ్‌- రతపరోక్షణమ్‌ - 


వింశ సర్గ 10ల 
అర్థము: అహమ్‌ = నేను, అత ఈ, తవ నీయొక్క. , ఊరౌడాతోడ 
యందు, కః== ఎవ్వడు, నఖమ్‌ ==గోటిని, అదాత్‌ === ఇచ్చెను. అనగా 
నఖక్షతము గావించెను. ఇతి==అని, మృషా== అసత్యమును 
చున్న వాడనై) (హేదై వతమ్‌; హీజసిగ్లే దై వతమ్‌== అధిదేవతగా 
గల్లిన, రతపరోక్ష ణమ్‌ — సభోగమును దూరము గావించెడి (బహ్మ 
చర్య రూపమెన సురత | పతిబంధక మగు, (పతమ్‌ = = | వతమును, 
యత్‌ = ఎందువలన, అలున్సు మ్‌ =లోపిరప ప(జేసితినో, తత్‌ దానిని, 
స్మర =స్మరింపుము. పరపురుషుని తోటి సంబంధ మెర్పడిన డను సందె 
నాళ లు మజియొక రసము ను వన 


తి శ్‌ శ 


సృరింపుము jin టా. దేవతతోంగూచినదిగాన నెటు బాదై వల 
\ 


(హీదె వతమ్‌ : |హీః దెవతమ్‌ యసంతత్‌ =), హిదె తమ్‌ | 
ల ed ర లు — 
రతపరోకణమ్‌ : రతమ్‌ పరోక్షయతీతి -- రత పరోక్షణమ్‌, తత్‌ = 


గతవరోక్షణమ్‌ |! 





భావము: 


ce 
౨ల్లా 
2} 


నీ తొడపె నెవ్వడు గోట్‌ గాయపజచెనని నేన కసత్యముంజెప్పుచు 
దెనతగా గల్లిన సురతమును దూరము గావించెడి బహ హ్మచర్య చతమును లోపిం 
పః జేసితిని. పరపురుష సంపర్క సంశళయమును(గల్లించుటకై యసత్యము( 
జెప్పి దానిచే మతియొక రసము నుదృవెంపంజేసి, లజ్ఞవలస నీయెడ నేర్పడిన 
సంభోగ వై ee దానిని స్మరింపవా + 
శః శ్లోకము. పక్షిప్త ముగాన _ మల్టిథనాసూ 
నారాయణభట్టు వ్యాఖ్యానించుట వలన నిందు( సన 


104 శ్రీహర్ష నైషధము 


శ... వనకేలౌ స్మరాశ్వత్చదలం భూపతితం (ప్రతి । 
దేహి మహ్య ముద న్యేతి మద్దిరా (వీడితాసియ త్‌ 1 95 
పవి, వనకేలౌ - స్మర - అశ్వత్థదలమ్‌ - భూపతితమ్‌ - (పతి - దేహి - 
మహ్యమ్‌. - ఉదిస్య - ఇతి - మటిరా - ఏడితా - అసి _ యత్‌- 
అర్థము: కించ== మణియు, షు చారుకీలే == ఓ మంచినడవడికగలదానా ! వన 
కేలొ = (పమదవనమునందు విహరించునపుడు, భూపతితమ్‌ == చెట్టు 
నుండి భూమిపెంబడిన, అశ కళ్థదలమ్‌' [నా — రాగియాకును(గూర్చి, 
ఉదస్య == ఎ త్తి; మహ్యమ్‌ == నాకు (నలునకు) దెహి == ఇమ్ము, ఇతి = 
అనెడి, మద్దిరా=నా మాటచే, యత్‌ =-ఎఏ_దువలన, వీడితా== సిగ్గు 
'పడిన దానవుగా, అసి=ాఅగుచున్నావో, తత్‌ దానిని స్మరింపుము. 
వరాజ్ఞము రావియాకువలె నుండుటచే, దానినిమ్మని యడుగుట, రహస్యా 
జము నిమ్మనెడి యభి|ః పాయమును సూచించును. అందువలన నామె సిగ్గు 
పడినదని యర్థము. సాము|దిక శాస్త్ర మందు - - 
“అశ్వ ఆ] దళసజ్కాశం గుహ్యం గూఢమనిశ్చితమ్‌! 
స. సా సుభగాకన్యా పూర్యపుణై $రవాప్యతే 
యని రాగియాకువంటి వరాజ్ఞముగల కన్య సౌభాగ్యవ న్తురాలు. అట్టి 
కన్య పూ ర్యపుణ్యముల చేతనే లభ్యమగునని చెప్పబడినది. 


వనశేలౌ : వనేకేలిః=వనకేలిః, తస్మిన్‌ ==వవకేలౌ। 

_ అశ్వత్థదలమ్‌: అశ్షత్థస్యదలమ్‌ == అశ్యత్థదలమ్‌, తత్‌ == అక్యత్థ దలం। 
భూపతితమ్‌ : -భువిపతితమ్‌ == - భూపతితమ్‌, తక్‌ = భూపతితమ్‌! 
మద్దిరా, క ను గీ; వ్యామద్దీ?, తయా = = మద్గిరా! 


భావము : 


ఓ సౌశీల్యవతీ! మనము |పమదవనమునందు విహరించునపుడు రావి 
చెట్టు నుండి భూమిపై. బడిన రావియాకు నెత్తి యిమ్మని నిన్నడుగగా నీవు 


వీంశ సర్గ 105 
నామాటచే సిగ్గు పడితివి. (ఏలయనగా నాయాకు సీ వరాజ్ఞము నాకృతి యందుం 


డుట వలన దానినిమ్మని యడుగుటను, వరాజ్ఞము నిమ్మనెడి యభిపాయము 
గల్లినదిగా భావించి సిగ్గుపడితివి.) దానిని నీవు స్కరింతువా? ॥95॥ 


క్లో. ఇతి తస్యా రహస్యాని (ప్రియే శేంసతి సా న్తరా! 
పాణిభ్యాం పిదధే తస్యాః (శవసీ [హీవశీకృళా॥ 96 


ప, వి. ఇతి - తస్యాః - రహాస్యాని _ ప్రియే - శంసతి - సా అన్హరా - 
_ పాణిభ్యామ్‌ - పిదధే - తస్యాః - శవసీ - |హీవకీకృతా. 


అర్థము: (పియేజ్యాపియండైన నలుడు, తస్యాః == ఆ దచమయ_న్తియొక్క_ , 
రహస్యాాని = ఏకాంతమందలి చేష్టలను, ఇతీ=ఇట్టు, శంసతి సతి=ా 
చెప్పగా, సా == ఆ దమయ ని [హీవశీకృతా; హీ=సిగ్గునకు, వశీ 
కృతా=స్వాధీనయై, అ న్తరా =మాటలమధ్య, తస్యాః = చెలిక త్తైయైన 
కళయొక్క, | శవసీ ద: చెవులను రెంటినీ, పాణిభ్యామ్‌ == తన చేతులతో, 
పిదధేడామూసినది, ఇ(క దీనికంచె నధికముగా రహన్యములను. 


జెప్పినచో వాని నీమె వినరాదనెడి తలంపుతో నట్టు దమయ న్తి చేసినదని 


సమాసములు ; 


(హీవశీకృతా : అవళా వళశాసమ్బీద్య మానాకృతా == వశీకృతా 
[ప్రాయః వశీకృతా== | హీవశీకృతా। 
భావము ౩. 
. (పియుండైన నలుడు ఇట్టి దమయ న్తియొక్క. రహస్య విషయములను, 


జెప్పుచుండగా నామె సిగ్గుపడినదై యింకను. జెప్పంటోవు రహస్యములను, 
పనకుండుటకై తన చెలిక త్రెయగ క ళయొక్క_ చెవులను మూసినది. ॥96॥ 


106 శ్రీహర్ష నైషధము 


శ్లో. కర్హౌ పీడయతీ సభ్యా వీక్స్య నేశ్రాసితోత్సలే। 
__అప్యసాదయతాం భి మీకరకోకనదౌ ను తౌ॥ 97 


ము లః కర్డ్‌ _ వీడయతీ - సథ్యాః లె ఏక్ష్య జ నే తాసితోత్స లే - అపి -అసా 
దయతామ్‌ - ఖైమీకరకోకనదౌ - ను - తౌ. 


అర్ధము: సఖ్యాః=-చెలిక_త్రెయగు కళయొక్క_, నే తాసితోత్సలే; నే త=ా 
కన్నులనెడి, అసితోత్సలే = నల్లక లువలు, కర్ణా== ఆమయొక్క్ల 
రెండు చెవులను, పీడయతీ=పీడించువానినిగా, వీక్షష=ాచూచి, భ్రైమీ 
కరకోకనదే, భైమీాదమయ న్లియొక్క_, కర=రెండు చెతులనెడి, 
కోకనదేః == ఎజ్టక లువలుగూడ, శౌాఆ చెవులను, ఆసాదయతాం సై 
అసూయతో. గూడినవై పీడింపవాయేమి! తప్పక పీడించును. 


నేతాసితోత్సలే : అసితేచ తే ఉత్పరేచ=అసితోత్సలే, న్నేతే ఏవ 
అసితోత్సలే == నే తాసితో త్పలే, తే =నేకాసితోత్పలే। 

భే మీకరకోకనదే : కరావే” కోకనదే==కరకోకనదే, భైమ్యాః కరకో 
కనదే= భై మకరకోకగదె! 


భావము: 


చెలిక త్రెయగు కళయొక్క_ కన్ను లనెడి కలువలు, ఆమె. రెండు చెవు 
లను వీడించుట(గాంచి, దమయ న్లి యొక్క రెండు చెతులనెడి యొజ్జక లువలు 
గూడ నామె చెవులను పీడింపంటోయినవా యనునట్టుండెను. దమయంన్ది రహస్య 
ములను వినకుండ(జేయుటకై పెవిధముగా చెలికోత్తాయొక్క్ల : చెవులను 
మూయగా నప్పటి విషయము నిట కవి వర్ణించుచున్నాడు. చెలిక త్రెయొక్క 
కన్నులు నల్బకలువలవలె _ వెడ బ్బుగను( బొడవుగను నుండి చెవులనంటి 
యున్నవి. వ నవి యామెయొక్క_ చెవులను. వీడించినట్టు భావింప 


బడినది. నల్బకలువలామె యొక్క చెవులను, వీడించినపుడు ఎజ్జకలువ లేల 


వింశ సర్గ రే 107 


పీడింపరాదను భావముతో నా దమయ ని యొక్క" రెండు చేతులనెడి యెజ్ఞకలు 
వలు గూడ నామె చెలిక _త్రియొక,_ చెవులను మూసినపుడు పీషంప(బోయినవో 
యనునట్టుండెనని యాశయము. 197॥ 


కో త|తృవిష్టం సభీకర్ణాౌ పత్యురాలపితం _హియా। 


పిదధావివ వె వై దర్భీ ప గ్ర 
వి. తత్‌ -  పవిష్టం జ సఖీకర్ణా జ్‌ పత్యుః - ఆఅలపితం - | పియా షె 
విచథో ఇవ = వై దర్భీ - అ స్వరహస్యాభిసస్థినా. 


అర్థము మ న ని సభీకర్ణా; సఖీ==చెలిక_త్రెయగు కళయొక్క 
కర్ణొ= చెవులను, . (పవిష్దం = పవేశించిన స, పత్యుః == భర్తయైన, 
లుసియొక్క_, తక్‌ =పూర్చ ము జెప్ప(బడిన, ఆలపితం తన 


య సం జమున _పైాయా=సిగ్గుచే, స్యరహస్వా్యభిసంధినా; 


oA 


దెస, . రహస్య= రహస్యపు వ్యాపారమును, అభిసంధినా = 
దాచవలననెడి యభఖ్మిపాయముతో, పిచధౌా==మూ సెను. ఎవడై నః 
. దాచందగిన _దవ్యమును 'పెళ్టాయందుంచి దానికి వెలుపల. * దెలియ 
కుండుటకై మూతలో భ్యదముచేయనో యత్ర యీమెయు గావించెనని 


యరము. 
థి 
సమాసములు ; 
సఖీకర్ణౌ : సథ్యాః కర్గొ== సఖీకర్లా, తొ=-సఖీకర్గా। 
హ్‌ జీను ణ = 
న్వరహసా్యధభిన న్టినా : స్యస్యర హస్యం = స్వరహస్యం, స్వరహ 


అల 


స్యస్య అభిసంధిః == స్వర హస్యాభిసంధిః, తేన న== స్వరహస్యాభిసంధివా, 
భావము ; 


ఆ దమయ ని చెలిక త్తెయెన కళయొక్క చెవులలో(బడిన, భ ర్రచెప్పిన 
తన రహస్య వ్యాపారమునకు సంబంధించిన సంథాషణమును, సిగ్గుచే బయటికి 
రానీయక యామె చెవులను మూసెనో యనునట్టులడెను. 198॥ 


108 శ్రీహర్ష నై షథము 
శ్లో,  సమాలోక్య (పియాకేలిం నలే సోల్డుభిహోసిని। 

ఆరాత్త త్త్వ మబుద్ద్వా&పి సఖ్యః సిస్మియి రేపరాః 99 
ప. వి. సమాలోక్య - (పియాకేలిమ్‌ - నలే - సోల్లుణహాసిని - ఆరాత్‌ - 


త_త్రృమ్‌ క అబుద్ధ్వా _ అపి = సఖ్యః క స్మికియిరే = అపరా? = 


అర్ధము: తమ్‌ = ముందు. జెప్ప(బడిన, (పియాకేలిమ్‌; (పియా == |(పియురాలి 
యొక్క_, కేలిమ్‌ ==ఆటను ననగాంజెలిక త్తెయొక్క_ చెవులను మూయుట 
యను వినోద కార్యమును, ఆలోక=ా చూ చి, నలే=-నలు(డు, సోల్లు 
హాసిని సతి== పరిహాసముతో నవ్వగా, ఆరాత్‌ == దూరమునుండి, 
అపరాః==కళకంటె భిన్నలై న చెలికత్తెలు, త_త్తమ్‌ = యథార్థ మైన 


విషయమును; అబుద్ధ్వా౭. పి = తెలియకయు, సిస్మియి ర== నవ్విరి 
వారికి విషయము దెలియక పోయినను నలుండు నవ్వినందువలన' 
_ నవ్విరని యర్దము. 
థి 
సమాసములు ; 


(పియా కేలిమ్‌: డ్రయూయా! కేలిః =| పియా కేలిః,, తమ్‌ =| పియా 


'శేలిమ్‌! * 
సోల్లుణహాసిని : సోల్లుణమ్‌ హసతీతి = సోల్డుణిహాసీ, తస్మిన్‌ = 
సోల్చుణహాసిని 


అబుద్ధ్వా న బుద్ధ్వా == అబుద్ధ్వా! 
భావము : 


ముందు చెప్పిన దమయ _న్తియొక్క యాటలను, అనగా చెలిక త్తి వ. 
చెవులను మూయుట మున్నగు వినశోదముల(జూచి, నలుడు నవ్వగా, దూరము 
నందున్న యితర సఖులు గూడ నా విషయమును దెలుస్సుకొనకయే 
నవ్యిరి. ॥199॥ 


వింశ. సర్గ 109 


శ్లో. 'దమృత్యోరుపరి (ప్రీత్యా సాధరాపృరస స్తయోః। 
వవృషుః స్మిత పుష్పాణి సురఖిణి ముథానిలై 8॥ 100 
స దమృత్యోః జ సహన రాష |పీత్యా జక వ ధరాప్సర సః - తయో - 
వవృషః - స్మిత పుష్పాణి - సురభీణి - ముఖానిలై ౭. 
అర్ధము: తాః==ముందు( జెప్పబడిన, ధరాప్పరసః = మాలోకపుటప్సర సలతో 
సమానులైన చెలికత్తెలు) దమ్సతో౪ః =-భార్యాభ_్తలై న, తయోః=ఆ 
దమయ న్టీ, నలులయొక్క_, ఉపరి=ా పైన, |పీత్యా=సేమచే ననగా 
సంతోషముచే నన గా. వారి వ్యాపార మును జూచుటవలని యానన్దముచె; 
ముథానిలై * == నిట్టూర్పు గాలులచే, సురభీణి = పరిమళ ములు గల్లిన, 
స్మిత పుష్పాణి== చిటునగవులనెడి పుష్పములను, వవృషుః = వర్షించిరి. 
చెలికత్తెలు వారిజువురిని చిజునగవులతో జూచిరసి యర్థము. 


దమ్బత్యోః : శాయా చ పతిశ్చ=- దవ్వ తీ, తయోః == దమ్పతోర్థిక | 
స్మితపుషాణి: న్మితాన్యేవ పుష్పాణి, స్మిత పుష్పాణి; తాని= స్మిత 
పుష్పాణి | 

భావము ఆ 


భూలోక వుటవ్పరసలై న యా చెలికత్తెలు దమ్పతులగు నా నలదమ 
యన్తుల చేష్టలనుజూచుటచే నానందించిన వారలై (తమ నిట్టూర్పుగాడ్చులచే పరి 
మళించు చిణునగ వులనెడి వూవులను వర్షించిరి. అనగా చెలికత్తెలు వారి ఖువురిని, 
అఅునగ్గ ఫక్‌ గ్రొంరిరన్‌ యాశయము, 1100 


a తదాస్యహసితాజ్ఞాతం స్మితమాసామభాసత | 1 
ఆలోకాదివ . శీతాంళ్లో 8 కుముద (శ్రేణి జృమృణమ్‌ 11 101 


110 శ్రీహర్ష నైషధము 


హవి; తదాస్య హసితాత్‌ _ చాతమ్‌ _ న్మితమ్‌ _. ఆసామ్‌ _ అభాసత . 
ఆలోకాక్‌ _ ఇవ - శీతాంళో జ్‌ కుముద శేణి జృమృణమ్‌ వ. 


అర్థము: తదాస్య హనితాత్‌; తత్‌ --నలునియొక్క-, ఆస్య == ముఖమునందలి: 
హసితాత్‌ -- నవ్వువలన, జాత మ్‌= ఏర్పడిన, న్మితమ్‌ = చిటునగ వు, 
శీతాంళో ః == చం దునియొక ౪, ఆలోకాత్‌ - వెలుగువలన, జాతమ్‌ = 
ఏర్పడిన, కుముద శేణి జృంభణమివ; కుముద శేణి = కలువల 
ప జుఅయొక్కం, జృంభణమివ = వికాసమో యనునట్లు, అభాసత = 
పకాశించినడి, 


: తదాన్యహనితాత్‌: తిస్య ఆస్య మ=- తదాస్యమ్‌, త దాస్యస్యవాసితమ్‌ == 
హనితమ్‌, తస్తా క్రణ్‌ == తదాస్యహనితాత్‌ 
కు ముదశేణి జృంభణమ్‌: కు ముదానామ్‌ శేణిః = క.మిద(శేజిః కుముద 
[ణేః జి జృంభణమ్‌ కుముద శేణీ జృంభణమ్‌ 


భావము : 


నలుని మోమునందలి నవ్యునుజూచి చెలిక తెలు గావించిన చిటునగ వు 
చం(దకా న్తిచే కలువలప జల వికాసమువలె శోభించినది. 201॥ 


చో (పత్య భిజ్లాయ విజాఒథ స్వరం హాస వికస్యరమ్‌ | 
ల హో కః | 
. నవ్యాసాసు స్వపకెయాః కలాజాత బలా౬ జని ॥ 102 


పవి. |పత్యభిజ్ఞాయ - విజ్ఞా- ఆథ _ స్వరమ్‌ _ హాసవికస్వరమ్‌ - సత్యా! వ 
తాసు _ స్వపక్షాయా, _ కలా _ జాతబలా _ ఆజని - : 
అర్ధము: అ; --- చెలిక _ల్తెలు నవ్విన విదప, న హా. చతురురాలైన, 

కలా-- కలయను చెలిక క, తాసు=స్మితమును “గావించిన 'చెలిక ఆల 


మధ్య, స్యపశాయాః = తనకు సహాయమైన, అనగా తనకు స్నేహతు 


వింశ సర. Lt 
Way 


రాలై న, సథ్యాః == ఒకానొక చెలిక శ్రైయొక గా, హోసపిక స్యరమ్‌;వోస= 
నవ్వుతో, వికస్వరమ్‌ == వికాసము నొందిన, స్వరమ్‌ = ధ్వనిని, (పత్యభి 
జ్ఞాయ = గుటించి, జాతబలా; జాత = ఉత్పన్నమైన; బలా= 
సైమర్ధ్యముగల్లినదిగా, అజని-=- ఏర్పడినది. 


సమాసములు ఇ 


హాసవికస రం: వేనవికస్వరః,వాసవికస్వర:,తమ్‌ జా వానవిక స్వరమ్‌ 
జాతబలా జాతం ఐలం యస్యాస్స్పా== జాత విలా | 
భావము : 
ఇట్లు 'చెలిక తెలు నవ్విన పదవ మిక్కిలి నేర్పరియైన కళ; నవ్వినట్టి యా 
చెలిక _క్రెలమధక తనకు చెలికత్తె యగు నాకానొ క తెయొక గ నవ్వుచే నామె 


యొకగా కంఠధ్వనిని గుజ్తించి, దమయ న్రి మూసినట్టి తన చెవులను విడిపించు 
కొను విషయమున శ కక్తిని( బొందినదై నది. 11021 


శో సా౬హూయోచై రథో చేతామేహి స్వగ్గణ వజ్బితే 1 
సిఐ వాణీ! సుధావేణీర్న్యృప చస్ట్రస్య సునరీ 11. 108 


ప.వి. సా - ఆహాూయ - ఉచైై)ః - అథ _ ఊచే - తామ్‌ - ఏహి - సరేణ- 
వజ్ళీతే పబ వాణీ? - నుధావేణీః - నృపచన్హిస్య - సున్టరీ. 
అర్ధము: అథ =॥ఇట్టు స్యరమును గు ఆ్తించినవిదప, సా__ఆ కళ, తామ్‌= 
ఆ చెలిక త్తెను, ఊచైః==బీగ్గ టగా, ఆహూయ= వలచి, స్వర్గేణ=ా 
స్యర్షసుఖముచే, వజ్బితే _- మోసగింప (బడిన దానవై న, సుందరి= 
ఓ యందగత్తా ! ఏహిారమ్ము, నృవచస్థ్రస్య = రాజచస్ట్రనియొక (+ 
వాణీ! = వా[గూపములై న; సుధా వేణీః= ఆమృత పవాహములను, 
పిబ=- యథెచ్చగొ పానము జేయుము. ఇతి= అని, ఊచే = చెప్పెను 
స్వర్షమందు చన్దునుండి వెల్వడిన యమృత మునకు సాటియెనట్టి, రాజ 


112 శ్రీహర్ష నైషధము 


చన్హ్రముఖమునుండి వెల్వడిన మాటలనెడి యమృత [పవాహమును,బానము 
గావించి స్వార్ణ్గసుఖమనుభవింపుమని యర్థము. 


సమాసములు : 
సుధా వేణీ : సుధాయాః వేణ్య; — సుధావేణ్యః, తాః సుధావేణీ; | 
నృపచన్ష స్య: నృప ఏవ చన్ద్రః=న్ఫప చన్ద్రః, తస్య నృషచన్ల్రస్య 


భావము : 


ఇట్టు చెలిక త్తెయొక్క- కజ్డిధ్వనిని గుళ్తించిన విదప, కళ, యాచెలిక ల్రెను, 
బీగరగా,టలబి తు స్వర్షసుఖ మునుంగల్లించెడి నలుని మాటలను వినక హోవుటచే 
స్వర్గ మును(బో గొట్టుకొనిన దానవై ఈవి. కాననో సుందరీ ! రమ్ము, రాజచన్దు్ర, 
డైన నలునియొక ),_ ముఖమునుండి వెల్వడు వాక్య సుధా (ప్రవాహము నను 
భవించి స్వర్గసుఖము ననుభవింపుము.” అని పలికెను. 108 


క సాఒళ్ళణో త్తస్య వాగ్భాగమనత్యాస త్తి మత్యపి। 
కల్చ్ప,_గామాల్చ నిర్ణోషం బదరీవ కృళోదరీ ॥ 104 
ప.వి. సా _ అళ్ళణోత్‌ - తస్య _ వాగ్భాగమ్‌ - ఆనత్యాసత్తిమతీ _ అవి - 
క ల్చ| గామాల్ప నిర్గొషమ్‌ జటదేర్‌ = ఇన = కృశోదరీ i 
ఆర్థము: కృళోదరీా పలుచని యుదరముగర్లిన, సా=ఆ వీలువ(బడిన, చెలిక తె, 
అనత్యా స త్రమతీ అవి; ఆనతి తక్కువై న, ఆస శ్రిమత్యవి= సామీ 
హ్యముగలబై నను ననగా కొంచెము దూరమునందున్న బై నను, తస్య == ఆ 
నలునియొక్క, వాగ్భాగ (మాత ర్యాత జెవ్పిన వాక్యముల యంశ మున్ను, 
కల్ప గామాల్ప నిర్జొషమ్‌; కల్పగామస్య == బదరికా శమమునకు సమీపము 
నందున్న కల్పమను [గా మముయొక్కు, అల్ప == = కొంచెమైన, నిర్గాషమ్‌=- 
ధ్వనిని, బదరీవ == బద రిక్కాళమ మందోలి జనమువలె, అశ్ళణోత్‌ = 
వినెను. సమీపమునందున్న [గామముల యందలి యొండొరుల సల్హాపములు 
- వినంబడుచుండును. ఆ విధముగనే చెలిక త్రై నలుని - వాక్యములను 
వినినదని యర్థము . 


వింళ సర్గ 118 


వాగ్ళాగ మ్‌ ;వాచాం భాగ ౩=-వాగ్ళాగః, తమ్‌= వాగ్భాగ మ్‌ | 
అనత్యాస తీమతీ: అత్య న్హమాసత్తిః == అత్యాస త్తిః, అత్యాస తిః అస్యాః 
అ స్తితి == అత్యాస త్రమతీ, న అత్యాస త్తిమతీ == అనత్యాస త్తిమతీ | 
కల్పగామాల్చ నిర్గోషమ్‌; కల్ప ఇతి (గామః, కల్ప గామః, అల్పళ్చాసా 
నిర్ణాషశ స్‌ అల్పనిర్హి షః, క ల్పగామస్య అల్పనిర్హాషః — క ల్పగామాల్ప 
నిరోషః, తమ్‌ --కల్ప[గామాల్ప సిఠోషమ్‌ | 

ఘు ఖు 
కృళోదరీ : కశ ముదర మ్‌ యస్యాస్సా = కృళోదరీ 


భావము : 


కృకోదరి యగు నా పిలువబడిన చెలిక త్త, కొంత దూరమునందున్నను 

నలుని వాక్యముల యంశ మును, బదరికా శమ మందలి జనము) దానికి కొంచెము 

సమీపమందున్న కల్ప మను "పేరుగల (గ్రామము నందలి మునుల క లక లథ్వనిని 

వినునటు, వినినది. కల్చగామమున మునుల సల్లాపథ్వనిని, బదరికా శ్రమ 
ఛా ఠా 

వాసులకు వినంబడునని వాడుక యచ్చట(గలదు. ఏలయనగా నా (గ్రామము 
బదరికా శమమునకు(గొంచెము దూరమున నుండును. 1104! 


శో అథ స్వపృష్టనిష్థాయాః శృణ్వన్యాః నై షధాభిధాః | 
నలమౌళిమణా తస్యా భావమాకలయత్‌ కలా ॥ 105. 


ప.వి. అధ . స్వపృష్టనిష్టాయాః జో శృణ్వన్యాః - నై షధాభిధాః - నలమౌలి 
మచ్చా _ తస్యాః - భావమ్‌ _ ఆకలయత్‌ _ కలా. 


అర్ధము. ఆథ=-చెలిక త్తెను పిలిచిన విదప, కలా=-కళ, స్వపృవ్షనిష్టాయాః; 
స్య==తన యొక్క, పృష్ట == వెనుక భాగ మునందు, నిష్టాయాః = 
నిలిచియున్న అనగా చెవులను మూయుటకై కల యొక్క. వెనుక 
భాగమున నిలంబడియున్న, నై షధాభిధాః; నైషధ=నలుని యొక్క; 

8) On 


114 శ్రీహర్థ నైషథుము 


ఆధిధాః = మాటలను, శృణ్యన్తాక్థిః == వినుచున్న, తసార్థః == ఆ దమ 
యన్త యొక్క, భావమ్‌= కోపాది భావమును, నలమౌళిమశా:, నల == 
_నలునీయొక్క, మౌలి= కిరీటమందలి, మణా=-రత్నమందు, ఆ కల 
యత్‌ = చూచెను. ముందుండుట వలన నా మౌలిరత్న మందు |వశిబింబిం 
చుటచే దమయ న్తి యొక్క. కోపాదిభావములు - కానవచ్చినవని యర్థము. 


స్వపృష్టనిషాయాః : స్వస్యాః పృష్టః స్వపృష్టః, స్వప్పష్పే నిష్టా 
యస్యాస్సా= స్వపృష్టనిష్టా, తస్యాః= స్వవృష్టనిష్టాయాః। 

నై షధాధిధాః : నై షధస్య అభిధాః--నై షథాభిధాః, తాః==నై షథా 
భిధాః। 

నలమౌలిమణౌ : నలస్య మౌలిః == 'నలమౌలిః, నలమొలౌమణిః--- 


_—_——™ 


నలమౌలిమణిః, తస్మిన్‌ =-నలమౌలి మణా। 
భావము ; 


చెలికత్తెను విలిచిన పిదప, కళ తన వెనుక నిలచి నలుని మాటలను 
వినుచున్న యా దమయ ని యొక్‌. కోపాది భావమును నలుని కిరీటమందలి 
| పఠకిబింబమున( జూచినది. ॥105॥ 


శ్లో. (ప్రతివింబే క్షితై సభ్యా ముభాకూతై ౩ కృతానుమా! 

త చీడాద్యను కుర్యాణా శృణ్వతీచాన్వమాయి సా॥. 106. 
ప. వి. [వతిబిమేక్షితె * _ సఖ్యాః - ముభాకూతై ౪ - కృతానుమా - త్రీ 
_డొది = ఆనుకుర్యాణా జూ కృణ్యతీ వు బై ఆన్వమాయి _ 'సా। | 
అర్ధము. సాజ=అ కల, వతిబిమేక్షితై 5; పతిబిన్చు మై నలుని. కిరీటము 
యొక్క రత్నముల యందలి (పితిబింబమునందు,. ఈక్నితై ౩=చూడం 
బడిన; సభథ్యాః =దమయ న్లి యొక్క, ముథాకూతై ౩; ముఖ=- మోము 


ఉల్‌ 


వింశ సర్గ 116 


నందలి, ఆకూతై $=-లజ్ఞా రోషాదులను వెల్లడి. జేనెడి యాకృతులనెడి 
లింగ ములచే, కృతానుమా; కృత = చేయ(బడిన, అనుమా = “దీనిని 
దీనిని, ఇతడు చెప్పుచున్నాడ”నెడి యనుమానము గల్లినదై, (అనగా 
దమయ న్ని చెవులను మూయుటవలన వినుటకు శి లేనందు వలననని 
యర్థము) (కావుననే) తృ్విడాది; తత్‌ ఆ దమయనన్తి యొక్క, 
[వీదాది= నిగ్గు మున్నగు వానిని, అనుకుర్వాణా == అనుక రించు చున్నదై 
యనగా దమయ న్లి ననుకరించుటచే దానును నట్టి భావములను (బక 
'టించచున్నదై, శృణ్వతీవ = సాతాత్తుగా వినుచున్నదో యనునట్టు, 
చెవులు మూయంబడినను నలుని మాటను స్పష్టముగా వినుచున్నదో 
యనునట్లు, అన్యమాయి=- నల దమయ న్తులచేత నూహింపంబడినది. 


సమాసములు 
_ ప౭ివిమ్చేకితై * : (ప్రతిబింబే ఈవ్షితాని==|(పతినిమ్చేక్షితాని, తైః 
(పతిబిమేక్షితై | 
ముఖాకూ తైః ; న. ఆకూతాని -- ముఖాకూతాని, క్‌ చా 
ముఖాకూతై | 


కృతానుమా : కృతా అనుమాయయా స్తా__ = కృతానుమా। 
త|దీషీడాది : : తస్యాః (ఏడా, త ద్విడా, త ద్వీడా ఆదియస్యతత్‌ = 
త|ద్రీడాది. 


భావము ; 


ఆ కళ నలుని కిరీటవు రత్న మందలి దమయ న్తి [వతిబింబమునందు, 
దమయంతియొక్క. ముఖమునందలి లజ్జను, రోషము మున్నగు లింగ ములచే నలుడే 
మేమి చెప్పుచున్నాడో యా విషయముల నూహింప' గల్లినందువలన నామె 
చెవులను మూసినందువలన నేమియుభంగ ము కలుగలేదు. తం వలననే దమ 
య న్లికి గల్గిన లజ్జను చిజునగవు మున్నగు వాని ననుకరించుచున్నదై 
నలుడు చెప్పెడి మాటలను సాక్షాత్తుగా వినుచున్నదో యనునట్లు వ్యవహరించు 
చున్న దిగా నలదమయన్తులచే నూహింపంబడినది, 11061 


116 (శ్రీహర్ష నైషధము 


శ్లో, కారజ్కారం తథాఒఒకారమూచే సా శృణవ నమామ్‌। 
మిథ్యా వేత్ణ గిర శే త ద్వ్యృర్థాః స్యుర్మమ దేవతాః ॥ 107 


వ.వి. కారజ్కారమ్‌ _ తథా - ఆకారమ్‌ _ ఊచే _ సా - అశృణవ న్తమామ్‌ - 
మిథ్యా - వేత -గిరః- చెక్‌ - తర్‌ - వ్యర్థాః - స్యుః అ మము 
థి థి 
దేవతాః జా 


కారమ్‌ కారమ్‌--- చేసి చేసి, అశ్ళణవ న్తమామ్‌ సీవు చెప్పినదానినంతటిని 
నేను చక్కగా వింటిని. ఇతి--అని, ఊచే- చెప్పెను. గిఠః=-నేను 
సర అ 

చక్కగా వింటినను మాటలను, మిథ్యా = అసత్యముగా. వేత్తచేక్‌ =- 
తెలిసికొంటివో, తత్‌=అప్పుడు, మమ == నాయొక్క, దేవతాః -- 
దేవతలు, నేను కొలిచెడి దేవతలు, వ్యర్థాః సుక్ధిః == నిష్పలమైన యుపా 
సన గలవారగుదురు (విశిష్టార్ధ సాథకులయ్యెదరు). 

సమాసములు క 
కారజ్కారమ్‌ : కృత్వా కృత్వా కారజ్కారమ్‌; 


వ్యర్గాః : విగత; అర్ధ: యాభ్యస్తాః =-వ్యర్గాః। పతాన్తర మున న విశిష్ట ః 
అర్ధ; యాసామ్‌ తాః=వ్యర్థాః। 


భావముః 


ఆ కళ యా విళముగా ననుకరణరూపమైన యాకారమునుం జేసి చేని 
చివరకు నలుడు చెప్పుచున్న విషయము నంతటిని. జక్కగా వింటినని చెప్పెను. 
దమయన్తి చెవులు మూసినను తాను వినంగల్లితినని యర్థము, నేను చక్కగా 
వింటినను మాటలసత్యములై నచో నేను గావించెడి దేవతోపాసన వ్యర్థములే 
యగుచున్నవి (వికిష్టార సాధక ములగుచున్నవి). 11071 


వో, మత్త. ర్ల భూషణొనాన్తు రాజన్‌! నిబిడపీడనాత్‌। 
పంత పాణి స్స ని షేద్దుము చితా ప్రియా॥ 108 


వింశ సర్గ 117 


పః మత్కర్లభూషణానామ్‌ _ తు రాజన్‌ - నివిడపీడనాత్‌ - వ్యథిష్యమాణ 
పాణి; . లే _ నిషెద్ధుమ్‌ = ఉచితా - పియా. 


అర్థము. తు--కాని, రాజన్‌ = ఓ మవోరాజా!, మత్క_ర్టభూషణానామ; మత్‌ — 
నాయొక్క, కర్ణ = చెవుల యందలి, భూషణానామ్‌=- ఆభరణములను, 
గిదిడ — గట్టిగా, పీడనాత్‌ --నలువుటవలన ననగా. జెవులను మూయు 
టకె గటిగాబటుకొనుట వలననని యర ము; వ్యథిష్యమాణపాణిః వ్యథిష్య 
జ= టి టి థి 
మాణ =- బాధపడ(బోవుచున్న, పాణిః=-హ స్తములు గల్లిన, _ నీకు, 
. (వియా=[వియుఠాలగు, దమేయ గి, నిషేద్ధుమ్‌ == చెవులను మూయుట 
నుండి నివారించుటకు, ఉచిత == తగినది. ' 


సమాసములు : 
మత్కర్ల భూషణానామ్‌ : మమ కర్ణౌ == మత్కంర్థా, మత్కర్ణయోః 
భూషణాని మత్క_ర్గ భూషణాని, తేషామ్‌=- నత్క_ర్గ భూషణానామ్‌। 
నివి పీడనాత్‌ : నిబిడమ్‌ వీడనమ్‌ -నిబిడపీడనమ్‌, స | =నివీడ 
పీడనాత్‌! . 
వ్యథిష్యమానపాణిః ; వర వరమ వాణీ యస్యాస్పా = = వ్యధిష్య 
మాణపాణి;। 


భావము; 

ఓ రాజా! నన్ను నీవు చెప్పెడి మాటలు' వినకుండ, జేయటకు నా చెవు 
లను మూయుచు, దాని యందలి భూషణములను గట్టిగా నలువుట వలన నామెకు 
నొప్పి గలుగకుండం జేయుటకై సీవామెను నా చెవులను మూయనీయక 
నివారించుము. నేను మీ రహస్యము నంతటిని వింటిని కాన నిం. జెవులను 
మూయబచే చేతుల నొవ్పియే. గాని వేటు (ప్రయోజనము _ లేదని 
యాశయము. ॥108॥.. 
లై. ఇతి సా మోచయాజ్బు(క్రే కర్టాసథ్యాః కర్యగహాత్‌ 1 

. "' పత్యురా(శ్రవతాం యా న్యా ముధాఒఒయాస నిషేధినః 11804 


118 శ్రీహర్ష నైషథము 


ప. వి. ఇతి _ సా _ మోచయాజ్బకే - కర్ణౌ - సథ్యాః - కర్మగహాల్‌ - 
పత్యుః _ ఆశవతోమ్‌ - యాన్హ్యా - ముధాఒఒయాన నిషెధినః | 


ఆర్థము: సా=-ఆ కళ, ఇతి =-ఇట్లు, మాటలనేర్పుచే, ముధాఒ౬యాస నిషేధి 
నః; ముధా=వ్యర్గమైన, ఆయాస= పరిశ్రమను, నిషే ధినః == వారించు 
చున్న, ఆనగా విషయము నంతటిని కళ దెలినికొని నందువలన నిక 
నామెను వినకుండునట్టు చేయటకె. చెవులను మూయుట వ్యర్థ పయాస 
మని, వారించుచున్న, పత్యుః =భ రయగు నలునకు, ఆ|శవతామ్‌ = 
చెప్పిన మాటను నెరవేర్చునదిగా నుండుటను, యా న్యా == వొందుచున్న 
యనగా భర్తయొక్క యాజ్ఞచె చెవులను వదలు చున్న, సథ్యాః = చెలి 
క_త్రెయగు దమయన్లి యొక్క, కర్మగహాత్‌ = చేతుల పట్టునుండి, 
కర్ణా కళ యొక్క రెండు చెవులును, మోచయాబ్బ | కే = విడివింప( 


జేసెను, 

సమాసములు ; 
కరగహాత్‌ : కరయోః [గవాః == కర్యగహః, తస్మాక్‌ = 
కరగహాత్‌ | 
ఆ[శవతామ్‌ : ఆ వస్య భావః =-ఆ|శవతా, తామ్‌=- ఆ శవతామ్‌ | 
ముధా2౭ యాస నిషేధీనః : ముధా ఆయాస; పా ముధాఒయాసః, 
ముధాఒ౬యాసమ్‌ నిషేధతీతి = ముధాఒ౬యాస స నిషేధి, తస్య = = 
ముధా౭ ౬యాసని షెధినః | 

భావము : 


ఆ కళ్‌, యివ్విధముగా మాటల చాతుర్య ముచే విషయము అెలినీ పోయి 
నందువలన వ్యర్హముగా చెవులను మూసెడి. మను. నిషేధించుచున్న భ_ర్రయగు 
నలుని మాట నాచరించుచున్న యా దమయ ని _చేతులయందు,బట్టు(బడిన తన 
యొక్క చెవులను విడిపింప జేనీకొనీనది. ॥ 1081 


£9 


ంస శర 119 
గ 


a శృతిసంరోధజ ధ్వానస _నతిచ్చెదతాలతామ్‌ 1 
జగామ రుటితి తగవు స్తత్కర్ల రయో స్తతః 1] 11100 


ప. వి. శృతి తిసంరో ధజధ్వానస _నృతిచ్చేదతాలతామ్‌ - జగామ _ రుటితి _ త్యాగ 
స్వనః జ తత్కర్గయోః _ తతః, 


ఆర్గము : తతః-- చెవులను విడిపించుకొనిన పిదప, తత్కర్రయోః, తక్‌ = 
ఆకళయొక్కం-, కర్ణయోః = చెవులయందు, రుటితి = శీఘరిముగా, 
త్యాగస్వనః = విడుచుట వలన నేర్పడిన ధ్వని, (ప్రవిష్టః = — ఆమె 


చెవులనుగబవేశించినదై , శృతిసంరో ధజధ్యాన స నతిచ్చేదకాలకామ్‌; 
శ్రుతి చెవులను, సంరోధజ=- మూయుటవలననేర్పడిన; ధ్యానసంత తలి 
శబ్బపరంపరయొక్క-, యనగా “ధుం_ధుమి” త్యాది శబ్దపరమ్పరయొక., 


చేద =-- విరామమునందు,. తాలతామ్‌ == పాటలు మున్నగు [క్రియలను 

సమా ప్రీ చేసెడి కాలమందలి మౌనముగా నుండుటను, జగామ పొంచెను, 
సమాసములు : | 

శ్రుతి సంరోధజ ధ్వానన న్తతిచ్చేదతాలతామ్‌ : : (వతోః. సంరోధః = 

(కుక తిసంరోధ:, (వకిసంరోధాత్‌ జాయ న ఇతి= (శుతిసంరోధజా 8, [శతి 

సంరోధజాశ్చతే ధ్యానాశ్చ = మై శ్రుతి ) సంరోధజధ్వానాః, [(శుతిసంరొధ 

జధ్వానానామ్‌ సన్హతిః == (శతిసంరోధజధ్వాన స న్హలిః, _్రుతసంరోధ 

జధ్యాన స_న్లతేః చ్చేదః చై _వతిసంరో ధజధ్వాన సన్తతిచ్చేదః, (తి 

సంరో ధజధ్వానస న తిచ్చే దేతాలః వా [శుతిసంరోధజధ్వాన స్పన్దతిచ్చేద 

తాల --- [చతిసంరోధజధ్వాన సన్లతి చ్చేదతాలస్యభావః, తాం. ౫ 

[శతిసంరోధజధ్వాన స నతి చ్చెద తాలతామ్‌ | 

త్యాగన్వనః. : తాగ స్యస్వనః: - క్యాగస్వనః fe 

తత్యర్షయో। : తస్యాః. Se తయోః = తత్కర్ణయోః | 
భావము :- 

ఇట్లు చెలిక త్తెయగు కళయొక్కం చెవులను విడివింపంజేసిన ఏిదప, నామె 
యొక్క చెవులయందు వెలుపలి శబ్దము వెంటనే(బవేశించినది, ఆ శబ్దము చెవు 


120 శ్రీవర్ష నై వథము 


అను మూయిటఓ వలనంగల్లిన శబ్బ్దపరమ్పరయుక విరామమందలి తాలముగౌ 
నేక్పడినదె. పాటలు ముగియునవుడు చివర నా గాన్మకియకు సమా _వ్లి కాలమునందు 
దానికి సమాన రూపమైన తాలమెట్టుండునోయలర్దే, కర్ణములు మూయుటవలన 
నెర్పడి యుండిన ధ్వని న_న్హతి, కర్ణములను(దెజువగనే వెలువలి శబ్లముచే 
విచేేదముబొందుటవలన నా విచ్చేదోమందలి తాలముగా నది యుండినదని 


యరము, 1110॥ 


Re 


శో సాఒపసృత్య కియద్దూరం ముముదే సిష్మియే తతః । 
ఇదజ్బాతాం సఖీమేత్య యయాచే కాకుభిః కలా ॥ 111 


ప.వి. గా _ అపసృత్య _ కియత్‌ _ దూరమ్‌ _ ముముదే _ నిష్మియే _ తతః. 
ఇదమ్‌ _ చ _ తామ్‌ _ నభీమ్‌ _ ఏత్య - యయాచే.కాకుభిః - కలా. 


ఆర్థము: తతః=విము క్రి పొందిన విదప, సా=-ఆ, కలా=-కళ, కియత్‌ = 
కొంచెము, దూరమ్‌== దూరమునకు, ఆవనృత్య తొలగి, ముముదే== 
(తన యుక్రి ఫలించినందువలన) సంతోషించినది. (కావుననే) నివి i 
యేచ-నవ్వినది, కిబ్బ-= మజియ, తామ్‌ పూర్వము విలువంబడిన, 
సఖీమ్‌ == చెలికత్తెను, వత్య == పొంది, కాకుభిః ఊరడింవును 
నూచించెడి వికృత ధ్వనులచే, ఇదమ్‌ = చెవ్చంటోవు విషయమును, 
యయాచే == (పార్ధించెను. 


భావము: 


విముక్తి నొందిన విదప నా కళ, కొంతదూరము పోయి, తన నేర్పరి 
తనము ఛలించినందులకు సంతోషి ంచినది. కావుననే మందహాసమును గూడ 
జనీనది. మజీయు తొలుత. దాను బిలచిన, తన పక్షమునకుంజెందిన చెలిక తను 


నమీవించి యనునయమును, దై న్యమును నూచించెడి వికృత స్వరముతో. 
(బార్థించినది. . 11114 


వింశ సర్గ 121 


జ్‌ అభిధా సే రహస్యం తత్‌ యద(శావి మయాఒనయోః ; 
నర్థయాఒఒక ర్థితం మహ్య మేహ్యాలి ఏినిమియతామ్‌ ॥ 112 


వ.వి, అభిధాస్యే _ రహస్యమ్‌ - తత్‌ - యత్‌ - ఆశావి - మయా - అనయోః- 
వర్ణయా _ ఆకర్టితమ్‌ _ మహ్యమ్‌ _ ఏహి _ ఆలి = వినిమియతామ్‌. 


అర్ధము: హే ఆలి !ఓ చెలిక క్రై! ఏపి రమ్ము, అనయోః==ఈ దమ 
య స్తీ నలులయొక్క,యత్‌ = ఏ, రహస్యమ్‌ — గోప్యము చేయదగిన 
విషయము, మయా = నాచే, ఆగశ్రావి = వినంబడినదో, తత్‌ = 
దానిని, అభిధా స్వే == నీకు(జెప్ప(గలను, ఆకర్టితమ్‌ =- నీచే వినబడిన 
రహస్యమును, మహ్యమ్‌ హై కళయెన నాకు. వర్ణయ — వర్గింవుము, 
వినిమియతామ్‌ = ఒండొరుటచే, వినబడిన విషయము మార్చుకొనం 
బడసిమ్ము, ఆనగా నీకుంబెలినిన విషయమును నాకును, నాకుందెలినిన 
విషయమును నీకును తెలుపు కొనెదము, 


భావము 


ఓసఖీ | రమ్ము, ఈ దమయ స్తీ నలులకు సంబంధించిన రహస్యవి విషయ 
మును దేనిని వేను నా చెవులను మూయుటకు ముందు వింటినో, దానిని నీకు. 
జెప్పృగలను. నీవు వినిన విషయమును ననగా రహన్యమును నాకు(జెప్పుము, 
ఒండెరులు వినిన విషయము నొండొరులకు,జెవ్చుకొనెదము. 1112|॥ 


క్ట వయస్యాభ్యర్థనేనాస్యాః పాక్కూ-ట(శుతినాటనే | ' 
విస్మితౌకురుతః నై్మైతా దబ క మితం wus 118 


ప వి, వయస్యాభ్యర్థనెన- అస్యాః- (పాక్‌ _ క్కూూట్మశుతినాటనే_ -విన్మితా- కురుత॥_ 
స్మ-ఏతా -ద మృతీ- క మిత మ్‌_శీరః, 


ఆర్ధము: వయస్యాభ్యర్థనేన; వయస్యా మై తనఫక్షమందలి చెలిక _లెయొక్క్ల, 
అభ్యర్థనేన == పార్థనచేననగా నొందొరులు వినిన సంగతిని నొండొరు 


122 శ్రీహర్ష న్రైషథము 


లకు, జెప్పుకొనెదమను |పార్థనబే, అస్యాః==ఈ కళయొక్క, [పాక్‌ = 
వూర్యము అనగా(జెవులను మూసిన సమయమునందు, కూట|కుతినాటన్‌; 
కూట = అసత్య మైన, [శతి “నేనంటిని వింటోనను భావమును వ్య క్త 
పజచుట యందు, విస్మితౌ ఆశ్చర్యముతో (గూడిన, దమ తీ డాధథార్యాక 
భర్తలను ఏతౌా-ఈదమయ స్రీ నలులు, శిరః = తమ తమ తలను, 
క మ్బితమ్‌=-క దలింప(బడిన దానినిగా, కురుతః మ ునంకరి 
మెల్లమెల్లగా తలనాడించిరని యర్థము. 


కూటశుతినాటనే: |శుతేః నాటనమ్‌ | శుతినాటనమ్‌, కూటంచతల్‌ | శతి 
నాటనం చ=-కూట|క్రుతినాటనమ్‌, తస్మిన్‌ = కూట[క్రతినాటనే । 
దమృతీ .: జాయాచ. వతిశ్చదమృతీ | 


భావము : 


చెలిక త్తెతో “నొండొరులు వినిన విషయము నొండొరులకు(జెప్పకొనెదమ 
నెడి” యొప్పంద ముతో (గూడిన [పార్థనచే(జెవులు మూయ(బడిన సందర్భమున, 
కళ తాను వినుట కవకాళము లేక పోయినను నన్నింటి వింటినను నసత్యవు | వతినభి 
నయించుటచే నాళ్చర్యము. బొందిన దమ్పతులై న నలదమయన్తులు, మెల్ల మెల్లిగా! 
దలలను కదలించుచుండిరి, | 11151 


శ, తథాఒఒలిమాలపన్తీం తామభ్యధ్రాన్నిషధాధివః' । 
ఆస్స్వ తద్వజ్బితౌ "స్వ శ్చేవ్మిథ్యాళపథ' సాహసాత్‌॥ 118 
ప.వి. తథా _ ఆలిమ్‌ - ఆలప్టీమ్‌ _ తా _ ఆభ్యధాత్‌ - నిషధాధిపః -_ 
ఆస్స్య _ తద్వజ్బుతౌ _ స్వః _ చేత్‌ - మిథ్యాశవథసాహసాత్‌ ॥ 


అర్థము: నిషధాధివః == నిషథదేశవు ప్రభువైన నలమవోరాజు, ఆలిమ్‌-- విలువ 
బడిన తన పక్షవు చెలిక త్తెనుగూర్చి, తథా=-ఆ విధముగా ననగా 


వింశ సర్గ 1805. 


నొండురులు వినిన. విషయమును నొండొరులకు(జెప్పు కొనెదమను నొడం 
బడిక |పకారము, ఆలప సీమ్‌ -సంభాషి ంచుచున్న, తామ్‌--ఆ కళను, 
అభ్యధాత్‌ == వలిక్రినది. ఏమనగా . (హధూ _ర్లే=ఓ దుష్టురాలా) మిథ్యా 
శ పథసావాసాత్‌ ”వ్యర్థాః స్యుః మమదేవతాః” ఆని యసత్యపు శపథ 
మనెడి సాహసమున, వజ్చితా == మో సగింపంబడినవార లముగా, చేత్‌ స్వః = 
ఉంటిమో, తత్‌ = అప్పుడు, ఆస్ప్స్వ —_ ఉండుము: దీనిక. నిన్నుందగిన 
విధముగా దోండింప(గలను, నీవెక్కడికింటోయెదవని యర్థము. 


నిషధాధిపః * నిషధానామధిపః --నిషధాధిపః | 


మిథ్యాశపథ సాహసాత్‌ : మీధ్రైష శపథః == మిథ్యాశ పథః, 
మిథ్యాశపథ ఏవ సావాసమ్‌ == మిథ్యాశపథసాహసమ్‌; తస్మాత్‌ = 
మిథ్యాశపథసాహనాత్‌ ; 

భావము :- 


ఆ నలమహారాజు తొలుతంగళచేంబిలువంబడిన తన పక్షమునకు (కళ 
యొక్క పక్షమునకు) (జెందిన చెలిక_తెనుంగూర్చి యా [పకారముగా ననగా 
“నొండురులు వినిన విషయము నొండొరులకు (జెప్పుకొనెదము”. అను నొడం 
బడిక (ప్రకారము మాటలాడుచున్న యా కళనుద్దెశించి చెప్పెను. ఏమనగా _ ఓ 
దుష్టురాలా ! “వ్యర్థాః స్యుః మమదేవతా౭” తన యసత్యపు శవథములనెడి నీ 
సావ కానమువలన మేము వక్షితులమైతిమి. ఉండుము, సిక్రీ యసత్య మునకు, 
దగిన దోండనమును విధింతును. నివెక్కడికి వెళ్ల(గలవు. 1111051 


లై. (ప్రత్యలాపీల్‌ కళాపీమం కలజ్కః శజ్క్‌తః కుతః ? 1 
(పియా పరిజనో_క్రస్య త్వయై వాద్య మృషోడ్యతా 1 115 


పవి. పత్యలాపీక్‌ - కా. ఆపి _ ఇమమ్‌ - క లజ్బ8 - శేజ్కిశః - కుత ౪- 
దయా పరిజనో క్రస్య - త్వయా - ఏమట అద్య - మృషోద్యతా. 


184 శ్రీహర్ష న్నైషధము 


అర్థము: కలాఒవి=-కళయు, ఇమమ్‌- ఈ నలమహారాజు నుద్దిశించి, (పశ్య 
లావీత్‌ == ఉ త్రరమొసగెను, హేరాజన్‌ = ఓ రాజా!, త్వయా = నీచే, 
అద్య = నేడే (అనగా నింతకు వూర్వమెప్పుడుమగాదు) (పియా పరిజ 
నో కస్య, దీయా= [వియురాలగు దమయ న్తియొక ్క, పరిజన = 
చెలిక తెలు మున్న గువారిచే, ఊఉ క్రస్య == బెప్ప(బడినమాటకు, మృషో 
ద్యతా=. అసత్య వాదిత్యమనెడి, _కలజ్కః == ఆపవాదము, కుతః= 
ఎందువలన, శజ్‌,_తః=- సందేపాంపంబడినది. సీ (పియుఠాలగు దమ 
యని యొల్పవ్పుడు సత్యవాదిని యగుటవలన నామె పరిజనముగూడ 
నత్య వాదియ యగనుగావ వారి వై నసత్యవాదిత్యము నారోవించుట 
యుచితముగాదని యర్థము. ఆమెర్యాతి జరిగిన విషయమును జరుగ 
లేదని యపలాపముచెసినట్లు ఆమెకు పరిజనమగు మేమును నా విధము 
గనే వ్యవహరించుట దోషముగాదని గూఢాభి పాయము. 


(పియాపరిజనో కస్య: [పియాయాః పరిజనః = (వియాపరిజనః, (వియా 
పరిజనేన, ఊ కమ్‌ =-(వియాపరిజనో క్రస్య, తస్య == |వియాపరిజనోక్తస్య 


భావము : 


కళయు రాజును(గూర్చి యుత్తర మొసగినది. ఓ రాజా! నీవు ఈ 
నాడే సీ వీయరాలి వరిజనమగు మాపై నసత్యవాదిత్యము నారోవించితివి, 
ఇది యెట్లు సంభవించును ? నీ వియులాలగు దమయఎన్లి యెల్టిప్పుడును సత్య 
వాదిని యగుటవలన నామెయొక్క- పరిజనమగు మేమసత కై వాదినులమగుట 
యనంభవము. మీ [నియురాలు, రాతి జరిగిన మీ విషయమును జరుగ నట్టు, 
అపలావముచేసిన ట్రై యీమెకు పరిజనమగు మేము గూడ నావిధముగ వ్యవరించుట 
దోషము కాదని గూఢాల్మిప్రాయము. టల 11154 


లం సత్యం ఖలు తదాఒశ్రౌషం క్షేత్ర ధుముధుమారవమ్‌ 1 . 
శృణోమీత్యేవ చావోచం నతు త్వద్యాచమిత్యపి i Tre 


వింశ సర్ష 125 


ప.ఖి. సత్యమ్‌ . ఖలు - తదా _ ఆశౌవమ్‌ _ పరమ్‌ _ ధుమధుమారవం - 
శృణోమి._ ఇతి _ ఏవ_చ - అవోచమ్‌ _ న._తు_ త్వద్వాచమ్‌ - 
ఇతి = అవీ, 


అర్థము: అధవా= లేదా, తదా-- పూర్వము చెవ్పిన శపథముకంటె పూర్వము 
చెవులను మూనిన సమయమునందు, పరమ్‌ కేవలము, ధుముధుమా 
రవమ్‌ = “ధుమ్‌ధుమ్‌” అనెడి లోవలి శబ్రమును, సత్య ంఖలు = 
సత్యముగనే, ఆ|కౌషమ్‌= వింటిని, చ మణియు, “ళ్ళణోమీత్యేవ” 
“ఆశృణన_న్హమామ” _అనుళ్జోక వాక్యముచే ఆ శబ్దమును వినుటను, 
గుటించియే, ఆవోచమ్‌= చెప్పితిని, అపి తు కాని, త్వద్వాచమ్‌ = సీ 
మాటను, (చక్కగా వింటినని) ఇతి అని, న--లేదు, అనగా చెవ్ప 
లేదు. నేనెందువలన “శృణోమి”యని చెవ్చితివో. అందువలన నిచ్చట 
ననత్యదోషము లేదు. శబ్దమును వినుట సత్యమే గదా. 

సమాసములు : 


ధుముధుమారవమ్‌ : “ధుమ్‌ధుమ్‌” ఇతి ఆరవః -- ధుముధుమారవః, 
తం --ధుముధుమారవమ్‌ । 


భావము; 

“వ్యర్థాస్యుర్మమదేవతాః:” యని శపథము చేయటకం చెబూర్వమునందు, 
జెవులను మూయుసమయమునందు, నాంతరంగిక మైన “ధుముధుమ్‌” శబ్దమును 
సత్యముగనే వింటిని. మజియు “ఆశృణవన్తమ్‌” అనెడి కోక భావమచే 
కేవలము వినుచున్నాననియె చెప్పితిని. నీ మాటను వింటినని చెప్పలేదు. “విను 
చున్నా” నని చెవ్పితిని కాన నిచ్చట నసత మేమున్నది. శబ్ల శ్రవణము 
సత్యమేక దా! I. 121161 
క్‌ ఆమ_న్ఫ్యు దేవ! తేన త్వాం తదపియర్థ్యం సమర్థయే ww 

శపథః కర్కళోదర్కః సత్యం సత్యోఒపి చై వతః ॥ 11% 
ప.వి. ఆమన్త్ర్యూ_దేవ!_లేన_త్యాం-త దై పయర్థ్యం_సమర్గయే-శవథః - క ర్రకో 

దర్క-ః-సత్యమ్‌-సత్యః_ఆవి- డై వత ః. 


126. శ్రీహర్గ నై.షథము 


అర్థము: దేవ!--ఓ రాజా! తేన = “వ్యర్థా౭న్యుర్మమదేవ!తాః"” ఇత్యాదిగ 
ముందు.జెప్ప (బడిన వాక్యమచే, “హౌ దేవ--- ఓ (పభూ!” అని నిన్ను, 
ఆమ న్య = అనునయముతో బిలచి | అశ్చణవ_న్ల నమామ్‌” ఇత్యాది 
వచనములసత్యములని చెవ్పి “అశృణవ స్త నమామొను శపథవా వాక మునకు 
వ్యర్థత్య మనగా నసత్యత్వమును లేదా నేనువినిన “ధుమ్‌ధుమాది శబ్దములు” 
వ్యర్థ ములు, అనగా డిత్స డవిత్తాది 'శబ్దములవలె నర్ధహ న్యములుగా, 
సమర్ధయే సిద్దాన్త పజిచుచున్నాను. అనగా “వ్యర్థాఃన్యుర్మమదేవతాః” 
యనెడి తొలుత “వ్యర్థాఃస్యుఃమమదెవతాః:ః "యను విభాగముతో నా 
దేవతోపాననలన్ని యు వ్యర్గములగునని శపథముచేసిన కళ, యిప్పుడు 
“వ్యర్థాఃస్యుఃమమదేవ! తాజశియని విభాగము చేసి, హే దేవ-డఓ నల 
మహారాజా |! ఆఅళ్ళణవ నమాం” అని చెవిన, తాః = ఆ 
మాటలు లేదా ధుముధుమాది ధ్వనులు, వ్యర్ణాః == నిరర్ధక ములని, 
సమర్థయే == సిద్దాన్ల పఅచుచున్నానని పదవిభాగ మున మార్పుచేసి తాను 
శపథము చేయలేదని చెప్పినది. శపథముగావించినచో మన్వాదులు 
చెప్పిన ప్రకారము దోషమేర్పడునని నాకుందెలుసును. కాని నేను శపథము 
చేసినట్టు తనకు (థా చ్ల్తి గలిగినది. తథా అది యు క్రమే. దైవత = 
దేవత నుద్దేశించి, చేయబడిన, సత్యోఒవి== యథార్థమైన, కపథః== 
శపధము, సత్యమ్‌ = నిశ్చయముగా, కర్కకోదర్కః, కర్కశ లా 
కఠినమైన, ఉదర్శ-౩=-ఊత్తర ఫలముగల్లినది, శోచసీయమైన పరిణా 
మము గల్లినదని యర్థము. 

“సత్యేనా౭_వి శే పద్యన్తు దేవాగ్ని సవనన్నిథా । 


తస్య వై వస్వతో రాజా ధర్మసా రరర నిక న్తతోయని మనువు 
వచనము, వై విషయునకు(] బమాణము. 
సమాసములు: 


తడి దెపయర్థ్యమ్‌: వ్యర్థస్యభావః మై వైయర్థ్యమ్‌, తన్యవై య్‌ తా 


క లా. 


తదె వై తత్‌ = =తడ్యయర్థ్యం | 


వింశ సర్గ 127 


కర్కళోదర్కః 1 క ర్కాళ 3 ఉదర్శా_ః యస్య సః=ాకర్కకోదర్కః | 
ది వతః : దేవతాముద్దిశ్య కృతః=దె వతః | 


భావము : 


ఓ రాజా ! “వ్యర్థాఃన్యుర్మమ దేవ! తాః” యనునెడ హేదేవ! మమా 
నాయొక్క, త్రాః=౪ మాటలు, వ్యర్థాః న్యుః == అసత్య ములగుచున్న వి. అనగా 
నిన్ను సంబోధించి “అశ ఎణవ _నమామ్‌” ఇత్యాది వచనము ఆసత్యత్యమును( 
బొందుచున్నది. లేదా తాను వినినట్టి “ధుమ్‌ధుమ్‌” ఆది శబ్దములు “డిత్సడ 
విత్హాది శబ్దములవలె నర్ధరహితములై నవి, కాన వానిని వినుట నిఠర్గక మని 
“వ్యర్థాఃన్యుః మమ దేవ! తాః” యను నా వచనమున కర్గముగా నేను స్మరించు 
చున్నాను. శపథము గావించినచో మన్వాదులు చెప్పిన దోషమెర్పడునని 
తెలిసిన నేను శపథము చేయలేదు. కాని నేను శపథము గావించినట్టు దేవర 
వారికి (భ్రా_న్టిగల్లినది. దేవతలనుద్దేశించిం జేసిన శపథ్రము యథార్థ మైనను 
కఠిన ఫలము నొసంగుననుట పత్యము. అట్టి శపథము గావించిన వారి పుణ్యము 
సగపొలు యముడు ఖండించునని మనువు చెప్పియన్నాడు. 11171 


ల్లో ఆసమ్మోగ కథార మ్భైర్వఇఖ్బయేధ కథం ను మామ్‌ । 
హ_న్త! నేయ మన ర్ల స్తీ యత్తు విప్రలభే యువామ్‌॥ 116 


ప.వి. వ. క్‌ వజ్బుయేధె - కథం.ను-మాం - హన! అ 
= ఇయం.- అన ర్ల వ-యత్‌ _తు _ విపలభే - యువామ్‌. 
అర్థము: యువామ్‌ = న. అనగా దమయ స్తీ నలులు : అసమ్మోగ 
క ధార మైః = అసమ్ఫోగ = సంభోగ చిహ్నములున్నను, “దమయ ని 
నన్ను ముట్టటలేదని'నలు(డవై న నీవును, నలుడు నన్ను ముట్టుట లేదని 
దమయ న్లి వైన నీవును చెప్పునట్టి సంభోగరహితములై న విషయము 
లను(జెవ్పెడి ' మాటలయొక ,_ యారంభములచెత, మామ్‌ జూకళనై న 
నన్ను, కథం.ను= ఏ విధముగా, .వజ్బాయేధే = వంచింతురు?, తు = కాని, 
యువామ్‌ == మిమ్ములనిద్దజిని, వి పలభే = నేను వంచింతును,. ఇతియత్‌ = 
అనుట యేది గలదో, సా = ఆ వంచన, అనర్షస్తీ హన్త! జ అయుక్త 


188 శ్రీహర్ష నైషథము 


మైనదా యేమి ? నన్ను వంచించుక మీ యిజువురికిని తగినది. మిమ్ము 

లను నేను వంచించుట యయు కము. ఇది యాళ్చర్యకరము. 

“యత్తు వి పలభేయువామ” అనునెడ “యత్తు” స్థానమున “యన్న"”యను 
పాఠముననుసరించినచో _అన ర్ల స్తీ = దానియగుటవలన నయోగ్యురాలై న,సా= 
ఆ ఇయమ్‌ = ఈ కళనైన నేను వంచకులగు మిమ్ముల నిద్దణిని నెందువలన 
వంచించలేదో, దానిని(గూర్చి మీరేమి భావింతురు ? “శ అేశాఠ్యం సమాచరేత్‌” 
' యనుసీతి ననుసరించి పంచకుల విషయమున వంచనయే తగినది గదా! 


సమాసములు ; 


అనంభోగ కథారచమః : అవిద్యమానః, సంభోగః యాను తాః = 
అసమ్ఫోగాః, అసమోగాళ్చతాః కిథాశ్చు == అసంభోగ కథాః: 
అనమ్ఫో గ క థానామారమాః, అసమ్ళాగ క థారమాః, తైః == 
అసమ్మోగ క థారమ్మైః | 

అనర్హన్ని : న అర్లస్తీ = అనర్ల స్తీ ; 


భావము క 


నేను అసత్యపు శపధములచే మిమ్మ లవంచించుటయందు దోషములేదు. 
ఏలయనగా _ దమయన్తి నలులగు మీరిజువురు, సంభోగ చిహ్నములను వహిం 
చియు “దమయన్తి నన్ను ముట్టుటలేదని నలుడవై ననీవును, “నలుడు నన్ను 
ముట్టుటలే”దని దోమయనన్లివై న సీవును నాండొరులవై, సంభోగ రాహిత్యమును 
వెల్హడిచేయ మాటలచే క ళయైననన్నెట్టు వంచింతురు? కాని మిమ్ముల నిజువురిని 
నేను వంచించుచున్నానని చెప్పుచున్నారు. కాని ఈ నా వంచనయెట్టు అయు క్రము? 
మీరు నన్ను వంచించుట యు కము. నేను మిమ్ములను వంచించుట య క్రముగాదో 
నుట యాళ్చర్యకరము. లేదా “యత్తునకు బదులోయన్నొయను పాఠము 
ననుసరించినచో దాసియగుటవలన ననర్లురాలనను క శనై ననను, నన్ను వంచిం 
బెడి మిమ్ము లనేల వంచింపలేదో దానినింగూర్చియేమి భావింతురు ?“ “వంచకుని 
యందు వంచనయే సముచితమ”ను నీతి ననునరించి మీయెడ వంచనయే సము 
దితముగదా. 11121081 


వంక సర్గ 129 


ళో కర్ణే కర్ణే తతస్పఖ్యా [శత మాచభఖ్యతుర్మి థః | 


పని, కర్ణే a కర = తతః _ సఖ్యా న | శతమాచఖ్యతుః _ మిథః _ ముహుః - 
విస్మయమానే _ చ - స్మయమానే _చ - తే_ బహు. 


అర్థము: తతః = తర్వాత, లే==-ఆ, సఖ్యా = చెలిక _ైలిణువురు ఆనగాకళయు, 
నామెకు సహాయురాలును, ముహుః __ పలుమాలులు, విన్మయమానే చై 
ఆశ్చర్య పడుచును, తథా=అప్రే, స్మయమానే = చిజునగవు నవ్వు 
చును, (శతమ్‌ మై వినంబడినట్ట్‌ ముందు(జెప్ప(బడిన రహన్య మును, 
మిథః -_ ఒండొరులకు, కర్ణే క ర్లై-= ఒండొరుల చెవులయొద్ద ముఖమును 
బెట్టి నిశ్శబ్దముగా, బహు --- చాలకాలము, ఆచఖ్యతుః = చెప్పు 
కొను చుండిరి. 

భావము; 


తర్వాత కళయు నామెకు నహాయరాలై న చెలిక తెయు పలుమా౭బM లాశ్చ 
ర్యము(జెందుచును, మంద హాసములను(గావించుచును, ముందు(జెవ్ప(బడిన 
రహస్య విషయముల నన్నింటి నొండొరులకు(జె వులయొద్ద ముఖముంచి నిశ ప 
ముగా(జాలకాలము(జెవ్పుకొనుచుండిరి. 111901 


ళో ఆఅఆథాఒ౬ఫభ్యాయి కలాసభ్యా కుష్యమే దమయ ని! మా | 
కర్ణాద్ద్వితీయతో ౬ ప్యస్యాః సజ్లో పై సై గవ యద|బువమ్‌ శ 120 

ప.వి, ఆధ - అథ్యాయి - క లాసథ్యా - కుష్య - మే. దమయ స్ర్తి ఇ మోటు 
కర్ణాత్‌ జ ద్వితీయళ ః _ అవి _ అస్యాః ఆ సబ్లోప్య - ఏవ _ యక్‌ _ 
అ(బువమ్‌ 1 

అర్థము: ఆధథ == ఇట్టాండొరులు చెప్పుకొనిన పిదప; క లాసథ్యా మై కళయొక్క- 
చెలిక త్తెచే, ఆభ్యాయి = చెప్ప(బడినది. ఏమనగా. హే దమయ న్తి!= ఓ 
దమయస్తీ | మె =నాతై మాకువ్య == కో వింపకుము. యత్‌ = ఏల 


9) 


180 శ్రీహర్ష నై షథము 
యనగా, ద్యితీయాత్‌ __ రెండవడ్ర న, కర్ణాదవ్‌ = చెవివలనను, 
సజ్లోప్య = దాచి, ఆస్యా ఏవ = క్యకలకే, ఆబువమ్‌ -- ఈ రిహన్య 
మును(జెవ్సి శని || 

సమాసములు ; 


కలాసఖ్యా : కలాయా; సభీ=:క లానఖీ, తయా క లాసఖ్యా. 
భావము ; 


కొట్లు చెలికత్తె లిణువృరు మాట్టాడినవిదప క ళయొక్కజెలిక త్రై యిట్టు చెప్పి 
నది. ఓ దమయ స్రీ ! నాకె నీవు కోవవడకుము. రెండవ బివికింగూత, దెలియ 
సియక  మజుగుపజచి ఈ కళకు నేను రహస్యముంజెవ్పితిని. కాన నితరు 
లివ్వరికినివ లెలియదు, nl20n 


ల్లో, మిథః_పియామథాచష్ట దృష్టం కపటపాటవమ్‌ । 
వయస్యయోరిదం తస్మాన్మా సఖీప్వేవ విశ్వసీః ॥. . 12| 

ప.వి. మిథః _ [(వేయామ్‌ _ ఆధ _ ఆచష్ట _ దృష్టమ్‌ _ కపటపాటవః . 
వయస్యయోః _ ఇదమ్‌ _ తస్మాత్‌ _ మా. నఖీషు _ ఏవ _ వ్‌శ్వసీః. 

అర్థము: ఆథ == కలానఖుల సంభాషణమైన విదప, [వియః == దీయుడైన నల 
మహారాజు, [(్రయా==(వియురాలగు దమయ న్తినింగూర్చి, ఆచష్ట = 
చప్పేను-ఏమనగా_. హే [వెయే.ఓ [వియురాలా |! వయస్యయోః == చెలి 
క_తెలెన, కళయొక్కయు, నోమయొక్కచెలిక _లెయొక్కయు,ఇదం= నీ 
యదుటజరిగిన, కపటపాటవమ్‌=- మోసమందలి నేర్పు, దృష్ట మ్‌= చూడ, 
బడినదగదా!, తస్మాదేవ- అందువలననే, సఖభీమ-- చెలిక_ళైలయందు, 
మా విశ్వనసీః = విశ్వాసము నుంచుకుము. ఆనగా నా యెడనే విశ్వాస 

ముంచుమని యర్థము. 

సమాసములు ;' 
కపట పాొటవమ్‌ : పటోర్భావం= పాటవమ్‌, క పటన్యపాటవమ్‌ — 
క పటపాటవమ్‌ | 


వింశ సర్గ 181 


భావము ; 

కళయును, నామెకు సహాయురాలగు చెలిక త్తెయును( బై విధముగా 
సంభాషించిన విరప; ప్రియుడైన కతత (వియురఠాలైన దమయ స్తిని(గూర్చి 
యిట్లు చెప్పెను. వమనగా-గీ యెదుట కళయు దానియొక్క చెలిక త్రెయంజేనిన 
మోసమునందలి నేర్పును(జూచితీవిదిగ దా! కావున నెప్పుడును చెలిక తెలయెడ 
విశ్యాసముంచకుము. nl21u 


శో. ఆలాపి కలయాఒపీయం పతిర్నాలపతి క్వచిత్‌ | 
వయస్యో=౬సౌ రహస్యం తత్‌ సభ్య వి సభ్య మీద్భశీ॥ 122 


ప.వి. ఆలావి - కలయా - అవి _ ఇయమ్‌ = పతిః - న - ఆలపతి అ క్వచిత్‌ - 
వయస్యః - అసౌ _ రహస్యమ్‌ - తత్‌ _ సభ్యే క్‌ వి సభ్యమ్‌ - ఈదృళి (6 


అర్థము: కలయాఒపి== క ళచేతను, ఇయమ్‌ == ఈ దమయృన్ది ఆలావి= చెప్ప 
బడినది. ఏమనగా - హే దమయ స్తీ! =-ఓ దమయ న్లీ:!, ఆసౌ= ఈ, 
తః=-నీయొక్క- భ_ర్హయగు నలుండు, క్వచిత్‌ = ఎక్కడను, నాఒల 
తి=(దాచందగిన ర్యాతి విషయమును) చెప్పడు. (కావుననే), ఈ 
దృశీ = = ఇటునంటి, నభ్య = = సభ్యత గల్లిన యనగా సజ్జనులై న, 
వయ స్యే = చెలిక త్తె లియివురికి, తత్‌ == ముందు(జెప్పిన, రహస్యమ్‌= 
గోప్యమైన విషయము, విిసభ్యమ్‌ = నమ్మి చెప్ప(దగినది. ఇచ్చట 
వివరీత లక్షణచే-అసౌ = ఈ, తే == నీయొక్క, పతిః == భర్తయగు 
నలుడు అంతటను సీయొక న్‌ రహస్య మును(జెప్పును. కావుననే యిట్టి 
చెలిక త్తెలను నమ్మరాదు. 


రని క్‌ 


భావము ? 


కళయ, దమయ నినిగూర్చింజెవ్పినది. ఓ దమయ ! నీ భర్తయగు 
నలమహారాజు ఎచ్చటను ర్యాతియందు జరిగిన నీయొక్క. రహస్య "విషయ 
మును(జెప్పడు. కొవుననే సజ్జనులై న యిట్టి చెలిక _త్రెలనుద్దేశించి రహన్య విషయము 
అను నమ్మి చెప్పవచ్చును, విపరీతలక్ష్షణచే-ఓ దమయ స్తీ ! నీ భ్వర్తయంతటను. 


[లివి శ్రీహర్ష నైషధము 


నీ రహస్య మునుంజెప్పుచున్నాడు. కావుననే యిట్టి చెలిక తెలయందు విశ్వాన 
ముంచరాదు. 1128 


శ్ర. ఇతివ్యు త్తిషమూనాయాం తస్యామూచే నలః[పియామ్‌ | 
భణ భైమి | బహిఃకుర్వే దుర్వినీతే : గృహాదమూ un 128 


పవి. ఇత - వ్యు త్తషమానాయామ్‌- తస్యామ్‌. ఊచే _ నలః - వీయామ్‌ - 
భణ _ భైమీ _ బహాః _ కుర్వె _ దుర్విసీతే _ గృహాత్‌ - అమూ- 


అర్ధము: తశ్యామ్‌ ఆ కళ, ఇత్‌ _ ఇట్టు, వ్యు త్తిషమానాయామ్‌ == విరోధమును 
గల్పించచుండగా, ఆనగా _ సమానమగు భావముతోడనే విలోధివలె 
వ్యవహరింప. దొడగ గా, నలః నమహారాజు, (పీయమ్‌==దమయ స్త్‌, 
నుద్దశించి, ఊచే= చెప్పెను. ఏమనగా - హేళై మి=ఓ దమయస్తీ 1, 
దుర్వినీతే-=వినయరహితలైన, ఆమూ = చెలిక _తెలగు వీరిద్దణిని 
గృవాత్‌ == ఇంటినుండి, బహిః = వెలుపలికి, కుర్వే = గెంటుదునా ?, 
భణ= బెప్పుము. ఆనగా నాదేశంవపుమని యర్థము, 


భావము : 


ఆ కళ యో విధముగా నొక్క భావముతోడనే, విరోధము నాచరించు 
చుండగా ఆనగా విరోధినివలె వ్యవహరించు చుండగా. నలమహారాజు |పియురాలగు 
దమయ న్ని నుద్దేశించి చెప్పెను - ఏమనగా - ఓ దమయ స్టీ ! దుర్వినయము 
గొవించెడి యీ చెరిక్ష _ల్తాలనిద్ద లీని నింటినుండి గెందెదను, అనుమతి 
నొసంగుము _ n'28u 
శో శిర; క మ్చూానుమత్యా౬థ సుదత్యా (ప్రణిత (పియః 1 

చులకం తుచ్చముత్పర్ప్య తస్యాః సలిలమక్షిపత్‌ ॥ 124 
ప. వి, శిరః _ కమ్పానుమత్యా _ అథ _ సుదత్యా - (పీణితః - [ప్రియః _ 

చులుకమ్‌ _ తుచ్చమ్‌ స ఉత్సర్ప్య 3 తస్యాః _ సలిలమ్‌ _ అక్షిపక్‌ - 
అర్ధము: అథ == నలు(డు పై విధముగా జెప్పిన పిదప, సుదత్యా == మంచి 

దన్తములు గల్లిన దమయ న్లిచే, శిరక మ్చూనుమత్యా; శిరః కమ్ప == 


వింశ సర్గ లిక్‌ 


తలను కొంచెమాడించుట యనెడి, యనుషత్యా == అంగీకార ముచే ననగా 
జెలిక త్తెలను వెల పలికి గెం'టెడి విషయమునందు సమ్మతిని సూచించుటచే, 
(పీణితః = నంతోషవెట్టంబడిన, పయః = కొన్తుడెన నలుండు, 
తుచ్చమ్‌=రిక్తమైన యనగా జలభాన్మ మైన, చులుక మ్‌.- ఆర చేలని, 
ననగా దోనిలిని, ఉళ్టిప్య = వైకె త్తి, తస్యాః=ఆ కళకుంబైన, సలిలం== 
సీటిని, అక్షీపత్‌ ==దల్లెను, 
సమాసములు : 
శిరః కమ్పానుమత్యా : శిరసః క మృః== శీరఃక మృః శిరః కమ్పఏవ 
ఆనుమది!-- శిరః క మృానుమతిః తయా శిరః క మ్పానుమత్యా! 
సుదత్యొ : శోభనా; దనాః యస్యాస్సా:= నుదతీ, తయా = సుదత్యా! 
భావము : 
నలు(డు మాటలాడిన విదప, డమయన్తి తన తలనూవి, చెలిక తెలను 
నెలుపలికి గెంటివేయుట కనుమతి నొసంగినది. దాని వలన నలుడు నంతోషించిన 
వాడె, తన శూన్య హస్తములను జోడించి దోసిలిగాంజేసి దానియందు జలమును 
రవ్పించి యా కళ పె. జల్రెను. oo mA 
శ్లో తచ్చిత్రద త్త చి త్రాభ్యాముచై ః సిచయనేచనమ్‌। 
తాభ్యామలమ్మి దూరేఒపి నలేచ్చాపూరిభిర్ద లై 84 120 
పవి. తచ్చితద త్తచిత్తాఖ్యాం - ఉ_చ్చెః - నిచయౌేచనమ్‌ - తాభ్యామ్‌ - 
ఆలమ్మి - దూరే _ ఆవి . నలేచ్చావూరిభిః _ జలై 8. 
అర్థము; తచ్చితదత్త చిత్రాభ్యామ, తత్‌ -=ఆ, చిత(రిక్రహ స్తములనుండి 
జలమును గల్పించి చల్లుటయను) ఆశ్చర్యమునందు, దత్త == ఈయ (బడిన 
చత్తాభ్యా మ= మనస్సులు గిల్లిన, (అందువలననే బయటికి వెళ్ళడము 
వజచిన) తాభ్యామ్‌ .=ఆ యిజువురి చెలిక త్తెలచే, దూరేఒవి== దూరము 
నందున్నను, నలేచ్చా పూరిభిః --నింవుచున్న, జలై 8== ఉదిక ములచే, 
ఊదై ః=- అధికముగా, సిచయసేచనమ్‌;' సిచయ == వస్త్రమును, 
సేచనమ్‌-తడ. వుట, అలమ్బి = పొంద (బడినది. 


184 శ్రీహర్ష నైషధము 
సమాసములు : 


తచ్చితద త చితాభ్యామ్‌ : తచ్చతత్‌ చిత్రంచ=-తచ్చి తమ్‌, తచ్చి| లే 
దత్రమ్‌. చిత్తం యాభ్యాం జే =తచ్చితదత్తచి తే, తాభా్యమ్‌=- కచ్చిత్ర 
దత్త చితాభ్యామ్‌ 
సిచయసేచనమ్‌ : సిచయస్య సేచనమ్‌ == నిచయనేచనమ్‌। 
నలేబ్చా మ్‌పూరి భి : నలస్య ఇచ్చావా నలేచ్చా. నలేచ్చాఠ పూరయ 
నీతి=నలేచ్చా పూరిణీ, తైః == నలేచ్భాపూరిభిః। 
భావము . 
శూన్య హస్తములయందు నీటిని గల్పించుట యను నా యద్భుతములచే 
నాక ర్షింపబడిన మనస్సులుగల యా చెలిక త్తెలిద్దణును దూరమందున్నను, వరుణుని 
వరముచే నా నలుని కోరికను( దీర్చెడి యాయుదక ములు వారివె6 బడి వారి 


వస్త్రములను. దడివినని. ॥ 1251 
he " వరేణ వరుణస్యాయం సులభైె రమృసాం భరె 8| 
చి ల్లి 
ఏతయోః _స్తిమితీచ(కే హృదయం విస్మయైరపి॥ 126 


Ss రల వరుణనస్య - అయమ్‌ _ సులభి 8 అ అమృసామ్‌ - భరె 8 జ 
ఏతయోః - స్తిమితీచ్మకే _ హృదయమ్‌ -_ విస్మయైః _ అవి. 

అర్ధము: అయమ్‌==ఈ నలమహారాజు, వరుణస్య == జలాధిపతియగు వరుణుని 
యొక్క. వరేణ --వరదానముచే, సులభిః==సుఖముగా లభించెడి 
అమృసామ్‌ == ఉదక ముల యొక్క, భరై & — [పవాహములచేతను, 
తథా=-అఆ'దే, విస్మయైరవి== శూన్యహ_స్తములనుండి నీటిని వెవ్పించుట 
వలని యద్భుత రసములచెతనుు ఏతయోః=-ఈ చెలిక త్రెలయొక్క, 
హృదయమ్‌ = వక్షఃస్థలమును (చిత్తమును) స్తి సిమితీ క. 
మ. 

కః “హృదయమును స్త్రి నిమిత పరచెనుో అనునెడ స్తిమిత త హృదయ శబ్దములు 


రెండును విశేషణ విశేష్యభావముచె నర్గద్యయమును( జెప్పుటవలన 
(పక తో శేష. 


వింశ నర్గ 125 


సమాసములు ; 
నులఖె: : సుఖ నలబ్ధం శక్యాః = సులభాః, తె తె 8=-సులభై 1 
స్తేమితీ చకే : అ స్తిమితం స్త్రిమితం సమ్పద్యమానం చశే=ా స్రీ సిమితీ 
చ(కే; 

భావము : 


ఈ నలమహారాజు జలాధిపత్తియగు వరుణు(డొసంగిన వరము యొక్క- = 
మహిమచే, సుఖముగా లభించెడి యుదక ములచేతను, శూన్య హస్తముల నుండి 
వెడలిన యుదోక ముల, జూచుటచే, గల్లిన యద్భుత రసములచేతను ఈ చెలి 
క తెల హృదయము ననగా వక్షఃస్థలమును, మనస్సును స్తిమితము గావించెను. 
అనగా నీటిచే తొమ్మును దడివెను. ఆశ్చర్యరనముచే మనస్సును నిశ్చలము 
గావించెను. 1112 61 

(యగ్మమ్‌) . 
RE తేనాపి -నాపసర్చ న్య దమయ సీేమయం తత | 
హర్థణాదర్శయత్‌ పశ్య నన్విమే తన్వి! మే పుళః॥ 12" 
శ్రి న్నీకృత్యా౬మృసా వస్త్రం జైన |ప(వజితీ కృతే! 
సభ సక్షొమభావేఒపి నిర్విఘ్న స్తనదర్శనే॥ 128 


ర్‌ 
ప 


. లేన _ అవి _ న _ అపసర్పనో._.దమయ స్తీమ్‌ _ ఆయమ్‌ _ తతః. 
హరేణ - అదర్శయత్‌ . పశ్య _ నను _ ఇమే _.తన్వి! క SE 
ఇ 
వురః 127 


క్రి స్నికృత్య ఆ అమృసా - -వస్త్రమ్‌ - జనప వజతీకృతే - సఖ్య _ 
'సకామభావే _ అపి _ నిర్యిమ్న స్తనదర్శన. 

_ఆర్థము; తతః = నీటితో(దడివినవిదప, అయమ్‌== ఈ నలుడు, నను తని!=ఓ 
కృళాంగీ!, అమృసా == ఉదక ముచే, వస్త్రమ్‌ == వస్త్రమును, క్రిస్ని 
కృత్య = తేడివి, సక్షామభావే౬ వి== పట్టువస్ర్రముతో ( గ ప్పంబడినను, 
నిర్విమ్న స్తన దర్శనే; నిర్విష్న == అడ్గములేక యనగా క ప్పులక, స్తన 


188 శ్రీహర్ట నైషధము 
దర్శనే- స్త సనములను, గనుపజచెడి యనగా - శు భమెనట్టి, తడసిన 
వలువచే, గప్ప (బడినను నా వలువ పలుచని దై నందువలన, శరీర మందలి, 
సక లావయవములు, కానవచ్చుటవలన, (కావుననే) జైన [ష్మవజతీ 
కృతేడూ దిగ ంబరలై న జై; నసన్యా సినులుగా( జేయ(బడినను, న అపసర్ప 

న్యా== తొలగి పోనటువంటి, మం == నాయొక ,, వురః=- ఎదుట నున్నట్టి, 
ఇమే== ఈచెలిక ల్లెలను, పశ్య=-చూడుము, ఇతి=ఇట్టు, హర్షేణ=ా 
_స్తనాదులను. జూచుటవలని యానన్లముతో, దమయ స్తీమ్‌=- దమయ నిని 
గూర్చి, అదర్శయత్‌ = (వేలితో. జూచెను. ఈ ఘటనచే సిగ్గుపడినట్టి 
యా చెలిక త్రెలిద్దణు నింటినుండి వెడలిపో(గలరనెడి భావనయు, దానిచే, 
దమయన్రి ననుభవింప(గోరిక యు, నలునకున్నట్టు నూచితములు. 

సమాసములు : . 
కిన్నీకృత్య: అక్రిన్నం క్రిన్నం సమ్పద్యమానం కృత్వా క్రి స్నికృత్య 
జెన్నపవ(జకీ కృతే :ఇప్రవజత్యొ, ప వజత్యా, సమృద్యమానేకృళే, 
[ప్యవజతీ కృలే, జైనానాం _(ప్మవజతీకృతే, జి జై న్వప్మవజతీ5 లే: 
లే=-జై న। (వ వజతీ క్ర తే! 


సక్షొమ భావేః : కైమస్యభావః == కమ భావః, కామఖావేన, సహవ_ర్టేతే 
ఇతి== క మస్య భావే, తే-- సవా మభావే। 


నిర్విఘ్న స్తనదర్శనే : న్లనయోః దర్శనమ్‌= స్తనదర్శనమ్‌, 
నిరిఘ్నం, స్తన దర్శనం యయో స్తే = డానిర్విన్నున్త సన దర్శనే, లే = 
నిర్విమ్నన ననదర్శనే 

భావము : 


ఇట్లు సీటితో(దడివిన నలుడు, దమయ న్తి( బిలిచి, యో కృశాజీ! నీటిని 
జొమ్ములపై( జల్లుటవలన దానికి. గప్పుగానున్న పలుచని పట్టు వలువ తడిపి 
నందువలన, లోన నున్న న్లనములనుం జక్కగా. జూవుచు దిగ మ్బర సన్న్యా 


'సినులవలె. జేయ(బడినను, తొలగిపోక, నా యెదుటనున్న యీ చెలిక త్తెలను( 
జూడుమని (వేలితో. జూవెను. ఇట్టుచేయటచే సిగ్గుపడి యా చెలిక తెలిరువురును 


గృహమునుండి వెడలిపోగలరనియ నప్పుడు దమయన్ర్తిని సంభోగింప వచ్చు 
ననియు నలుని గూఢాశయమిట నూచితము, 1127 - 1284 


187 
గి 


శ్లో, అమ్బునః శమృరత్వేన మామైవా విరభూదియమ్‌। 
యత్పటావృత మప్యజ్న మనయోః కథయత్యదః॥ 120 


హవిః అమ్బునః - శమృరత్యేన ' మాయా _ ఏవ - ఆవిరభూత్‌ . ఇయమ్‌- 
యత్‌ _ పటావృత మ్‌ - అవనీ _ అజ్ఞమ్‌ _ అఆనయో;.కథయతి _ఆదః, 


ఆర్థముః అద8-- ఈ నలుడు చల్రిన యీ యుదకము, పటావృత మవి, పట 
వస్త్రముతో, ఆవృతమవి -= కప్పబడినదై నను, ఆనయోః == ఈ చెలికత్తెల 
యొక్‌ ఇ అజ్జమె = _సనములు మున్నగు రహస్యావయవ ములను, 
యత్‌ == ఎందువలన, కథయతి == |పకటించుచున్నదో, ఇయమ్‌=-వలు 
వతో( గప్ప(బడినను యవయవములను( (బక టించెడి యీదశ, ఆమ్బు 
నః. ఉదక మునకు, శమృరత్వేన=- శ మృరమను మాలు పేరుండుట 
చేతను, (శ ంబరాసురత్యము చేతను) నేర్పడిన, మాయైవ== మాయయె, 
శాంబరమాయమే, ఆవింభూత్‌ = (పక టితి మెనది, అట్టుకానిచో, నగ్నులు 
అనగా చెసమొలలుకాని యీ చెలికత్తెలయొక్క- న్తనాదులెట్లు కానవచ్చును. 


శమ్బరత్వేన : శమృరస్య భావః = శ మృరత్వమ్‌, తేన శమృరత్యేన. 
పటావృతమ్‌ ; వటేన ఆవృతమ్‌ = పటావృతమ్‌; 


భావము ; 


నలుడు వెదజల్లి ననీరు వస్తాదులకో ( గ ప్ప(బడినదై నను, నీచెలిక త్తైల పనా 
దులగు నిగూఢడావయవములను( గన్సరచుటవంలన నిది శ మృర మాయగా భావింప 
దగియున్నది. ఏలయనగా జలమునకు శమృరమనియు నామముగలదు. ఆందు 
వలన నిది శమృరమనియు శమృరాసురుడనియు [గ హింపందగినది. శమృ్బరా 
నురుడు మాయలను( బిన్నువాడుగాన, నాతని మాయ శా స్బురిమాయ యని చెప్ప 
బడును. క ప్ప (బడిన _స్తనాద్యవయవములు శ మృరమన(బడు జలమును, జల్లు 
అచేం బయట పడుట శామృరి మాయగా ననగా జలసంబంథమగు మాయగను, 
శంబరాసురుని మాయగ నగుచున్నవి. ఆ మాయ చేతనే వస్త్రముతో, గప్పంబడిన 


188 శ్రీహర్ష నైషధము 


స్తనాదులు [ప్రకటితము లైనవని జలమునకు శమృరశబ్ద వాచ్యత్వమునుంబట్టి కల్పి 
తము. అనగా నుదక ములను జల్హుటవలన పలుచని వలువ తడిసినది. అందు 


వలన లోననున్న స్తనములు కన(బడందొడగినవని యాశయము. nla 
శో వాససోవాఒమృర'క్వేన దృశ్య చేయ ముపాగమత్‌ 1 
చారు హోారమణి (శేణి కారవీకణ లక్షణా! 130 


ప.వి. వాసనః - అమృర ల్వేన - దృశ్యతా - ఇయమ్‌ - ఉపాగమక - చారు 
'హారమణి | శేజితార వీక్షణ లక్షణా. 


అర్థము: వా===లేదా, చారుహారమణి |శేజి కార వీక్షణ లక్షణా; చారు==మనో 
వారములై న, హారమణిశేణి = హారములయందలి మణులవరుసలనెడి, 
తార = నక్షతములయొక ్మా, వీక్షణ == దర్శనమనెడి, లక్షణా= లక్షణ 
ముగల్లిన, ఇయం _-- ఈ, దృశ్యతా= సనాదులను దర్శించు యోగ్య 
తయు, (ఆకాశ రూపముతో దర్శించు యోగ కితయు) వాససః = వస్త్రము 
నకు, ఆమ్బృరత్వేన==వస్త్రముగ నుండుటచేతను, (ఆకాశ ముగా నముతడుట 
చేతను) ఉపాగ మత్‌ - సంభవించినది . 

సమాసములు ; 


అమృ్బరత్వేన : అమృరస్య భావః = అవ మృరత్యమ్‌, తేన-= అమృర త్వెన। 
దృుశ్యతా : దష 00 యోగ్యం, దృశ్యం, దృశ్య స్యభావః = దృశ్యతా। 
వారుహారమణి (శేణీ తార వీకణ లకకా : మణీనాం (శ్రేణజయః న 
మణ్మిశేణయః, వారేషు మణి[శేణయః == హారమణి [శేణయః, చార 
వశ్చ తే హారమణి (శేజయశ్చ = చారుహారమణి (శణయః, చారుహోర 
మణి శేణయ ఏవ తారాః == చారుహారమణి | శేజితారాః, చారుపోరమణి, శేణి 
తారానామ్‌, వీష్షణమ్‌, లశణం యస్యాస్సా= బారువోరమణి (ణి తారా 
వీక్షణ లతణా; 


భావము : 


ముల్తెవు హారములయందలి మనోహరములగు రత్నవు వరుసఅనెడి నక్ష 
[తములను దర్శించుటయే స్వరూవముగాగల్లిన యీ దృశ్యత్వము అనగా _న్రనా 


వింశ నర్గ . 189 


దక్భివయవములను చూబెడి యర్హతయు, ఆకాశరూపముతో దర్శన యోగ్యతయ 
వస్ర్రమునకు - అఆంబరత్య ముండుట చేతను (ఆకాళత్వముండుట చేతను) సంభవిం 
చినది. అంబరమున _ ననగా శరీరమునకు. గట్టుకొనిన వక్షః స్థలమును, గప్పిన 
వస్త్రమ్నువె నుదక ములు పడుటవలన వక్షః స్థలము నలంకరించిన ముక్రాహారము 
నందలి రత్నావళులనెడి నక్ష[త ములను దర్శించుటయే స్తనాది దర్శన యోగ్య 

తయు, ఆకాశరూపముతో, దర్శన విషయత్వ్యము నగుచున్నది. వస్త్రము _ అంబ 
రముగను ననగా వస్త్రముగను, నాకసముగను నైనదని యర్హము. అంబరము 
నందు ననగా నాకసమందు నక్షత ములు క నబడునట్టు అంబరమునందు ననగా 
వస్త్ర్రమునందు ననగా వారివైటలయందు లోననున్న ముకావారమునందలి రత్న 
రాజములు క నబడినవి. 1801 


శ్లో. తే నిరీక్ష్య నిజావస్టాం (హీణే నిర్యయయతు స్తతః। 
తయోర్వీకెరసాత్‌ సఖ్యః సర్వానిశ్చకము।-[కమాత్‌॥ 181 


ప.వి. తే _ నిరీక్ష్య - నిజావస్థామ్‌ - ప్రీణే - నిర్యయయతుః-తతః _తయోః 
వీకారసాత్‌ _ సఖ్యః - సర్వాః _ నిశ్చ[కముః _ [కమాత్‌. 
అర్ధము: తే==ఆబెలిక ల్రెలిరువురు, నిజావస్టాం == జలముతో ంద డువుటవలనగోప్యము 
లగు సనాద్యవయవములు బయట(బడుటయను, తమయొక్క_ దశను, 
నిరీక్ష్య చూచి, (హీణ = సిగుచెందినవారై , తతః --- ఆ యింటినుండి, 
నిర్యయయతుః = వెడలిపోయిరి. తతః -ఊత ర్వాత, తయోః --కళ 
యొక్కయు, ఆమె చెలికత్తె యొక్కయు, వీశారసాత్‌ = దర్శనాభిలాష 
వలన, సర్వాః = సకలులె న, సఖ్యః = తక్కిన చెలికత్తెలు [క మాత్‌ = 
[క మము ననుసరించి ఒకొ_క ,-రుగాౌ, నిశ్చ కముః = బయలువెడలిరి. 
సమాసములు : 
నిజావస్థామ్‌: నిజాచ సా అవస్థా చ= నిజావస్థా తామ్‌ _ నిజావస్థామ్‌! 
వీవొరసాత్‌ :; వీఇాయాం రసః _- వీక్షారనః, తస్మాత్‌ = ఏీతారసాత్‌ । 
“భావము : | 
ఆ చెలిక ల్రెలిజువురు నలుండు చల్లిన నీటిచే తడిసినవారై యందువలన 


140 శ్రీహర్ష నైషధము 


తమను రహన్యావయవములు బయటపడుటయను తమదశను(జూచి నిగ్గ, జెందిన 
వారై యా యింటినుండి వెడలిపోయిరి, తర్వాతి వారిణువురినిజూడ ( గోరికతో 
తక్కిన సఖులందణజు నొక్కౌక్కురుగా బయలు వెడలిపోయిరి. ni:81u 


ల్లో తౌ బహిర్భ్ఫూయ వై దర్ఫీ మూచుర్నీ తా వధీతిని। 
ఉసేషే తే పునః సఖ్యా మర్మ కైనా ఒధు నాప్యమూ॥ 1్రీల 


ప.వి తాః - బహిర్భూయ జ వెదర్భీమ్‌ - ఊచుః _ నీతా - అరీతిని - 
ఉపేష్యె - తే _ వునః జ సఖా - మర్మజ్ఞై _ న _ అధునా _ అప . 
ఆమూ। 

అర్థము; తాః=-ఆ చెలిక తెలు, బహిర్ఫూయ = వెలుపల నుండి, వైదర్భీమ్‌ = 
దమయనన్తిని ఊచుః = చెప్పిరి. ఏమనగా = హే నీతా అధీతసి! = ఓ నీతి 
శాస్తా) ధక్ఞయన పరురాలా!, ఆమూ __ ఈ, మర్మషజ్జే== మీ మర్మములను 
వలిసీకొనిన, సఖ్యా = చెలిక త్రెలగు కళయు, నామెకు నహాయురాలై న 
మటేయిక సఖియు, అధునా౬వి - ఇప్పుడును, తే--- నీకు, నైవ 
ఉపేక్ష్యే 4 పేషింపదగినవారుకారు. “మర్మజ్ఞం నప్రకోపమేక్‌” అను 
సతి ననుసరించి శీఘమే వెళ్ళి ఊరడింపదగినవారు. అట్టకొనిచో సీ 
యొక్క రహన్య మంతయు బయట(బడును. 


సమాసములు : 


బహిర్ఫూయ : బపాః భూత్వా = దిపీ'ర్ఫూయ। 

అధీతిని ; ఆధీత మస్యాః అ స్తీతి == అధీతినీ, తస్యాః నంబుద్ధిః =- హే 

అడీతిని। 

ఉపేక్ష్యే : ఉపేక్షితుమ్‌ యోగ్యే _ ఉపేక్ష; 

మర్య్మృజ్ఞే ; మర్మ జానీత ఇత్తి మర్మజ్ఞి। 
భావము : 

ఆ చెలికత్తె లిణువురు బయటకువచ్చి దమయ న్లింగూర్చిచెవ్పిరి. ఏమనగా- 
mv: శాస్త్రమును. జదివిన దమయ స్తీ! ఈ యిద్దయిను శ్‌ వ రహస్య 
మును( దెలినిన చెలికత్తెలు కాన ఏరినిద్దణీని = అనగా కళను, ఆమెకు సహాయు 


వింశ సర 141 
౧ 


రాలగు మజియుక చెలికత్తెను ఉపేక్షింపక ముందువలెనే యుంచుకొనుము. రహ 
స్యమును( బెలిసిన చెలిక ల్లెలను విడువరాదు. కావున శీఘముగా వెళ్ళి వారి నూర 
డింపుము. అట్లుకానిచో వారు నీ రవాస్యమును బయలు,బెప్టగ ల" కని చెప్పిరి 182 


ల్లో, ఉ చై రూచేఒథ తా రాజా సఫీయ మిదమాహ వః।। 
[శుతం మర్మ మ మైతాభ్యాం దృష్టం మర్మమమై తయోః॥ 183 
యి ల యా 


పవి. ఉవ్చైః - ఊచే _ అథ _ తాః_ రాజా - సఖీ - ఇయం _- ఇదమ్‌ _ 
ఆహ -వః _ [శతం - మర్మ _ మమ _ ఏతయోః, 


అర్ధము; ఆధ = చెలికత్తెలు చెప్పిన మాటలు వినిన పిదప, రాజా = నలమవి 
రాజు, తాః = ఆ చెలిక శ్రైలన్కు ఉచ్చై == (వారు చూరము వాపోయి 
యుండుటవలన) బిగరగా, ఊచే- చెప్పెను. కిమితి = ఏమనగా - ఏతా 
భ్యాం= ఈ కళచేతను, నామెయొక్కు చెలిక తె చేతను, మమ=నా 
యొక, మర్మ == రహస్యము, (తం = వినంబడినదేకాని చూడ (బడ 
లేదు. నయా=-రనమయ న్తి నైనరాచేత, ఏతయోః == ఈ కళా తత్సు 
ఖులయొక్క, మర్మ == రహస్యము, దృష్టం== చూడ (బడినది. ఆనగా 
తడిసినవారి వలువలనుండి చూడ (బడినదని యర్థము, వినిన దానికంటె 
చూచినది చాలనమ్ము (దగినది కాన నేనును చూచినట్టి వారి రహస్యమును 
వెల్లడి పఅుచ(గలనని యర్థము. 


భావము : 

సఖులు చెప్పిన మాటలను వినిన విదప, నలుడానఖులను( గూర్చి బిగ్గరగా, 
జెప్పెను. ఏమనగా- మీయొక్క చెలికత్తెయగు సీ దమయన్సి యీ విభముగాం 
జెప్పుచున్నది. ఏ విధముగాననగా_“ఈ కళయును నామెయొక్క- చెలిక త్తెయు 
నా రహన్య విషయమును వినినవారేగాని చూచినవారుగారు.దమయ న్తినై న నేనో 
వీరి రహస్యమును(గంటితోనే చూచితిని. వీరి వస్త్రములు తడిసినప్పుడు వాని 
నుండి వీరి రహస్యావయవములు బయట(బడగా నేను గాంచితిని. విషటకంటెను 
చూచుటయే బలీయమైనది. కాన నేను చూచిన వారి రహస్యము నంత టిని బయట. 
బెట్టగ అనని, 1188 


142 


బ్రహర్ష నైషధము 


మద్విరోధితయోర్వాచి న (శద్ధాత వ్య'మేతయోః 1 
ఆభ్యషిఇజ్బదిమే మాయా మిథ్యా సింహాసనే విధిః ॥ 134 


మద్విరో ధిత యోః_ వాచి._న_శ్రద్దాతవ్యం - ఏతయోః _ అభ్యషి ఖృత్‌ జ 
ఇమే _ మాయా మిథ్యా సింహాననే _ విధిః. 


ఆర్థము: కిక్చా=- మజియ, హే నఖ్యః = ఓ చెలిక తైలారా !, మద్వరోధిత 


యాః, మత్‌ == దోమయ న్తితోడ, విరోధితయోః == ఏర్పడిన వై రము 
గల్గిన ఆనగా బహిష్క్మరణము ననుమోదించుట మున్నగు వాసివలన విరోధ 
మును వహించిన, ఏతయోః=- ఈ యిజువురి చెలిక_త్రెలయొక్కం, వాచి== 
మాటయందు, నళ ద్ధాతవ్యం వా విశ్వసింప రాదు. తథాహి = అది 
యు క్రమె, ఇమే వీరినిద్దఅిని, విధి; | ఐహ్మ, మాయామిథ్యా సింహో 
సనే; | మాయా=-క పటము, మిథ్య కం అను వీనియొక్క_,నింవాసనే== 
నింహాసనమునందు. అభ్యషి జ్బత్‌ == జలవర్గణముచే, నభిషేకము 
గావించెను. అనగా మిథ్యాకపటములకు నిధులుగా వీరిని [బహ్మ కల్పిం 
చెనని యర్థము. కాన నా విషయమునందు నసత్యాచరణ మునకు, నన్ని 
విధములలోను, నవకాశముండుట వలన వీరియొెక్క_ యసత్య ప్రలాపము 


నమ్మ (దగినది కాదని యర్థము. 


సమాసములు | 


మద్విరోధితయోః : విరోధినః భావః=విరోధితా, మయా _విరోధితా. 
యయోస్తే== మద్విరోధిలే, తయో ః= మద్యిరోధితయోః. । 

శ్రద్ధాతవ్యం ; (శద్ధాతుం యోగ్యం === (శ ద్ధాతవ్యం 
మాయామిథ్యాసింహాసనే: మాయామిథ్యా చ==మాయామిథ్యా,మాయా 
మిథ్యా సింహాసనం == మాయా మిథ్యా నింహాసశం, లం — మాయా 
మిథ్యా నింప హాననే | 


భావము : 


ఓ చెలికత్తెలారా ! దమయ న్లితో వై రముబెట్టుకొనిన యీ యిటువురి 


చెలిక తెల మాటలయందు మీరు విశ్వాసముంచవలదు. ఆది యుక్తమే. (_బహ్మ 


శ్రీహర్ష నై షథము 148 


యో యిద్దటీ చెలిక _ల్తెలను, క పటమును, ఆసత్యముననెడి వానియొక్క్ల నింవో 
సనములయందు జలమును వరించి యభిషేకము గావించెను. అనగా కపటము 
నకు నసత్య మునకును, నిధులుగా సృజించెను. కాన నా విషయమున వీరి కసత్య 
పవృ భావింప (బడుటవలన వీరి యసత్యవచ నముల నమ్మవలదు. 11841 


శ్లో 'ధౌతే౬పి కీర్తిధారాభిశ్చరితే చారుణీ ద్విషః। 
మృషామషీల వైర్లక్కు లీఖితుంకే న శిల్సినః ॥ 180 
పవి. ధౌతే - అవి _ కీర్తిధారాభిః - చరితే చారుణి - ద్విషః - మృషామషీ 
లవైః - లక్ము - లేఖితుం _ న _ శిల్సినః. 


అర్ధము: కీ ర్రిధారాభిః=-కీ_ర్తి ప్రవాహములచే, ధౌతే= పరిశుద్ధమైన, (కావుననే) 
చారుణ్యవి=- మనోహరమైనను, ద్విషః--ళ [తువుయొక్క, చరితే 
చర్మితమునందు, మృషామషీలవై ౭; మృషా= అసత కమనెడి, మషి = 
సిరాయుక ౫, లవై 8==బిందువులబే, లక్ష్మ = క లంక మును, లేఖితుం ౫ 
[వాయుటకు, కే = ఎవ్వరు, న శిల్పినః == శిల్పమందు. నేర్పరులు 
కారు? కాని యందణుచు సమర్జులేయని యర్థము. నా పరిశుద్ధమైన 
చరి తమందును ఏరు, అసత్యవు క లజ్క్య-మును(గ ల్పింతురని యర్ధ ము. 
సమాసములు ; 
కీ రిధారాఖిః: కి రయ ఏవ ధారాః == కీర్తిధారాః, తాభిః = కీర్తి 
ధాఠాభిః |! మృషామష్‌లవైః : మృచవైవమవి మై మృషామషీ, మృషా 
నుష్యాః లవాః = మృషామషలవాః, తై == మృషామవషేలవై 8 
ఉల్చిన: శల్పమేషా మ స్తీతి = శిల్పినః | 
భావము ; 
కీర్తి (వవాహములచే6 బరిశద్ధమై మనోవారమైనను, శృతువుయొక్క 
న్యభావమునందు నసత్య మనెడి సిరాయొక్క_ బినువులచే(గ లజ్క_మును(గ ల్పించి 
పాయు కెవ్వరు సమర్థులుకారు. అనగా నందణును సమర్థులె. నాయొక్క పరి 


కద్ధ. చర్మితమునందు వీరిజువురు నసత్యవు కలజ్యమును దప్పక కల్పింతురిని , 
యాశయము. 


| క్‌ 

44 శ్రీహర్ష నై వధము 

శ్లో. శే సభ్యావాచచక్షాకే న కిఖ్చీద్‌ (బూవహే బహు । 
వక్ష్యావ_స్తత్సరం యన్నై సర్వా నిర్వాసితా వయమ్‌ ॥ 196 

ప.వి. తే _ సఖ్యా _ఆచచక్షాతే _ న _ కిం _ చిక్‌ _ [బూవహే _ బహు - 


వశా వః -తక్‌ _ పరం - యంన్నె జ సర్యాః - నిర్వానికొః ప 
వయమ్‌ _ 


అర్థము: తే=-ఆ; సఖా కళయ, నామెయొక్క సభియ, ఆచచకాతే. 
చెప్పిరి, వమనగా-బహు=- అధిక ముగా. కిఖ్బుత్‌ -- ఏమియు, న [బూ 
వహే== చెప్పము, పరం == కేవలము, తత్‌ -- ఆ [పమయోజనమునే, 
వమ్ష్యావః == చెప్పగలము. యస్కై---ఏ [పయోజనమునక్రె, వయం = 
చెలిక త్రెలమెనమేము, సర్వాః = ఆందజము, నిర్యాసితాః = ఇంటి 
నుండి తొలగింపంబడితిమి. సంభోగము కొజకే, మీరిద్దలు ననగా 
థమయ గీ నలులు మమ్ములనందటిని యింటినుండి వెడలగొట్టిరని 


యంతట(జెప్పగల మని యాశయము, 
భావము : 


ఆ కళయు, నామెయొక్క. చెలిక_త్రెయ నిట్లు చెప్పిరి, ఏమనగా _ మేము 
అధిక ముగా నేమియ(జెప్పము. కాని మమ్ము లనందళిని నే పయోజనమునక్రై 
యింటినుండి తొలగించితిరో, దానిని, గూర్చి మాత మంతట(జెప్ప(గలము. అనగా 
మీరు సురతమునకై మమ్ములనందథిని వెడల(గొట్టితిరి. ఆ విషయమునే 
మే మందథికినీ చెవృగలము. 1186 


ట్లో, స్టాప_త్తెర్న స్మ విత్త వ రీయ_స్థ్వచలత్క-రై ౪ | 
కృతామపి తథావాచి కరక మేన వారణమ్‌ ॥ 137 

వ,వి. స్థాపతై కః me స్మ = విత్తః న ఆ వర్టయ _స్వచలత్క-రై 8 జ 
కృతామ్‌ _ ఆవి _ తథావాచి _ కరక మేన - వారణమ్‌ ॥ 

ఆర్ధము: లే==ఆ కళయు, నామెయొక  చెలిక తెయ, వర్గీయ_న్వ్వచలత్క-రై 8; 
వర్షయ న్ల్య= ముదుసలి త నముచే, చొలత్‌ == వణుకుచున్న, కర 8౫౫ 
హన్తములు గల్గిన స్థాపలై్యాః = కంచుకులచే, క రక మేన — చేతు 


వింశ సర్గ 145 


అనుగ దలించుటచే, కృతామవి = చేయ(బడినను, తథావాచి == అట్టి 
వాక్య (పయోగ మందు, వారణామ్‌ --వలదనెడి నివారణను, న విత్తః 
న్మ = తెలినికొనలేక పోతమి.  ఏలయనగా-వలదని కంచుకులు చేతిని, 
గదలించినను, ననగా హస్తమును కరిపింపంజేనినను వారు వృద్ధులగుట 
వలన, వార్థక్ణముచేనారికి(జేతులు క మించియుండునని (ఖాని మాకు, 
గలిగినదని యర్థము. 


సమాసములు ; | 
సాప త్యెః; సానాం పతయకః నప తయః,సపతఏవ స్తాపత్యాః, తె క, — 
యా — శ్ర థి థి థ అ 
సాపతె $ః | 
థి = 


వర్షీయ స్వెచలత్క రై. CRE వర్షియసో భావః వర్షియ న్వ్వమ్‌, వర్షీయ స్వేన 

చల నః కరాః యేషాం తే_వరీయ సహక ఈ తై ;==వర్గీయ ర్య 
— ల అలవి రల ఇ ఆవ 

చలత్క-రై ర్‌ | 

తథావాచి : త థాచసావాక్చ డా త థావాక్‌, త స్యామ్‌=- తథావాచి ] 

కరకమేన=కరయోః కమ్పః=-కరకమ్సుః, తేన=కరక మేన। 


భావము : 

ఆ కళయ నామెయొక్క చెలికత్తైయ, వృద్దుతెన కంచుకులు దమయన్తి 
నలుల సురతమునకనువుగా చేతుల కంవింపండేసి యచ్చట నుండ వలదని వారించి 
నను దానిని [గహింపలేక పోయిరి, ఏలయనగా.ఆ కంచుకుల చేతులలోని కదలిక 
చారు వృద్ధులగుటవలన, వారి వార్థక్యముచే, నేర్పడిన వణకుగా (భమపడిరి. 
ఆందువలన(బెలిసికొనలేక పోయిరి. 1118 0 
శ్లో ఆపయాతమితో ధృష్టే ! ధిగ్వామన్లీల శీలతామ్‌ ! 

ఇత్యు క్రై కేచో క్షవ_న్లశ్చ వ్యతి(ద్రాశే స్మ తే ధియా 1 188 
ప.వి. అపయాతమ్‌ _ ఇతః - ధృవ ఎరిక్‌ అనామ్‌ ఉ అ శ్రీ లశీలతామ్‌ : 
ఇతి = ఊరకే జు ఉఊక్తవన్తః ae Or వ్యతి దాతే ప్త స్మ త్త 
తే. భియా - క 
అర్థము: హే దృష్టే == ఓ గడుసుగ త్తెలారా ! ఇతః = ఇక్కడనుండి అప 
యాతమ్‌=ాతొలగిపొండు, వామ్‌=- మీయొక్క, అ శ్రీలశీలతాం = (గామ్య 
10) 


146 (శ్రీహర్ష నైషధము 
సంభాషణ స్వభావమున (గూర్చి, డిక్‌ — ధిక్కార ము అనగా నిందిం 
తుము, ఇఠ== ఆని, ఉ కే — కంచులచుచే(జెప్ప(బడిన, యనగా బిడి 
రింవంబడిన, లే-_ఆ యిటువురు చెలిక _త్రెలును, భియా = భయముళొ, 
(తథా ఇతి = ఆ ధ్రేయని) (ఇత్సం == ఇట్లు) ఉక్తవనళ్చ జై చెప్పిన 
అనగా జెదరించిన, తే--ఆ కంచుకులును, భియా == రాజదమృతుల 
[కోధభయముచే, వ్యతి[దాతే స్మ = పరుగిడుచుండిరి. “త్ర యనునది 
ద్రీలింగ మున ద్వివచనము, వుంలింగ మున బహువచనముగా తచ్చద్దిమున 
కగుచున్నది. కాన, తే == ఆ చెలిక ల్రెలిటువురును, తే = ఆ కంచుకు 
అందును, న్యతిదాతే స్మా పరుగిడు చుండిరి. ఇచ్చట "వ్యరి దాతే” 
యని [వథమ వురుషముయొక్క_ ద్వివచనమునందును బహువచనము 
నందును సమానరూవ ము. చెలిక తెల పక్షమున దిశవచముగ ను, కంచు 
కుల పక్షమున బహువచనముగను భావింపందగినది ॥ 


సమాసములు : 


అన్రీలకీలతామ్‌: ఆ శీలం శీలం యయో స్తే అ గ్రీలకీలే, ఆ శీలకీలయోః 


భావః ఆ నీలశీలతా, రామ్‌ అ శ్రీలశీలతామ్‌ | 
ఠా ( 


భానము : 
ళ్‌ గడుసుగ తెలారా ] ఇక ,_డనుండి మీరు తొలగిపొండు.” మీ 
యొక్క యసహ్య సంభాషణమునకు ధిక్కార్రము” అని కంచుకులచే బెదరింవ( 
బడిన, యాకళయు, నామయొక్క- చెలిక త్తెయు, కంచుకులు కొ నైదరను భయ 
ముతో నర్రైయని మారువలుకక యచ్చడఓనుండి పరుగిడ్‌పోయిరి. ఆ విధముగా 
వారిని బెదరి౭చిన కందుకులును, రాజద ప్పతులకు(గోపము గలుగుననెడిభయము 
తోడను, రాజభవనముయొక్క_ రక్షణ కొజకునుంబరుగిడి పోయిరి. ॥188॥ 


శో ఆహా స్మ తద్గిరా (హీణాం ప్రియాం నతముఖీం నలః! 
ఈదృక్‌ భజ్జ్బనఖీకాఒ౬పి నిస్రపా న మనాగపి ॥ 189 


ప.వి. ఆస _ స్మ = తద్దిరా = (హీణామ్‌ | [వియామ్‌..నత ముఖీమ్‌ _ నలః _ 
ఈ దృకృజ్దసభఖీకా - అపి _ నిన్త్రపా _ న _ మనాక్‌ _ అవి. 


వింశ సర్గ 147 


అర్ధము: ఆధథ==వీదప, నలః _ నలక హారాజు, తద్దిరా, తత్‌ = ఆకళ 
యొక్కయు నామె చెలికత్తె యొక్కయు, గిరా==మాటచే, “వక్యాపః 
తత్పరమ్‌“ అని, వారి రహస్యమును వెల్లిడి చేయ(గలమనెడి మాటబే నని 
యర్థము, (హిణామ్‌ = సిగ్గుపడిన (కావుననే) నత ముఖీమ్‌; నత= 
_ వంగిన, ముఖీమ్‌=- మో ముగల్లిన,వియామ్‌ =-|వీయురాలగి దమయ స్తిని, 
ఆహస్మ చెప్పెను. “ఏమనగా - ఈదృగ్భజ్జి సఖీకాఒపి ఈద్భక్‌ == 
ఇటువంటి, భణ్గ== సిగ్గులేని, సఖీకా౬పి == చెలిక_ల్తెలను(గ ల్లియు, త్వమ్‌ == 
సీవు, మనాగ పీ == కొంచెమైనను, నిస్ర్రపా== సిగ్గులేని దానవుగా, నఅసి = 
కావు. ఎవరికి చెలికత్తెలు సిగ్గులేక యుందురో, వారును సిగ్గలేనివారుగా 
నుండుట సహజము. కాని నీ విషయమునందడి వ ర్రింవలేదు, కాన సీ 
శీలము గొప్పదని యర్థము, 
సమాసములు : 
తద్దిరా : తయోః గీః = తద్దీః, తయా= తద్దిరా। 
WN నతం ముఖం యస్యాసామ్‌ = = నతముఖీ, తామ్‌ నత 


ముఖీమ్‌! 
ఈద్భృక్‌ భు సఫీకా : ఈద్భకళొ భణ్ణె సఖ యస్యాస్సా = 
ఈద్భగ్భండసలీకా। 
ని స్త)పా : నిర్గతా వౌ యస్యాస్నా= న _స్హృపా। 
భావము ¢ 


తర్వాత నలుడు "వఖ్యావ స్తత్సరమ్‌” (20-186) యని మీ రహస్య 
మును బయట బెట్ట గలమనెడి మాటచే సిగ్గుపడి తలను వంచియుండిన, (వాయు 
రాలగు దమయ నిని గూర్చి చెప్పెను. se “ఇట్టి సిగ్గులేని చెలికత్తెలు 
స కుండినను, సివు సిగులేని దానవుగా లెవు. ఆనగా మిక్కిలి సిగు గల్లియున్నావు. 
లోకమున సిగ్గులేని చెలిక శ్రెలు గలవారికి గూడ సిగ్గు ఉండదు. కాని నీ 
విషయమున నడి వ ర్రింపలేదు, కాన నీ శీలము చాల పరిజద్ధమైనది.” 11891 

కో అహో నాఒప[తపొకం తే జాతరూప మిదం ముఖమ్‌! 
తానా2.తి పార్టనేఒపి స్యాదితో దుర్వర్హ్య నిర్గమ ॥ 140 


148 ్ర హర్ష నైషధము 


Gr 


DUB స_అపతపాక మ్‌ _ తే. జాతరూపమ్‌ - ఇదమ్‌ - ముఖమ్‌- 
న _ ఆతితాపారనే _ అపి _ స్యాత్‌ షి కట దుర్భర నిరమః. 
త్‌ ణు ౧ 


అర్ధము. జాతరూపం; జాత = కల్షిను రూపం == సొందర్యముతో(గూడిన, 
పసిడితో సమానమైన, పకా న్గరమున _ పసిడియేలైన, ఇదం == ఈ 
కానంబడు, తె సీయొక్క-, ముఖం--మోము, నో ప్మతపాకం = నీగు 
లేనిదికాని “లజ్ఞారూపం కులన్రీజాంో అను నీతిశాస్త్రము ననుసరించి 
నిగుతో గూడిన నీమోము మిక్కిలి సౌందర్యము గలదిగా నేర్పడినదని 
యర్థము. పక్షాన్తరమున _ నా పత పాకం వై (న-అపష్మత-పాకం); 
వత = ముల్లుతీయుట కన్నుగుణముగాం గూచిగ6 జేయంబడిన, లేదా 
ప్యృత=ప్నాత విశేషమునందు, అనగా క అగించుటకై యుపయోగవడు 
మట్టిప్మాత యందు పాక = కఅగించుట యనగా జద్దిపజచుటకై చేసెడి 
పాకము కేక పోవుటచే అవ్మతపాక మైనదిగా (గా) నటువంటి యనగా 
న - ఆపుతపాకమైన, యనగా పృత్రపాకముచే, పరిశుద్ధమే యైన, ఆతి 
లాపార్టనేఒపి; ఆతి తాప .- సఖులు గావించిన పరివిసాదులవలని 
లజ్జచే తావమును / వేడిమిని) పీడను, ఆర్లనే౭ ఏ = పొంది నను, వశున్తర 
మున _ మిక్కిలి దాహకారణమున్నను, ఇత8-- ఈ రమ్యమగు వర్ణము 
(రంగు _ అక్షరము) గఅముఖము' నుండియు (సువర్ణము నుఠిడియు 
దుర్వర్ణ నిర్గదుః,  చుర్వర్ల =-క ఠినవచనము యొక్కయు, నుదనము 
యొక్కయు, నిర్గ మః = వెలుపలికి వచ్చుట, నస్యాక్‌ = ఆగుటలదు, 
అహో == ఆశ్చర్యము. చెలిక_త్రెలు గావంచిన (పఐల దుఃఖముచే, దాపము. . 
జెందినను, నోటినుండి, కఠినమైన మాట రాలెదనుట యాళ్చ్ళర్యము. 
మిక్కిలి దాపము. బొందినను సువర్ణ మునుండి దుర్యర్గము (నలువువన్నె) 
వెడలిపోలేదనుట విరుద్ధము. దానికి _ చెలక _త్తెజ పరిహాసముచే మిక్కిలి 
తాపము? బొందినను నువర్ణమునుండి యనగా సువర్ష సదృళమగు దమ 
యిన్ని మోమునుండి యనగా నోటినుండి దుర్వర్లము - అనగా కఠిన 
వచనము వెలువడ లేదనెడి యర్ధానరముచే. బరిహాళముగాన విరోధాభాసా 
లడజ్కారము, 


వింశ సర్గ 149 
సమాసములు న; 
నా౬పతపాకం: ౩ అపగతా [తపా యస్య తర్‌ = ఆప త పాకం, న 
ఆపష్మతపాకమ్‌ == నాష్మతపాకం, పక్షాన్తరమున- ష్మతేపాకః యస్య 
లర్‌ ==ప్యతపాకం, న పత్రపాక ౦=- అవత పాక మ్‌, ఆపత పాకం 
సభవతీతి == నాప త పాక మ్‌! 
అతితాపార్ణనే : అత న్తం తావః-_ ఆతితాపః, అతతాపన్య ఆర్షనం= 
ఆతితాపార్దనం, తస్మిన్‌ == అతి తాపారనే। 
దుర్వర్గనిర్ణమః : దుష్టః వః = దుర్వర్దః, దుర్వర్దస్యనిర్షమః == 
దుర్వర్హనిర్ల మః। 


భావము : 

చక్కని సౌందర్యము గోల్లినదై సువర్ణమైన యనగా సువర్ణముతో సమాన 
మైన సీముఖము నాష్రపాకమై యనగా లజ్జతో, గూడినదై , “లజ్ఞారూపం కుల 
స్త్రీణాం” యనునీతి చొవ్పున మిక్కిలి సౌందర్యము గలదిగా నేక్పడినది. 
సువర్ణపక్షమున _ సువర్ణము, నాషృతపాకమై యనగా పత్రమందు ననగా మట్టి 
ప్మాతమునందు శద్ధిని, బొందుటకై పాక ము నొందినబై నను; సఖీ పరిహాస ఎ లచె 
నీముఖము మిక్కిలి తాపము నొందినబై నను, శోభనవర్షిముతోడ ననగా చక్కని 
వన్నాతో(గూడిన సువర్ణ మునుండియు, చక్కాని యక్షరములతో(గూడిన నీ 
ముఖమునుండియు దుర్యర్గము. అనగా నల్లని వన్నెయు, కఠినమగు నక్షరము 
లును వెడలక పోవుట యాళ్ళ్చక్యక రము. అధిక ముగా గాౌల్చిన బంగారునుండి 
నలువువన్నె యనెడి దోషము తొలగవలయును. అవ తొలగక పోవుట యాశ్చ 
రకము, అరే చెలిక తెలచే పరిహాసవచనములతో మిక్కి_లి పీడింప(బడినను 
సనియొక్కు ముఖమునుండి యనగా నోటినుండి కఠినాక్షరములు రాక పోవుటయు 
నాశ్చర్యము. అనగా సిగ్గుతోంగూడిన నీముఖము జాతరూపము_ అనగా సౌందర్య 
వంతము. (నువర్ణము) శజు్ధెకై మట్టిపాతము నందు. బౌందింపంబడినను 
సువర్షమునుండి దుర్భర్గము ఆనగా నలువుతొలగక పోవుట యాశ్చర్యము. అదే 
చెలికత్తెల పరిహాసముచే పీడింప(బడిన నీయొక్క. ముఖమునుండి దుర్వర్హము 
అనగా కఠిన వచనము వెడలకుండుటయు నాశ్చర్యము. ముఖము నాష్మ్యత పాక మై 


150 ' శ్రీహర్ష నైషధము 


a 

యనగా లజ్జతో గూడినదై జాతరూపము అనగా సౌందర్యవంతము (సువర్ణము) 
ముతక బంగారము సాష్మతపాక మై యనగామట్టిపాత మందు పకముచెయ(బడినదై. 
జొతరూపము శుద్ధసువర్ణము అనగా నపరంజి _ దమయ న్తికి, ఆతితాపార్దన 
మున్నను ననగా. జెలిక త్తెలుగావించిన పరిహాసాదులచే మిక్కి.లిపీడయున్నను నామె 
ముఖమునుండి దుర్వర్హ నిర్ణమము ఆనగా చెడ్డమాట వెడలక యుండుట యాశ్చ 
ర్యము. పీడింపంబడిన వ్యక్తి బాధవలన దూషి ంచుట. నహజముకదా. కాని యామె 
కెంత బాధ గల్గినను నామె చెలికత్తెల నేమియ దూషింపలేదు. అస్తు మట్టి 
పాతమునందు, బాకము నొందిన బంగారును మజణల నగ్నియందధిక ముగా( 
. గాల్చినను దానినుండి దుర్వర్హ నిర్గమము, అనగా దోషము తొలగకపోవుటయు 
నాశ్చుర్య ము, చెలులు గావించిన వరిహాసాదులబే నెంత బాధ గల్లినను దదుయ ని 


తననోటిని, చెజచి యొక మాటనుగూడ( జెప్పలేదని యనగా దూషింపలేదని 
సారాంశము. 11406; 


ల్లా. తామథైష హృది న్యస్య దదౌ తల్పతలే తనుమ్‌। 
.నిమీల్య చ తదీయాజ్ల సౌకుమార్య మసిన్వదత్‌॥ 141 


వ, వి.తామ్‌ _ అథ _ వఏవః - హృది - న్యస్య _ దదౌ - తల్పతలే ల 
తనుమ్‌ - నిమీల్య _ చ - తదీయాజ్ఞసొకుమార్యమ్‌ - అనిస్వదత్‌. 


అర్థము. అథ=-వై విధముగా సంభాషించిన విదప, ఏషః = ఈ నలుడు, 
తౌం --= [వేయు రాలగు దమయ నిని, హృది = తామ్మునందు, న్యస్య = 
ఉంచుకొని, తల్పతతే-పడక వై, తనుం = దేహమును, ' దదౌ = 
ఉంచెను, అనగా౭ బరుండెను. తథా= అరై, నిమీల్య == ఆనన్హానుభూతిచే 
(గన్నులను మూని, తదీయాజ్ఞ సౌకుమార్య మ్‌, తదియ = దమయ నికి 
సంబంధించిన, అజ్ల = శరీర ముయొక్క, సాకుమార్యమ్‌= మెత్తందన 
మును, అసిస్వదచ్చ = అనుభవించెను. 


సమాసములు : 


తల్పతలే : తల్పస్య తలమ్‌ = తల్పతలమ్‌, తస్మిన్‌ =తల్పతలే, 
తదియాబ్ల సౌకుమార్యమ్‌ : తస్యాః అజ్ఞమ్‌ == త దీయాజ్ఞమ్‌, సుకుమా 


వింశ సర్గ 151 


రస్య భావః = నెకుమార్యమ్‌, తదీయాబ్లన్య సొ కుమార్యమ్‌ == త దీయాజ్ఞ 

సౌకుమార్యమ్‌। 
భావము ; 

వై విధముగా సంభాషించిన పిదప, నీ నలుడు [వియురాలగు దమ 
య నిని దన జొమ్ము వైనానించుకొని నెజ్జవై పరుండెను. అట్లే యామెయికి ,- 
సుకుమారి శరీర స్పర్శచే. గల్లిన యానందానుభూతి వలన గన్నులను మూసీ. 
యామె శరీరమయొక్క- సౌకుమార్యము ననుభవించెను. ॥ 1411 


రో న్యస్య తస్యాః కుచద్వం'ద్వే మరే నీవి నివేశ్య చ। 
స పాణీ! సఫలం చే తత్క_ర(గహణశ్రమమ్‌॥ 142 


ప. వి. న్యస్య - తస్యాః జ కుచద్వన్వే వ మధ్యేనీవి జ నివేశ్య _చ-సః - 
పాణేః. - సఫలం - చకే _ తత్కుర]|గ హణ [శమమ్‌. 

- అర్దము: సః=-ఆ నలుండు, తస్యాః=౭ఆ దమయ న్తియొక్క , కుచద్వన్వై = 
చనుదోయిపై, న్యస్య = చేతినుంచి, మధ్యేనీవి== కోక ముడి నడుమ, 
నివేశ్య == హ_స్సమును( జొనిపి, పాణేః=- తన హస్తమునకు, తతర 
[(గహణ [శ మమ్‌; తక్‌ =-ఆ దమయ స్తియొక్కంః కర|గ హణ=పాణి 
(గ వొణము వలని, (శ మం==ఆయాసమును, సఫఐం= సార్ధక ముగా, 
చకే=చేనెను. [వియురాలి న్పర్శ యట్టిదానిక ంతటి మహాఫలమని 
యర్థము. 

సమాసములు ; 
కుచద్వన్ద్వే : కుచయోః ద్యన్ధ్వ్యం == కుచద్వన్థ్వం, తస్మిన్‌ = 
శచద్యనే g! 
మధ్యేనీవి : సవ్యాః మధ్యే == మధ్యే నీవి; 
సఫలమ్‌ : ఫలేన సహ వర్తత ఇతీ== నఫలమ్‌। 
తత్క్యర(గ్రహణ శమమ్‌ : తస్యాః కరః==తత్కరః, తత్కరస్య 
(గహణమ్‌ = తత్కర గ హణమ్‌, తత్కర (గ్రహణి (శమ 8---తత్యర 
[గ్రహణ తమః, తం== తతర గ హణ|శ్ర మమ్‌; 


162 శ్రీవార్ల నై షధము 
ల్‌ పయి 


భావము; 


ఆ నలుడు దమయ ని చనుదోయివె హ సముంచి విదవ చీరముడిలోనికి 
హస్తమును. జొనివి, తన హ నము దమయ ని పాణ్మిగహణము చేసిన పరి 
[శ మను నఫలపటుచెను. ॥114ల। 


శ్లో. స్టాపితా ముపరి స్వస్య తాం ముదా ముముదే వహన్‌। 
తదుద్వహనకర్తృత్వ మాచష్టై సృష్టమాత్మనః॥ 148 

స స్టావికామ్‌ ఆ ఉపరి ౬ స్వస్య -తాం- మువ - ముముదే - వహాన్‌_ 
తదుద్యవహనక _రృృత్వమ్‌ అ ఆచై జ స్పష్టమ్‌ ప్త ఆత్మనః. 


అర్థము: ముదా== సంతోషముతో, స్వస్య == తనయొక్క, ఉపరి== తమ్ము 
నందు, స్ట్థాపిఠామ్‌ == ఊంచుకొన,జడిన, తాం==ఆ [(వియురాలిని, 
వహన్‌ == మూయుచు, ముముదే= (నలుడు) సంతోషించెను, తథా= 
అట్టు, ఆత్మనః == తనకు, తదుద్వహన క_రృృత్యమ్‌; తత్‌ == ఆమె 
యొక్క, ఉద్వహన -=(మోయుటయందు) వివాహమునందు, కర్తృ 
త్వ్యమ్‌=క ర్రగానుండుటను, స్పష్టమ్‌ == స్పుబముగా ఆచష్ట= చెప్పెను. 
వివాహము. జేనికొనని వానికిట్టు, తన జొమ్మువై నామెను మోయుట 
కర్షత లేదుగ దా. 


సమాసములు ; 


తదుద్యహన క శరృత్వమ్‌ : తస్యాః ఉద్వవనమ్‌ పా తదుద్యహనము, 
త దుద్వహనేకరా == తదుద్వహనక రా, తదుద్వహనక రః భావః -- 
తదుద్యహన క రృత్యమ్‌, తత్‌ -=తదుద్వహన క ర్భత్యమ్‌! 

భావము ; 


ఆ నలుడు నంతోషముతో తన ఉమ్ము పై( [బియురాలిని మోయుచు 
నాననము నొందెను. అట్టు తనవై నామెను మోయుచు నామెను( బరిణయ మాడు 
టలో. దన యధికారమును నృష్టపఅచెను. వివాహము. జేసికొనని వానిక ట్లామె 
ను. దన జొమ్ముపై మోయుట కరత లేదుగదా! mi&8n 


వింళ నర్ష 158 


అ స్విద్యత్క_రాబ్లులీలు ప్ప పక కస్తూరీ లేపము(దయా। 
స 


పూత్కార్యపీడితౌ చ(శ్రే స ఫీష (పియా స్తనౌ॥ 1&4 


పవి. న్విద్యత్క_రాజ్ఞాతీ లు ప కస్తూరీ లేప ముదయా - పూత్కార్య పీడితా- 
చ|కే - సః. నలీమ . = వియా స్తనౌ, 

అర్థము: సః=-ఆ నలు(డు, పియా స్రనౌ= [పియురాలగు డమయ న్తియొక్క 
చనుదోయని, స్విద్యత్క-రాజ్ఞులీలు వక స్తూరీ లేవమ్ము దయా; స్విద్యత్‌ = 
చెమర్చిన, క రాజ్లులీ =- చేతి వేళ్ళచే, లు ప్ప=-లోవించిన, క స్తూరీ=ా 
కస్తూరియొక్క-, _తేప==లేపముయొక్క, ముదయా= చిహ్న ముచే, 
సఖీషు = చెలిక త్రెలమధ్య, పూత్కార్యపీడితా; పూ త్కార్య = 'పూ*యను 
నోటి గాలిజే ననగా “పూ"యని యూదుటచే( బో గొట్ట(దగిన, పీడితా= 
నొప్పిగల వానినిగా, చ్మకే=చేనెను. 


సమాసములు ; 


స్విద్యత్కరాజ్ఞులీలు ప్రకస్తూరిలేపముదయా: స్విద్య _న్య్యశచరాః క రాజ్ఞ 
ల్యశ్చ = న్విద్యత ,-రాజ్ఞుల్యః, స్విద్యత్క-రాజ్ఞులీభిః లు పజ స్విద్యతం 
రాజ్షాలీ లువ్రః, క న్తూర్యాః లేపః == క స్తూరీలేపః, సలా లవ ప 
క్చాసొ క స్తూరీలేపశ్చ = సిదక్థత్క-రాజ్లులీ లు ప్ప కస్తూరీ ల్‌పః, 
స్విద్యత్క-రాజ్ఞులీల్లు ప్ల కస్తూరీ లేపస్యిము దా=ా స్విద్యత్కరాబ్లాలీలు వ్ర 
కస్తూరీ లేవము దా, తయా స్విద్యత్కం ఠాజ్లులీ లు ప్త క స్తూరీలేప 


ము దయా। 
ఫూత్కార్యపీడితా : పూత్క-ర్తుం యోగ్యం = ' పూత్యార్యమ్‌, 
పూత్కార్యమ్‌ పీడిత మ్‌ యయోసౌ, పూత్కార్యు వీ డిత్రా। 
[పియా స్హనౌ ; (వియాయాః స్తనౌ — పియా స్తనౌ, తె 
(వియా స్లనౌ। 

భావము : 


ఆ నలమహారాజు, | వియురాలగు దమయ ని చనుదోయి వై నంగసూ రితో 
(వాయంబడిన మక రికాది పత్రావళి జెమర్చిన తన చేతి (వేళ్ళతో న్లనముల ల్లు 


164 శ్రీహర్ష నైషధము 


మర్దించుట వలన దుడివివై చెను. అనగా నలుడు దమయ ని చనుదోయినిండాక 
గనే యతనియందు సాత్త్విక భావమగు స్వేదముదయించినదని యర్థము, 
ఆబ్రతడు సన మర్దనము చేయుటవలన నామెకు బాధ యెర్పడగా బెలిక _ైలు, 


ఆ చనుదోయివై “వూ”యని నోటిగాలివి. దాకించి యా బాధకువళా నిని 
గల్పించుటకు యత్నించిరి. 1144॥ 


ట్లో. తత్కుచే నఖమారోప్య చమత్కుర్వ న యేకితః। 
సో౬వాదీత్రాం హృదిస్థం తే కిం మామభినదేష నః ॥ 145 

ప.వి. తత్కుచే - నఖమ్‌ _ ఆరోవ్య a చమత్కు-ర్వన్‌ _ తయా - ఈశ్షితః _ 
నః _ ఆవాదత్‌ - కాం - హృదిస్టం _ తే బు కీమ్‌ అ మాము 
ఆభినత్‌ _ ఏషః - న. 

అర్థము: నః=-ఆ నలు(డు. తత్కు-చే; తత్‌ ఆ దమయ న్తియొక్క, కుచేడా 
_స్పన మందు, నఖమ్‌ = గోటిని, ఆరోప్య=నాటి, చమత్కుర్వన్‌ = 
తానే యాశ్చర్యములో గగుర్పాటు నొందుచున్నవాడై. తయా -- ఆ 
దమయ న్ఫిచే. ఈక్షితః = చిలునగ వుతో, జూడబఐడిన వాడునునై , 
ఏషః=- ఈ, నఖః= గోరు, లే నీయొక్క, హృదిస్థం=- హృదయము 
నందున్న, మామ్‌ = నలు(డనై న నన్ను, నాఒభినత్‌కిం? = ఛేదించి గాయ 
పజచలేదా యేమి? కాని భేదించి గాయపటిచినది. కానిచో, నాశరీరమందు 
_గగుర్పా టె ధ్రైర్చడినడని, తామ్‌=-ఆ దమయ గ్తిని, ఆవాదేక్‌ == పలికెను. 

వి. ఇచ్చట దమయస్రీ కుచమునందున్న నఖక్షితము, నలుని హృదయము 
నందు గగుర్చాటును గలించుటవలన కార్యకారణములకు సమాన 
దేశత్యము లేక పోవుటయను లత్నణముగ ల్లిన అనబ్ఞత్య లజాా-రము, 

సమాసములు : 
తత్కుచె స్‌ తస్యాః కుచః --తత్కుచః, తస్మిన్‌ =తత్కుచే 1 
హృదిస్థం ; హృదితిష్టతీతి=- హృది స్థః, తం=-హృదిన్లమ్‌ | 

భావము : 
ఆ నలుడు దమయ్యన్లి యొక్క న్లనమువై గోటిని నాటి, తానే యాశ 





వింళ సర + 155 


క 'గుర్పాటు పడుచు see ని తన్ను, మంద హాసముతో(జూడగా _ 

“ఈ గోరు హృదయమహందున్న నలుండ నైన నన్ను గాయపరచదా యేమి ? 
తప్పక గాయపణఅచును, కానిచో నాశరీరమునందు గగుర్పాటు వంని రోమాజ్బాము 
లె'పేర్పడినవని” యా దమయ స్తికింజెవ్పెను. 1451 


న్లో అహో! ఆనాచితీయం శే హృది ఖుద్ధహ్యశుద్ధవత్‌ 
ఆజ్కా! ఖలై రివాఒకల్చి నఖై స్తీక్టముఖై ర్మమ॥ 148 
ప.వి. అహో _ అనౌచితీ _ ఇయం - తే - హృది _ శుద్ధ - ఆవి - అశుద్ధ 


వత్‌. ఆజ్బ-_8 - ఖలైః8 _ ఇప్‌ ఆక ల్సి ” నఖై జ తీక్షమునై 8 - 
సుమ 


అర్థము : హే (ప్రియే = — ఓ వీయురాలా!, తీక్షముఖె 8, తీక్ష = వాడిమిగల, 
ముఖైః మై వాక్కులుగల్లిన, ఖల రివ = = దుష్షులవలి, తీక్షముఖై 8, 
తీక్ష = వాడిమిగల్లిన, ముఖై 8 = = కొనలుగల్లిన, మమ = నాయొక ౪, 
నలై ౩= గోళ్ళచే, కుద్దే౬ఏి = ree లే నీయొక్క, 
హృది==- హృదయమండు, ఆనగా తొమ్ము వెని స్తనమునందు, అశుద్ధ 
వక్‌ = శుద్ధ ముకానిదాని యందువళలె, అజ 8 = కలజ్కము (చిహ్నము) 
అకల్సి = కల్పింపంబడినది. అహో -- కష్టము. ఇయం == ఈ దోషా 
రోపణ, అనౌచితీ=-అయు క్రముగా నై నది. 

సమాపములు : 
అనౌచితీ ; ఉచితస్య భావః బొచితీ, న జొచితీ=అనౌచితి | 
అశుద్ధపత్‌ ; నశుద్ధమ్‌ == అశుద్ధమ్‌, అశుద్ధ ఇవ=ా ఆశుద్ధవత్‌ 
కీక్టము ఖః; త్రీక్షం ముఖం యేషెంతే తా = తీక్షముకాః తైః = తీక్ష 
ముఖై 8 | 

భావము : 

ఓ వియురాలా! తీక్ట ముఖములు గల అనగా |కూరవచనములుగల దుష్టులు 

దోషము లేని వారిపై కళజ్కము నారోపించునట్టు తీక్ష్య ముఖములు గల యనగా 

వాడిమిగల కొనలుగల్లిన నాగోళ్ళు దోషములేని సీ. స్తనముల వైంగ లజ్కమును( 


గ ల్పించినవి. ఇట్టు. దోషములేని వొన్నివె( గ లజ్బ_మును( గ ల్పించుట యాశ్చర 
కరము, కాని యిది తగదు, 


168 (శ్రీహర్ష నైషధము 
శో యచ్చువ్చుతి నితమ్చోరు యదాలిజ్లతి చ సనా। 
ne) ౧ అటే 

భు_్టే గుణమయం త తే వాసః శుభదళోచితమ్‌॥ 147 


ప.వి, యక్‌ - చువ్చుతి జ నిత మ్చోరు ఎ యత్‌ _ ఆలిజతి Me స్తనౌ _ 
భుజ్కై - గుణమయం తర్‌ _ తే. వాసః - వభదళోచితమ్‌. 


ఆర్థము: హే పియే==ఓ (వియరాలా! గణమయం == సన్ననినూలుచే నేయబడిన, 
(సౌశీల్యము మున్నగు గుణములతో(గూడిన) తే నీయొక్క, వాన; 
వస్రముఒ కానొక వురుషుడు) నిత మూరు = రెండు కటి పళ్చాద్భాగము 
అను, రెండు తొడలను, యత = ఎందువలన, చుమృత == తాక చున్నదో 
(రెండు చెదవులతో? బట్టుకొనునో ) యచ్చ == ఎందువలననో, సనౌ = 
న్రనములను, ఆలిజ్ఞతి __ఆవరించుచున్నదో, _ (కౌగలించుకొనునో) 
తక్‌ -- అందువలన, “జభదశోచిత మ్‌; శుభ-= రమ్యములై న, దశా 
ఆంచులలోని నూలుదారమును, (జ్యోతిగ్ళాస్త్ర _పసిద్ధములైన శుక్రాది శుభ 
[గ్రహముల దశలను) ఉచితమ్‌-తగిన విధముగా, భు డ్హే == అనుభ 
వించుచున్నారు. ఒక పక్షమున స్పర్శరూపమగు ఖభోగమును(. జేయును. 
ఏలయనగా - చక్యుటి యంచుగల వస్త్రము నీకిష్టమైనందువలన దానిని 
ధరించుటచే నని యర్థము. పతానరమున -_ భోగరూపమైన సుఖము 
ననుభవించుచున్నాఢు, శుభ్ర గ హముల దృష్టి లేనిచో నీయొక్క 
నిత మృము మున్నగు నవయవముల స్పృశించు భోగము లఖింపదు. సభ 
[గవాదశయందు మానవుడు కుభఫలము ననుభవించునని జ్యోతిశ్మా స్ర్రము. 


నితమోరు : నితమ్బౌ చ ఊరూచ ఏషాః సమాహారః నితమ్మోరు, 
తత్‌=నితమ్ఫోరు! E 


గుణమయం : గుణైః [పచురః గుణమయం। 
శువదళోచితమ్‌ ; కుభాశ్చతాః దళాళ్చ, వభదశాః, శభదశానాముచి 


వింశ సర్గ 157 


భావము : 

శ్రీ [వియురాలా! నన్నని నూలుచే చేయబడిన, నీయొక్క వస్త్రము 
సీ నితంబములను తొడలను నెందువలన, దాకుచున్నదో, మజశీయు నెందువలన నీ 
స్తనములను న్పృశించుచున్నదో, ఆందువలన నందములై న యంచులకుందగి నట్టు 
స్పర్శరూపమగు భోగ మును జేయుచున్నదని వస్రపక్షమున భావము. 

పశాంతర మున - సౌశీలాది గుణములతో. గూడిన యొకానొక పురుషుడు 
సీ నితంబములను రెంటిని, సీతొడలను రెంటిని నెందువలన ముద్దిడుకొనుచున్నా డో 
మతియు నెందువలన నీస్తనములను( గౌగిలించుకొను చున్నాడో, యందువలన, 
జ్యోతిశాస్త్రమునందు. బిసిద్ధములై న శుభ్యగహములగు శ్నకాదుల దశలకు(దగిన 


విధముగా సురత రూపమగు భోగ ముననుభవించును. శుభ్ళ్బగహముల చృష్టిలేనిచో 
నీయొక్క నితమ్బాద౪వయవములగు న్పృశించెడి భోగ ముననుభవింవడుగదా! 


శుభ గ వాదశ లయందు జనము శుభఫలమును. బొందునని జో-తిశ్శాస్త్ర సిద్ధాం 


తము" అని వురుష పక్షమున భావము. 1148 
ళో, లీన చీనాంశుకం స్వేది దరాలోక్యం విలోకయన్‌। 
తన్నితమృం సనిశ్వస్య నినిన్ల దినదీర్థతామ్‌॥ 148 


ప.వి. లీననీనాంశుకం _ 'స్యేది 3 దోరాలోక ం - విలోకయన్‌_ తన్నితమృం - 
జ నిఃశ్యన్య జ నినిన్ల _ దినదీర్గ తామ్‌. 


ఆర్థము: సః=-ఆ నలుడు, స్వేది == చెమటగల్లిన. కావుననే, లీన వీనాంశుకం, 
లీన నితమృముతోనంటుకొని యొక్క-టిగా నేర్పడిన, చీనాంశకం == 
చీనదేశవు పట్టు వస్త్రము గల్లిన, (కావుననే) దరాలోక్య, దర -- 
కొంచెము ఆలోక $౦ ==-చూడందగిన, తన్నిత మం, తర్‌ —ఆ దమయ ని 
యొక్క, నితమృం= నితమృ|పడేశమును, విలోక యన్‌ చూచుచు, 
ది నదీర్గతామ్‌, దిన = = వగటియొక్క, దీర్షతామ్‌ = పొడవును, 
నినింద --నిందించెను. పగలు నురతము నిషెద్ధముకాన దానిని చేయ! 
జాలక పోయినందువలన( ఐగలుగడచుట నభిలష చెను, ' 

సమాసములు : 
లీనచీనాంశుకం ; చీనానామంశుకం == చీనాంచకర్న లీనం చీనాంశు 


158 శ్రిహర్త నైషధము 
కం యస్మిన్‌ తతి --లీన చీశాంశుకం, కక = లీన చీనాంచకమ్‌: 
సేది : 'స్వేదః ఆస్యఅ స్తీతి=- స్వేది, తత్‌ __ స్వేద, 
దరాలోక్యం : ఆలోకయతుం యోగ్యం = ఆలోక్యం, దరనూలో 
క్యం, డరాలోక ల, తత్‌ — =-దరాలోక కం; 


భావము : 


ఆ నలుడు, చెమటచే( దడిసి. నితంబమున కంటుకొని పోయినదై 
కొలదిగా( గానవచ్చెడి యా దమయ న్టియొక్క- నితమృమునుం జూచుచు నామెను 
సంభోగింపంగోరెను. కాని పగలు పొడవుగా నుండిపోవుటవలన, పగటియందు 
నురతము నిషేధింపంబడుటచే పగటియొక్క పొడవును నిందించుచు నెప్పుడు 
పగలు గడచునా యని నిరీక్షించుచులడెను, ॥148% 


క్లో. దేశమేవ దదంశాసౌ (ప్రియాద న్లచ్చదా న్రికమ్‌। 
చకారాఒధరపానస్య తతై )వాలీక చాపలమ్‌॥ [థీ 


ప. వి.దేశమ్‌ _. ఏవ. దదంక - అసొ _ [ప్రయాద న్హ చృదా స్తకమ్‌ - 
చకార _ అధరపానన్య pa తత - ఏవ _ అలీకచాపలమ్‌. 


అర్థము. ఆసౌ==ా ఈ నలుండు, (పియా దన చృదానికమ్‌, |వియా=|[వియు 
రాలి క్క_;ద న్తచ్చద== వెదవియొక das ఆంతిక మ్‌ నమీప మందలి, 
దేశ మేవ స్థానమునే యనగా గడ్డమునే, దదంళ == కొతికెను, తథా== 
అట్లే, తతై తె 9వ=- అచ్చటనే, కొటికిన |పదేశ మందే, అధరపానస్య; 
ప్ర = పెదవియొక్క, పానన్య = పానమునకు, ఆలీక చాపలమ్‌; 
ఆలీక = =ానిరర్భక మైన, చాపలమ్‌=ా చాపల్యమును ననగా నా వదేశము 
నందే చుచ్చున కాలము నందేర్పడు ధ్వనివంటి ధ్వనిని, చకార = 
చెసెను. చుమృనము రతికి నుద్దిపక మగుట వలనను నది రతికి అంగ 
మగుట వలనను, పగలు సురత [క్రీడ నిషిధ్రమగుటవలనను నక్త “రతి 
కాలే ముఖంస్ర్రీణాం జుద్ధ మాఖీటకే శునామ్‌ అను స్మృతి ననునరించి 
రతికాలమందు స్రీలకు నోరు జుద్ధముగ నుండుటవలనను, మణీయొక 


వింశ సర్గ 1£9 


కాలమునందది లేకపోవటవలనను పెదవిని, జుమ్చునము, చేయలేదని 
యర్థము. 


(పియాద న్లచ్చదా న్రికం : (వియాయాః దన్తచ్చదః = |ప్రియాదన్ల 
చృదః, [వియాద న్స చ్చృదన్య ఆస్తిక పా | వెయాదన్సచ్చదా_న్తిక £, 
తం=| వియాడ న్హచ్చదా_స్టిక మ్‌। 
అధరపానన్య : ఆధరస్యపానం = ఆధరపానం, తన్య = ఆధర 
పానస్య। 
అలీకబాపలమ్‌ : చపలన్య కర్మ = చాపలమ్‌, ఆలీకం చ తత్‌, చాప 
అర చ-=అలీకచాపలమ్‌, తత్‌ _ అలీక చాపలమ్‌! 
భావము ; | 
ఈ నలు(డు |పియురాలి పెదవికి సమీపమందతి గడ్డముకే కొటికెను. 
ఆ |పదేశమందే యథరపానమునకై నిరర్హకమైన |పయాస ననుభవించెను. 
పగటియందు సురతము నిషేధించుట వలనను, సురతకాలమండే స్రీలకు నోరు 
పరిశద్దమని కాస్త్రముండుట వలనను సురలేతరకాలనుందు పరిశుద్ధముకానందు 


వలనను నలుడు దమయ న్తి పెదవిని, జుమృనము చేయలేదు. ఏలయనగా- 
నా సమయమునందు నామెయొక్క వెదవి పరిశుద్ధ ముగాదు. 11481 
ష్‌ న న క్షమే చపలాపాజీ। సోఢుం స్మరశరవ్యథామ్‌। 
క్‌ పసీద (పసీడేతి స తాం (పీఠామకోపయత్‌॥ 150 
శ చ చపలాపాజి - సోఢుం - స్మరశరవ్యధామ్‌ - తత్‌. _ 
(పనీద - ఇతి. నః _ తాం _ ప్రీతామ్‌ - అకోపయన్‌ = 
ఆర్థము. హే చపలాపాజ్లి! =ఓ చంచలాశ్షీ! స్మరశ రవ్య థామ్‌; స్మర -=మన్మ 
థునియొక jis శర == బాణముంవలని,వ్యథామ= దుఃఖమును, సోఢుం 
ఓర్చుటకు, నక్షమే==శ కుడనుకాను, తక్‌ =.అందువలన, |ప్రసీద, 
(పసీద = (పసన్నవు కమ్ము, [పసన్నవుకమ్ము, అనగా సురతమునకె 
దయ,జూపుమని యర్థము ఆ ఇతి = ఇట్లు, ఉక్తా = చెప్పంబడినవై, 
(ప్రతామవి = సంతోషించిన చైనను, తాం =ఆ (వియురాలిని, అకోప 


| 


160 శ్రీహర్ష నైషధము 


యక్‌ __ కోపింవ(జేనెను. పగలు నంభోగము నిషి ద్ధముకాన దాసిని. 
గోరు౬బే నామెకు కోపము వచ్చినదని యర్థము | 


సమాసములు ; 
చపలాహొజీ : చపలే అపాటే యస్యాస్సా — చపలాపాజీ, తస్యాః సం 
౧” గ ౧ 
బుద్ధిః మ చపలాపాళ్లీ! 
స్మరశరవ్యథామ్‌ : స్మ గన్యశ రాః - స్మరళరాః, స్మరశరె 8 వ్యథా = 
స్మరశరవ్యథా, తాం = స్మరశరవ్యథామ్‌! | 


భావము : 


ఓ చపలాశ్నీ! మన్మథ దబాణములవలవి వాధను సహింపలేక యున్నాను, 
కావున [పసన్నురాలవై నురతమునకు దయను(జూవుము. ఆని చెప్పి యామెను( 
బరివోసాదులచే సంతోష పఆఅచినను, వగలు నురతము నిషి ద్ధముకాన నాకోరిక చే, 
నామెను కోపింప.జేసెను. 11501 


కో. నేత్రే నిషధ నాథస్య (పియాయా వదనామ్నుజమ్‌' 
తత స్పృనతటొ తాభ్యాం జఘనం ఘనమీయతుః॥ 151 


ప. వి. న్నేతే _ నిషధనాధస్య - |వియాయాః - వదనామ్బుజమ్‌ - తతః -' 
ననతటౌ - తాభ్యాం - జఘనం - ఘనం - ఈయతుః - 


ఆర్ధ ము; నిషి ఛనాథన్య = నలునియొక్కం, నేలే==కన్నులు, (వియాయాః = 
[వ్రియురాలియొక్క, వదనామ్సుజం == ముఖపద్మమును, ఈయతుః = 
పొందినవి. తతః=-తర్యాత, _స్తనతటౌ= స్తనముల పరిసర ములను, 
ఈయతుః_- పొందినవి, తాభ్యాం == ఆ_సనతటములనుండి, ఘనం. 
గట్టిదై న, జఘనం =నితమ్బమును, ఈయతుః == పొందినవి. అతడు 
కామపీడితు. చగుటవలన నీవిధ ముగా న్మేతములు వెక్కులగు నవయవ 
ములవై బడినవని యర్థము. 


వః నేత ములు వెక్కుసానముల యందు శ మముగా లగ్నముల్రై నట్టు 
థి 
చెప్పుటవలన పర్యాయాలజ్కార ము, 


వింశ సర 181 


నిషధదేశవు ప్రభువగు నలునియొక్క కన్నులు కామవీడితములై తొలుత 
(వియురాలి ముఖకమలమును, తర్వాత నామెయొక్క- _సన్మపదేశములను తర్వాత 
నామెకు సంబంధించిన గట్టి సిశంబమును. బొంది నవి, ॥ 1511 
శో. ఇత్యధీరతయా తస్య హఠవృ త్తి విశజ్కినీ । 
రుటిత్యుత్తాయ సోత్కజ్ఞ మసానన్వసర తీ సఖీః॥ 152 
వ, వి, ఇతి _ అధీరతయా _ తస్య - హఠవృత్తి విశజ్కినీ - రుటితి _ 
ఉత్హాయ నా సోత్కణ్ధం - అసౌ - అన్వసరత్‌ - సఖీః - 
అర్ధము. కితి---ఇట్టు చెప్ప(బడిన, తన్య == ఆనలునియొక్క-, అధీ రతయా == కామ 
చాంచల్య ముచే, హఠవృ త్రవిశజ్కినీ, హఠవృ త్తి == ఆతనియొక్కబలాత్కా 
రుటితి వెంటనే, ఉత్రాయ = లేచి, యనగా నలుని పక్షఃస్థలమునుండి 
రేచి, _సనోత్కభ్ధమ్‌ = ఆవేశముతో, గూడినదై , సఖీః = చెలికత్తె లను, 
అన్వసరత్‌ == ఆనుసరించెను. 
సమాసములు : 
అదీరతయా : ధియం రాతీతి-ధీరః, ధీరస్య భావః--ధీరతా, న 
ధిరతా-- అదీరతా, తయా = అధీరతయా। 
హఠవృ తి విశజ్కినీ : హఠాచ సావృత్తిళ్చ == హఠవృత్తిః, హఠ 
వృత్తమ్‌ విశజ్కత ఇతి== హఠవృ త్తి విశజి,సీ। 
సోత్క_ఖమ్‌ : ఊత భయా సహితమ్‌ యథాత థా == సోత్కణబ్ధమ్‌ | 
భావము ; 
ఇట్లు తన (వియుడగు నలుని. కామచాంచల్యము ననునరించి యతడు 
రతమునకై. తమ్న ఐలాత్క-రించునే మో యని. సంశయించుచు, దమయ ని 
వెంటనే యాతని వక్షఃస్థలము నుండిలేచి యుత్క్ధతో( గూడినదై చెలిక _త్రెలను 
వెంబడించినది. ॥ 1521 ల్‌ 
శ్లో. న్యవారీవ యథాశక్తి స్పన్షం మనం వితన్వతా! 
ఖైమ్‌ కుచ నితమ్చెన నలసంభో గలోభినా॥ 158 
11) 


162 


శ్రీహర్గ నైషధము 


నల 
(ay 
PX 


వ, వి, న్యవారి - ఇద _ యథాశ కి _ స్పనం = మనం - విత తన్వతా wD a 
—_ 0 ది న 
ea - నలసంభోగలోభినా _ 
అర్ధము. భై మీ = దమయ్యన్తి, నల సంభోగలోభినా;  నల=నలునియొక్కం, 
నా = సంభోగ మునకు, లోభినా= కాంక్ష గల్లిన, స్పన్టం=ా నడకను, 
మన్గం=కొలదిగా, వితన్వతా = చేయుచున్న _ యనగా నడకను (పతి 


బంధించుచున్న, కుచనిత మేన; కుచ _ _సనద్వయముచేతను, నిత 
మేన= జఘనద్వయము చేతను. యుథాశ క్రి = శ క్రికొలది, న్య వారీవ=ా 


ఆగ్షగింపంబడినదో యనునట్టుండినది. 
_ సమాసములు : 
యథాశ క్రి :శక్తి మనతి(క మ్య == యథాళ కి 
కుచనితమేన: కుచౌచ, నితమ్బాచ ఆవయోః సమాహోరః = కుచసి 
తమ్బం, తేన =- కుచ నితమేన। 
నలసంభోగలోభినా : నలస్య సమోగః= నలసమ్ఫోగ 8, నలసమ్ఫోగే 
లోభః ఆస్య అ స్తీతి=- నలసంభోగలోలీ, తేన-= నంస మ్యోగలోభినా 
భావము ; 


ఆ దమయ ని, నలుని సమ్ఫోగము గోరుచున్న యనగా మర్దన స్పర్శన 
ములు మున్నగు సరిభోగమును(గోరుచున్న తన _స్తనద్వయముచేతను, నిత మ్బ 
ద్యయమాచేతను, యథాశక్తి మందగింప(బడిన నడక గల్లిన దాయెనో యనునట్టు 


మెల్లగ నడవసాగాను. ఆనగా సన జఘనములు పెద్దవిగా నుండుటవలన వాని 
భఛారముచే నా నామె నడుక(జా లక పోవుట యేర్పడినది.. కాని మర్దన స్పర్శనాది 


రూప: సంభోగ ములచె నామెయొక్క- స్త సనజఘనముల కాశయుండు ఓఒవలననవి 
_యందుఅకై యామెయొక్కు నడకను మందగింప(జేసినవో యనున ట్లు ఆమె 


మెల్లగా నడువ సాగిన దని యాశయము. 1158 

శో అపి (శోణిభరస్వైరాం ధర్తుం తామశకన్న సా । 
తదజ్లసజజ _స్తమోః గజ స్తమోరుదోరపి i [058 

ప.వి. ఆవి - (శోజీభరస్వైరా - ధర్తుం _ కామ్‌ _ ఆశకత్‌ _న _ సా 


Cy ౫ 


తదజసజజ న్తమృః ఎ గజ స్తమోరుదోః _ ఆపి. 
గ గ = — 


వింశ సర్గ 168 


ఆఅఆవము; సః---ఆ నలు(డు, గజ స్తమ్మోరుదోరవి; గజా ఏనుగులను, (గ వడి, 


న్లమ్భ = నంభములవలె, ఉరు= గొప్పవై న, దోరపి-= భుజములుగ ల 


క 

వాడై నను, తదజ్జసజ్ఞజ స్తమృః; తత్‌ == ఆ దమయ నియొక్క-, అజ్ల= 
మలా a ౧ చీ టీ 0 

దేహముయొక ,, సజ్జజ - స్పర్శమువలన(గల్లిన, _స్తమృః=క దలిక 
లేక పోవుటయనెడి సాత్తికభావము గల్షిన వాడె, (శోణిభర నై రాం; 
(గోజిభర == నిత మృముల భారముచే, న్వైరాం== మంద గ మనముగల్లిన, 
తామ్‌ =-అఆ దమయ న్తిని, ధర్షుం=- పట్టుకొనుటకు, ననగా నడ్డగించుటకు, 
నాఒశకక్‌ == సమర్థు(డుకాలేదు, ఏలయనగా _ పనిలేనివానికి, సహకారి 
నన్సుదయున్నను (పయోజనములేడు, ఆనగా నతని భుజబలాదులతడు 
పనిలేనివాడగుటవలన దమయ నిని నిరోధించుటకు సహాయపడ లేదని 
యర్థము, 

సమాసములు : 


శోణిభర'సై పరాం. : (కోణ్యోః భరః== (శోణిభరః, | శోణిభరేణ 

సైరా = |(శోణిభర ప్వైరా, తాం--|శోణిభరస్వైరాం! . 

తదజ సజజ _స్రమృః: త సాం$అఆజం --తదజం, త దజ్జస్యసజ్లః = త దజ్జ. 

౧ ౧ ఆజ ౧ ౧ ౧ ౧ ౧ 
సజః, తదజసజాత్‌ జాయత ఇతి=-త దజసజజకి | త దజసజజక్సాసౌ 
౧ ౧ 0 nO ౧ ౧ 
స్తమృశ్చ= త దజ్జనజ్ఞజ_సమృః | 

గజ స్తమ్చోరుదోః: గజస్య స్తమౌా=గ జ స్తమ్మా, గజ స్తమ్మావివడరు 

దోషాయస్య సః = గజ స్రంభోరుదోః | 
భావము : 

ఆ నలు(డు, ఏనుగులనుంగ పడి స్తంభములవలె గొప్పవై న భుజములు 
గల్లిన వాడై నను నాదమయ న్లియొక ్క- శరీరస్పర్శచే క దలిక లేక పోవుట యనెడి 
“* స్తంభొమను సా_త్రికభావము గల్లినవాడైై, యనగా కదలలేనివాడై , జఘన 
భారముచే మందగ మనము గల్లినటై నను, నాదమయన్తి నడ్డగింపలేక పోయెను. 
పనిలేనివానికి బలము మున్నగు సహాయ సంపదయున్నను నవి యపయోగ పతవని 
యాశయము, న్‌ 11లీ4॥ 
క్లో. _ అలిజ్షాలిజ్ల తన్వంగి! మామిత్యర్థగిరం (ప్రియమ్‌ । 

స్మిళ్వా నివృత్య పళ్య స్రీ ద్వారపారమగాదసొ [1 194 


164 శ్రీహర్ష నైషధము 


జ. ఆలిజ్ల కా ఆలజ్జీ క్‌ తన్వజ్లీ _ మామ్‌ _ ఇతి. ఆర్ధగిరం ష్ష్‌ (వయమ్‌ ఇ 
స్మిత్వా _ నివృత్య _ పళ్యన్తీ - ద్వారపారమ్‌ - అగాత్‌ - అసౌ. 
అర్ధము: అసొ=- ఈ దమయన్ని, తన్వజ్లీ=- ఓ కృళాజ్లీ ! మామ్‌ == నలుడనైన 
నన్ను, ఆలిబ్గ == కౌగిలించుకొనుము, ఆలిజ్ఞ == కౌగ లించుకొనుము, ఇతి== 
ఇట్లు, అర్థగిరం= ఇతరులు వినెదరను భయముతో మాటయందు సగ పాలే 
గల్షిన, [వియం = [వియుడగు నలుని, న్మిత్యా= మందవానము గావించి, 
నివృత్య == వెనుకకు మజలి, పళ్య స్పీ=- చూచుచున్నదై , ద్వారపారం; 
ద్వార=-- ద్వారము యొక్క, పారం == ఆవలిభాగ మును, . అగాత్‌ = 
పొందెను, ద్యార మును దాటెననీి యర్థము. 
సమాసములు : 
అరగిరం : ఆరాగిః యస్యసః == ఆర్హగీః, తం-ఆరగిరం। 
& 9 © @ . 
ద్వారపొరం క ద్వారస్యపారం = ద్యారపారం తల్‌ = ద్యారపారం | 
భావము : 
అట్టు దమయ న్రి మందగ వనము చేయుచుండగా, నలుడామెను సంభో 
ఢించి, యోకృశాజ్లీ గ్‌ నన్నుంగౌగ లించుకొనుము, కౌగలించుకొనుము. యని 


యితరులు విందురనెడి భయముచే సగము స్పష్టముగా విన(బడునట్టు పలికెను, 
అప్పుడా చమయ ని నముందహాసము గావించి వెనుకకు మటలి చూచుచు 
ద్వార మును దాటి పోయినది. మ ॥1155॥ 


కో,  పియస్యాఒ,పియమారభ్య తమ న్లర్హూనయాఒనయా 
శేకే సాలీనయాఒ౬ఒలిభ్యో న గన్తుం న నివర్తితుమ్‌ ॥ 15. 


ఫ్‌ (వియస్య - అ్మవియం - ఆరభ్య -_ తమ్‌ _- అన్తః _ దూనయా -_ 
అనయా _ శేకే _ ళాలీనయా ఆలిభ్యః _ న - గన్తుం- న - 
నివర్తితుమ్‌. | మ మ 


ఆర్థము: | [వీయస్య == |(వియుడగు నలునకు, ఆ్యవీయం — అత్మక మించుటయను 
ననిష ష కార్యమును, ఆంభ్య కావించి, తమ== ఆ య వియమును(గూర్చి, 
అంతః _లోవల, దూనయా = దుః ఖీంచిన, శాలీనయా = సిగ్గుపడిన, 
అనయా = — ఈ దమయ న్రిచే, ఆలిభ్యః == చెలిక_త్తెలనుండి, గ న్రుపేవీ= 


వెళ్టబకును, నశ్లేకే == శక్యనుగాలేదు. తథా = అర్ది, నివ ర్తితుం=- 


వీంశ సర్గ 165 


మణిలుటకునుఆనగా (వియునివద్దకు దిరిగివచ్చుబకునున శేక శ్‌ క్యముగా 

లేదులోవలదుఃఖ:మండుటవలనచెలిక _తెలనుండి వెడలిపోవుటకును, నిగివలన 

వీయునియుద్దకు మఅలవచ్చుటకు నామె శక్తురాలుకాలదని యర్థము. 
సమాసములు : 

అ|పియం : న (వయం = అ్మవియం, తత్‌ == అ|వియం' 
భావము ; 

[వియుడగు నలునకు మాటను వినక పోవుటయను నత్మిక మణ రూపమగు 

సిష్టమును( గావించిన దమయనస్తి, దానిచే నంతరంగ మున దుఃఖించినదై , 

గడుసుతనములేని యామె చెలిక త్రెలనుండి వెడలిపోంజాలక పోయినది. అలై 
సిగ్గుచే భర్తయొద్దకు మటిలిరాలేక పోయినది. 115611. 


శ్లో. అకథయదథ వన్లిసున్దరీ ద్వాః 
సవిధము పేత్య నలాయ మధ్యమహ్నః | 
జయనృప! దినయౌవనోష్మ తపా 
'ప్రవనజలాని పిపాసతి క్షితి నే॥. 167 
పవి, అక థయక్‌ - అథ _ వన్టినునరీ వ ద్వాః- “సవిధం నా ఉ పేత్య - నలాయ - 
మధ్యమ - అహ్నః - జయ = నృప! - దినయౌనవన' “'ష్మతప్తా - వ్టవన 
జలాని _ వీపాసతి _ క్షితిః _ తే, 
అర్ధము: అథ = దమయన్రి వెడలిపోయిన పిదప, వన్చిసున్తరీ == ఒకానొక వైతా 
లికురాలు, ద్వాఃసవిధం == ద్వార ముయొక ,. సమిపమును, ఉ పేత్య == 
పొంది, నృప=ాఓ రాజా! జయ==ఆందటీని మించి వర్తించుము., 
అహ్నః=దినముయొక ఇ, మధ్యం. = మధ్యభాగ ము, అనగా మధ్యా 
హ్నము (వచ్చినది) కావుననే, దినయొవ న్‌ ష్మతప్తా, డిన- పగటి 
' యొక్క, యౌవనం = తారుణ్యముయొక గా, అనగా పూర్ణావస్టయొక్క, 
పష == వేడిమిచే, త ప == కాల్చ(బడిన, శీలి భూమి, తేని 
యొక, ప్లవన జలాని=- న్నా నజలములను, 'వీపాసల=- పానముంచేయ, 
గోరుచున్నది తాపము దాహమునకు కారణముగదా! ఇతి=-=అని, 
నలాయ=నలునికై, ఆక థయత్‌ = చప్పినది. మధ్యాహ్నపు స్నానము 
..... నకు సమయమాసన్న మైనదని యాశయము. 


166 శ్రీహర్ష శై వధము 
సమాసములు 
వన్టిసున్దరి : వన్దినాం నున్దరీ = వన్షినున్తరీ; 
ద్వాఃసవిధం : ద్వాఃసవిధః, ద్వాఃస్సవిధః। తం౦= ద్యాఃసవిధంః 
_ దినయౌవనోష్కతప్తా : దినస్య యౌవనం = దినయౌవనం,దినయౌవనస్య 
ఊష్మా -=దినయౌవనోష్మా, _ దినయౌవనోష్మణా తప్రా=-దినయౌవ 
నోమ్మతప్రా। 
ప్రవనజలాని : ప్రవనస 3 జలాని = ప్రవన జలాని, తాని= ప్ట్రవనజలాని | 
భావము : 


తర్వాత దమయని వెడలిపోగ నే, వె తాలికురాలు ఒక్కతె, ద్యారము 
కడకు వచ్చి ఓ రాజా! జయము. మధ్యాహ్న కాలము సమీవించినది. ఈ మధ్నా 
హ్నముయొక్క- వేడిమిచేత భూమి తాపము,జెందినదై నీ స్నాన జలములను 
(దాగంగోరుచున్నది. అనగా నీవు మధ్యాహ్నస్నానమును. జేయమని యా 
శయము, 15/4 
ల్లో. ఉపహృత మధిగజ్బమమ్చు కమ్ము 
చృవి తవ వాజ్బుతి కేశభణ్లీసణ్ఞాత్‌ । 
ఆనుభవితు మనంతరలి తరణ్గా౬ 
సమళమన స్వసృమి|శ భావళోభామ్‌॥ 158 


వ.వి, ఉపహృతమ్‌ _ ఆధిగజ్లమ్‌ - ఆమ్బు - కమ్బుచ్చవి - తవ - 


sey a కేశభజ్లిసజ్లాల్‌ - అనుభవితుమ్‌ - అన _న్తరం = తరద్షాఒస 
శమన స స్వ నృృమీగ్ర 'భావశోభామ్‌. 


ఆర్థము: కీణ్సా=- మజీయు, క మ్బుచ్చవి; కమ్మ్భు = ళంఖమువంటి, ఛవి=- తెల్లని 
కాంతిగల్లిన, అధిగ జ్లమ్‌= గంగనుండి, ఉపహృత మ్‌= తేంబడిన యనగా 
కలశ ములతో గంగానదినుండి, తేంబడిన, అమ్బు == ఉదక ము,తవ = 
సీయొక i కేశ భజ్జీసజ్లాత్‌, కేశ కురులయొక గ్రా; భజీ = వంవుతిరిగిన 
చుట్టలయొ క్క, సడ్షాత్‌ = స్పర్శగుండి, అనంత రండా విదప్కతరజ్షా౬స 
మశ మనస్వ స్పృమి శభావశొభామ్‌తరజ్గా౬సమ = ఆలలతోమిట్టపల్రములు 


వింశ సర్గ 16 


గానై_న, శమనస్వసృ == యముని చెలెలగు మిక్కిలి నల్దన్నైన యమునా 
నదియొక కా, మి శ భావ= కలయిక చేత నేర్పడిన, శోభామ్‌ -- సౌంద 
ర్యమును, అనుభవింతుం పొందుటకు, వాష్ళాతి=- కోరుచున్నది. 
శుభములై న గంగాజలముల మధ్య వంపులు తిరిగిన నల్లని కురులను 
ముంచి స్నానము గావింపుము. మిక్కిలి శు భములై న గంగాజలము 
లకు మిక్కిలి నల్లనై న నీకురులతో సంబంధ మేర్చడినచో, [పయాగ శే త్ర 
మంచు గంగాయమునలు కలియుట వలని శోభ యేర్పడునని యర్థము. 
వి. స్వచ్చ ములగు గంగాజలములతో( గలసిన సీకురులు, స్వచ్చము లగు గంగా 
జలములతో( గలసిన నల్లని యమునానదియొక్క శోభను వహించునని 
గంగా యమునల శోభను వైకురుల యందారోపించుట వలన నిదర్శనాల 
జ్కారము, 


సమాసములు : 
'అధిగజమ్‌ : గి జాయామ్‌= అధిగ జ్ఞమ్‌: 

_ కమ్చుచ్చవి : కమ్చునః ఛవిరివ చృవిః యస్యతత్‌ == క మ్చుచ్చవి; 
కేశ ధబ్లీసబ్లాత్‌ : : కేళానాంభజ్ఞయః పై కేశభటజ జయః; కశ భజీనాం 
నజ్జం = కేళభజ్లినబ్లః, తస్మార్‌ == కేశ భజ్జీ సజ్జార్‌ 
తరజ్ఞా౬సమ శమన స్వస్య మిశ కక : తరజి రసమా 
తరణ్గాఒసమా, శమనస్య న్యసా=-క్రమనస్యసా, తరజ్ఞా౭ సమా చ సొ 
శమనన్వసా చ=తరజ్ఞా౭ నమ: మన స్వసా, తర జ్ఞా౭.సమశమన స్వా 
మి[ళభావః == తరజ్షా౭నమళమనన్వసృ మి[ళభావః, తరణ్గా౭నమళ మన 
న్యనృమి శ్ర భావస్య శోభా, తరజ్ఞా౬ నమశమన స్యసృమి భావ శోభా, 
తాం==-తఠ రజా సమశ మనన్వసృ మ్మశభావళోభామ్‌। 

భావము ; . 

మజీయు శంఖమువంటి తెల్లని కా న్తిగల్లిన గంగనుండి కలశ ములతో 
నుదక ములు తే.బడియున్నవి. ఆవి సీ యొక్క వంవులు తరిగిన చల్చని 
వెం (టుకల సంబంధమును( బొందిన విదవ, అలలతో మిట్టపల్ల ములై న 
మిక్కిలి నల్లని యమునా నదియొక్క శోభను వహింప గోరుచున్నవి, 


188 


రక 


et 
ల్‌ 


శ్రీహర్ష నై ధమ 


ఆనగా శు భములై న గంగాజలముల మధ్య వంవులు తిరిగిన నీకురులను 
ముంచి స్నానము గావింవుము. ఆ తెల్లని గంగాజలములతో, నీ నల్లని 
కురులకు నంబంధమెర్పడగనే [వయాగ మేత్రమందు Herts 
క లియుటచే నేర్పడెడి కోభ సంభవించును. [ప్రయాగ కే|తమందు గంగా 
యమునలు కలియును. అందు గంగ తెల్టగను, యమున నల్లగను వత 
క ముగా, గానవచ్చును, గంగానది యడుననే సరస్వతీ నదియు పవ 
హించును. ఇట్లు మూడునదులు నిచ్చట కలియుటచే నీనదుల కూడలికి 


“వేణీ నంగ మి మనియు పేరుగలదు. 11581 


తపతి జగత ఏవ మూర్జిష భూత్వా 
రవిరధునా త్వ మివాద్భుత (పతాపః। 
పురమథనముపాస్య పశ్యపుణె 5 
రధరితమేన మన _న్లరం త్వదీదైః ॥ 159 
తవతి _ జగతః - ఏవ _ మూర్ధ్ని - భూత్వా _ రవిః - ఆధునా - 


త్యమ _ ఇవ _ అద్భుత (పతావః _ వుర మథనం - ఉపాస్య ఇ పశ్య- 
పుణె కః - లా ఎనమ్‌ - అన _నరం సె త్యదీయెః. 


అర్ధము: త్యమివ= నీవలె, అద్భుత [వతాపః== ఆబ్బురము గొల్పెడి [పతాపము 


(పరాక్రమము). వేడిమి గల్గిన, రవిః = నూర్యుండు, అధునా == ఇప్పుడు, 
జగతః == | పపజ్బుము యొక్క, మూర్ధ్న్య్యవ==తలయందిే, (ఆకనము 
యొక్క చెభాగ మునందే) భూత్యా = ఉండి, తపతి (దుర్జనులను 
శాసీంచుచున్నాడు సంతాపమును గల్లించుచున్నాడు, అన _న్లరం= 
స్నానము గావించిన పివవ, వుర మధ్రనం = శివుని, ఉసాస్య= = పూజించి, 
తందీయైరివపుతై §్రః=నీ పూజాపుణ్య ముంచేతనో యనున పట్టు, . ఆధరి 


తండాతలవె నుండి దిగువకు బడ్మదోయంబడిన (మధ్యాహ్నము గడచు 
' సమస్కరించుటకై చూడుమని యర్థము. శివుని యన్ముగహమువలన 


నూర్యుని మించిన (పతాపవంతు (డవు కాగలవు 


వింశ సర్గ : 160 


సమాసములు : 
అద్భుత ప్రతాప 8: అద్భుతః (పతాపః యస్యసః == ఆద్భుత పతాపః। 
పురమథనం : పురాణాం మధసం యేన సః = వరమథనః, తం = 
పుర మథనం। 
త్వదీయె ౩: తవ ఇమాని = త్యదీయాని, తైః = త్యదీయెః। 
భావము ; 
సీవలే నబ్బురము గొల్పెడి [పతాపముతో, గూడిన |పతాపము గల్లిన 
అనగా పరాక్రమము గల్లిన వాడును, వేడిమిగల్లిన వాడును, నగు సూర్యుడు 
ఇప్పుడు (పపజ్బుముయొక్క- తలవెననే - ఆకసముయొక్క  వెభాగ మునస 
యుండి సంతాపమును గల్లించుచున్నాడు. అనగా? (దుష్టులను కాసించుచున్నాడు) 
(పపజ్బుమునకు వేడి నొసంగుచున్నాడు. కాన నీవు స్నానము గావించిన విదప 
శివుని, బూజించుము. నీ పూజా పుణ్యములచేరనో యనునట్లు తలవై భాగము 
నుండి పడ|తోయ(బడిన యనగా మధ్యాహ్నము గడచిన వీదప (గిందికి దిగిన 
యీ సూర్యుని( జూచి (పణమిల్లుము. శివుని (పఠాపముచే నూర్యుని మించిన 
పభావము గల్గిన వాడవుగా కమ్ము. 1591 
క్లో ఆనన్హం హఠమాహరన్నివ హరధ్యానార్చనా దిక్షణ 
స్యాసత్సావపి భూపతిః (పియతమా విచ్చేద భీదాలనః | 
పకద్వార దిశం (ప్రతి (పతీము హుర్ణాజ్నిర్గత _పేయ సీ 
(పత్యావృ త్తిధియా దిశన్‌ దృశమసౌ నిర్గ న్తుము త్తస్టివాన్‌ ॥ 160 
ప్‌ ఆనన్లమ్‌ _ హఠమ్‌ _ ఆహరనే _ ఇవ _ హర ధ్యానార్చనాదిక్షణస్య అ 


ఆసతా _ అవి _ భూపలిః _ ప్రియతమా విచ్చద ఖేదాలసః _. పక్ష 
ద్వారదిశం - (పతి - పతి ముహుః - (ద్రాజ్‌ నిర్గతపేయసీ |వత్యా 
వృశ్తిధియా _ దిశన్‌ _ దృశమ్‌ - ఆస - నిర్గన్తుమ్‌ - ఉత్తస్థివాన్‌, 
అర్ధము: హరధ్యానార్చనాదిక్షణన్య; హర = శివునియొక్క, ధ్యాన=-చింతన, 
అర్చనాది = పూజా మున్నగు వానియొక్క, క్షణస్య = సమయమునకు, 
ఆసత్రావపి = సామీప్యమున్నను ననగా నవి సమీపమునందున్నను, |వియ 

తమా విచ్చేద ఖేదాలసః; _వియతమా = మిక్కిలి వియురాలైన వమ 


170 శ్రీహర్ల నైషధము 


యన్తి తోటి, _విచ్చేద=వినియోగమువలగి, ఖేద = కప్పముతో, 
అలసః = జడత్యము( బొందిన వాడె యనగా క ర్రవ్యజ్ఞానము లేని 
దౌడైన, అసౌ = ఈ, భూపతః = నలమహారాజు, (దాజ్నిర్గత్య ప్రేయసీ 
_(పత్యావృల్రధియా; (దాక = వెంటనే, నిర్గత = వెడలిపోయిన, 
(ప్రేయసీ = వపయురఠాలగు, దమయ _న్లియొక్క-, _పత్యావృ త్తీ==- మజల 
పచ్చుననడి, ధియా = భావముతో, పక్షద్వాందిశం[ ప్రతి = [పక్కనున్న 
ద్వారము నుద్దెశించి, (పతిమహుః = మాటిమాటికీ, దృశం డా దృష్టిని; 
డిన్‌ పెట్టుచు, వాఠం= ఐల పూర్వకముగా, ఆనందం == |వియురాలి 
సమాగ మముతోటి సంతోషమును, ఆహరన్నివ = తెచ్చుకొనుచున్నాడో, 
యనునట్లు, నిర్గన్తుం = ఇంటినుండి వెళ్ళుటకు, ఉత్తస్థివాన్‌ = పడక నుండీ 
'వెకీ లేచెను. 


హరధ్యానార్చనాదిక్షణన్య : ధ్యానం చ, ఆర్చనం చ= ధ్యానార్చనే, 
ధ్యానార్చనే ఆదియస్య నః = ధ్యానార్చనాదిః, ధ్యానార్చనాదేః క్షణః == 
ధ్యానార్చనాదిక్షణః, హరస్య ధానార్చనాదిక్షణః == హరధ్యా నార్చనాది 
క్షణః, తస్య హర ధ్యానార్చనాదిక్షణన్య। 
(ప్రియతమా విచ్చేద ఖేదాలనః : ఆత్యంతం [వియా = |వియతమా, 
[వియతమాయాః విచ్చిదః == [వియతమా విచ్చేదః, [వియతమావిచ్చేదేన 
భేద? --- [వియతమా విచ్చే: ఖీటః, [ప్రాయతమా విచ్చేద ఖేదేన అలసః = 
[(పాయతమా విచ్చద ఖీదాలసః। 

పకద్వారదిశం : పచేద్వారం-=పక్షద్వారం, పచద్వార న్య డక, 
ద్వారదిక , తార = పక్షద్వారదిశమ్‌। 


(పతిముహుః ; ముహుః ముహుః ---|పతముహుః। 

(దాజ్నిర్లత్య ప్రేయసీ (పత్యావృ తిధియా : (దాక్‌ నిర్గతా == దాజ్నీర్గకాః, 
దాజ్నిర్లతాచసా|పేయనీచ = ద్రాజ్నిర్గతపేయనీ,| దాజ్నిర్గత| పేయస్యాః 
(పత్యావృష్తిః వా దాజ్నీర్గత (పేయసీ (పత్యావృ త్తి; (దాజ్న్‌ర్షత _పేయసీ 
[వతావృ_తేః దీః — దాజ్ళిర్గ్లత చేయసీ [పత్యావృ త్తిధీః, తయా = 
_దాజ్నిర్గత్మపవేయసీ _(పత్యానృత్త్తి ధియా; 


భావము : 
శివవూజా సమయ మేతెంచినను | వియురాలి వియోగ ఖేదముచే కర్తవ్యము 
లకు వై ముఖ్యమునొందిన నలమహారాజు, అప్పుడే ఎడలిపోయిన [వియురాలిని 
మజలివచ్చునను భావముతో, (పక్కనున్న ద్వార మువై వు వలుమాజులు చూచుచు 
బలవూర్వక ముగా (పేయసీ సమాగమ మువలని యానన్దమును( గొని తెచ్చుకొను 
చున్నా డోయనునట్టు ఇంటినుండి బయలు వెడలుటకు నెజ్జనుండి లేచెను. ॥ 160% 


ల్లో. ఢ్రీహర్షం కవిరాజరాజి మకుటాలజ్కారహీరః సుతం 
శ్రీహీరః సుషువే జితేస్టియచయం మామల్లదేవీచ యమ్‌ 
_ అన్యాఒకుణరస (ప్రమేయభణితౌ వింశ _స్తదీయే మహా 
కావ్యేఒజయం వ్యగలన్నలస్య చరి తేసర్లో నిసర్లోజ్జ్వల:॥ 161 
ప,వి. శీహర్గమ్‌ - కవిరాజరాజిమకుటాలజ్కారహీరః _ సుతమ్‌ _ శ్రీహీరః - 
సుషువే _ జితెన్టియచయమ్‌- మాముల్లదేవీ -చ- యమ్‌. అన్యాక్షుణ 
రస |ప్రమేయభణితౌ _ వింళః - తదీయే _ మవాకామ్యే _ ఆయమ్‌- 
న్యగలత్‌ క నలస్య _ చరితే _ సర్గః a నిసర్లిజ్వలః. 
అర్ధము: కవిరాజరాజిమకుమలజ్కారః; కవిరాజ == కవ్నిశేములయొక్కం; 
రాజి=-ప జ్హ్‌లో, మకుట (శేష్టమైన వారికి, అలజ్కార = భూషణ 
మైన, హీరః =వ్యజమైన, (్రీహీరః = శ్రీహీరుడు, జిలేస్టిియచయమ్‌; 
జిత = జయింప(బడిన, ఇన్తి)య చయమ్‌ = ఇన్టియముల సమూహము 
గల్లిన, శ్రీహర్షమ్‌ = శ్రీశ్రీ హర్షుండను పేరుగల, య --వ, సుతమ్‌ 
కుమారుని, సుమవే= ఉత్ప త్రిగావించెనో, మా మల్ల దేవీ చ == మామల 
pen ౧ 
దేవిషను తల్లియు, యమ్‌=ఏకుమారుని, సుమవే=కనెనో, ఆన్యా 
మృ్ధ, రన [పమయభణితా; అన్య =- ఇతరులచే అక్షుణ్ణ = స్ప ్రశింవ' 
బడని, రస-_- శృజ్షారాది రసములు, [వమేయ=-- విషయములతోంగూడిన, 
భణితౌ = వాక్యములు గల్గిన, తదీయే = ఆ శ్రీహర్షునకు సంబంధించిన, 
'. మహాకావ్యే == మహాకావ్యమగు, నలన్య=నలునియొక)_. చరితే-- 
$ గ్రా 
చర్మితయందు, నిసర్జొజ్వైలః == స్వ భావముతో పకాశించునట్టి, ఆయమ్‌ = 
ఈ, వంశ: = ఇతువదియెన, సర్గః == సర్గ, వ్యగలక్‌ = కడచినది, 


172 (శ్రీహర్ష నైషధము 


అన్యా౭౬కుణ రన వ'మేయ భణితౌ : అన్న్యైః అమణ్ఞాః == ఆన్యాతుణ్థాః, 
అక్షుజాః a సాక ప్రమెేయాః యాను తాః _ ఆన్యాఒమణ్దంస్నపమెయాః, 
అన్యాఒ క్షుజ్జ రస్యవమేయాః భణితయః యన్మిన తత్‌ = ఆన్యాక్షుజ్జ 
రస వమేయ భణిత, తస్మిన్‌ = అన్యాఒ మజ్జ్దరస్మపమెయభణితా, 
తక్కిన వానిని వెనుకటి సర్గలయందువలె, జూచుకొనవలయును. భావము 
గూడ వూర్యమువలె (గ హింవవలయును. 1161! 


ఇతి 
శ్రీమదాతేయ గోత్ర శ్రీమదుడాలి నృనింహకాస్ర్రీ 
తనూజ వి, కమ నింహపురీ వేద నంస్కృత క లాళాలా 
భూతవూర్వ (పధానోపాధ్యాయ 
శ్రీ సుబ్బరాముశా స్త్రీ 
విరచిత మగు 
నైషధాన్ల వాఖ్యకు 
వింశసర 
౧ 
సమా వము 
శమ్‌. 


శ్రి SO: కక అల 0 
౧౨౫ యమా 
ఆంధ వ్యాఖ్య 
ఏకఏవింశ సర్గ 


శ్లో, తం విదర్శ్భరమణీమణిసౌధా దుబ్జిహాన మనుదర్శిత నేవై 
అర్పణా న్ని జకరస్య నరేన్దె) రాత్మనః కరదతా పున రూచే॥ | 


ప, వి. తం - విదర్భరమణీ మణి సౌధాత్‌ - ఉజ్జిహానం- అనుదర్శిత సేవై 8 - 
అర్పణాత్‌ - నిజకరస్య - నరేన్దెః ల్ల ఆత్మనః _ కరదతా _ వనః-_ 


ఊచే. 


అర్థము. విదర్భరమణీ మణిసౌధాక్‌, విదర్భరమణీ == దమయ న్తియొక్క-, మణి 
సౌధాత్‌ -రత్నపుమేడనుతిడి, ఉజ్ణిహానం=- వెడలుచున్న, తమ్‌=ఆ 
నలుని, అను== ఉద్దేశించి, దర్శిత సేవై 8, దర్శిత = చూపబడిన, సేవై 8= 
_సేవలుగల, నరేన్టః=సా మ న్లరాజులచేత, నిజక రస్య —తమ కర 
మును, అర్ప్బిణాత్‌-ఇచ్చుటవలన, ఆనగా మెట్టనుండి దిగు సమయమున 
తమ హ_న్లములను బట్టుకొనుట కిచ్చుటవలన, ఆత్మనః=-తనకు, కర 
దతా=-కప్పము చెల్టించుటం (హస్తము నిచ్చుటు) వునః = మరల, 
ఊచే = చెప్పబడినది, కప్పము చెల్లి ంచుటచేత నే వారికీ కరదత్యమున్నను, 
మర్ల మెట్టనుండి దిగుటరు( బట్టుగా కరమును (హస్తమును, క ప్పమును) 
ఇచ్చుఒవలన కరదత్వ మెర్పడినదని యర్థము, ఆనగా క రదానమునందు 
బునరు_క్తి యేర్పడినదని యర్థము. దీనివలన నలునకు చ కవర్తిత్వము 
నూచిత ము, 


7 న క 
కేతకీ. భ్రీవార్ష వై షథము 


విదర్భరమణీ మణిసౌధాత్‌ : విదర్భాణాం రమణీ ౫ విదర్భర మణీ, 

మణిమయ క్వాసొ సౌధళ్ళ్చ == మణిసౌధః, విదర్భర నుణ్యాః మణి 

సౌధః = విదక్భరమ శీమణిసాధః, తస్మాక్‌ == విదర్భరమణీమణిసౌధాత్‌ 

దర్శితసేవై * : దర్శితా సేవా యైస్తే-=-దర్శితసేవాః, ల్రై8==దర్శిత 

సేవై 8, 

నిజకరన్య : నిజళ్చా సొకరశ్చ=నిజక రః, తస =-నిజక రన్య, 

నరేన్దె9ః : నరాణా మిన్హా9ః == నరేన్దా9ః, తై 8=-నరే న్దెః. 

కరదతా : కరం దదతీతి=క రదాః, కగదానాం భావః-కరదతా. 
భావము : 


దమయ న్టియొక్క- రత్నవుమేడనుండి వెడలి వచ్చుచున్న యా నలు నుద్దే 
కించి, యంతఃపుర ద్వార మువద్ద సొమన్నరాజులు వన్దనాది సేవలను గావించి, నల 
మహారాజు మెడనుండి దిగునవుడు, ఆయనకు బట్టుగా తమకరమును (హస్తము 
లను, కప్పమును) అందించినవార్రై మరల కరిదులై రి. అనగా కప్పము గట్టిన 
వార్రెరి. నాధారణముగా కప్పముకట్టుటచే కరదులై న రాజులు తమళ ర ములను 
(హ_స్రములను) నలుని కందించుఒువలన మరల కరదులైరని యాశయము, 
గి నివలన నలునకు చ[కవర్తిత్వము నూచితము. 
శో. తస్య చీనిసిచయైరపి బద్ధా సద్ధతిః సదయుగాత్‌ కఠినేతి। 
తం స్యధదత్త శిరసాం ఖలు మాలై రాజరాజి రభిత। 
(పణమ స్తీ॥ 2 
ప. వితస్య _ చీనిసిచయైః _ అవి _ బద్ధా - వద్ధటః - పడయుగాత్‌ _కరినా. 
ఇతి - ఉం-వ్యిధిత్త = శింనాం-ఖలు మాలై $ః జా రాజరాజిః -అభితః క్‌ 
(పణమ గీ. 
ఆర్థము. రాజరాబిః-- సామ _న్లరాజులవరుస, ఆభితః =- ఆంత ట, [పణమ స్తీ = 
భూమివై శిరస్సును వంచి వన్షనమాచరించుచున్న బై, ' చీనినిచయ్రిః = 
చీనాదేశవు వస్ర్రములతో, ఐద్ధ్వావి == క ట్టబడినను, వద్ధతిః=2 మార్గము, 


వింశ సర్గ 116 


తన్య= —ఆనలునకు, కరఠినేతి=-కరినమను కారణమువలన, తాం=-ఆ 
మార్గమును శిరసాం=తలలయొక్క-, మాలై రః == వుష్పమాలికలచేత, 
వ్యధ త్త ఖలు = క ప్పినదో యినునట్టుండెను. పాదములకం టను భూమి 
కఠినముగా నుండుటవలన నచ్చట పాదము లుంచినచో నలునకు నొప్పి 
కలుగునని భావము. 
సమాసములు : 

చీనసీచయెః * చీనానాం సిచయాః = చీనసిచయాః,తై. ౩ == నీననిచయైః , 
పదయుగాక్‌ == పదయోః యుగం == పదాయుగం, తస్మాత్‌ == పద 
యుగాక్‌. 


రాజరాజిః : రాజ్ఞాం రాజీః--- రాజరాబిః. 


భావము : 

సామంతరాజుల వరున నలునిమార్గమునందు నెలవరకు తలన వంచి 
ననున్కరించుచున్న బై. యామార్గము చీనాదేశవు వస్త్రములతో గప్పబడినను 
నలుని పాదములకు కఠినముగా నుండునను కారణముచే దమతలలలోని పుష్ప 
మాలిక లచే దానిని గప్పినడో యనునట్లుండెను. నలుని పొాదములకం౦టెను భూమి 
క ఠినముకాన దానివై పాదము లుంచినచో నొప్పి యేర్పడునని యభ్శిపాయము. 

ఓ. డా గుపాహియత తస్య నృపై 
_సద్దుష్టిడాన బహుమానకృతార్థః 
యా 
స్వస్వదిశ్య మథ రత్న మపూర్వం 
యత్న కల్పితగుణాధికచి. తమ్‌. 3 
ప. వి, దాక్‌ కా ఉప్నాహాయత - తన్య అ నృవెః క్ల తద్దృష్షిదానబహంమాన 
న | సనా ౪ అ 
కృతార్థెః = స్యస్వదిశ్యమ్‌ _ అథ _ రత్నం _ అపూర్వం _ యత్న 
కల్పిత గుణాధిక చితం, 


అర్ధము, అథ ౫ = నమస్కరించిన విదవ, తస్య ఆ నలునియొక్క, దృష్టి దాన 
కానక దృష్టిదాన=- చూవునిచ్చుట యనగా చూచుట యను, 


176 శ్రీహర్ష నైషధము 


బహుమాన== గౌరవముచే, కృతార్ధెః:= కృత కృత్యులై న నృవైః= 
రాజులచే, న్వస్వదిశ్యం, స్వస్య = తమకు తమకు నంబంధించిన, 
దిశ్యం == దిక్కు.లయందు గలిగిన యనేక దేశములయందు సంభవించిన, 
యత్నకళ్పితగుణాధికచితం, యత్న == (ప్రయత్నముతో, కల్పిత= 
సానబెట్టుట మున్నగువానిచే చేయబడిన, గుణ గుణములతో అనగా కాన్ని 
మున్న గు గుణములతో, అధిక విచిత్రం =|శెష్టము నద్భుతమున్రే న 
అపూర్వం = ముంచెన్న డును చూడబడని, రత్నల=మణి, త తన్య == ఆ 
నలునికి, [దొక్‌ === - వెంటనే యనగా తమ్ము దాటిపోవుననెడి తొందరతో, 
ఉపా పహీయత —బహూక రింపబడెను. 


సమాసములు : 
స : తస్య దృష్టి ॥ = తద్దృష్టిః; తద్దృషైః 


దానం--డ సదృప్టి దానం, తగ్దృవ్షిదాన మేవ బహుమానం=త ద్దృష్టిదాన 
బహుమానం, తద్దృష్టి దానబహుమానేన కృతార్గాః =ాతద్దృష్టిదానబహు 
మానకృతార్థాః, లై లై కక దాన దొనబ్లపామానకృ కార: 
స్వస్వదిశ్యం : స్వె స్వే చ=స్వస్వాః స్వస్వేషాం దిశః =న్యస్య 
దిశః, న్వస్యదికు భవం= సస్వడి శరం, 

అపూర్వం ఏ వూర్వ్ణం న భవతీతి == ఆవూర్వం. 

యత్నక ల్పితగుణాధికచితం : యత్నేన కల్పితాః== యత్నక ల్పితాః, 
యత్నకల్పితాశ్చ తే గుణాః= యత్నక ల్పిత గణాః, యత్నక ల్పితగుణై 
ఆధికం చ తక్‌ చితం చ= యత్నకల్పితగుణాధిక చితమ్‌. 

భావము; 

అట్లు సామ న్లరాజులు నమస్క-కించినవిదప నానలుని దృష్టి తమయెడ 

[బసరించుటలపను బహుమానముచే కృతార్జులై నవిదప _ నారాజులు, మిక్కిలి 
యత్నముతో మెరుగు వెట్టుటచే నేర్పడిన తళతళకాంతులచే మిక్కిల్మిశేష్టములును 
నాశ్చర్యక రములునై న యవూర్యమ రత్న ములను క్రీఘముగా ననగా నా 
నలమహారాజు తమ్ము దాటిపోగలదను తోందరతో ' నానలునకు బహూకరించిరి. 


ఏక వంశ సర్ష 177 


రో 
(9 


ప. వి. 


అజులీచలన లోచనభజ్జ్‌ (భూతరజ్ల వినివేదితదానమ్‌,. 

రత్న మన్యనృపఢౌకిత మన్యే త(త్రసాద మలభ న్ల 
నృపా_స్తత్‌॥ 4 

అజ్జులీచలన ల్‌ చ నభజ్గి (భూత రజ వినివపితదానం _ రత్నం-అన్యనృప 


" ఢౌకితం _ అన్యే అ త |తృసాదం | అలభ_న్ల a నృపాః _ తత్‌. 


అంము: 
(ఏ 


అనే; మా ఇతరులైన, నృపాః = రాజులు, అజ్లులీచలనలోచ నభజీ 
[భూతరంగ వినివేదిత దానం, అజ్జులీచలన = వేళ్ళను గ దిలించుట, 
లోచన భణ్లి క నుసంజ్ఞలు, [భూతరట్ల = కనుబొమ్మలను కదలించుట, 
యను వీనిచే, వినివేదిత = తెలుపబడిన, దానం == దానముగ లిగిన, 
అన్యనృపఢౌకితం, అన్యనృప=ఇతరరాజులచే, ఢౌకితం= తేబడిన, 
తత్‌ = ముందుచెప్పబడిన, రత్నమ్‌ -- రిత్నమును,తత్పసాదమ్‌,తత్‌ = 
ఆ నలునియొక్క, (పసాదం = ఆను గ హముగా, అలభ న పొందిరి. 
ఒక రొసంగిన రత్నమును మరియొకరికి నలమహారా జొసంగన కాని 
దానిని బొక,_సమ నందు ఉంచుకొనలేదు. కాన దీనివలన నతని దాతృత్వము 
అనుచరులను సంతోషవరచుట యుక్రాయు క్ర పరిజ్ఞానమ. మున్నగు 
గుణములు నూచితములై నవి.. 


సమాసములు : 


12) 


అజ్ఞులీచలన లోచనభజి భూతరబ్ల వినివేదిత దానమ్‌ : 

ఆజ్లులీనాం చలనం = అజ్జులీచలనం, లోచనానాం భజీః — లోచ నభజిః, 
[భువాం తరజ్లాః వక (భూతరజ్షాః. అజులీచలనం చ, లోచ నభజ్గిశ్చ 
(భూతర్షాళ్చ స్త అజ్జులీచలన లోచ నభజ్జి (భూతరజ్లాః, అజ్జులీచలన 
లోచనభజ్జి భూత ౦జ్ణెః వినివేదితం దానం యస్య తత్‌ == అజులీచలన 
లోచనభబ్గి (భూతరబ్గ వినివేదితదానం, తల్‌ == ఆబ్గాలీచలనలోచనభళ్లే 
_్రూతరజ్ఞ వినివేదితడానం. 

అన్యనృపథౌకిత౦- అన్యే చ తే నృపాశ్చ= అన్యనృపాః. అన్యనృవె క 
ఢౌకితం== అన్య నృపథె పఢౌకితం. 

తత్పసాదం-తస్య (పసాడః=త | త్పసాదః, తత్‌ త త్పసాదం, 


178 శ్రీహర్ష నైషధము 
భావము : త జ ళ్‌ 
రాజులితరులు సమర్పించిన రత్నముఎను నలమహారాజు | వెలితోడను 
న్మేతములతోడను కన.బొమలతోడను నెగలు చేయుచు న్మాశితులగు రాజులకు 
తన యను(గహరూపముగా నొసంగెను, అనగా నొకళ్ళిచ్చిన రత్నములను 
మరీయొకళ్ళకిచ్చెనే గాని తాను స్వీకరించుటకాని బొక,సమండు దాచుటకాని 
చేయలేదు. ఇది యానలుని ప్త న్నాశిత£ పోషణకును వివేక మునకును 
నిదర్శనము. ™ ॥ 
శ్రా. శానసౌ కుళల సూనృత సేశై _స్తర్వికా నథ పితేవ విసృజ్య 
ఆస్రశస్ర ఖురలీమ వినిన్యే శ ష్యకోపనమితా నమితాజాః8॥ 05. 


గ 


వి. ఆన _ అసౌ _ కుశలనూనృతనేకై 8 - తర్పితాన్‌ - ఆథ-వితా-ఇవ - 
విసృజ్య-_అస్త్ర శస్త్ర ఖురరీష_వినినే. శె ష్యకోపనమితాన్‌. అమితౌజాః. 
అర్థము: అథ=కానుకలు బుచ్చుకొని బట యిచ్చు పూ,ర్తియైన విదప, అమి 
తేెజాః, ఆమిత -_ = అధిక మైన, ఓజాః =| పతాపము గల్లిన, అసౌ ఈ 
నలుడు, కుశల నూనృత నేకై 8, కుశల == మేమమును గూర్చి యడుగుట, 
నూనృత=- సత్యములై న [వియవచనము లనెడి యమృతములయొక్క; 
సేక్రైః వ్వ ములచే, తర్పితాన్‌ =-తృ విబొంగింపబడిన, తాన్‌ ఆ 
రాజులను, విసృజ్య = చూ వెడల ననుజ్ఞ నొసగి, శై తై మ్యకొపనమితాన్‌, 
న, ష్యక = వై = శిష్యభావముచే, వన సన్‌ కూ విచ్చేసిన, యనగా 
యుద్ధ్దశిక్ష కై విచ్చేసిన రాజులను, వీతేవ హై = తంశడివలె, ఆస్ర్రశ స్త్రఖుర 
లీషు, అస్త్ర == ధనుర్వి ద్యలయందును, శస్త్ర == ఖడ్గవిద్యలయందును, 
ఖురలీషు = = వాని. [పయో ములయందును వ్యాయానుములయతదున 
వినిన్యే = శిక్షణ నొసంగెను. 
సమాసములు 1 
కుళలనూనృత సెకై. 8-కుశలం చ నూనృతం చ = కుశలనూనృతే, కుశల 
నూనృతాభ్యాం సేకాః = పళంసూనృత సోః 5! వా కుశల 
నూనృత సేకై 8, 
అస్త్రశస్త్రఖరలీషు - అస్త్రం చ శస్త్రం చ ఖురలీ చ __ అస్త్రశస్ర 


ఏకవింళ సర్గ 179 


ఖురల్యః, తాసు = అస్త్రశ స్త్రఖుర లీమ, 
శైష్యకోపనమితాన్‌ - శీష్యాణాం భావః శ్రైష్యకం, శై మ్యకేణ ఉపన 
మితాః=- శె. మ్యకోపనమితాః, తాన్‌ -- = శ్రైమ్యకోపనమితాన్‌ . 
అమితౌజాః : న మితం == ఆమితం, అమితం ట్‌ యస్యసః 
అమితెటా:ః, 
భావము : 
' ఇట్లు కానుకలను బుచ్చుకొనుట యా పుల కిచ్చుకొనుట యను కార్యము 
పూర్తినాందగ నే యపరిమితమగు [పతాపముగల నలమహారాజు, కుశల [(వశ్నల 


చేతను నత్యములగు [వియపచనములచేతను సంతోషపజపబడిన యారాజుల 
నందజిని వీడ్కొలివి, తనయొద్ద ధనుర్విద్యాదులకు నేర్వ, శిష్యభావమును 


వహించి వచ్చిన రాజలకు తండివలె నా ధనురాది విద్యలయందు. శిక్షణ 

నొసంగెను, 

శ్లో. మద్యదుపష్పచర మస్రవిచార జారుశిష్యజనతా మనుశిష్య। 
'స్వేదబిస్టుకితగోధిరధీరం స క్వ న్నభవ దాషప్తవనేచ్చః 1 కం 


గ 
ల్‌ 


స ర్యదుష్ప చరమ _ ఆస్ర్రవిచారం - చారు -_ శిష్యజనతామ్‌ _ అను 
శిష్య - 'స్వెదబిన్నకిత గోధిః - అధీరం _ సః _ శ్వనన్‌ - అభవత్‌ _. 
__ ఆస్టవనేచ్చః, 

అర్థము: సః--ఆ నలుడు, మ ర్యదువ్ప9ిచరమ్‌, మర్త్య మానవలోక మునందు, 

దుష్ప్రచరమ్‌ == పచారములేని, అస్త్రవిబారం = అస్త్రబోధనను. శిష్య 
జనతామ = శిష్యజన సమూహమునకు, చారు - = చక్కగా, అనుశిష్య= 


బోధించి, స్వేదనిందుకిత గోధిః, స్వేద =-చెమటచే, బిండుకిత =-దిందు 
వులు గలదిగా జేయబడిన, గోధిః = నొసలుగలవాడై , ఆధీర మ్‌-- చంచ 


అముగా, శ్వసన్‌ =-|శమచే దీర్గములగు నిట్టూర్పుఅను 'వదలుచు, ఆ 
ప్పవనేచ్చః, ఆప్టవన== స్నానమున్‌ందు, ఇచ్చః== కోరిక గలవాడుగా, 


అభవత్‌ == ఆయెను. 

సమాసములు : 
మ ర్హ్యదుష్పచరమ్‌: మ_ర్హ్మేష దప్పచరః == మర్హ్యదువృచరః, 
తమ్‌==మ_ర్త్యద్ముష్పచరమ్‌. 


180 (్రీహర్హ నై షధము 
అస్ర్రవిచారం : అస్తా9ిణాం విచాడః= ఆస్ర్రవిచారః, తమ్‌=అస్ర్త్ర 
విచారం. . 
శీష్యజనతామ్‌ : శిష్యా a జనాః = శిష్యజనాః శిష జనానాం సమూ 
హః = శిష్యజనరా, తాం = శిష్యజనతామ్‌. 
స్వేదవిన్తుకిత గోధిః : 'స్వేదస్య గిన్దవః అస్య నల్ద్జాతా ఇతి== స్వేదబిన్టు 
కిత 8, స్వేదబినుకితః గోధిః యన సః = న్వేదబిన్షుకితగోదిః 
అధీరం : న ధీరం-- అధీరం. 
ఆప్పవనేచ్చః : ఆప్టవనే ఇచ్చా యస్య సః = ఆప్టవనేచ్చః, 

"భావము ; 

ఆ నలుడు మానవ లోకములయందు వ్యా వ్రినొందని యస్ర్రవిద-ను 
శిష్కులగు రాజసమూహమునకు చక్కగా నేర్పి దానివలని మచే చెమట. 
టొఓ డితో గూడిన నొసలు గలవాడై యశ “మచే వారలా. విడుచుచు 


స్నానము చేయగోరెను. 
Cn యక్షకర్ణమమృమూ న్మృదితాబ్లం (పాక్కురంగమదమీలిత మౌలిమ్‌ 
గన్టవార్శి రనుబన్టిత భృ రజ్లనాః సిషిచు రుచ్చకుచా _స్తమ్‌॥ T. 


ప.వి. యక్షకర్ణమ మృదూన్మృదితాబ్ఞం _ (పాక్‌ - కురజ్జమదమీలితమౌలిం 
గ న్దదార్భిఃి క్‌ అనుబన్లిత భృ జః - ఆజనాః - సిషిచుః -ఉచ్చకుచా 8 .తమ్‌, 
ఏ © a | ౧) 


అర్థము: ఉచ్చకుచాః = ఉన్నత ములైన స్తనములు గలిగిన, ఆజ్ఞనా = స్రీలు; 
— ప్రాక్‌ = =తొలుత, యకక ర మమృదూన్మృదితాజ్లం. యక్షకర్షమ=- . 
క ర్పూరాదుల జృకు సువాసన గల్లిన స్నానచూర్హ ముచే, మృదు == 


మెత్తగా, ఉన్మృగిత = నలుగుబెట్టబడిన, అజం == దేహము గల్లిన 
వాడును, కురజ్ఞ మద మీలితమౌళిం, కురజ్ఞష. ద = క స్తూరిచే, మీలిత == 


= సంబంధము నొందింపబడిన, యనగా నంటబడిన, మౌిలిం — శిరన్సు 


న. 





గల్గిన, తం -- ఆ నలుని, అసుబస్ధితభృ్లిః, అనుబంధిత మ నువాసనకు 

వెంబడింపబడిన, థృద్గః=తుమ్మెదలుగలిగిన, గన్దవార్భిః = సువాసన 
మ ఫి. fe 

గల యుదకములచే, సిషి చుః= స్నానము గాఐంచిరి, 


ఏకవింశ సర్గ  ... 
సమాసములు : 


యక్షకర్ణమ మ దూ న్క్రదితా బం : యక్షక ర్లమేన మృదు ఉన్మృదితం అజ్జం 
యస్య సః== యక్షకర్ష మ మృదొ్మృదితా్లః తం = యక్షకర్ష్ణమ 
మృదూ్మ్భది తాజ్ఞం। 
కురజమదమీలి తమౌళిమె : కురజ్ఞస్య మదక = పరజ్గమడః, కురజ్లమదేన 
మీలితః మౌలిః యస్య సః == కురజ్జమద మీలితమౌలిః, తం = కురజ్జ 
మచమీలిత మెలమ్‌. 
గన్ధవార్చిః 3 గన్ధయు క్రాని వారీణి=ా గ న్థవారిణి. 
తై 1== గన్గవార్శి.క 
అనుబన్ధిత భృజ్జెః : అనుబన్ట్థితాః భృజ్ఞాః యేషు తాని ౫ అనుబన్థిత 
భృ జ్ఞాని, తై + = అనుబన్ధిత భృద్జిః। 
ఉచ్చకుచాః : ఉచ్చాః తుచాః యాసాం తాః. కప 
భావము; 
ఉన్నత న్లనములు గల స్రీలు తొలుత సువాసనగ లిగిన స్నా నచూర్ణముకో 
నా నలుని శరీమునకు మెత్తగా నలుగువెట్టి, కస్తూరిచే తలనంటి, పరిమళముచె 
దుమ్మె దలవలన వెంబడింపబడిన సువాససగల యుదక ములచే నా నలమహా 
రాజును స్నానము చేయించిరి, 
క్ష భూభృతం పృథుతపోఘన మాప్ర 
పం శుచిః స్నపయంతి స స్మ పురోధాః। 
సన్హధ జ్ఞలధరస్థలదోఘా 
స్తీ వారీతహాలీ రుపరిష్టాత్‌ ॥ 8 


ప.వి. భూభృతం - పృథుతపోఘం - ఆప్పః -తం - శుచిః - స్నపయంతి 
స్మ - వురోధాః - సన్దథక్‌_- జంధథరన్గం దోఘాః - తీర్థవారి ౨హరీః- 

ఊప ెష్టాత్‌ , 
అర్ధము: ఆ ప్పః=ావిశ్యాసముగల, శుచిః = పరివద్ధుడెన, పురోధాః పురో 
హితుడు, జలధరన్గలదోఘాః, జలభర = జల పూరిత మైన, క లశ మును_డి, 
న్థలత్‌ = పడుచున్న, ఓఘాః=|ప్రవ పవావాము గల్లిన, తీర్గవారిలహారీః, 
తీర్ధ = గంగాది తీర్ధములలోని, వారి == ఉదక ములయొక్క- లహరీః = 


1828 శ్రీహర్ష నైవథము 


అలలను అనగా ధారలను, ఊపరిష్టాత్‌ ==త వైన, సన్టధక్‌ సన్‌ 
నంధదింపచేయుచు, ననగా వర్షి ంపబేయుచు, పృథుతపోమన 50, పృథు = అ 
అధిక మైన, త a ఘనం = సంపూర్తుడై 3, తం హై 
మహారాజును, స్నపయత స్మ== స్నానము గావించుచుండెను. . 
పక్షాన్సరమున - "ఆ ప్తః = వచ్చినల్టి, శుచిః - ఆషాఢమాసము, జలథర . 
స్థందోఘాః, జలధర = మెఘములనుండి, న్టంత్‌ =-పడుచున న ఓఘాః = 
[పవాహము గలిగిచ, తీర్గవారి అ లహరీః = సవిత ముగు జల (వా 
పాములను, ఉవరిష్టార్‌ =తలవై సన్ఫధత్‌ నన్‌ = సంధింప చేయుచు 
ననగా వర్షింప చేయుచు, పృథుత పోఘనం, పృళు = పృథు మహారాజు 
యొక, తపః -తపో మహిమచే, ఘనం = దృఢమెన, తం--ఆ 
పనిర్ధమైెన, భూభృశం= భూమిని ధరించెడి పొమాలయాది పక్యతము 
లను, స్నపయం స = తడువుచుండెను స్రీలు సామాన్య జలములతో 
పురోహితుడు మస్రసపహిత జలము చేతను నాగలమహారాజును' స్నానము 
చేయించిరి. ఇచ్చట రెండవ యర్థ ము [పక ఎ్రతార్థముందు బర ర్థివసా నము 
నొందపందువలన నుపమాభ్యని. 
సమాసములు : 
భూభ్యృతం : భువం దిభ ర్రీత=- భూభృక్‌ , తం--భూభృతం। 
ఎథుతపోఘనం : పృథు చ తత్‌ ఉపశ్చ=ాపృథుతపః, పృథుతపనా 
నః= పృథుత పోఘనః, తం== పృథుతపోఘన 0, - పక్షాన్తర ముస, 
పృథోః తపః = పృ్పథుతప౭,. పృథుకపసా, ఘ*8 -ప్పధుతపోఘవః, 
తం = పృథుత పోఘన నం! 


es 


వ 


న 


జలధరన్గలదోఘా : జలధ రెభ్యః స్థల న్తః = జలధరస్థల న్తః, జలథర 
స్థల_న్షః ఓఘాః యాసాం తాః = జంధరస్థందోఘాః 
ఫీర్దవారిలహరీ? : వ  తీర్థానాం వారీణి = తీర్ధవారీణి, లా 
ఎహర్యఃజాతీర్ధవారి లహర్యః, తాః2= తీర్థవారీఐహరీః 

భావము : 
 ఆప్రడును పవ్మితుడును నగు పురోహితుడు జలవూర్ణములగు క లశ ముల 


ఏక వింశ సర్గ కంల 


నుండి, పడుచున్న గంగాది తీర్థ జలములను నానలుని శిరము వై బోయుచు 
గొప్ప తపముచే ఘనుడై న త్‌ నలమవారాజును స్నానము గావింపంజేనెను, 


పత్షానరము:ః_ ఏతైంచిన యాషాఢమాసము మేఘముంనుండి పడుచున్న |ప్రవా 


ఆ 


హముగల పవి|త జలధారలచే పృథుమహారాజుయొక్యా తపోమహిమతే సిర 
వరచబడిన హిమాలయాది పర్వతములను దడుపుచుండెను. ఈ రెండర్థము 
లకును నౌపమ్యము గ మ్యమాన మగుచున్నది. 
శ్లో. (పేయసీ పచవియోగ హవిర్భు 
స్దన్మ ధూమవితతీ రివ బిభత్‌। 
_స్నాయినః కరసరోరుహయుగ్మం 
తస్య గర్భధృత దర్భ మరాజత్‌ ॥ కి 
పవి. ప్రేయసీ కుచ వియోగ హవిర్భుగ్గన్మ ధూమవితతీః _ ఇవ - బిఖ్రత్‌ - 
స్నాయినః _ కరసరోరువాయుగ్మం - తస్య _ గర్భభృతదర్భం - 
అరాజన్‌ , 
అర్ధము; స్నాయినః-- మ న్రుజలమలతోస్నానముగావించచున్న, గర్భధృత దర 
గర్భవ=లోపలఅనగా నరచేతియందు, ధృత = భరింపబడిన, లు 
దర్భలుగలిగిన, (స్నానకాలమునందు దర్భలను ధరించుట 7 శాస్త్రవిహిత ము) 


లేదా, స్నాయినః = స్నానము గావించిన, తస్య =--ఆ నలునియొక్కా, 
గర్భథృతదర్భమ్‌, గర్భ =నడిమి వేలికిని చిటికెన వేలికిని మధ్యనున్న 
| వేలిచే అనగా ననామికచే, ధృత = ధరింవబడిన, దర్భమ=- దోర్భలు 


గలిగిన,  కరసరోరుహయుగ్మం, కరసరోరుహ=- పాణిపద్మ ముల 
యొకు, యుగ్మమ్‌ — జంటను, (పేయనీకుచవియో గ వావిర్చుగ్గన్మ 
ధూమవితతీః, | పేయసీ == వీయరాలగు దమయ న్తియొక-, కుచ= 
ననములయొక్కా, వియోగ --విరవామువలని, హవిర్భుక్‌ = ఆగ్నినుండి, 
జన్మ == ఉద్భవించిన, ధూమవితతీః -- ధూ మసమూవాములను, భభ 
దివ = థరించుచున్నదో యనునట్టు, అరాజత్‌ = | పకాశించినది. కొత్తగా 
తెచ్చిన దర్భలు క్యామలవర్ణములై యుండుటచే వానికి బొగతో బోలిక 
సరిపడినది. 
సమాసములు ! 
పేయసీకుచ వియోగహవిత్పుగ్దన్మ ధూమవితతీ ౩ : అత్య్మన్తమ్‌ 


186 శ్రీహర్ష నైషధము 

వియా== పే యనీ (పేయస్యాః కును _పేయసీకుచౌ, పేయసే 

కుచయోః వియోగ = |పేయసీకుచవియోగ 8, పేయనీ చవియోగాత్‌ 

l హవిర్భుక్‌ == _పేయసీకచవియోగహవిర్భుక్‌, | | 3సీకుచ వియోగ హవి 

ర్భుజ: జన్మ యేషాం తే __ (వేయసీకుచవియోగ ( హవిర్భుగ్భ న్మానః, 
_పేయనీకుచవియోగ హవిర్భుగన్మా నళ్చ తే ధూమాశ్చ=పేయసీ కుచ 
వియోగ హవిర్భుగ్ణన్మ ధూమాః, హ్‌. హవిర్భుడ్డన్మ 
ధూమానామ్‌ వితతయః ః=పేయనీ కుచ వియోగ హవిర్భుగ్దన్మ ధూమ 
వితతయకః, తా? _పేయనీ కుచ వియోగ హవిర్భుగ్ణ న్మ ధూ మవిళ తీ. 
కరనరోరుహయుగ్యమ్‌ ః కరావేవ సరోరుహౌ=-కరసరోరుహౌ, కర 
సరోరుహయోః యుగ్మమ్‌=-క రసరోరువయగ్మమ్‌. 
గర్భధృతదర్భం : గర్భ భృతాః = గ ర్భధృతాః, గ ర్భధ్భకాః దర్భ 
యన్య తత్‌ = గ ర్భధృతదర్భమ్‌. 

భావము ; 


స్నానము గావించునవు డానలుడు శాస్ర్రముననుసరించి, తన యర చేతి 
యందు దర్భబనుధరించి యుండెను. లేదా తన యనామిక యనబడు [వేలియందు 
ననగా మధ్య వెలికిని చిటికెన (వేలికిని నడుమనున్న వేలియందు దర్భలను 
ధరించియం డెను. అట్లు దర్భలతో గూడిన యానలుని హ న్తయగ్మము 
_పేయనియగు దమయ న్తియొక ్మ - సనములతో నేర్పడిన వియోగాగ్ని నుండి 
_ యుద్భవించిన ధూనుసంత తిని 'వహించుచున్నదో యనునట్టుండెను. పచ్చిచర్భలు 
శా్యా మవర్ణ ములు గలిగి యుండుటచే నవి పొగవలె గానవచ్చిన వని “యర్థము. 
దమయ న్రి వెడలిపోయినందువలన నామెయొక స్థనములతో ప హ న్రమునకు 
వియోగ మని భావము. . 
క్లో. కల్ఫ్యమాన మమునాఒఒచమనార్ధమ్‌ . 
గాజ్బ మమ్ము చులకోదరోచుమి 
నిర్మలత్వమిలిత। ప్రతిబిమామ్‌ 
ద్యామయచ్చ దుపనీయ కరే ను॥ 10 


వవ వి. కల్చ్యమానం = అతమునౌ = ఆచ మనార్ధం - గాజ్జరి - జః - చులకో 


ఏక వింశ సర్గ 155 


దరచుమ్మి : నిర్మలత్వమిలిత (వతిబింబామ్‌ - కక్‌ క ఆయచ్చత్‌ న 
ఉపసీయ _ కరే -ను, 


మానమ్‌=|గహింపబడుచున్న (కావుననే) చులకోదర చుమ్చి, చులక = 
అర చేతయొక్క, ఊదర == మధ్యభాగ మును, — 
గాజ్జమ్‌ == గంగానదికి సంబంధించిన,  ఆముు- 
మిలెత పం బిమామ్‌, నిర్మలత్వ = శుద్ద ముగా mes మిలిత = 
లగ్న మెన, 1పలిబిమ్బామ్‌ =| పతిబిమృము గలిగిన, ద్యాం = 
ఆక సమును (న్వర్గమును), క రే-=హ స్తమునందు, ఉపసీయ =-- తెచ్చి 
యుంచుకొని, అయచ్చత్‌ ను=ై-|పజలకు సమర్పించినదా యేమి? 
సమాసములు ; 
.. ఆచమనార్థం : ఆచమనాయ == ఆచమనార్థం. 
గాజ్జమ్‌ : pres ఇదం= గాజ్ఞమ్‌. 
చులకోదరచుమి : చులక న్య ఉదరం ౨ చులకోదరం, చులకోదరం 
చు మృతీతి = చులకోదరచుమి. | 
నిర్మఐలత్వమిలిత (_పతివిమ్సూం : నిర్మలస్య భావః == నిర్మ లత్వం, 
నిర్మలత్వేన మిలిత ః=-నిర్మ లత్యమిలెతః, నిర్మలత్వమిలితః |ప్రతిబిమృ' 
యస్యాస్సా =నిర్మలత్యమిలిత పళవిమ్బా, తాం = నిల్మలత్వ మిలిత 
(పంబిష్బూమ్‌. 


. అర్థము: ఆమునా== ఈ నలునిచే, ఆచమనార్థమ్‌ == ఆచమనముకై, కల్ప్య 





భాపము ;: . 

ఈ నలు డాచమనమునకి యరచేతయందుంచుకొనిన గంగాజలము 
నందు, నిర్మలత్యముచే (బతిఫలించిన యాక సమును (న్యర్గ్ష మును) 'హస్తమం 
దుంచుకొని (పజల కిచ్చెనేమో యనున్న ఎ ఉండెను. 
ల్లో. ముక్త మాప్య దమనస్య భగిన్యా భూమి 

రాత్మదయితమ్‌ ధృతరాగా। 
అజ్ఞ మజ్ఞమను కిమ్‌ పరిరేభ తమి మృదో 
'జలమృదు గృహయా జమ్‌ 11. న! 


186 శ్రీహర్ష నైషధము 


పవి. ముక్తమ్‌ - ఆప్య - ఎమనన్య - భగిన్యా - భూమిః - ఆత్మదయిత మ్‌. 
ధృతరాగా _ ఆజమ్‌ - ఆజ్ఞమ్‌ - ఆను - కిమ్‌ . పరిరేభే - తమ్‌ = 
మృదః _ జలమృదు _ గాః 


అర్థము: భూమిః = బొట్టునకై తీనుకొనబడిన ఎజ్జమట్టి. దమనస్య == దమనుని 
యొక్క, భగిన్యా == చెల్లైలగు దమయ న్తిచే, ముక్తం =స్నానమునకై 
విడువబడిన, మృదః=-తిలక మునక్రై మృ త్తి తికను,. గృహయాపమ్‌ == 
[గ హించుచున్న, ఆత్మదయితం, ఆత్మ తనయిః గ్ర? దయిత౦= 
భర్తయగు ననగా భూమికి పఠియై తనకు భర్తయైన యనగా మృతి తికకు 
భర్రయగు, తం=-ఆనలమహారాజును, ఆప్య == పొంది, ధృత రాగా, 
ధృత == ధరింపబడిన, రాగా = స్వభావనిద్ధ మైన మంటియొ క గా యెట్జని 
వన్నెను, అనురాగమును గలిగినదై, జలమృదు; జల=-స్నోనజలముచే, 
మృదు మెత్తనై న, అంగం అంగం-= నొనలు మున్నగు నవయవ 
ములను, ఆను= లక్ష్యమునందుంచుకొని, పరిరేబే కిం=- కౌగలించు 
కొనినదా యేమి? లోకమున సవతికి దూరముగా నున్న (పియుని మరి 
యొక సవతి కౌగలించుకొను నుగదా! 


సమాసములు వ 


ఆత్మదయితం : ఆత్మనః దయితః =- ఆత్మదయిత ః, తం= ఆత్మ 
దయితమ్‌; 

ధృతరాగా : ధృతః ఠరాగః యయా సా==ధృతరాగా। 

జలమృదు : జలెన మృదు == జలమృదు, తత్‌ =- జలమృదు! 


భావము : 


“వి పొః గౌరమృదః (పోక్తాః షా రకాః (పకీర్తి రితా;” అను న్మృతి 
ననుసరించి (దావ్మణులకు తెల్లని మట్టియు క్షతియుల కెజ్జని మట్టియ తిలక ములుగ 
ధార కములు. ఆ దమయ ని నలుని స్నానమునకై “ఏడిచి పెట్టగా, నానలుడు 
తిలక మునకై శా స్త్ర పకార మెజ్టని మట్టిని బుచ్చుకొనుచుండెను. అఆఅవుడా ఎల్జని 
మట్టిరూపముననున్న భూమియను నలునిభార్య, నలుడు సవతికిదూర ముగానుండుట 


ఏక వింశ సర్గ 187 


వలన నెజ్జని మట్టిరూపమున తన (పయుడును స్నానముచే మెత్తబడిన యవయవ 
ములుగ లవాడ:ను నగు నానలుని నొసలు మున్నగు నవయవములను గుణీయం 
దుంచుకొని కౌగలించుకొనెను. నలుడు స్నానమునకు బోవుటవలన దమయ నికి 
దూరస్గుడాయెను. అతడు భూపతి య'ఏఒవలన భూమియు నతనికి భార్యయైనది. 
అందువలన భూమి' దమయనికి సవతియైనది. స్నానకాలమందు సవతియగు 
దమయృన్తి నలునికి దగ్గరజేనందున నలునికి మరోభార్యయైన భూమికి నలునివై . 
యనురాగ మేర్చడినది. అందువలన నాభూమి యెజ్జని మట్టిరూపమున నుండి, 
యతడు స్నానముచేసిన పిదప మెత్తబడిన నొసలు మున్న గు నాతని యవయవ 
ముల నన్నింటిని, తిలకరూపమున "గౌగలించుకొనినదని యర్థము. అనగా నాతడు 


జలఅక ములాడి యెజ్జని మట్టితో తన శరీంమునందు తక దిద్దుకొనెననియు 


నది ఎజ్జినివన్నెగ ల భూకా త భృర్తయగు నలుని గొగ లించుకొనిన ట్టుండెననియు 
భావము. 


శో మూలమధ్య శిఖర(శిత వేధః శౌరి శమ్ఫుకరకాజ్జి)శిరః సై "నె$1 
తస్య మూర్ధ్ని చకరే శుచిదరై రర్వారి వా _న్తమివ గాజ్లతరేద్గెః॥ 


. మూలమధ్య శిఖర శీత వెధః జెర్రి ప త్ల తస్య చ 
మూర్చ్ని - చకరే - శుచి - స్ట VTLS = - ఇవ_గాజత రజెః 


ర 
ల 


అర్థము: మూలమధ్య శిఖర్మ శిత వేధః శౌరి శమ్భుక రకాజ్ణి9 శిర స్టైః,, మూల = 
థి 1 ఉల - థె. 
దర్భలయొక మొదళ్ళయందు, మధ్య = వాని నడిభాగ మునందును, 
శిఖర _- కొనలయందును, (శిత షై [క మముగా నున్న, వేధ: = (బవ్మా 
యొక్కయు, శౌరి== విష్టువుయొక్కయు, శమ్ము ==శివునియొక్కయ, 
కరక == కమండలునందును, ఆజ్జీ = - పాదములయందును, శిర సైః = 
శిరము నందునున్నట్టి, గాబ్ల = గంగానదికి సంబంధించిన, ' తరజై" _ 
ఠి లి | మ. 

అలలచెే, వాన్తమివ స్థితం = వెడలింవబడినదో యనునట్టున్న,. శుచి=- 
నిర్మలమైన, వౌరి= గంగాజలము, ' దర్యైః =దర్భలచె, తస్య = 
ఆ నలునియొక్కా, మూర్జ్ని=- శిరమువై, చక రే== చల్ల బడినది, నలుడు 
దర్భలకొనల నంటిన జలముచె”ఆపోహిష్టామ, యో భువః” యను 
మ _నమును పఠించుచు, మ న్హ్రిస్నానమును గావించెనని యర్థము, 


188 | (శ్రీహర్ష నైషథము 
సమాసనులు : 
మూలమథం ఖర తం పలక మర రార గర 8 


' మూలక్చ మధ్యశ్చ శిఖరం చ= మూలమధ్య శీఖరాణి, మూలమథ్య 
శిఖరేవు స్థితాః = మూలమధ్యశిఖర స్థితాః, వేధాశ్చ శౌరిశ్చ శమ్భుశృ = 
వేధః శౌరిశమృవః,. మూల మధ్యశిఖరస్థితాళ్చ తే వేధఃశారిళమృ 
వశ్చ == మూలమధ్యశిఖర స్థిత వేధః శౌరిక సృవః, కరకా చ ఆజ్జశ్చ 

రశ్చ=ా క రకాజ్జి)శిరాంని, మూల మధ్యశిఖర స్థిత వేధః శౌరిశ మ్ఫూనాం 
క రకాబ్జీ9రాంసి = మూలమధ్య శఖరస్థిత వేధః శౌరిశ మ్భుక రకాజ్జ) 
యు ® ఖు 
శిరాంని, మూలమధ్య శిఖరస్థిత వేధః శౌరిశమ్భుక రకాజి)శిరస్సు తిష్ట 
క థి . ఖు 
స్తీతి== మూలమధ్య శిఖర సిత వేధ్య శౌరిశ మ్భుక రకాజ్ఞి)కిరస్ధాః, ౮8. 
రీ థి యె థి యోనా 
మూలమథ్య శిఖరసిత వేధః శౌరిశ మ్భుక రకాబ్ల్‌ంశిర స్థెః. 
| ళ్‌ ట్‌ 
గాజతరజె; : గంగాయాం భవాః-- గాజాః, గొ జాళ్చ తే తరజాశ్న= 
గ ల ౧ ౧ ౧ 
గాజతర జాకి తె ౩=--గాజత రజః, 
౧ ౧ Fm a) Nn 


లా! 


భావము : 


దర్భలకు. మూలమునందు [(బహ్మయ, మధ్యభాగ మునందు విష్ణువును, 
కొనలయందు శివుడును నుందురని “కుళమూలే స్థితో | ఐహ్మ కుశమధ్యే తు 
కేశవః కుకా గే శంకరం విద్యాత్‌ . దేవాః కుశ స్థితాః" యను స్మృతి 
ననుసరించి తెలియ చున్నది. [బ్రహ్మ క మణలునందును, విష్ణుపా దములయందున. 

శివుని శి రమునందును గ జ్ఞాజల ముంకును.. నలుడు “ఆపోహిష్టిమయో భువః” 

| అను మనమును జవించుచు పవిత్రమగు గజ్గోదక మును తలవె వె దర్భలతో 
జల్లుకొనుచు మన్హ్రుస్నానము గావించెనని యర్థము. 
కో పాణ మాయతవతో జలమధ్యే 
మజ్జీమాన మభజ న్ముఖమస్య। 

అవగా పరిబ్బడోదరపూరే 

పూర్వకాల ముషితస్య సుధాంళోః ॥ 

ప.వి. [పాణం - ఆయతవతః . జలమధ్యే మజ్జోమానం _ అభజర్‌ ఖై 


ముఖమ్‌ _ అస్య - ఆపగాపరిబృఢోదర వూరే స్‌ వూర్యకాలమ్‌ పా 
ఉషితస్య _ సుధాంళోః, 


ఏకవింశ నర్ల 189 


అర్థము: జలమధ్యే = ఉదక ములమధ్య, (పాణం = జూ (ప్రాణమును, ఆయత 
వతః --- పొడిగించిన, అనగా [ప్రాణాయామము గొవించిన, అస్య = ఈ 

నలునియొక్క-, ముఖం -- మోము, పూర్వకాలం == పూర్వకాలమున, 

ఆపగా పరిబృఢోదరపూ రే, ఆపగా -- నదులకు, పరిబృఢ == భ_ర్రయగు 
సముదునియొక ఉదరవూరే=- గర్భమందలి | పవాహమథ్యమునందు, 
ఊది తస్య == నివసించిన, నుధాంకోః = చం|దునియొక్క, మజ్జో 
మానం == సౌంద ఠ్య్మమును, అభజత == పొందినది. సము! దమధ్యమందలి 
చందుని శోభ నకనిముఖము వహించినదని యర్థము, 


సమాసములు ; 
జలమే * జలానాం మధ్యః = జలమధ్యః తన్మిన్‌ = జలమధ్యె। 
ఆపగాపరిబ్వడోదరమధ్యే : అపాం సమూహః ఆపం. ఆపేన గచ్చ 
స్ర్తీని ఆపగాః, ఆపగానాం పరిబృఢః == ఆవగా పరిబృఢః, ఆపగా పరి 
బృఢస్య ఉదరం -- ఆపగావరిబ్బథఢోదరం, ఆపగా పరిబృఢోదరస్య మధ్యః 
= ఆపగాపరిబృఢోదం మధి ్థిః, తన్నిన = ఆపగాపరిబృఢోధరమర్యే. 
పూర్యకాలం : వూ క్యక్చాసొ కాలశ్చ == పూర్య్ణకాలకి, త౦= పూర్వ 
కాలమ్‌. 

భావయి : 
సీటిలోవల [ప్రాణాయామమును గావించిన యానలుని ముఖము వూర్వ 

కాలము సము[డము లోపలనున్న చందుని సౌదర్యమును వహించినది. 

శ్లో.  మర్హ్యలోకమదనః సదృశత్వం బి భ్రదభ్రవిశదద్యుతితార మ్‌! 
ఆమ్బరం పరిదధే విధుమౌలేః స్పర్ట్ణయేవ దశదిగ్వసనస్య॥1$ 

ప.వి. మక్త్యలోకమదనః - సదృశత్వం - బ్మిభత్‌ - ఆ|భ్రవిశదద్యుతితారం - 
ఆమృరం _ పరిదధే _ విధుమౌలేః _ స్పర్థయా _ ఇవ - దశదిగ్య 
సనస్య. 

అగ్గము: మ _ర్హ్యలోక మదనః, భూలోకమునకు మన్మథుడైన నలుడు, దోశ దిగ 

సనస్య, దశ = పదియెన, దిక్‌ -- దిక్కులనే, వసనస్య = వస్ర్ర ముగా 


90 భ్రీవార్ష నైషధము 


గలిగిన, అనగా దిగంబరుడైన, విధుమౌలేః = చన్ద్ర ళేఖరుడై న శివుని 
చుక న్పర్ణయేవ=సామ మ్యము నొందుటకి న కయ్యము చేతనో 
యనునట్లు, (ఆన్‌గా మదనునకు మదనారితో కయ్యము యు క్రముకదా! స 
సదళత్వం = బద్దెలతో గూడియుండుటను, ఆకాశ పక్షమున, నదళత$ం = 


పదిదిక్కులతో గూడియండుటన , బి భ్రత్‌ = -ధరించుచు, (తథా==అన్రై, 
ఆ|భవిశ దోద్యుతి; అభ = = శరన్మేఘమువలె, విశద = = నిర్మలమైన, 


ద్యుతి కాంతి గలిగిన, లేదా, ఆ|భ=-ఆ|భమనెడి తెల్లని దాతువువంటి, 
విశద. =నిర్మలమైన, ద్యువి = కాంతిగలిగిన, తారం == పెద్దదియు లేదా 


మిక్కిలి నూక మైనదియును, పకాంతర మున అభ విశదద్యుతితారం. 
ఆ|భ=ా మేఘములయండు, విశత్‌ _- క్లూ ప్రవేశిందినవియ, (కావుననే) 


అద్యుతి =- కాంతిలేనివినగు, తారం = నక్ష తములు గలిగిన, అమృరం _- ఎ 
వస్త్రమును, / ఆకాశమును) పరిదధే ధరించెను. 
సమాసములు ॥ 


మ ర్యలోకమదనః : మరాంనాం 'లోక8మ ర్త్యలోకః, మ వ మ ర్తలోకస్య 
మదనః=ై మ మర్తలోక ముదనః । 


సదశత్వం : దశాభిః సహ వర్తత ఇత సదశం, నదశళ స్యభావః = 
సదశత్వం, తత్‌ -సదశత్వం, పక్షాంతరమున దశ్లభి స్సహ వర్తత 
ఇతి సదశం, సదశస్య భావః = సదశత్వం, తత్‌ = సదశత్యమ్‌ 
అ(భవిశదద్యుతి : విశదా చసా ద్యుతిళ్చ = విశదద్యుతిః, అభ స్యేవ 
విశదాద్యుతః యస్య తత్‌ =- ఆ|భపిశ దద్యుతి. తత్‌ = అభవిశ ద ద్యుతి. 
అ(భవిశదద్యుతితారం : అభం విశ స్రీత=-అ|భవిశ న్తక్య, అవిద్య 
'_మాశాః ద్యుతయః యాసాం తాః-- అద్యుతయః, ఆద్యుతయశ్చ తాః 
.. తారాశ్ళ == _అద్యుతితారాః అభవిక_న్యః అద్యుతితారాః యన్మిన్‌ 
తత్‌ == ఆ భవిశ దద్యుతితారం, తత్‌ --ఆ| భవిశదద్యుతితారం, 
విధుమౌలేః : విధుః మౌలొయస్య సః=విధుమౌలిః, తస్య = విధు 
మౌకః। 
దశదిగ్వసనస్య : దళ చ'తే దశశ్చడాదిశదిశః, దశదిశః ఏవ వసనం 
_ యస్య నః = దశదిగ్వసనః, తన్య= దశదిగ ఇసనస్య. 


ఏక వింశ నర 191 


భావము : 


మానవలోక మునకు మన్న్మథుడై న యానలమవిరాజు పదిదిక్కులనే. 
వస్త్రముగా గలిగిన యనగా దిగంబరుడైన శివునితో సామ్యమునందలి 
కయ్యముచేతనో యనునట్లు (అనగా తాను భూలోకమున మన్మథుడగుటవలన 


మన్మథారి యనగా మన్మథునకు శత్రువైనట్టి శివునితో కయ్యముచేతనో 
యనునట్లు) నదశమైన యనగా బద్దెలతో గూడినదియు పదిదిగ్విఖభాగ ములతో 
గూడినదియును, అటే శరన్మేఘమువంటి నిర్మలకాంతిని గలిగినడియు, గొప్పది. 


యును, ₹దా నూక్ష్మ మెనదియును పకాంతరమున - మేఘములయందు [పవెశిం 
చుఓవలన కాంఠిలేని నక్షత్రములు గలదియనగు వస్త్రమును (ఆకనమును) 
ధరించెను. అనగా శివుడు దిగంజరుడగుటవలన నతనివస్త్రము పది దిగ్విభాగ 
ములతో గూడిన యాకాశమగుచున్నది. కాన 4వునివస్రుమగు నాకసమునందు 
కాంతిరిపొత ములగు నక్ష్మతము లున్నవి. ఈనలనివస్త్రము దళలతో ననగా 
బద్దెలతో గూడి శారదమేఘములవలె పలుచనై (వకాశించుచుండునని సారాంశము; 
ళో. _భీమజామనుచల్యత్చతివేలం సంయియత్‌సు రివ రాజనరేన్ష)ః 
(పావవార హృదయం స సమన్లాదు తృరీయ పరివేషమిషేణ ॥ 


eX 
హ్‌ 


'భీమజాం _. అనుచలక్‌ - పతివేలం _ సంయియత్‌నుః - ఇవ _ రాజ 
_నరన్దుః జ (పావవార 3 హృదయం ఇ నేక ౩ నమనాత్‌ ల ఊఉ తరీయ తై 
పరివేషమిషేణ. 
ఆర్థము: రాజనరేన్ద్ర = రాజులలో (ేష్లడెన, సః = ఆ నలమహారాజు, పతివేలం 
పకిష్షణమునందును, భీ మజాం పై తన్మవియురాలగు దమయ నిని. అను 
చలత్‌ -- అనుసరించి నడుచుచున్న, హృదయల = వతమును( మనన్సును). 
సంయియత్సు రివ బంధింప గోరెనో యనునట్టున్న వాడై (ఆనగా తన 
హృదయము తనను వదలిపోవుట తగదుగదా), ఉత్తరీయపరివేషమిషేణ, 
ఉత్తరీయ= వై వస్త్రమును, పరివేష=-ణొమ్మువై చుట్టుట యను, 
మచేణ=- నెవముచే, సమంతాత్‌ - అంతట, [పాపవార=క వ్వెను. 
సమాసములు : 
ఫీమజామ్‌ : భీమాత్‌ జాయత ఇతి భీమజా, తొం--భీమజామ్‌; 


శ్రీహర్ష నైషధము 
(పతివేలం ; వెలాయాం వేలాయాం =| పత వేలం, 
సంయియత్సుః : సంయన్తు మిచ్చుః = సంయియత్సుః। 
రాజనరేన్హంః :. నరాణాం  ఇన్ట్రిః = నరేన్ద్రః, రాజ్ఞాం నరేన్దిః = రాజ 
నరెన్ద్రః। 
డి త్రరీయ పరివేషమిషేణ : ఉత్తరీయస్య పరివెషక ఉ తరీయ 
పరివేషః, ఉత్తరీయ పరివేషన్య మిషః= ఉత్తరీయ పరిలేవష మిషః 
తేనా త్తరీయ పరివెష మిషేణ, 


భావము : 


రాజులలో ్రోష్టడెన యానలుడు, [(పతిక్షణమునందును [(వ్రియురాలగు 
దమయ నిని వెంబడించుచున్న తన హృదయమును (తన మనస్సును) బంధింప 
గోరికగలవాడో యనునట్లు తన యు త్తరీయముయొక్క_ పరిబేష మను నెపముతో 
బంధించెను. తన హృదయము తన్ను వదలిపోవుట యుక్తము కాదుగదా! 


ల్లో. స్నానవారి ఘటరాజదురోజా గౌరమృ త్తిలక బిన్గుముఖేన్టుః । 
కేళ శేషజలమౌ క్రికద నా తం బభాజ సుభ గాఒస్టవన(శ్రీః॥ [6 


స స్నానవారిఘటరాజదురో జా - గొరమృల్తలక బిన్గుముఖన్లుః _ కేశ శేష 
జలమే క్రికదనా _ తం. బభాజ _ సుభగా _ ఆప్పవన శ్రీః. 


అర్ధము: స్నానవారి ఘటరాజదురోజా, స్నాన= స్నానమునకు నంబంధించిన, 
వారీఘట = నీటికుండలచే. రాజత్‌ == శోభించు, ఊరోజూ--చనుదోయి 
గ లవియు, గౌరమృ ట్ర ఆలక బిన్గుముఖిన్టుః, గౌర = తెల్టని, మృత్‌ -- == మట్టిచే 
రచింపబడిన, తిలకబిందు -- బొట్టనెడి, ముఖేన్లుః == — ముఖచం|ద్రుని 
గలిగిన, కేళశేవజలమౌ కి,క నా, gran రల శేష == మిగి 
లిన, జలమౌ రక్తిక, 'సీటిబొట్టులనెడి, Fn ద_న్లములుగలిగిన 
సుభగా: —నలని శరీరస్పర్శచే, మ్య మెన, ఆస్హవన శ్రీః, ఆప్టవన=- 


స్నానముయొక , (అీః--శోభ, తం --ఆనలుని, బభాజ;ా పొందినది, 
సమాసములు : 
స్నానవారిఘటరా జదురో జా ఏ వారిణః ఘటొ హరిఘటోో; స్నానస్య 


వారిఘటౌ = స్నానవారిఘటౌ, స్నానవారిఘటావెవ రాజనై ఉరోజా 
యస్యాస్సా= స్నాన వారిమటరా జదురో జా, 


గౌరమృ తీ త్తిలక విన్దుముఖేన్లు : గొరా చ సామృచ్చ = 'గౌరమృడ్‌, 


గౌర మృదాతలక బిన్లుః = గౌరమృ త్తిలకబినుః, గౌరమృత్తి త్తి లక బిను రేవ 
ముఖిన్లుః యస్యాసా = గౌర మృత్తి తిలక బిన్గుముఖేన్దుః. 


ఎకవింశ సర 198 


కేశశేషజలమౌ క్రికదన్లా :. కేశేషు శేషాణి = కేశశేషాణి, జలాన్యేవ 
మౌ క్తికాని == జలమౌ క్రికాని, కేళ్లశేషాణి చ తాని జలమౌ క్తికాని చ= 
కెళశేషజలమౌ కక్తికాని, కేశశేషజలమౌ క్రికాన్యేవ వన్నాః యస్యా సా 
కళ శేషజలమౌ కిక దనా। 
ఆప్తవనశ్రీః * ఆప్ప్తవనస్య శ్రీః = ఆప్పవనశ్రీః। 
భావము : .. - 
స్నాన కలళము లనెడి కోభించు స్తనములు గలదియు, తెల్లని మట్టితో 
దిద్దబడిన బొట్టనెడి ముఖచర్మదుని గలదియు, స్నానము చేయునపుడు కురుల 
యందు నిలిచిన నీటిబొట్టు లనెడి ద్నన్తములు గలదియు నలుని శరిరస్పర చే 
సౌభాగ్యముతో గూడినవియు, నగుస్నానలక్ష్మి యనుస్రీ యానలుని సేవించెను.! 161 
ల్లో. శ్వైత్యశ్లైత్య జలదై వతమ_న్హ్ర 
__ స్వాదుతా[పముదితాం చతురక్షీమ్‌। 
ఏ్‌క్ష్య మోఘధృత సౌరభలోభం 
(ఘాణమస్య సలిల్మఘమివాభూత్‌ 11 17 
ప. వి. శ్ర్వైళల్య శైత్య జలదై వత మన్త్ర స్వాదుతా _ప్రముదితాం - చతురక్షీం- 
వీక్ష్య న మోఘధృత సౌరభలోభం ఆ [ఘాణం అ అస్య సలిల|ఘమ్‌ స 
ఇవ _ అభూత్‌. " 
అర్థము; అస్యా ఈ నలునియుక గ, [ఘాణం == ముక్కు, చతురక్షీం= కన్ను, 
చర్మము, చెవి, నాలుక యను నాలుగిందియముల సమూహమును, 
శె ఏత కె ర్యజలదై వతమ_న్హ స్వాదుత్మాపముదితాం. శత కదా జలము 
తెల్లద గుటవలన నందలి తెల్లననముచేతను, శ్రైత్య = జలమునందలి న్టీత్ర 
స్పర్శచేతను, జలబై వత మ_న్ల = జలమును దేవతగా గలిగిన “బుతక్బు 
చ సత్యకాభిధ్యాయ త్తపసః యను మన్హ్రమును వినుటచేతను 
స్యాదుతా == జలమందలి తియ్యదనముచేతను, [పముదితాం = సంతోషము 
చెందినదానినిగా, వీక్ష్య = చూచి, అనగా కన్ను జలమునందలి తెల్లదనము 
చేతను, చర్మము జలమందలి. చల్లద నముచేతను, కర్ణము న్నానకాల 
మందలి జలదేవతాక మ_న్హ్ర ము వినుటచేతను, నాలుక జలమరఠదలి. మాధు 
ర్యముచేతను దనివి. చెందినవిగా జూచియో యనునట్టు, మోఘధృత 
సౌరభలోభం, _మహౌఘ= వ్యర్థ ముగా ధృత == వహించబడిన, సౌరభ 
లోభం == పరిమళమందలి యాశగలిగినదై, సలిల|ఘమివ = నీటిని 
మూర్కొనుచున్నదో యనునట్లు, ఆభూత్‌ = అయినది. ఆఘమర్షణసూ క్తము 
లను బరించుచు నానలమహారాజు నీటిని మూర్కొనుచుండెనని యర్థము. 
13). క 


194 ౨౨. శ్రీహర్ష నైషధము 


నమాసములు . 
శ త్య శై త్య జలదై వతమ చని స్వాదుతా పముదితాం: శ్వేత తస్య భావః = 
శె తరం, కీతస్య భావః = ౩ త్యం, జలం దైవకఠ యేషెోం తె 
జలదేవతాః, జలదేవతాశ్చ శ్రే మన్తాొశ్చ==జలదేవత మనా, జలదేవత 
మనా9ణాంస్యాదుతా = జలదేవతమ న్తస్వాదుతా, శై తకం చ శెత్యంచ 
జల దేవతమ _న్ల్రస్వాదుతా చ= శై (తంశై శైత్యజలదేవత ను నిని స్వ్యాదుతాః, 
శె తత ౧జి త్య జలదేవశ మ న్ర్రిస్వాదుతాలిః [పముదితా == త్రై త $ తె. త్ర 
జలదేవతమ న్హ్రస్యాదుతా పముదితా. తారిదా శై తై శ్రైెత్య జఅదేవక 
మ _న్హృస్వాదుతా [ప్రముదితాం. 
చతురకీం : చతురాం ఆకాణాం సమావారః-=-చతురశ్నీ, తారా 
చతురశీం। ష్ట్ర 
మోఘధథ్యతసొరభలోభం : సనురభేః భావః-సౌరభం. సౌరభఖేః 
లోభః == సౌరభలోభః, మోఘం ధృతః == మోఘధృతః, మోఘధృతః 
సౌరభలో భః యస్య తక్‌ == మోఘధృత నె పౌరభలోభమ్‌. 
సలిల|ఘమ్‌ : సలిలం ద ఘతీతి సలల ఫ్రమ్‌. 
భావము : 

ఆనలుని (ఘాణేం దియము అనగా ముక్కు, తక్కిన కన్ను,చర్మమిు,. చెవి. 
నాలుకయను నాలుగిందియములును వరుసగా సీటియంద = తెల్ల “నముచేతను, నీటి 
యందలి చల్లద గనముచేతను, జలదేవతాక మ న శవణమృబేతను,జలమందలి మాథు 
ర ముచేతను, తనివినొంది యుండుటను అనగా కన్ను సీటియందలి తెల్చవనమును 
చూచుటచేతను, చర్మము జలమండ లి చల్రద వనముచేతను. చెవి జలదేవతాక మను 
మ_న్హ్రములన. వినుటచెతను, నాలుక జం పకక మధుర రసముచేతను తనివి 
నొందియుండుటను గాంచియో యనునట్టు, తానుగూడా వ్యర్థముగా మరియొక 
వస్తువుయొక్క పరిమళ మును మూర్కొనవలయునను లోభము గల్గినదై , నలుడు 
| అఘమర్షణమ చ్చ)ము  జవించుచు స్నాన “మాడునపుడు ఆస్నా నజలములను 
న్మాఘాజించుచున్నది. (ఘాణము గంధము నా|ఘాణించవలయునేకాని జలరూప 
మగు ద్రవ్యము . నాఘాణింప సమర్థ ముగాదు, తక్కిన చతు రాదీం| దియము 
లెట్లు జలమందలి. శుక్టరూపమును, పలపరక జ శీతస్పరల్శను, జలదేవతాక మగ 
మ నః వణమును, జలమందలి మధుర రసమును (గహించునో యర్టే |ఘాణేం 
దియము గంధమును [గహింపవలయును. కాని యాగన్హ గి హాణమున కిట 


నవకాశము. "లేనందువలన pe కెవలజలమునే యా ఘాణించు చుండినన 
యాశయము. 


ఏకవింస శర్ల 195. 


FAR రాజ్ఞి భానుమదుపస్థిత యేఒస్మి న్నాత్త మమ్చు కిరతి స్వక రేణ। 
(కాన్స్‌ ొ నయ స్ఫురతి 'తేజసి చక్రు _స్ట్వషృతర్కు. చలదర,. 
వితర్క-మ్‌॥ 18 
ప. వి. రాజ్ఞి - భానుమదుపస్థితయే _ అస్మిన్‌ _ ఆత్తం - అమ్బు - కిరతి _ 
స్వక రేణ - (ధ్రాస్త నయః - స్ఫురతి - తేజసి - చ|కుః క్ష త్వష్టృతర్కు- 
చలదర్క విత్క_రమ్‌, 


అర్థము: అస్మిన్‌ = —  ఈనలమహారాజు భానుమదుపస్థిత యే; ప్‌ = — 
నూర్యునియొక ,, ఉపస్థితయే == చై ఉపాసనకై, ఆత్తం = (గ్రహించ 
బడిన, అర్హ్యమునకు సంబంధించిన, లేదొ అర్హ్యముతర్వాతి [కియకు 
సంబంధించిన ఆనగా * అసా వాదిత్యో బ్రహ్మ” ' యను మన్త్రముతో 
గూడిన, అంబు = ఉదక మును, తలచుట్టు తనచేతితో (పకాశించెడి. 
నూర్యకాంతి యందు బొట్టుగా పడునటు చల్తుకొనగా, (థానయః =ూ, 
వెదచల్లిన సీటియొక్క_ పదత్షిణవు పరి భమణములు, త్యష్షృత రు, | 
చలదర్కవితర్కమ్‌, త్యష్ట = లోక మును సృజించెడి బహ్మాయొక్క, 
త ర్య జజ సానబె పైడి చక్రమునందు, చలత్‌ == కదలుచున్న, 
అర్క. == నూర్యుని విషయమైన, యనగా సానబెట్టునవుడు తిరుగు 
చున్న వాడును నంతట నిప్పురవ్యలను వెదజల్లు చున్న వాడునునగు నూర్యు 
డనెడి, వితర్మం = సందేవామును లేదా ఊహను, se = 
కలిగిరిచినవి, 


వి, సూర్యోపాసనకై తీసుకొనిన జలమును తలచుట్టు పకార్థవడ నూర 


(వభకు మధ్య బొట్టులు పడునట్టుగా చల్చగా సాయదక కకీతో గూడిన. 


(పదక్షిణ ప్రభవ పకల విశ్వకర్మ సానబి పైడి ' చక్రమునందు, 
కదలు'ను తిరుగుచును, నంతట కాంతిక్టిరణములను 3 వికజీమ్ముచున్న 
సూర్యు డనెడి భావమును గల్లించినందు వలన ' నిట న్ముక్పేష్‌, 


| | . “3 
సమాసములు : అ 


స ళో 
భానుమదుపస్టితయే : భానవః అస్య ఆ సతి = భానుమత్‌, భాను 
మతః ఉపస్టితిః = ట్ర తన - భానుమదుప 
స్థితయే, | 


త్వష్ట్రతర్కుచలదర్క వీఠర్కమ్‌': త్వష్టః తరు ఈ తమ 
తర్కుః, తష్టృ్రతరౌ చలన్‌ ' “త్వష్ట్రృతర్కు చలన్‌, త్యష్టృతర్కు. 


186 శ్రీహర్ష నైషధము 


చలం శ్చాసౌ  అర్యశ్చ = త్వష్టృతర్కుచలదోర్క.ః. త్వష్పృతర్యు- 
చలనర్య-స్య వితర్మ-: = త్వష్ప్రత ర్కుచ లదర్కావిత ర్య-=. తం = 
త్యష్టృత ర్కుచలవర్క-వితర్క-మ్‌. 
భావము ; 


ఈ నలమహారాజు సూర్యోపాసన క్రై [గ హించిన యర్హ్య జలమును తల 
చుట్టు [పకాాంచు సూర్యకాంతి మధ్య ఓిందుకమముగా పడునట్టు తన చేతితో 
“అసావాదిత్యో[ బహ్మో అవాం దివ్మోన్మీ "అను మం|త మును జవీంచుచు 
చల్లుకొనెను. ఆప్పుడా యుదక ముయొక ,- (పవక్షిణవు భమణములు, విశ్వకర్మ 
సూర్యునికి సానబె పైడి చ|క్ర ముగందు' నొరివిడి చేయుటవలన (భమించుచు "నంత 
పడుచున్న హై నిక జములు గల్లి యానూర్యుడనెడి సందేహమును గల్లించినవి. 
తలచుట్టును [పకా ంబెడి నూర్య| పభలో పడునట్టు పదక్షి ణముగా నా సహక 
చల్చుకొ నిన నీటి విందువుల భ్రమణ మును న వలన .విశ్వక ర్మ సూర్యుని 
మరల సానబెక్టైడి చ| క్రమందుంచి పదనుబెట్టుచున్నడా యెమి ? కావుననే యణు 
రూపములై న కణములు పడుచున్నవని జన మునకు భావ మేర్చడినది. లదా 
నూర్యోపాసనకై య యానలుడు జలమును దీసికొని తన తలచుట్టును వెదజల్లు 
కొనుచు తిన శరీ=వు కొంట|పవాహ మధ్య మునందున్న లా సానబె పైడి 
చక్రమున |భమించెడి నూర్యు డనెడి భావనను కలిగించెను. రాజు తాను _గెకొనిన 
జల్సమును బైకి చల్పగా దానియందు (పతిఫలించిన నూర్యకాగ్తి నియందు క ల్లిన 
. భ్రమజ్మములు వి; బతక శాణచ్మకము నందు కదలుచున్న నూర్యుడనెడి 
' భావననో కల్గించినవని యర్థము. పైకి వెదచల్లిన యు.కములు భ్రమించుచు 
దిగువ పడేళ్లున్నవి. ఆ యుదకముల యందు (ఐతిఫలించిన తేజస్సునందును 
(థమణములు గలుగుళున్నవి, కాన నావిధముగా నిట నుత్చే9క్ష. ఆర్హ్య 
(ప్రదానమును నూర్యోపాసనమును జేనెనని సారాంశము. “న్సురితతేజసి” యని 
సమ న 'వద్చములతో గూడిన పాఠమునందు నది నలనికి విశెషణమ.గా నుండును. 


ఆకా తేజన్సు గల్గిన రాజునందు నని యర్థము. f 


ఏకవింశ సర్గ రై? 


గమనిక; ఈ శోకమును [పకాళవ్యాథ్యాకారుడ గు నారాయణభట్టు పర్మిగ హించి 
నందువలన నాతని వ్యాఖ+ ననుసరించి టీక _వాయబడినది. 
క్‌ సమ్యగస్య జపతః (శుతిమ న్లాాః సన్నిధాన మభజన్త కరాష్టె, 
కుద్ధబీజ విశదమృటవర్ణాః స్ఫాటికాక వలయచ్చలభాజసః 18 


ప వి. సమ్యక్‌ ._ అస్య _ జపత; - శుతిమన్హా9ః ప సన్నిధానం త్త! ఆభజన్త ఆ 
కరాబ్దె - శుద్ధబీజవిశ దస్ఫుటవర్ణాః జ స్పాటికాక్షవలయచ్చ లభాజః. 
అర్థము: జుద్దదీజవిశదస్స్ఫుటవర్ణాః, శుద్ధ == ఆగమములయందు చెప్పబడినట్లు. 
ఉచ్చరించుటవలన దోషములు లేని, వీజ — వహ్నివరుణులు మొదలగు 
దేవతలకు సంబంధించిన మూలను నములు గల విశద - = నిర్మలము 
లైన, స్ఫుట పా స్పష్టములై న వర్తాః — ఆతరములుగల, (శతి 
మగ్తాః చై గాయ్యతి మున్నగు వైదిక మన్తములు, కుద్ధబీజ = 
దోషములేని బీజ ములు గల్గినదియు, ననగా వూసలుగ లదియు, స్ఫుటవర్ణ = 
ఉజ్జ్వల మగు కాంతి విశేషము గలదియునగు, స్ఫాటికాక్ష వలయచ్చ్భలభాజః: 
స్పాటిక = సృటిక మయమైన, అక్షవలయ -- జపమాలిక యొక 
ఛల = నెపమును, ఖాజః = పొందినవియునై , సమ్యక్‌ = చక్కగా 
జపత: — జపము చేయుచున్న, అస్య. — ఈ నలునియొక్క, 
క రాబ్దే, కర == హ స్తమనెడి, ఆబ్దే-- పద్మమునందు, సన్నిధానం = 

సన్ని ధకిమును, అభజ న (ఇవ) = పొందినవో యనున టుండినవి. 
. వాన్‌ ఫ్‌ ల 
సమాసములు ; 
(శుతిమన్తా౨ః ; (శుఠెః మన్తాంః — (పుతమన్హాోః, కె రాబే _కర ఏవ 
ఆబం _ కఠాబం, తన్మిన్‌ -క రాబబ్ది, . 
జ a జ 
వద్ద బీజ విశవన్ఫుట వర్దా g :శుద్దాని వీజాని యేషు తే =. శుద్ధబీజాః, 
విశదాః స్పుటా; వరాం యేషుతే _- వశదన్ఫుట వరాః, శుదబీ జాశ్చ 
నో ణ్‌ ధ 
తే విశదస్ఫుట వర్తాశ్చ = కుర వర్ణా ః; 
ణ ల 
స్పొటికాక్ష వలయచ్చులథాజః ; _స్పటికస్య వికారః = = స్ఫాటికం, 
=. అమాణాం వలయం = అతవలయం, స్ఫాటికం చ తక్‌ అక్షవలయం 


షథము 


198 . శ్రీహ 


నీల 
pau 


చ = స్పాటికాక్షవలయం, స్ఫాటికాక్షవలయనస్య ఛలః = స్ఫాటికాక్ష 

వలయచ్చలః, స్ఫాటికాక్ష వలయచ్చలం భజస్తీతి == స్ఫాటితక్షవలయ ' 

చృచభాజః, 
భావము : 

ఆగమముల యందు చెప్పిన (ప్రకార ముచ్చరించుట వలన నిర్దాషములై న 
వహ్నివరుణాది దేవతాక ములగు మూలమన్త్రములు గల్లి, ములకు స్పష్ట 
ములును నగు నక్షరములను గల్లిన వేదోక్తములగు గాయ[త్యాది మన్హ్రములు, 
శుద్ధములగు బీజములను గల్లినవై. విళశదములును నుజ్టాలములు నగు కారితిగల్లిన 
స్పటిక జపమాలయొక , నెపమును పొందినవై చక్కగా జపము చేయచున్న 
నలుని పాణిపద్మ మును బొందినవని భావము. 
ల్లో, పాణిపర్యణి యవః పునరాఖ్య 

దవ తర్పణ వ మస్య। 


న్యువ్యమాన జలయోగితిలౌ ఘు 
సద్విరు క్ర కర పళ 19 


వ, వి. పొణిపర్వణి _ యవః = పునః _ ఆఖ్యత్‌ _ దేవతర్పణ యవార్పణం .. 
అస్య - _న్యుషమానజలయోగితిలౌ మైః - సః = ద్విరుక్తక రకాల 
తిలః _ అభూత్‌, 

అర్థము: అస్య = ఈ నలునిమొక పాణిపర్వణి, పాణి== హ స్త్రముయొక్కం, 
పర్వణి-=కణుపునందు, యవః == యవధాన్యపుటాకారముగల రేఖ, 
దేవత ర్పణ యవార్పణం, దేవ=-దేవతలకు సంబంధించిన, తర్పణ= 
తర్చణ్మకియయందు, యవార్పణం మై యవధాన్యము నర్పించుటను, 
పునరాఖ్యత్‌ == పునరుక్షము గావించినది. అనగా మాటి మాటి కర్పించి 
నవని యర్థము, అనగా హ స్హమానందలి యవరేఖచేతనే యవధాన్య 


మర్పింపబడగా, మఠల యవధాన్య మర్పించుబవలన పునర క్రి క్రి యేర్పడిన 
దని యర్థము, తథా=అ పే, సః ఆనలుడు, న్యుష్యమానజల మోగి 
తిలౌమెః, న్యుష్యమాన = . పితృదేవతల కొసంగ బడిన, జల--డఉిదరక 
ముతో, యోగి=క లనిన; తిల= నువ్వులయొక ౪, రీమెః సమూహ 


ఏక వింశ సర్ష 109 
ములతో, ద్విరుక్త కక రకాల తిలః, ద్యిరు క్ర క — పునరు _క్రమైెన, యనగా, 
రెట్టింపు గావింపబడిన, కర. చేతియందలి ,కాలతిలః = నల్జనినువ్వువంటి 
తర ఆభూదివ__ ఆయనో యనునట్టుండెను. నలుడు దేవతల, 
కును వితరులకును తర్పణము గావించెనని యర్థము. ఖాగ్యవంతుల 
హ_స్తమునందు యవాకారవు రేఖలును తిలాకారప్పు లేఖలునుండునని 
సాముదిక శాస్త్రము చెప్పుచున్నది. 

సమాసములు : 


పాణిపర్వణి 8: పాణాః పర్వ-=పాజిపర్వ,తస్మిన్‌ -- పాణిపర్వణి। 

దేవతర్పణ యవార్పణం : దేవేభ్య ః తర్పణం = దేవత ర్పణం, దేన 

తర్పణస్య యవాః = దేవతర్పణయవా 8, దేవత ర్పణయ వానాంఆర్బణం = 

దేవతర్పణయవార్పణం, తక్‌ --దేవతర్పణ యవార్నణం , 

న్యుష్యమాన జలయోగి తిలౌఘైః: న్యుష్యమానాని చ తాని జలాని చ 

న్యుష్యమాన జలాని, న్యుష్యమానజలై 8 యుజ్య న్ల న ఇతి = న్యుహ్యమాన 

జలయోగిన;, తిలానాం ఓఘాః -ఊతిలెఘాః, న్యుష్యమాన జలయోగి నశ్చ 
లే తిలౌఘాశ్చ న్యు హ్యమాన జలయోగితిలౌఘమాః, తై ౩చన్యుష్యమాన 
జలయోగితిలౌ మః. 

ద్విరు క్రకరకాలతిలః: కాలళ్చాసౌ లిలశ్చ == కాలతిలః, క రేకొ లతిలః == 

క రకాలతిలః,ద్విరు క్తః కరకాల తిలః యస్య నః ద్విరు క్రక రకాలతిలః. 
భావము : 

ఈ నలుని హ న్రముయొక్క- క ణువునందున్న యవరేఖ దేవతలకు చేసెడి 
యవతర్పణమును పునరు క్ర కము గావించినది. చేతియంద లి యవరేఖచే యవత ర్చ 
ణము చేసెను, పిదప యవధాన్యముచేతను యవత ర్పణము గావించెను, కాన 
రెండువిథ ములుగా యవతర్పణము గావించుటవలన వునరు క్రియెనది. అద్ర 
యానలుడు పితరుల కొసంగెడు తిలతర్పణముచే హ సమునందలి తిత రేఖచే 
పునరుక్తి యేర్పడినడి. ఆనగా నతడు న్యయముగా జేసిన తిలల త ర్పణముతో 
వా న్రమునందలి తిల రేఖకు పునరుక్తి క్రి యేర్పడినదని శావము. హ_న్లమందు యవ 
రేఖయు తిల రఖయు శ్రాగ్య నూచక ములని సాము[దిక శాస్త్రవేత్తలు చెప్పుదురు. 


200 (శ్రీహర్ష నైషధము 


ఓ. పూతపాణి చరణః కచినోచై  రధ్వనా౭నితర పాదహతేన। 
దైహ్మాచారి పరిచారి సురార్చావేళ్ళ రాజబుషి రేప వివేశ॥20 
ప, వి. పూతపాణి చంణః _ శుచినా _ ఉచ్చైః - అధ్యనా _ అనితరపాదహతేన_ 
బహ్మ చారి పరిచారి సురార్చావెళ్మ - రాజబుషి = ఏష. వివేశ. 
ఆర్డము; ఏష, రాజబుషి 2= బుషి తుల్యుడగు రాజు, పూతపాజి 
చరణః, వూత=-క డుగుటవే పరిశుద్ధమైన, పాణిచరణః == హస్తములు 
పాదములు గలిగిన వాడగుచు, అనితరపాదోహ తేన = | బహ్మచారికంటె 
ఓిన్నులగువారి పాదములతో | దొక్కబడని, కావుననే, శుచినా శుద్ధ 
_ మైన, అధ్వనా= మార్గవ.తో ననగా సాధనముతో, [బ్రహ్మ బారి పరిచారి 
సురార్చావళ్ళ; (బహ్మచారి== [బహ్మ బారిని, పరిచారి పరిచారకుడుగా 
గలిగిన సుఠార్చావేశ్ళ - దేవతార్చన గృహమును, వివేశ=-| పవే 
శించెను, 
సమాసములు 5 
_ పూతపొణిచరణః : పాణీ చ చరణా చ = పాణిచరణం, పూత 
పాణిచరణం యస, స పూతపాణిచరణః. వట 
అనితరపాదహతేన : ఇత రేషాం పాదాః--ఇతరపాదాః, ఇతరపాదై 8 
వతః=ఇతర పాదహతః, ఇతరపాదహతో న భవకీతిఅనితర 
పాదహతః, తేన-- అనితర పాన్రహలేన. 
(బహ్ముచారి పరిచారి సురార్చా వేశ్మ : (బహ్మ చరతీశి=-|బహ్మ చారీ. 
(దహ్మ చార్యేవ పరిచారీ యన్మిన తతీ=ా|బవ్మ చారి పరిచారి. సురేభ;ః 
ఆర్చా== నురార్చా, సురార్చాయాః వెళ్ళ సురా ర్బావేళ్ళు బ్రహ్మ 
చారి పరిచారి చ తక్‌ సుఠార్భావేళ్ళ చ= ఐిహ్మ చారిపరిచారి 
సురార్నావేశ్శ్ళ, తక్‌ (బ్రహ్మచారి పరిచారి సురార్చావేశ్మ. 
రాజబుషిః : రాజా చాసౌ బుషి శ్చ రాజబుని 8, 


భావము ; 


_రాజక్టియైన నలుడు కడుగుకొనుబచే పవితములై న కాలునేతులు గల 
వాడె |బహ్మచారులకం'దె నితరులు' నడువని పరిశుద్ధమైన మార్గముతో |బహ్మ 


ఏకవింశ సల్ల 201 


చర,ము నవలంబించిన వారినే పరిచారకులుగా గలిగిన యున్నతమైన దేవపూజా 
మందిరమును ివేశించెను. 
కో క్వా౭పి యన్నభసి ధూసజధూమె 
ర్మేచకాగురుభనై రృమరాణాం। 
భూయ తే స్మ సుమనస్సు మన 
(సగ్దామధామ పటలే పటలేన॥ al 
ప.వి. క్య - అవి _ యన్నభని _ ధూపజధూమైః - మేచకాగురుభవై * - భమ 
రాణాం _ భూయతే - స్మ - సుమనస్సమన |స్రగ్గామధామపటలే - 
పటలేన. 
అర్ధము: యన్నభని, యత్‌ ==ఏ దేవపూజామందిరముయొక్క, నభసి== మధ్య 
నున్న కూన్య స్థలమునందు, క్వా౭వి==ఒకచోట, సుమనస్సృమనసగ్దా 
మధాను పటలే, సుమనః-మాలతు లనెడి, సుమనః = పుష్పముల 
యొక్కా, (సగ్గామ == మాలికా సమూహములచే నిర్మింపబడిన, ధామ. 
గృహాకారవు రచనావిశేషముయొక గ, పటలే = పాంత మందు, మేచకా 
గురుభవె ః, మేచకాగురు = కాలాగురునుండి, భవై ౪2 ఉత్పన్నములై న, 
ధూపజధూమెః, ధూపజ==- ధూపములనుండి యేర్పిడిన, ధూమైః== 
పొగలచేత, (భ్రమరాణాం = తుమ్మెదలయొక, వబలేన == సమూహ 
ముచే, భూయతే స్మ = ఉండుట (యేర్చడినది) . అనగా పూఠలపందిరు 
అపై తుమ్మెద లుండవలయను కావున ధూపము వలన కలిగిన పొగలే 
తుమ్మెచల మాటలుగా ప న. . 
సమాసములు ; 
యన్నభసి : యన్నిన్‌ న. తన్మిన్‌ = యన్న భసి, 
ధూపజధూ మైః : ధూపాక్‌ జాయ న్ల ఇతి = ధూపజాః, ధూపశజాశ్చ 
 ధూమాక్చ== ధూపజధూమాః, తైః = ధూపజధూమైః. 
మేచకాగురుభవై 8: మెచకాళ్చాసా అగురుళ్చ = మేచకాగురుః, మేచకా 
_ “గురోః, సంభవః యేషాం లే = మేచకాగురుభవాః, తె EA మేచకా 
గురుభవె 8. 


802 


శ్రీహర్ష నైషధము 

సుమనస్సు మనన గామధామ పటలే : సుమనసాం సుమనాంని-- 
సుమనస్సుమనాంసి, సుమనస్సృమవసాం సక్‌ = సుమనస్సుమన సక్‌. 

నుమనస్సుమన సజః దామాని --- సుమనస్సు మన సగ్గామ ని, సుమనస్సు 

మన్నసగ్జామ్నాంధా మ = సుమనస్సుమన (సగ్గామధామః సుమనస్సు 
మనసగ్గామధామ్నాం పటలం = సుమనస్వుమన (సగామధామ వటలం, 
ద ది 


తన్మిన = సుమనస్స్వు మనసగ్దామధామ పటలే.. 


భావము ; 


ఆ దేవ పూజమందిరములోని మధ్య దేశమందలి శూన్యభాగ మున నొక 


తోట జాతివూలతో నిర్మితమగు గృహమువంటి కట్టడము గలదు. దాని నమీప 
[(వదేశమున దేవుని కొనంగెడి కృష్ణాగురు ధూవము వలని పొగలు తుమ్మెదల 
. వేండుగా నేర్పడినది. పూలవైన తుమ్మెదలుండుట సహజము. ఇట ధూవము 


శ్లో, 


వలని పొగయే యాతుమ్మెదల విండుగా నేర్పడినవని భావము, 


సొజ్ము_రేవ రుచిపీతతమా యెరె $ః 
పురా స్తి రజనీ రజనీవ। 
తే ధృతాని తరితుం (లిదశేభ్యః 
య్మత్ర హోమలతికా ఇవ దీపాః॥ 22 


ప. వి. సాజ్కురా - ఇవ- రుచివీతతమా _ యె - యః -వురా -అఆధస్టి - 


రజనీ _ రజనీ _ ఇవ _ త్రే_ ధృతాని * తరితుం _ (తీద శేభ్యః అ య|త._ 
హోమలతికాః _ ఇవ _ దీపాః, 


అర్థము; రజనీ == ర్యాత్రి, మైః--ఏ దీపములచే, రుచిపీతతమా, రుచి-కాంతు 


లచే, పీత=- పానము చేయబడిన, ఆనగా నాశము చేయబడిన, తమా-- 
చీకటి గల్లినదై., సాజ్మురా, ఇవా తేజస్సుయొక్క- | అజ్కార ముతో 
గూడినదో యనునట్లు, వురా==- పూర్యుము, ఆ_స్టి== ఉండెనో, రజనీ - 
రాత్రియే, యొక = యేవీపములతో, రుచిభిః = కారితులచే, వీతతమా 
మిక్కిలి పనువువన్నె గల్లినదై, సాజ్కురా = దీపములనెడి యజ్ముర ము 
లతో కూడినదై, రజనీవ= పనువువలె, వుఠరా=- వూర్వము, ఆ సి 


ఏక వింశ సర 208 


ఉండెనో, హోమలలతికా ఇవ= బంగారుతీగవలె నున్న, తే== వూర్ణము 
చెప్పబడిన, దీపాః = వెలుగువత్తులు, యత = వ్ర దేవవూజాగ్భహ 
మందు, తీదశేభ్యః= దేవతలకు, వితరితుం = ఇచ్చుట కు, ధృతా= 
పరిచారకులచే స్థావింపబడినవి. 
సమాసములు : 
సాజ్యూరా : అజ్కురై సృహ వర్తత ఇతి=- సాజ్ముఠా. 
కుచిపీతతమా : రుచ్యా వీతం=-రుచివీతం, రుచివీతం తమః యస్యా 
స్ఫా=రుచిపీత తమా, 
హేమలతికాః : 'హేమమయ్యః లతికాః = హేమలతికాః. 
భావము; . 
రాత్రి యేదీపములచే నాశము గావింపబడిన చీకటిని గలిగియుండినదె 
తేజస్సు యొక ౪. మొలకలతో గూడినడిగా తొలుత నుండినదో ఆ ర్మాతియే 
దీపములకాంతులచే మిక్కిలి పసువువన్నెగలరై దీపాజ్కురములతో గూడినదై 
పనువువలె వూర్యముండినదో తరువాత బంగరుతీగలవలె నున్న యాదీపపు 
వత్తులు ఆదేవ పూజామందిరమందు డవతల కర్పించుటకై పరిచారకులచే 
స్థావింపబడినవి. దీపములు ఠా|తి పారంభమునం దుంచబడగా కేవలము తేజస్సు 
యొక్క మొలకలుగను, తర్వాత కొంతకాలమునకు పనువువన్నెను బొంది 
పనుపువలెను, తర్వాత నింకను | బొద్దు గణవగా బంగరు తీగలు వలెను (పకా 
శించుచుండినవి.  ఆట్టిదీపములను పరిచారకులు . దేవవూజా మందిరమునందు 
స్థావించిరని యాశ యము. 


(| 


FAR యత మౌక్రికమణే ర్విర హే 
పీతికామధృతవహ్నిపదేన ] 
కుజ్బు_'మేన పరిపూరితవ న న 
శ _కయః శుశుభిరే2.నుభవ _న్యః॥ 29 

పవి, యత _ మౌ ఆ క్రిక మచే, - విరహేణ _ |పీతికామ థృతవహ్నిపదేన _ 

కుజ్బు.మేన _ పరిపూరితం - అవన్తః - జృకయః - శుకుభిరే _ 

ఆనుభవ నరః. 
అర్థము: యత = ఏదేవమందిరమునందు, మౌ క్రికమణేః = చై ము తెముయొక గా, 
విరహేణ-- విరహముచే, పీతికామధృత వహ్నిపదేన; పీతి = (పీతిచే, 


204 


శ్రీహర్ష నై షథము 


కామ అధిక ముగా, ధృత = కల్పింపబడిన, వహ్ని = = అగ్నియొక్క, 
పదేన--దహింపజేయుు యను నధికారము గల్గిన, లేదా చిహ్నము 

గల్లిన, కుజ్కుమేన = — కుంకుముపూవుచే, న. 
ఆ నః బా మధ్యలాగ మును,అనుభవ_న్హ్య == వపంచెడి, శు క్రయః == ము త్తెవు 
చిప్పలు, పశుభిరే== శోభీంచినవి. వియోగినులగు స్రీలు విరహాగ్నిచే 
దహింపబడిన హృదయము ననుభవింతురు. కుంకుమపూలతో గూడిన 
ము తెవుచిప్పలు వియోగినులుగా వర్ణింపబడుచున్నవి. లేదా, మౌక్తిక 
మణః = ముత్తెపుమణియొక్క_, విర హేణ--లమిచే, ఉపలక్షితాః -- 
నూచిత ములగు ము ల్లెపుచిప్పలు (కుంకుమము కామోద్దీవ మునకు కారణ 
మగుటచే నే వీతిగలదో ఆట్టి), వీతికామ ధృత వహ్ని పదేన; వీతీ=- 
ప్రీతితో కూడిన, కామ == మన్మథునిచే, ధృత = ఒసంగ బడిన, వహ్ని 
వదేన-- దాహక త్యాదిరూపమగు నగ్నిచిహ్నమును గలిగి న,కుజ్కుమెన= 
కుజ్కు.మవూవుతో, పరివూరితం -- నింపబడిన, అంత: -- లోపలి 
లాగ మును, ఆనుభవ న్య్యః = వహించెడి, శుకర్తయః --ము త్తెవుచిప్పలు, 
శుఖఖిరే_ శో భించినవి. ీతీగ లవాడు కొంచెము స్థానము నొసంగును. 
ముత్తెపుచిప్పలు పరిశుద్ధమైన కుంకుమపూవుతో నుపలక్షితములై, 
మౌక్తికమణి విరహముచే నిండిన మధ్యభాగ మును వహించుచున్నవో 
యనునట్టు కోభించినవి. “వీతికామధృత వహ్ని పదేన” యను పాఠమున 
త నకుద్దీపక మగుటవలన ీతచెండి న కామునిచే చేతలో పొందబడిన 
యగ్నియొక్కం చిహ్నమగు దాహకత్వము గల్గిన యని కుంకు మమునకు 
విశేషణముగా నర్థము చెవ్పవలయును, ముకాఫలము పుట్టుటకు కారణము 
లైన ము త్తెపుదిప్పలు వు తులు లేనిచో తల్చులెట్టు హృదయమున 
దాహమునొందుదురో ఆపే కుంకు మరూవమైన "యంతర్హాహమును 





వహించిళో భించినవనికాని యర్థము. : 


సమాసములు :. 


మౌ క్రికమణేః : మౌక్తిక మితి మణిః=మౌ క్రిక మణిః, తస్య = మౌ కిక 


మణే8, 


ఏక వింశ సర్గ 205 


పీతికామధ్యతవహ్నిపచేన : కామం ధృతం --కామధృతం, వీత్యా 
కామధృత ౦ -- | పీతికా మధృతం, వహ్నిః వదం== వహ్నిపదం, (పీతికామ 
ధృతం వహ్ని పదం యేన తక్‌ =| వీరికా మధృత వహ్నిపదం, తేనా 
వీతికామధృతవష్ని పదేన. 


భావము : 


దేవవూజాగహ మందు, మిక్కిలి ప్రియుడైన ము త్తెమనెడి వుతుడు 
లేనందువలన, ఆనగా వు[త్రవిరవాముచే (పేమతో చక్కగా (లెదా మన్మథుని 
ద్వారా, ఈయబడిన యగ్నివంటి కుంకుమతో నిండిన సృదయము - మధ్య 
భాగము గల్లి) ము త్తెపుచిప్పలు శోభించుచుండినవి. లేదా మౌక్తికమణియను 
_వియమైసి వ్యుతుని వియోగముచే గూడిన ముశ్తెవుచిప్పలు వహ్నిరూపమైన 
_ కుంకుమపూవుతో లోన నలదబడినవై వియోగదుఃఖాగ్నిని | బకటించుచుండినవి, 
తల్చులు మిక్కిలి ప్రియమైన వ్యతునియొక్క విరహముచే నావు తునియందలి 
_పేమవలన నాతని వియోగ వహ్నితో హృదయమున మండుచు, నెట్టు భాధ 
నొందుదురో అదే తనయం దుద్భవించిన వుతునివంటి ముత్తెము లేనందువలన 
నిప్పువంటి కుంకుమతో నిండిన మధ్యభాగము గల్లిన ముత్తెవుచిప్పలు లోన 
దావా మును వహించిన వై కోభించుచుండినవి. పూజాగ్భహమున ౦ దలంకార ముగా” 
ము త్రెవుచిప్పల హంతు నలదు నాచారము కొన్నిదేశ ముల మం దున్నది. 
గమనిక : ఈ శ్లోక ముసు పకాళ కారుడు [(గహించుటవలన నాతని వాఖ్య 

ననుసరించి యిట టీక (వాయబడినది. ' 


a అజ్కచుమ్బిఘనచ స్షనపజ్క_౦ యత 7 గారుడశిలాజమమ్మతం। 
(పాప కేలిక వలీభవదిన్లోః సింహికాసుత ముఖస్య సుఖాని॥. 20 


, అట్ట స్య! అజ్కచుమ్చి ఘనచన్షనపజ్క-ం క య్మత _ గారుడిలాజం క్‌ 
అమ్మతం జ [పాప ఆ కెలిక వలీభవదిన్లోః _ సింహికానుత ముఖస్య యా 
సుఖాని , 


అర్థము: యత = ఏదేవ, పూజాగ్భహమందు, గారుడశిలాజం = మరక తమణితో 
నిర్మిత మైన, 'ఆమ్మతం= పాతము, అజ్క-చు మిఘనచన్గనపజ్యం, 
ఆజ్బ._= ఓడిని _ దేవమందిర మధ్యను, చుమ్చి ==-స్పృశించు, ఘన 


206 శ్రీహర్ష నై చభము 


దట్టమైన, చన్షనపజ్క_ం == చన్దనలేవమును గల్లినదై , కేలికవలీభవదిందొ  , 
కేలి--ఆటచే, క వలీభవత్‌ = క బలిత మగుచున్నయనగా [మింగ బడుచున్న 
ఇందోః చ 06 దుడు గ లిగిన, నింహికాసుత ముఖస్య, సింహొకానుత 
రాహువుయొక్క_, ముఖన్య = నోటియొక్క-, నుఖాని=-= ఆనందములను, 
[పావ--పొంవను. అనగా రాహువుముఖముతో పోలికను వహించెనని 


యర్థము. చం|దుడును చన్దనలేపమును తెల్లద నమును చల్పదనమును 
గలీగయుండుటవలనను రాహువును గారుడమణిపాత్రమును “గుండము 


గను నలుపుగను నుండుటవలనను వీనికి సామ్యము ఈదేవగృవాము 
నందు చన్దనముతో నిండిన మరకత మణిమయపా[తములు గలవేసి 


యరము. 
థి 


అజ్కచుమ్చి : ఆజ్యం చుమృతీతి == అజ్కచుమ్చి. 
ఘనచన్ష్సనపజ్కం : చన్ద్లనగ్య ఎద ల రది నవ ట్ర గాకి; ఘనః చనన 
వజ్యః యన్మి న్‌ తత్‌ -- ఘనచన్దనవజ్క_ం. 

గారుడశిలాజమ్‌ : గరుడస్య ఇయం= గారుడీ, గారడీ చ సా శిలా 
చ= గారుడశిలా. గారుడ"శిలాయాః జాయత ఇతి గారుడశిలాజం. 
కేలికవలీభవదిన్లోః : అకవలిః కవలి స్పమ్పృద్యమానఃభవన్‌ = కవలీ 
భవన్‌, కేలేః కవలీభవన్‌ _ కేలికవలీభవన్‌, కేలిక వలీభవన్‌. ఇన్దుః 
యస్య తత్‌ = కేలిక వలీభవదిన్లుః, తస్య == కేలిక వలీ భవదిన్హోః. 


సింహికానుతముఖస్య ; నింహికాయాః నుతః = పాతక 
సింహికానుత స్య ముఖం --- సింహికాసుత ముఖం. ట్ర 
ముఖస్య, 

భావము ; 


త్ర శకం నొక గిన్నె. దట్టమైన . చననలేపమ:తో 
గూడినదై మధ్యభాగ మునం దుండినది. ఆడి లీలతో చన్దిని మింగెడి రాహువు 
ముఖముయొక సామ్యమును బొందినది. చన్దనము తెలగ నుండాటవలన 
చన్దు9నివలెను, మరకత మణిపా[త ము నల్లగ ఈరకువిరేలన ఉకానాంపరన 
నుండినదని యాశయము. 


ఏకి వింశ సర 207 


శ్థో గర్భ మెణమదకర్ణమనాన్ష్రం 
భాజినాని ర జితస్య భజ స్తి | 
యత్ర సామ్య మగమ న్నమృశాంళో 
రజ్క-ర జ్క్ల కలుషీకృత కుకేః ॥ 24 
ప. వి. గర్భం ఎ ఐణమదకర్పమ సాన్ట్రం - భాజనాని . రజతస్య - భజ ని జ 
యత - సామ్యం - ఆగమక్‌ _ అమృతాంళోః _ అఆజ్కరజ్కు కలుషీ 
కృతకుమి 8. , 
అర్ధము: య్మత ఏ దేవతా పూజాగృహమందు, రజతస్య == వెండియొక్కం,' 
భాజనాని == ప్మాతములు. ఇణమద క ర్ణమసాన్షుం, ఐణమద= క సూరి 
యొక్క, కర్టమ = లేపముతో, సౌన్ట్రం = నిండిన, గర్భం=మధ 
భాగ మును, భజ సన్తి పొందుచున్న, అజ్కరజ్కుక లుషీకృతకుక్షౌః, 
వ. ల రజ్కు = బింకచే, కలుషీకృత = మలినము ' 
గావించబడిన, కుషేః-- ఉదరము కలిగిన. అమృతాంశకోః = చందుని 
యొక్క, సామ్యం == పోలిక ను, అగమన్‌ -- పొందినవి, వెండిగిన్నెలు 


తెల్లిగను గుం్యడముగ నుండుటవలన చం్నదుని బోలుచున్నవి. కస్తూరీ 
లేఫేము నల్లగా నుండుటవలన నొడియందలి జింకను బోలుచున్నవి. దేవ 


వూజామందిరమునందు, వెండిప్నాతలు నూరిన చంగన ముతో గూడి 
యున్నవని 'యరము, 
on 
సమాసములు : 

_ ఐణమదకర్ణ్షమ సాన్గం : ఏణస్య ఆయం == ఐణః, ఐణ్భాసొ 
మనశ్చ = అుణమదః ఐణమదస- కద్దమః== ఐణమద కర్ణమః, ఐణ 
మనః కగ్రమేన స్వాంః = ఐణమద కర్దమ సాన్ల్రః, తం- ఐణమదక రమ 
సాన్లము. 

ద 4 

_అజ్యారజ్కూ కలుషిక్భతకుజిః : అడే రోజుకి పై అజ్క్బారజ్కాః, 

. అకలుషం కలుషం సమ్బధ్యమానం కృతం-కలుషీకృతం, అజ్క 
రజ్కూనా కలుషీకృతం = ఆబ్బ-_రజ్ము_క లుషీక్ళతం, అజ్బ_రజు. 
కలుషీక తం కుక్షి యస్య సః అజ్కరజ్కక లుషీ కృత కుక్షిః, 
తస్య = అజ్కరజ్కుకలుషీ కృత కుక్షౌః. 


208 శ్రీహబ 


క్ష నైషధము 
భావము : 

ఆ దేవపూజాగ్భహమందు వెండిగిన్నెలు క నూరీలేపములతో గూడినవై 
యొడియందు జింక చే మాలిన్యము బొందిన యుదరము గలిగిన చందుని పోలి 
కను వహించినవి. వెండిగిన్నెలు తెల్హగా గం[డముగా నుండుటవలన చం దుని 
వలె, నందలి కస్తూరీలేపము నల్లగా నుండుటవలన నొడియందలి జింకవలె నుండిస 
వని యర్థము. 
శో ఉజ్జిహాన. సుకృుతాజ్కార శజ్కా 

య[తధర్మగహనే కిల తేనే । 
భూరి శర్క-ర కరమృవలీనా 
మాలిధి; సుగతసెౌధసభానామ్‌ ॥ £5 
“ID ఉఊ్దీ సుకృతాజ్యూర మ. యత వై ధర్మ గహనే - కిల _ తేనే _ 
. భూరిశర్కుర కర న్భువలినాం - ఆలిభిః . సుగత సౌభసథానామ్‌, 
అర్ధము: ధర్మగ హన, ధర్మ — వుణ్యముచే, గ హనే=- నిండినట్టి, యనగా 
పెక్కు. విధములగు ధర్మము యనుష్టానములతో నిండిస, వక్షా నర మున 
ధర్మగహనే = థర్మారణ్యమైన యేదేవ పూజామందిరమునందు, నుగత 
సౌధనథానాం, సుగత = బుద్దునియొక్కు, సౌొధ=భవనమునకు, 
ననగా తెల్లని చైత్యములకు, నథానాం= సమానములై న, భూరిశర్కర 

క రమృబలానాం, భూరి = ఆధిక ములె న, శర్శ-ర = పంచదారగ లిగిన, 

కరమృ= వెరుగతో కలిసిన పేలా లనెడి, బలీనాం = నై వెదకముల 

యొక్క, ఆలిభిః _ వరుసలచే, ఉజ్జిహాన సుకృతాజ్కూురనజ్కా, ' ఉ్‌జ్జి 

హాన=- వెకి వచ్చుచున్న, సుకృతొజ్కుర == పుణ్యపు మొలక లయందు, 

eyes సందేహము, తేనె విస్తరింప జేయబడినది. కిల 

నిశ్చయము, 
సమాసములు : బ్‌ ఇ | 

ఉజిహాన సుకృతొజ్యూరశ జ్యా : సుకృతస్య ఆజ్కారాః == సుకృతా 

జు_రాః, ఉబ్దిహానాశ్చ తే సుకృతాజ్కురాళ్చ == ఊజ్జిహాన సుక 

తాజుు_రాః, ఉఊదబ్టిహాని సుకృతాజ్కురాణాం, శజా్కా-= ఉట్టిహాన సుక 
తాజ్యూరశజ్కా-. .. 


ఏక ఏలశ షా 909 


ధర్కగహనే : ధర్మేణ గహనం =. ధర్మ గహనం, తసిిన్‌ ధర్మ 
గహనే, పఇుంతర మున, ధర్మస్య గహనం=థర్మగ వానం, తస్మిన్‌ == 
ధర్మగహనే. 

భూరిశర్కర కరమ బలీనాం : భూరయః శర్క_రాఃయేషు తే==భూరి 
శర్కారాః, భూరిశర్క్యరాశ్చ తె క లమృశ్చ= భూరిశ ర్కలరక రమాః, 
భూరిశర్కడక నమా ఏవ ఒలయః= భూరిశ ర్కరక రమృబలయః , 
శేషాం- భూరి శర్క-రక రవృబలీనాం. 

సుగతసొధసభానాం : సుగతానాం వాధాః సుగతనౌధాః, సుగత 
ఫాధానాం సభాయః == సుగతసౌధ సథాః, తేషాం--సుగతసౌధ 
సథానాం, | 


భావము * . 


చెక్కు. విధములగు భర్మముల యనుష్టానములతో సిండినడియు, లేదా 
ధ్రర్మారణ్య మే అయిన యాదేవ పూజామందిరమునందు బౌద్ధచై తృములకు 
సమానములై నట్టి మెండువంచదారతో మి| శ్రిత ములై న పెరుగుతోగూడిన పేల 
పిండి బలుల వరుసలు, పెకి వెరుగుచున్న పుణ్యాజు్యూర ములనెడి సంశయమును 
వర్ధిల్లి జేసినవి. మామిడిచెట్ట యడవియందు మామిడి మొలకలు వెరుగునట్టు ధర్మా 
రణ్యుమునందు ధర్మాజ్కురములు వెరిగినవని యర్థము. అనగా నాదేవ పూజా 
మందిర మునందు ఐంచదాంతో గూడిన పెరుగుతో గలిపిన పేలపిండి యొక్క- 
బలులు దేవతల కొసంగ బడినవని యాశయము. 
లై... ఇర్వ మాఖ్య దమరౌఘ నివానం 
పర్వతం క్యచన చమ్పుక సమ్పుత్‌ | 

మల్లి కాకుసుమరాళి రకార్షీ త్‌ 
యత్ర చ స్పటికసాను మనుచ్చమ్‌ * . 26 
వ. వి. ఖర్వమ్‌ - ఆఖ్యత్‌ - అమరౌఘ నివాసం - పర్వతం - క్యచన - చమృక 

సమృత్‌ - మల్లికా కుసుమరాశిః - అకార్నీత్‌ _ యత - సృటిక పానుం - 

ఆనుచ్చమ్‌. 

14) 


210 శ్రీహర్ష నైషధము 


ఆరము: యృత్ర==వీ దేవ పూజాముందిరమునందు, క్యచన=-ఒక [పదేశమున, 
చవ్చక సమ్బుత్‌, చమృక -==బంగారువన్నెాగఅ చంపక పుష్పముల 
యొక, సమృత్‌=సమృద్ధి, లేదా రాశి, అమరౌఘనివాసం, అను 
రౌఘ= దెవతా' సమూహనముయొక్క_, నివాసం = ఉనికిప బైన, పర్య 
తం = నుమేరుపర్వతమును, ఖర్వం == కురుచనిదిగ, ఆఖ్యత్‌ =చేవ్సి 
నది, తథా= అపే, సుల్తికాకుసుమ రాశి8, మల్లికాకుసుకు = మల్లిపూల 
యొక్క, రాశిః --- రాశి, స్ఫటిక సానుం-- కై లాసపర్వత మును. 
అనుచ్చం == ఎత్తులనిదానినిగ , అకార్షీ త్‌ = చేనెను. 


సమాసములు : 


అమరెఘనివాసం: ఆమురాణాం ఓఘః-- అమురౌఘః, అమరౌభమస 

నివాసః -- ఆమరౌఘనివాస;, తం ఆకురౌష్టనివాసం. 

చమృ్బకసమృ్బత్‌ : చమ్వకానాం నకమ్వుక్‌ == చప్పక సవ్బుత్‌. 
మల్లికాకునుమరాశిః : మల్లికా ఇతి కునుమాని __ వుల్తికాకుసు మాని, 
మల్లి కాకుసుమానాం రాశిః __ మల్లి కాకుసుకురాశిః. 

స్పటికసానుం : స్ఫటికాః సానౌ యస్య సః=స్ఫటిక సానుః, తం 

స్పటికసానుకి, | 

అనుచ్చం : న ఉచ్చః == ఆనుచ్చః. తం అనుచ్చమ్‌. 
భావము : 

ఆ దేవపూజాగ్భహమం దొకవై. ప్ర చమృకవుషృముల రాశి యున్నది. 
ఆది దేవతల కునికిపష్టెన మేరుపర్యతమును కుర్కచపరిచినది. ఆనగా నది 
మేరుప దత మును మించి యెత్తుగానున్నది. చంపక పుష్పములు బంగాఠువంటి 
పసువు వన్నెను గలిగినవి గాన మేరుపర్యతము  స్యర్హమయముగాన నాపర్వత 
మును నీపూలరాశి మించియన్నదని చెప్పబడినది. అక్లే యావూజామందిరము 
నందు మరియుక వై వున మల్తివూలరాశి యున్నది. ఆది తెల్లని కైలాస వరత 
మునకు నెత్తును తగ్గించినది. అనగా నాపర్యతమును మించి యౌస్నత మును 
గలిగియున్న దని యర్థము. 126॥ 


ఏక వింశ సర్గ బి1] 


శో, స్వాత్మనః (పియమపి (పతిగు ప్పిం 
ne) 
కుర్వతీ కులవధూమవజజ్జే | | 
హృద్యదై పతని'వేద్యని'వేశాత్‌ 
యత భూమి రపకాశదరి[ద్రా ॥ DT 
స స్వాత్మనః (| [వయమ్‌ _ ఆవి _ (సతి - గువ్తిం - కుర్యతీ -కులవధూం.. 

అవజకై - హృద్యదై. సక్‌ 5 యత _ భూమిః - అవ 
కాళదర్శి దా. 

అర్ధము: యత == ఏ దేవవూజాగ్భహమందు, . భూమిః-భూమి, అనగా దేవ 
పూజామందిరమందలి స్థలము, పృద్యదై వత నివేద్యనివేశాత్‌ ; ; 
హృద్య —_ మనోహరములగు, దె వత == దేవతలకు సంజంధించిన, 
నివేద్య = బలులను, నివేశాత్‌  ఉంచుటవలన, అవకాశచరి। దౌ 
స్థలము లేనిదై యనగా నెప్యిధముగను దృష్టికి గోచరించని' దగుచు, 
స్వాత్మనః = తనకు (భూమికి), (వియం పత్యవి=- భర్రయగు నలు 
నుద్దెశించియు, గు వించూతన "శరీరమును మరుగుపరుచుకొనుటను, 
కుర్వుతీ== చేయుచు, కులవధూం-- మంచి వంశమున జన్మించిన వధు 
వును, అవజజ్థి  తిరస్క-రించినది _ అనగా మించినదని య్యము. కుల 
శ్రీ తన భర్త నుద్దేశించియ లజ్ఞాతశయమువలన తన శరీరమును 
దాచుకొనును. అటే యా భూమియు కులన్రీకి సమానముగా నుండినదని 
యర్థము. పెక్కు నై_వేద్యము లాపూజామందిరమునందు పరుచబడినవి, 
అందువలన, నేల కానరాలే దని సారాంశము, 

సమాసములు £ 
కులవధూం : కులే వధూః=-కులవధూః, తౌరి = కులవధూం, 
హృద్య దై వత నివేద్య నివేళాత్‌ : దేవతానాం ఇమాని దె వతాని, ఫ్‌! 
దయితుం ఆర్హాణి ==నివేద్యాని, దైవతాని చ తాని నివేద్యాని== దై వత 
నివెద్యూని. హృద్యాని చ తాని "డైవతనివేద్యాని చ= వృద్యదై వత 
నివేద్యాని. హృద్యదై వత నివేద్యానాం నివేశః == హృద్యదై వత నివేద్య 
నివేశః, తస్మాత్‌ =-వృాద్యదైవత నివెద్యనివెశాత్‌ . 
అవకాశదరిదా : ఆవకాశే దర్శిదా = అవకాశదరి దా. 


212 శ్రీహర్ష నెషథము 
భావము ; 

ఆ దేవపూ:శామందిరమందలి భూమి వె దేవతలకే. మనోజ్ఞములగు పెక 
నె .వేద్యము లుంచబడుటవలన రద సలము ఆన వేస్యములకు సరిపోయి 
యించుకై నను కానరాక ఫోయినది. తక భూమి యనెడి పడతి తనకు 
భర్రయగు సలు నుద్దేశించియు తన శరీరమును గవి ఏవుచ్చుగౌని కానరాకుంక 
జేయుచు కులవ్రీని సైతము తరన్కరించి:దో యను నట్టుండినది. , కులస్రీ తన 
భర్త నుద్దేశించియు లజ్ఞావళ మువలన తన “రిరమును మరుగువరుచుకొనును. 
అవ్విధముగ స భూమియు కులవధువునకు చాటిగా నుండినది. ఆనగా నా పూజా 
మందిరమంతయు దేవతానై వేదములతో నిండిపోయినదని యా'యము, ॥27॥ 


శ్లో యతకా న్లకరపీడిత నీల గావరశ్శ్మిచికురాసు విరేజుః। 


na) 
గాతృమూర్థ లే రనుబిమ్బాత్‌ కుట్టిమకితిఘ కుట్ట మితాని॥20 
జ స. య్మత వ్‌ కానక రవీడితనీల|గావరశ్శి చికురాసు = విరేజుః - గాతృ 
మూర్గవిధలే 3 అనుబిమ్బాల్‌ - కుట్టిమక్నిలిషు - కుట్టమితాని. 


అర్థము: యత్ర == వీ దేవపూజాగ స్పహనుందు, _కాన్తకరపీడిత నీల్మగావర్శు 
చికురాను; కాన్త == | వియునియుక్కయు. చన్హ్రకా న్తమణియొక్కయ., 
కర = హ న్లముచేతను, కిరణముచేతను, పీడిత == గట్టిగా లాగి 
నలువుట వలనను, నర్శముచే వికారము బొందింపబడినవియును ననగా 
మరియొక వర్ణమును. బొందింవ బడినవియునునగు, సీల్మగావ = కంద 
సీలమణులయొక్క, రళ్ళ్మి = — కిరణములనెడి, చికురాను = కురులు 
గల్గిన, కుట్టిమక్షిఓషు =: మణి బద్ధభూములయందు, గౌత ఎమూర్భవిధుతేః, 
గాత్స = టై యకుని యొక మూర్చ చై = తలయొక్కం, కే 
వివిలింవుయొక',-, అఆనుబింబాత్‌ = ప తబింబమువలన, క్యుమితాని = 
“ తలను కదిలించుట వ శృజ్షార చేష్టలు, శశుభిరే ..- = (పకా “ంచి2వి. 
“సమ్మర్లేఒపి సుథాధిక్యం రకా కుట్టమితం మతం”అని చెప్పిన చొప్పు 
_ రతియందు జరుగు _సనాద్యవయవస మ్మర్చము మున్నగు దానివలన కలిగెడి 
నుఖాతిశయమే కుట్టమిత మని చెప్పబడును. భరత మునియు” కేశ న్లనాధరాది 
[గహజఒవి వర్షనం భమోత్పన్నం కమ్సనం కుట్టమితలి ఇతి విష్టయం 


ఏక వింశ సర్గ 218 


విశేషం నుఖం విదుః.” అని, కురులను, చనుగవను, అధరము మున్నగు 
వానిని బటినను దానివల:? కలు హరసం! భమముఎచే నుద+విలు విశేషసుఖ 
ట ౧ a భి రా ఇ 
రూవమైన శరఃకంపనము కుట్టమితమని చెవ్పెను. అనగా పూజాగృహ 
మందలి నేలయందు మణులు పొదగబడి నవనియు నందు గాయకు లున్నా 


రనియు నర్థము. 
కా నకరపీడితసిలగావరశ్మిచికురాసు : కొన్తస్య కరః = 
కాన్తకరః, కాన్లక రెణ వీడ్రిశాక = కాన్తక రపీడితాః, నీలాళ్ళ లే 


[గా వాణశ్చ ప నిల గౌవాణః, కాన్తకరపేడితాశ్చ తే నీల గావాణశ్చ = 
కా న్హక రవీడిత నీల గావాణః, కాన్తకర పీడిత సీల గావ్హాం రక్మయః — 
కాన్తక ర వీడితనీల|గావరళ్మయః, కా న్తకరవీడిత నీల గావరళ్ళయ. ఏవ 
చికురాః యాసాఖి రాకా నకరవీడిత నీల గావరళ్ళ్శి చికురాః, తాసు ా 
కాన్లకరపీడిత నీల్మగావరళ్ళి చికురాసు. " 

గాత మూర్ధ విధుతేః : గాతుః మూర్త చా గాతృమూర్ధా, గొతృ 
మూర్ధ్న విధుతిః = గాతృమూర్థ విధుతిః, తస్యాః = గాళ్ళ మూర్గ 


విధుతేః. 

కంట్లిమకితిషు : కుట్టిమాశ్చ తః శ్షితయక్చ = కుట్టిమక్షితయః, 

తాసు == కుట్టిమక్షితిషు. 
భావము; 


ఆ దేవ పూజామందిరము నందు (వియుని యొక్కయు (చన్ద్రకాంత మణి 
యొక్కయు) హ_స్తముచేతను, (కిరణముచేతను) గట్టిగా లాగుటబె పీడింపబడిన 
వియు, స్పర్శచే వికారమును (అనగా మరియొక వన్నెను) బొందింపబడినవియను 
నగు నిన్హ్రనీలమణులయొక-_ కిరణములనెడి కురులుగల మణినిబద్ధ భూముల 
యందు గాయకుడు పాడుచుండుఓచేత నేర్పడు శిరఃకంపములు పతిబిందించుట 
వలన నవి భూదేవియొక్క కుట్టమిత ము లనబడు శృజ్షార చేష్టలుగా శోభించినవి. 
అనగా గాయకులు గానముబేయురు తలల నాడించుచుండిరి. అవుడు వారి 
(పతిబింబములు మణిళూములపై బడి, ,వియుడు ద న్హక్ష్షతనఖక్షతములను గాని 


814 ”™ శ్రీహర్ష న్రైషథము 
చుమృనమునుకాని చేయట కుషృక్రమించునవుడు వేయని తలను విదిలించి 
యెట్లు వలదని వారించుచున్నదో అ బ్రే చన్ద్రకానాది మణులతో గప్పుబడిన భూమి 
యనేడి [వయురాలు ఇన్హ నీల మణుల కీరణములనెడి కురులతో తలను విదిలించుచు 
వారించు చుండినది. దేవపూజా గృహమందు గాయకులు తలల నూపుచు గానము 
చేయుచుండిరి. ఆచటినేల మణులతో బొదుగబడి యుండినదని భావము .॥268॥ 
కాం నై కవర్లమణిభూషణపూర్ణే 
స క్షితీన్లు రనవద్యనివేద్వే 
అధ్యతిష్ట దమలం మణిపీఠం 
త్య చ్నితసిచయోచ్చయ చారౌ॥ 29 
HD నై_కవర్ణమణిభూషణవూర్ణే - సః. క్షితీన్దుః - అనవద్యనివేద్యే- - అధ్యతిష్టత్‌ - 
bse = మణివీథం - తత చి తనీచయోచ్చయ చారౌ. 
ఆర్గము: శితీన్దుః పై భూలోకచక్టు)డగు, స సః -- ఆ నలుడు, నై కవర్ణమణి 
భూషణపూర్హే, నై కవర్త నా == వెక్కువర్ణ ములు గల, మణిభూషణ -- 
రత్న భూషణములతో, పూర్దే నిండిన, అనవన్యనివేద్యే, అనవద్య == 
 నిర్జాషములై న, నివేద్యే = ల వేద్యముగల్లిన, తథా = న చ్మితన్‌ 


చయోచ్చయ చారౌ, చిత = నానావిధములై. న, సిచయ = “వస్రముల 
యొక్క, ఉచ్చయ == నమూహముచే, చారౌ == మనోహరమగు, 
తత్ర = ™దేవవూజా గృహమందు, అమలం -- నిర్మలమగు, మణి 
పీఠం = రత్నమయమగు నాసనమును, అధ్యతిష్టత్‌ == అధిష్టించెను. 
అనగా దేవపూజకై కూర్చుండెనని యాశయము. 

సమాసములు : 

నై కవర్ణమణి భూషణపూర్ణే : నవీకః == నైక, నైకః వర్ల 
యెషాం తేనై క వర్దాః,నై కవర్ణాశ్చ తే మణయశ్ళ్చ = నై కవర్ణమణయః, 
నై కవర్ణమణీనాం భూషణాని నై. కవర్ణమణి భూషణాని, నై_కవర్త మణి 


భూషణై వూర్ణం=- నై కవర్ణమశి భూషణవూర్హం, తస్మేన్‌ = =నై. కవర్హ 
మణి భూషణపూర్తే. 


&ీతీన్దుః ఇ వత? ఇన్హుః = మై తీతీన్దుః. 
అనవద్యని వేద్యే : న అవద్యం == వం ఆనవద్యం, అనవద్యం వం 
యన్న్మిన్‌ త తత్‌ జూ = అనవన్య నివేద్యం, తస్మిన్‌ = చై స | 


ఏక వింశ సర్గ 915 


మణిపిథం : మణేః పీఠం -- మణిపీఠం, తం -- మణిపీఠం. 

చితనచయోచ్చయచారౌ : చిత్రాశ్చు తే నిచయాక్చ = చిత 
సిచయాః, చి తనిచయానాముచ్చయః = చ్మితసిచయోచ్చయః చితసి. 
చయోచ్చయేన చారుచచ్చితసి చయోచ్చయ చారు. తస్కిన్‌ = చి తని 
చయోచ్చయ చారౌ, 


భావము : 


భూలోక చన్దుఏడగు నలమహారాజు - వివిధవర్ణములుగల మణులతో 
నిర్మిత మ నాభరణములతో నిండినదియ, నిర్జ్ణాషములగు నై వేద్యాములు గలదియు 
నానావిధములగు వస్ర్త్రసమూహములతో మనోజ్ఞమైనదియ నగు నావూజాగృహ 
మందు నిర్మలమగు రత్న వీఠము నధిష్టించెను. ॥29॥ 
శో. సమ్య గర్బతి నలే ర మతూర్ష౦ 
_ భకి గని రమునాఒ౬కలి కర 8 
—౨ (ఏ (= 
(శద్దధాన హృదయం (పతి చాన్హః 
సామృమమృరమణి ర్నిరచై షీత్‌ 1 30 
డె 
పలి సమ్యక్‌ _ ఆర్బతి _ నలే - ఆర్కమ్‌ ఆ ఆతూర్గం ప్ల భక్తిగస్థిః a 
అమునా _ ఆకలి _ కర్ణః - (శుద్దధానహృదయం జే [పతి వట ఆన్లః-_ 
సామ్బం టీ అమృరమణిః ఎ నిరచై షిత్‌. 
అర్థము: నలే-- నలుడు, అతూర్జం == మెల్లిగా ననగా నేకాాగముగా, సమ్యక్‌ = 
చక్కగా, ఆర్కం = నూర్యుని, ఆర్బతి సతి=- వూజింపగా, అమునొ=-- 
ఈ నూర్యునిచే, కర్ణః రాధేయుడు, భక్తిగంధిఃః భక్తి =-భ క్రియొక క 
గన్టిః == లేశముగలవాడుగా, అకలి-నిళ్ళృయింపబడెను. ఆఅమ్బర 
మణి8 = ఆకాశమునకు రత్నమైన నూర్యుడు, సామృం =సామ్బుడను 
కృష్ణుని పుత్రుని, [పకి చ = ఉద్దిశించియు, ఆంత 8 == హృదయమునందు, 
(శ ద్దధానహృదయం, గ్రద్దధాన=ఖభ. క్తిగ లిగిన, హృదయం నా మనస్సు 
ది 2 చీ | 
గ లవానిగా, నిరచైషిత్‌ = నిశ్చయించెను, సొమ్బుడు కేవలము భక్తుడే 
గాని యారాభకుడు కాదు. కర్ణుని కంటెను సామ్బుని కంటెను నలుడే 
మిక్కిలి భక్తుడని నిశ్చయించెను. “యావ న్న దీయతే చార్హ్యం 


\ 


శ్రీవార్డ నై షధము 


భాస్కరాయ మహాత్మనే” యని చెప్పిన చొప్పున సూర్యుని కర్ష్య 

మీయక ఇతర దేవతలవూజ నిషిద్ధము గాన నలుడు తొలుత నూర్యుని' 

వూజించెనని యర్థము. 
సమాసములు : 


లీ 


అతూర్గం న తూర్తం జా అతూర్హం. 
భక్తిగన్ధిః : భ తః గన్థః అస్యా స్తీతి = — భరి క్రీగస్టిః. 
(శద్దధాన హృదయం. [శ ద్దధానం హృదయం యస్య నః వా (శ రగ 
ధానహృదయః, తం -- శ కద్దధానహృదయం, 
అమ్బరమణిః : అమృరిస్య మణి; — అమ్బృరమణిః. 

భావము ¢ 


నలుడు మెల్లగా నేక గచి త్రముతో చక్కగా నూర్యుని పూజింపగా, నూర్య 
వ్యుతుడగు కర్లుడు ఆల్పభ కి కి గలవా డాయెను. సూర్యుని వ్యతుడగు కర్టునికంటెను 
సలునివూజ 'యతిశయించినని యర్థము, ఆప్టే యానూర్యుడు కృషవుతుడగు 
సామ్బుని గూర్చయు నతడు భక్తుడే కాని యర్భకుడు కాడని నిశ్చయించెను. 
కళ్చునికం చెను సామ్బునికం చెను నలుడే పర మభక్తుడనినిశ్చృయించెను. 180 
లో తత్తదర్యమ రసాస్య జపేషు 
(సజ్మయ శయ మముష్య బభాజ 
రక్తిమానమివ శిక్షితు మున్చ్చై 
ర _క్షచన్లన జబీజ సమాజః ॥ వ్రి1 


న, వి. త శ్రదర్య మరహస్యజపేష - (సజ్మయః _ అముష్య . బభాజ - ర శి 
మానం .. ఇవ - శిక్షితుం _ ఉచె చః - ర _క్తచన్దన జ బీజ సమాజః. 


అర్థము: త త్తద ర్భమరహన్యజపేమ, తత్తత్‌ = = ఆయా శ్రౌతస్మ ర్త రములగు. 
ఆర్యమ == నూర్యునియొక్కా, రహన్య వామ _న్త్రములయొక గాడి చేషు 
జప ములయంచు, (సజ్మయః == జపమాలాన్వరూపముగల్లిన, ర క్రచన్హ్దనజ 
బీజ నమాజః, ర క్రచన్సనజ = ఎలబ్బచందన వృక్షమున బుట్టిన, bo 
వూసలయొక్క-, నమాజః_ సమూహము, ఉచ్చెః- అధిక ముగా, రక 
మానం = ఎజ్జదనమును,. శిక్షితుమివౌ = నేర్నుటకోయనునట్లు, 
అముష== ఈ నలునియొక్క, శయం=ాహ న్తమును, బభాజ ఆ కోరిది 
నది. నలుని హ చన్లము నై సర్గిక ముగానే ఎజ్జిగ నుఠడుటి వలన దానినుండి 
యెజ్జపనమును “నేర్చుటకో యనునట్లు చన్చనవు వూసలతో చేయబడిన 
జపమాల యాతని హ _న్ష్లమును సేవించిన పొని యర్థము. 


ఏక వింశ సర్గ = 917 


త శ్రదర్య మరహన్యజపేషు : అర్య మః 'రహస్యాని == — అర్యమ 
రహస్యాని, తాని చ తాని చ ఆర్యమ ర హస్వ్యాని, త _త్రదర్య మరహస్యా 


నాం జపాః ==త త్తదర్య మరహస్య జపాః, తేషు-- తత్తచరస్థ్యమ రహస్య 
జమేమ. 


ర క్రచన్దనజ వీజ సమాజః : ర క్రచన్లనాత్‌ జాయ న ఇతి రక్త 


చనన జాని . రక్తచన్సన జానీ చ తాని వోని చ == ర _క్రచన్దనజబీజాని. 
ర్య్క్తచస్ద ననజ hms సమాజ; —ర క్రచన్దజదీజసమాజ:. 


భావముః . 

(శౌతస్మారర్త రములగు. నూర్యుమం| త ములయందు జపమాలికారూప మున 
నెజ్బచెందనవు వూసల సమాజము కం నధికముగా నెజ్తిదనమును 
నేర్చుకొనుటకో యనునట్లు ఎజ్జని యానలుని హస్తమును జేరినగి. 


శో హేమనామకతరు[పసవేన (శ్యమృక _స్తదుపకల్చితపూజః 1 
ఆ _త్తయా యుధి విజిత్య రతీశం రాజితః కుసుమకాహాలయేవ॥ 

ప.వి, హేమనామక తరు(ః పసవెన - తోకిమృక 8 వ తదుపక ల్సిత పూజః అ 
ఆత్తయా _ యుధి _ విజిత - రతీశం _ తాజితం - కుసుమ 
కాహలయా ౬ ఇవ, 

ఆర్థము: హేమనామక తర్వుప్రసవేన, _ హేమనామకతరు == ఉమ్మె త్రచెట్టు 
యొక్క, పసవెన== పుష్ప ముచె, తదుపకల్పిత పూజః, తత్‌ --ఆ 
నలునిచే, ఉపకల్పిత = చేయబడిన, పూజః వా పూజగ ల్లిన, 
(తో కింబక 82 ముక్కంటి, రతీశం=- రతపతయగు కాముని, యుధి=-= 
యుద్ధమునందు, విజిత్య జయించి, ఆత్తయా == బలవంతముగా దీని 
కొనబడిన, ' కుసుమకాహలయా ఇవ, కునుమ==- ఉమ్మె త్తవూ వనెడి, 
కొహలయా ఇవ=- కాహలవాద్యముచేకనో యనునట్లు, రాజిత: = 
శోఖిందెను. న్యులుంకు దాణమ్తాయు పుష్పము పత స వాద్యోములు 
నెతము వుషృమయముగా నుండుట యుచితము. ఓడిపోయిన మన్మథుని 
నుండి బలవంత ముగా గై కొనబడిన పువ్చరూప మగు కాహలవాద్య ముచే 
వుడు ళోభించెనని యర్థము. లోక మునం  దెమ్వరై నను శ్మతువును 


218 శ్రీహర్ష న్నై షధము 


జయించి బలవ న్హముగా నతని శ స్ర్రములను వాద్యములను గ కొని యెట్టు 
కోభించునో యళ్రై శివుడును శోభించెనని యర్థము. సౌందర్యమునందు 
తనకుపోటీ యగటచేతను, తాను )వభక్తు డగుటచేతను, మన్మథుడు 
కవునికివిరోధి యగుటవలనను త వకును తనస్యామియగు ?వుసికిని విరోధి 
యగు కాముని యుద్ధమునందు జయించ్చి యాతని యొద్దనుండి నలునిచేత 
ఐలవంత ముగా గైకొనబడిన కుసుమకాహలమువలె నుండు నుమ్మెత్త 
పూవుచే జహూకృతుడై న తరువాత దానిచేతనే వూజింపబడినవాడై, యా 
శవుడు శోభించెనని యర్థము. సేవకుడు తనకును తనయజమానునకును, 
విరోధియగువానిని యుద్దమునందు జయించి యాతని శస్త్రమును 
వాద్మితములను బలవంతముగా లాగికొని తన యజమానునకు బహూక 
రించును. వానిచేత నాయజమానుడు ళోభించును. శివునికి మిక్కిలి 
యిష్టమైన నుమ్మెత్తపూవుచే నలుడు శివుని వూజించెనని యర్థము, 


గమనిక: ఈశ్జాక మును (పకాళకారుడు, వ్యాఖ్యానించినందువలన దానిననుసరించి 
దీనికి టీక |వాయబడినది. 

సమాసములు | 
హేమనామకతర్వుపసవేన : హేమ ఇతి నామ యస్య సః హేమ 
నామకః, హేమనామక శ్చాసౌ తరుశ్చ=- హేమనామక తరుః; హేమ 
నామక తరోః పసవః = హే  మనామక తర పసవః; తేన హేమనామక 

తరు పసవేన. 

త్యమృకః : త్రీణి అమృ్బకాని యస్య సః-త్యమృక:ః. 
తదుపకల్పితపూజః : తేన కల్పితా = తదుపకల్పితా వూజా యస్య 
సః=-తదువకల్సి తవూజః, 
కుసుమకాహలయా : కుసుమేవ కాహలా-_ కును మకావాలా, తయా -- 
కుసుమకాహలయా, 


భావము ; 


ఉమ్మె త్తవూవులచే వూజింపబడిన శివుడు మన్మథుని యుద్ధమునం దోడించి 
యతనివద్దనుండి, బలవ న్లముగా లాగికొనబడిన, యుమ్మె త్రవూ వనెడి కాహల 


వీకవింశ సర్ష 219 


వాద్యముతో శోభించెను. వుష్పములే యాయుధముగా గల్లిన మన్మథనికీ 
కాహలాది వాద్య ములు సైతము పుష్పమయములుగా నుండుట యుచిత మేగదా |! 
శ|తువునోడించిన వ్యక్తి యాశ|తువునకు జెందిన దాదాకిదులతో నెట్టుకోభించునో 
యబ్టే నతడు సౌందర్య మున తినకెదురై న మన్మథుని యుద్ధమున జయించి 
యాతనియొద్దనుండి బలవన్తముగా లాగికొనిన యుమ్మెత్తపూ వనెడి కాహల 
_ వాద్యము నాళివునకు బహూకరించి దానితో నాతనికి పూజ గావింపగా నాపరమ 
శివుడు మిక్కిలి -శోభించెనని యర్థము. సేవకుడు తనకు తన యజమానునకును 
శ|తువై నవానిని యుద్ధమున జయించి, యాళ్యతువుకు జెందిన శస్త్రవాడ్యాదులను 
బలవంతముగా లాగికొని తన యజమానునకు బహూకరించును. దానిచే 
యజమానుడు శోభించును. అట్లే యిట శివుడును నలు డొసంగిన ఉమ్మెత్త 
పూవుతో శోభించెనని యాశయము. 


శో. అర్బయన్‌ హరకరం స్మితభాజా నాగకేసపరతరోః (పనవేన | 
సోజయ మాపయ దతిర్యగవాగ్జిక్‌ పాలపాణ్ణురకపాలవిభూమామ్‌॥ 


పవి అర్చయన్‌ _ హరకరం - స్మితభాజా - నాగ కేసరతరోః - [పనవేన న 
నః - ఆయం - ఆపయత్‌ - అతిర్య గ వాగ్దిక్సా లపాణ్దురక పొల 
విభూషామ్‌. 


అర్థము: సః--ఆ, ఆయం; వూజానిరతిగల నలుడు, స్మితభాజా = చిరు 
..నగవును ననగా వికాసమును వహించిన, నాగ కేనంతరోః = నాగి కెసర 
వృక్షముయొక్క-, [పసవేన== వువృములతో, హరక రం= శివునియొక్క- 
హ న్తమును, ఆర్చయన్‌ == వూజించుచు, ఆతిర్యగ వాగ్దిక్పాలపాజ్డురక 
పాలవిభూషాం, ఆతిర్యగ వాగ్గిక్సాల = అడ్డముగానున్న తూర్పు మున్నగు 
నెనిమిది దిక్కులకును, నట్రే దిగువనున్న యవాగ్లిక్కునకును, భిన్నమైన 
యూర్ధ్వ్రదిక్కు.నకును పాలకుడగు (్రహ్మయొక్కం-, పొద్దుర == తెల్పసి, 
కపాల=-చర్మరహితమగు కపాలముయొక్క., విభూషాం= శోభను, 
ఆపయత్‌ = ఫౌందించెను. తన వు తిక యగు సంధ్యను కామించి వెంట 
పడిన బ్రహ్మయొక ఐదవశిరమును ఖండించెను. తర్వాత బ్రహ్మ వధ 
వదలని పాపమునకు. [పాయళ్చి త్రమునకు జేయగోరిన శివుడు భిక్షకె 


220 శ్రీహర్ష నైషధము 


యాకపాలమును వా స్తమున ధరించెను. నాగ కేశరవువ్పముకూడ ' యా 
క పాలమువలె తెల్లగా నుండుటవలన నది నలుడు గావింబెడి కివపూజ. 
యందు (ఐహ్మ్‌కపాలముతో సమానముగా [పకాశించినది , 
సమాసములు ; 
హరకరం : హరస్య కరక హరక రక, తం--హరకరం.,. 
స్కెతభాజా : న్మీతం భజతీడి = స్మి తభాక్‌ , తేన== స్మిత భాజా; 
నాగకేనరతరోః : నాగకేనర ఇతి తరుః=-నాగ కేనరతరుః, తస్యా 
నాగ కేసరతరోః, 
అతి ర్యగ వా గిక్పాపాల ణ్లుర కపాల విభూషాం ; తర్యకృ ఆవాక్చ = 
తిర్యగవాచౌ, తిర్యగ వాచౌన భవతీతి ఆతిర్య గ వాగ్గిక్‌ ; అతిర్యగ వాగ్గిళః 
పాలః = అతిర్యగ వాగ్గిక్సాలః, పాబ్దుర శ్చాసౌ కపాలశ్చ = పాణబ్దుర 
కపాలః, ఆతిర్యగ వాగ్గిక్పాలస్య పాల్డుర క పొల; = ఆతిర్యగ వాగ్గిక్సాల 
పాణ్బురక పాలః, అతి రగ వాగ్గిక్పాల పాణ్లురక పాల్య విభూషా, = 
అతిర్యగ వాగ్గిక్పల వాద్దుర కపాల విభూషా, తాం = అతిర్యగ వాగ్దిక్సాల 
పాణ్దుర కపాల విభూషాం. 
భావము | 
ఆ విధముగా పూజాస కృడగు నలుడు వికసించిన నాగ కేసరపువృ ముతో 
శివుని హస్తమును వూజించుచు నడ్డముగానున్న ఎనిమిది దిక్కుఅకంటెను దిగువ 
నున్న పాతాలదిళకంటెను భిన్నమైన యూర్ధ్వదిశకు పాలకుడైన |బహ్మ 
యొక్క తెల్లని కపాలముయొక్క_. శోభను నా వుష్పమును బొందించెను. 
తూర్పు మున్నగు నెనిమిది దిక్కులకును పాతాళదిక్కునకును పాలకులు వేరు. 
ఊంర్థ్వదిశకు పాలకుడు (బహ్మయని (పసిద్ధి. కావున నతడు ఆతిర్యగ నలు 
డని ఇట చెవ్పబడెను. 
ళో వీల సీరరు హ మాల్యమయీం న 
న్యస్య తస్య గలనాల విభూషాం । 
స్పాటికీమపి తనూం నిరమాసీ 
న్నీలకజ్ఞ పదసాన్వయతామై 1 838 


ఏకవింశ నర 
౧ 


221 
ప, వి, నీలసీరరువామాల్య పమూం వభ న్యస్య స్త్‌ తస్య - గలినాల 
విభూషారి - స్పాటికీం _ ఆవి -తనూం_ నిరమాసీక్‌ _ సీలక భపద 


_సాన్వయతాయై. 


అర్థము: సః--ఆ నలుడు, తస్య = ఆ శివునికి, నీలసీరరువా మాల్య మయిీం; 
సీలనీరరుహ = నల్లక లువలయొక్క_, మాల్యమయీం- మాలారూప . 
మెన, గలనాల విభూషాం, గలనాల -= కంఠనాలమునకు, విభూషాం=-. 
భూషణమును, న్యస్య == సమర్పించి, స్ఫాటికీనువి == స్ఫటిక మైన 
_దయ్యును, శనూం_ఆ శివుని శరీరమును, నీలకణ్ణ పదసా న్వయతాయై, 
సీలక బ్ఞవద = శివునికి (పసిద్ధమైన “నీలకణ్ధ"యను సంజ్ఞను చెప్పెడి 
పదమునకు, సాన్వయతాయై == అన్వయము కుదురుటకు, అనగా నల్లని 
కంఠము గలవాడను నర్ధ మేక్పడుటకు, నిరమాసీక్‌ == క ల్పించెను. 
సమానములు : 
నీలనీరరుహమాల్యమయిీం : నీరే రోహ స్త్రీల నీరరుహాణి, నీలాని 
చ తాని సీరరువోణి చ సల నీరరుహాణి. నీలసిరరుహాణాం మాల్కం 
నీంనీరరుహమాల్యం, నీలనీరగుహమాల్యస్య వికాంః — నీలనీరరుహ 
మాల్యమయీ, తాం= నీలనీరరుహమాల్యమయీమ్‌. 
గలనాలవిభూషాం : గలస్య నాల = గ లనాలః, గలనాలన్య విభూ 
షవ విభూషా _ గలనాల విభూషా. తాం--గలనాల విభూషాం. 
స్పా టికీం : స్పటిక న్య వికార? స్ఫాటికీ, తాం = స్పాటికీం. 
నీలక ఖపద సాన్వ యతాయై : స్‌లః కజ్జః యస్య సః = నలక బ్ధః 
ప్రీ లకల్ణ ఇతి పదం నీలకబ్ధ పదం, అన్వయేన సహ వ రత ఇతి 
సాన్వయః, సాన్యయన్య భావః == సాన్యయతా, నీలక' జ్ఞ పదస్య సాన్వ 


యతా===- నీలకళ్ఞ పదసాన్యయతా, తై = నీలకళ్ధ 'పదసాన్వయ 
తాయి. 


౬ 


భావము : 


ఆ నలమహారాజు ఆ శివునికి నల్పకలువలమాలికను క జదేశ మునకు 
భూషణముగా నుంచి యాతని స్ఫటిక కా గి ని గాలిగిన శరీరమున సీలక్షబ్ణయను 


లి 2 శ్రీహర్ష నైషధము 


నంజ్ఞకు నన్వయ మెర్పడునట్లు గావించెను, సీలములై. న కలువలమాల యాతని 
కంఠము నం దుంచుటవలన' నతనికి సీలక, ంఠత్వ మేర్నడి యాతని కాపేరు 
సార్థక మైనదని యాశయము. 
శో పీతి 'మేష్యతి కృతేన మ మేదృ ్క 
క్కర్మణా పురరిపు ర్మదనారిః | 
తత్పురః పురమతోఒయ మధాకీత్‌ 
ధూపరూవమకామథ శరజ్బు॥ ._ 84 


వి. ప్రీతిం జ ఏష్యతి క కృతేన ఆము ముం ఈదృకగార్మణా - పురరివుః - 
మద నారిః _ తత్పురః _ పురం _- అతః - అయం _ అధాక్షీత్‌ - ధూవ 
రూపమ్‌ _ ఆథ _ కామళరం - చ, 


అర్ధము: పురరివుః==|తిపురములకు శ|తువై న, మదనారి8=- మన్మథుని శతు 
వైన శివుడు, కృతేన == చేయబడిన, నుమ=-నాయొక్క-, ఈర్భక్క 
ర్మణా ఇటువంటి సాం బాణిని నివ్వున పడవేయుట యను (తివుర 
దావముచేతను, కర్పూరమును వెలిగించుట యను మన్మథదహనము 
చేతను, (పీతిం--నంతోషమును, ఏష్యతి == పొంద గ లడు, అతః == ఇందు 
వలననే, ఆయం ఈనలుడు, తత్పురః, తత్‌ --ఆ పురారియొక్కయు: 
మన్మ థారియొక ,-యు, పురః = ఎదుట [క మముగా, ధూపరూపం=ా 
ధూపమను నెపముగలిగిన, వురం = సాంబాణిని (రాక్షనుల పట్టణమును) 
అథ == విదప, కామశరం చ కర్పూర మును (మన్మథ బాణమును) 
ఆధాశ్నీత్‌ కాల్చెను. నలుడు ధూపమును వేసెనని, కర్వూరమును 
వెలిగించెనని యర్థము, 

సమాసములు : 
ఈద్యక్యర్యణా : ఈద్భక్‌ చ తత్‌ కర్మ చ = ఈద్భక ర 
లేన ఈదృక్క-ర్మణా. 
పురరిపుః: : పుఠరాణాం రివుః పురరివుః. 
మదనారిః : మదనస్య ఆరిః -- మదనారిః. 
తత్పురః : తన్యవురః -=-తత్పురః. 


ఏకవింశ నర్ష 228 


ధూపరూపం : ధూపస్య రూపం యస్య సః == ధూపరూపః, తం= 
ధూపరూపమ్‌. | 

కామశరం : కామన్య శరః, తం--కామశరమ్‌, 
భావము : 


(తివుతారియ మదనారియు నగు శివుడు తాజేసిన సాం|బాణియొక్క. 
పొగవేత యను |త్రివురదాహముచేతను, కర్బూరము వెలిగించుట యను మన్మథ 
దాహముచేతను | వీతిజెందునను కారణమువలన నీనలుడు పొగయను నెపముగల = 
సాం బాణిని ((తివుర ములను), తర్వాత కర్పూరమను నెపముగల మన్మథ 
బాణమును తగులబెన్టైను. అనగా నలమహారాజు శివునకు ధూపమువై చి కర్పూ 
రమును వెలిగించెనని యాశథయము. 1841 


_ శ్లో.  తన్ముహూ ర్హమపి భీమతనూజావిపయోగ మసహిష్టు రివాయం 
_ ళూలిమౌలిళశిభఖీతతయా౬భూత్‌ ధ్యానమూర్చననిమీలిత నేత్ర! ॥ 


జ 
ఈ 


వి. తన్ముహూర్తం _ అవి _ భీమత్రనూజావి పయోగమ్‌ 3 ఆసహిమ్హః _ 


ఇవ _ అయం - శూలమౌలిశశిభీతతయా _ అభూత. - ధ్యానమూర్చన 
నిమీలిల న్మేతః. | 


అర్థము; అయం-- ఈనలుడు, తన్ముహూ ర్రమవి — ఆమువూ ర్రమునందును, 
శూలిమౌలిశశిభీతతయా, శూలి = పూజింపబడు శివునియొక్క, 
మౌలిశ?_ శరోభూవణమగు చన్ద్ఫునియొద్దనుండి, భీతతయా ౫ భయ 
పడుటచే ఆనగా విరహబాధను కలిగించునని భయపడు చే, భీమతనూజా 
విపయోగం, _ ఖీమతనూజా --దమయ నియొక్క్టా, వ్మిపయోగం== 

' వియోగ మును, ఆసహిష్టురివ == సహింపలేనివాడో యనునట్లు, ధ్యాన 
మూర్చన  నిమీలిః నేతః; ధ్యాన== హృదయమున దేవకామూ రిని 
జంతించుటయను, మూర్చన=సమ న్తములగు నిండియార్థము లుపర 
మించుట యను మూర్భనచే, నిమీలిత == మూయబడిన, న్న్మేతః == 
కన్నులుగలవాడుగా, అభూత్‌ ఆయెను. ధూపమును వై చిన వీదప 
-శవుని ధ్యానించెనని యర్థము. 


శ 


లిల్రి4 - శ్రీహర్ష నైషధము 


సమాసములు ; 
తన్ముహూర్తమ్‌ : స చాసొ మువూ ర్రశ్చ= తన్ము వూ ర్తఃి, కం= 
తన్ముహూ_ర్రమ్‌. 


ఫీమతనూజావిపయోగమ్‌ : ఖీవస్య తనూజా  భీమతనూజా, భీమ 
తనూజాయాః వ్మిపయో గః = ఖీమతనూజావి వయో గ 8, తం-= భీమ 
తనూజావి పయోగమ్‌. 
శూలిమౌలిశశిఖీతతయా : శూరనః మౌలిః == శూలిమౌలౌ?, శూలిమౌలె" 
శశీ కూలిమౌగిశక, హాలిమౌలిశకినః ఖీతః =- శూలిమౌలిశళిభీతః, 
శూలిమౌ లిళ 4 భీత స్యభావః == శూలిమౌలిశళభీ “తా, తయా=-శూలిమౌల్‌ 
శకిధీతతా తయా, 3 
ధ్యానమూర్చనని మీలితనే తః : ధ్యానమేవ మూర్చనం = ధ్యాన 
మూర్భనేన నిమీళితే న్మేతే యస్య సః == ధ్యానమూర్చననిమీలిశ నేతి, 
భావము ; 
ఈ నలుడు పూజబేసెడి కొలదికాలమునందును శివునిశి రమంది చల్మదుని 
వలన భయమునంది చమయ నితో వియోగ మును సహింపలేడో  యనునట్టు 
దేవతామూంర్తిని చింతించుటయనెడి ధాానరూప మగు మూర్భతొ కన్నులు మూసు 
కొనినవాడై యుండెను. మూర్భయందు నిం దియము లన్నియు తమతమ వ్యాపా 
రముల నుడిగి యుండును. అట్రై ధ్యానమునందు నట్టిస్థితి యుండును. అనగా 
దేవునికి ధూపమును సమర్పించినవిదప శివుని ధ్యానింపమొదలిడెనని యాశ యము. 
శో, _దజ్జవత్‌ భువి లుఠన్‌ స ననామ 
(త్యమృకం శరణభాగివ కామః। 
ఆత్మశస్ర విశిథాసన బాణాన్‌ 
న్యస్య తత్ప్సదయుగే కుసుమాని॥ ' 
ప.వి. దణ్ణవన్‌ - భువి . లుఠన్‌ _ సః. సనామ - [త్యమృ్బకం - శరణ 
భాక్‌ _ ఇవ _ కామః '_ ఆత్మ శ స్రవిశిఖాసనబాణాన్‌ జ్‌ న్యస్య న్న 
తత్ప్వద యుగే _ రుసుమాని, 
భ్‌; ఆత్మశ స్ర్రవిశిఖాసన దాణాన్‌, ఆత్మ --తనయొక్క్మ శ శస్త్ర -- ఆయుధము 
లగు, విశిథానన=-- ధనస్సును, బాణాన్‌ =- బాణములగు, కునుమాని= 


ఏక వింళ్ల సర్త 225 


పుష్పములను, తతృదయ గే, తత్‌ -. ఆ శివునియొక్క, పదయుగే= 
పాద ములజంటయందు, న్యస్య = ఉంచి. శరణభాక్‌ -- = ఆ|శయమును 
కోరిన, కామ ఇవ మన్మథుడువలె, సః=-ఆనలుడు, దజ్ఞవక్‌ = 
కొయ్యవలె, భువి == భూమియందు, లుఠన్‌ == పొరలుచు, 
[త్యమృక ౦=శివుని, ననామ = నమస్కరించెను, 


సమాసములు : 
దండవత్‌ : దణ్ణ ఇవ = దజ్బవక్‌. 
శరణభాక్‌ : క భజతీతి _ శరిణభాక్‌. 


ఆత్మకశ స్ర్రవిశిఖాననబాణాన్‌ : ఆత్మనః శస్తాాణి = ఆత శ్ర స్తాణి, 

విశిభానాం ఆసనంా వికిఖాసనం, విశిథాసనం చ Bee 

బాణాః, ఆత్మ శ స్తాోక్యవ విశిాసనబాణాః = ఆత్మ శ స్రవి శిఖాసనబాణాః, 

తాన్‌ __ ఆత్మ స్త్రవిశిఖాసనబాణాన్‌ , 

తత్సదయు గే : సదయోః యుగం పదయుగం, తస్వ పదలుగ ది 

తత్పదయుగం, తస్మిన్‌ == తత్సదయుగే. 
భావము: 

ఆ నలుడు తనకు సంబంధించిన యాయుధములై న ధనుర్చాణరూపములగు 
వూఎను శివుని పాదోముల యందుంచి' శరణుజొచ్చిన మన్మథుడువలె దండా 
కారముగ భూమివైబడి శివునికి వంచన మాచరించెను. 

శో ఆన ఇటీ అప 
లో త్యమృకస్య పదయోః కుసుమాని 
న్యస్యనై ష నిజశస్తనిభాని 
._దజణ్జవద్భువి లుఠన్‌ కిముకొము 
స్తం శరణ్య ముపగమ్య ననామ ॥ ప్ర 
ప. వి. _త్యమృ్బకస్య - పదయోః - కుసుమాని _ న్యన్య _ సః _ ఏషః - నిజశస్ర్ర 

నిభాని _ దణ్జవత్‌ _ భువి -లుఠన్‌ కిము -కామః . తః _ శ్షరిణ్యరి ప 

ఉపగమ్య _ ననామ.. 
అర్థము: సః ఆ (పసిద్ధు డైన, ఏషః ఈ, కామః మన్మథుడు, నిజక స్త్ర 

నిభాసి, నిజ=-తనవైన, శ స్ర్ర- ఆయుధములతో, నిభాని== శమానము 

లైన, కుసుమాని= పుష్పములను, (త్యమృక స్య = ముక ్క-ంటియొక ్క., 

15) 


226 


శ్రీహర్ష నైషధము 
పదయో; = హెిదములయందు. న్యస్య = = సమర్పించి, భువి -- భూమి 
యందు, దబ్లవక్‌ == దణ్ణమువలె, లుఠగ్‌  వడుచు, శరణ్యం = రత్నకు 
డైన, (త్యమృకం = = ముక్క9టిని, ఉపగ మ్య == - పొంది, ననావ 
కిము — నమ మస్క-రించెనా యేమి ? 
సములు 


|త్యమృకసన్య : = తీజ్‌ అమృకాని యన్య సః=- |త౭మృకః, తస్య్క=ా 


ఫృమృకస్య. 

జశస్రునిభాని : నిజాని చ కాని శస్త్రాణి చ = నిజళస్తాాణి 
ఆశ సెం సదృశాని _- నిజ స్ర్రనిభాని, తాని నిజశ స్ర్రనిభాని. 
'ఖైవత్‌ ; గండ ఇవ = డబ్జవత్‌ . 

రణ్యం : శరణ సాధు -- శరణ 9, తం — శరణ్యం. 


పసిద్దుడెన కాముడు తన యాయుధములతో సమానములై న పుష్పములను 
టి యొక్క_- పాదములయందు ననుర్పించి భూమియందు వండముతో 
ఎగా తన శరీరమును బడవె చుచు “క్షకుడై న వుని బొంది నమస్క- 
మెమి ? 


వ్యాపృతస్య శతరు[దియ జపా పాణిమస్య నవపల్రవలీలం | 
భృణ్న భజ్లిరివ రుదపరాక్ష శేణి రాశయత రు[దపరస్య 11 38 
ర్యాపృత స్య | తరు దియజప్తొ _ పాణిం . అస్య జు నవపల్పవలీలం అ 
రృజ భజ: తన్‌ న రుదపఠాక్ష్యశిణి: - ఆశయత - రుడపరన. 

రుద పరస్య = హై వ. నాస క్రి కలిగిన (కావుననే) శతరుద్రియ 
౩మై;శతరు[ దియ == శతరు దులను దేవతలుగా గలిగిన మ_న్హవిశేషమును, 
వ ప. వాాష్ఫతస్య కావ ఆస క్రి కలిగిన, అస్య == 
ఈ నలుని యొక్క; నవవలవలీఐం; నవపలవ = కొంజిగురువంటి, 

లా లా | 

నీలం విలాసము గల్లిన, పాణిం — హ నమును, రు:పరాక్షగెణిః; 
రు ద డారుదశ బ్దమునుండి, పర= వెనున్న, వెనుచ్చరించ బడుచున్న, 
అత్మ. అ మొదలు ష్షవరకు నున్న యక్షరములకు, ననగా రు[చాక్షము 
ఎకు, లేదా, రుుదపర = శివ భకులయొక ,, ఆక్ష = రుదాక్షమాలల 





ఏకవింశ సర్గ 9527 


యొక్క, (గణి? పంక్తి, భృజ్ల భజ రివ, భృజ్ల ==తుమ్మె దలయొక 
సమాసములు : 

శతరు.దియ జపా, శతం రుదాః దేవతా అస్య == శ తరు దియః, శతరు|ది 

యస్య జ చ్తిః ప చ జి మే, తసాం== శతరు[దియజప్రా, 


నవపల్లవలిలాం : నవ శ్వాసొ పల్ణవశ్చి = మన నవపల్లవః, నవపల్ణవన్మ 
లీలా నవపల్హవ లీలా. నాం = నవ పల్లవలీలాం. 


భృజభజీ కి భృబ్గాణాం భజీ9 2 వా భృద్గభదే?. 

రుదపరాక్ష(శేజిః ; వ దార్‌ wera ర్ముదపరే, రుుదపరే తే 

అవాళ్ళ జూ పా రదపరాకాః, ర్ముదపరాకాణాం [(శణిః — రుద 

పరాక్షశేణిః. | | 

రు.దపరస్య : రుదే సరః డారు[దపగః, తస్య =రుదపరస్య. 
భావము : 

ఈ నలమహారాజు శవపరాయణుడు,. అందువలననే శతర్ముదియ జపము 
నందు ఆన కి కలిగిన యానలుసి రుక్‌ (కొంజిగ ఏరు వంటి విలాసము గల 
హా స్తమును  రుదిళబము తరువాత యక్షరముల యొక్క యనగా రు దాక్షముల 
యొక్క, పంక్తి లేదా శివభకులయొ క జపమాల పజ తుమ్మెదల పజ్క్‌వలె 
న్మాళయించినది. ఆనగా నతడు రు దాక్షమాలను గె కొని శతరు! దియ మం[త 
మును జపింప దొడంగనని యర్థము. 
ర్‌ం ఉత్తమం స మహతి స్మ మహాభృత్‌ 

'పూరుషం పురుష సూక్తవిధానై 8। 
ద్యాదశా౬పి చ స కేశవ మూర్తీ 
ర్ల్వాదశాక్షర ముదిర్య నవన్దై i 39 
ప.వి. ఊ త్ర మం. సః. మహతి-స్మ - మహీభృత్‌ -పూరుషం- పురుషనూక్త విధానై 8 


ద్వాదళ - అవీ_చ. సః-కేళపమూ రిక ద్వాదళాక్షర ౦. _ఉదీర్య-వవన్తే. 
అర్థము: సః== వూజాస క్రి కిగలయా, మహీభృత్‌ == నలమహారాజు, ఉత్తమం== 


ఊత్తముడై న, పూరుషం = పురుషుని అనగా పురుషోత్తముని, అనగా 
విష్ణువును, వురుషనూక్త విధానై 8 ==సహర్షిర్దావురుషః . ఇత్యాది పురుష 
నూక్తమన్హ విధులచే, మహతి స్తు — క కం చుండెను. తథా = 


283 శ్రీహర్ష నై షథము 


అర్రే, సః==ఆ క ద్వావళాక్షరం== “ఓం నమో భగవతే వాసుదే 

వాయ” ఆను పం డెండు అక్షరములు గల మ_్రమును,. ఉదీర్య = — 

పలికి, ఉచ్చరించి, కే 'వస్య == న నారాయణుని యొక్క-, డ్వాదశాఒవి 

చ = పండెండైన, మూర్తి? = కేశవనారాయణాదులగు పం డెండు 

దేహములను, వవన్దై-= స్తుతించెను. 
హాని లు = 


పురుష క. త షసూ ద్ర విధానాని = వురుషనూక్త 
విధానాని, తై*==వురుషనూ క్ర విధానై = 
రేశపమూ ర్తిః : కే” వన్య మూర్తయః = కేశవమూ రయః, చక్‌ 
— కెళవమూ రీః 
దాషదశాకరం': ద్వాదశ అషిరాణి యస స్య సః = దాళిగకాక్ష రాణి, 

తం. స. 

భావము ; 
నా 


జానిరతుదగు. నలమహారాజు పురుషో తముడు విష్ణుని పురుష 
ఘూ, కవిధులతో గాలిచెను. ఆపే యా 'నలమవోరాజు “రీరి నమో భగవతే ' 
వాసుదేవాయ” యని వం| డెండ క్షరములుగల దాాగశాతరమ నము నుచ్చరించి 
నారాయణుని ని మెక, కెళవాడి ద్వాదశ శరీరములను స్తుతించెను. 
శో, మల్లికా కుసుమ. డుణ్బుభ కేన 
స (భమీవలయి తేన కృతే తమ్‌ 

ఆసనే నిహీత మైక్షత సాక్షెత్‌ 

సబ్దలీన్ట) తను కుణ్ణల భాజమ్‌ ॥ 40 


ద్‌ 
ప, వి. మర్జికా కును మ ముషుభకేన - న _ భమీవలబితేన - కృతే _ ఆననే- 
"నిహితం - ఐక్షత _ సాషార్‌ _ కుణ్జలీనత నుకుణ్ణుల జమ్‌, 

ఆర్థము, సః ఆ నలుడు, [భమీవలయితేన, భమీ = చ[కాకారముగా, వలయి 
తెన == చుజ్టబిడిన, మల్లికా కుసుమడుజ్ఞుభకేన, మల్లికాకుసుమ = పా మల 
పూబచె న్‌ లద్టబడిన, డః బుభకేన = = నీటీపాము ఒంటి మాలచే, కృతే == 
చేయబడిన, ఆసనే పథ మునందు, నిహిజం = ఉంచబడిన, కుజ్జలీన్ట్ర 
తను కుబణ్బల భాజం; కుణ్బలీన్ల) -- ఆ శషసర్పము యొక క తను శరీరము 
యొక్క, కుర్ణుల == వల “'యమును, యః ఎవ్వడు, ఛాజం = = ఆశ్రయించు 
చున్నాడ్‌ో, ఆనగా పాలక డలి యందు శషలాయి రూపముతో నధిష్టించు 
చున్నాడో, తం = ఆసారాయణుని, . సాఇాల్‌ = ధ్యానయోగ ముతో 
పత ిక్షముగా, ఐక్షత = చూచెను. 





ఏక వింశ సర్గ 999 


సమాసములు : 

మల్లికా కుసుమడుణబుభకేన : మల్లికాయాః కునుమాని == మల్లికా 

కునుమాని, మల్లి కాకుసు మానాం డుద్దుభక = = మల్లి కారును మడుజ్జుభక్‌ 1, 

తేన== మల్టి కాకును మడుజ్జుభకేన. 

(కమీవఅయికేన [భమ్యా వలయిత 8 _-- = ్రమీవలయితః, తేనా 

భమీవలయితేన, 

కుళులీన ) తనుకు ఇల భాజం : కుజలీన్థన తమః -= కుజ్జలీన్షు తనుః, 

కుజ్జలీన్షుత నోః కుణ్ణలం = ప కుజ్జలీన్ద్రతనుకుణ్ణులం, కృ్ణలీన్షీత నుకుబ్జలం 

భజతీత మై — కుజ్జలీన త నుకుజ్జలీభాక్‌* తం కాకక నుకుణ్ణలభాజం, 
భావము : 

ఆ నలమహారాజు చకాకారముతో చుట్టబడిన, మల్లెపూలతో కట్టబడిన 
నీటిపామువంటి యాకారముగ ల మాలచే, నిర్మించబడిన పీఠమునందు స్టావించ 
బడిన శేషసర్ప ముయొక్క_ శరీరపు వలయమును పాలకడలియందు శేషకాయి 
రూపముబే నధిష్టించెనో, ఆద్టి నారాయణుని (పత్యచముగా ధ్యానయోగ ముతో. 
బూచెను. 
శో మేచకోత్సలమయీ బలిబన్టో _సదృల్నిస గురసి స్ఫురతి స్మ 

కౌ స్తుభాఖ్యమణీకుట్టిమవాస్తు(శ్రీకటాక్షవికటాయితకోటిః॥ 41 
పవి; మేచకోత  లమయీ ప ఐలిబన్ధ్‌ ౩ జ తద్బలి [సక్‌ - ఉరసి . స్ఫురతి a 

స్మ జ కౌస్తుభాఖ్యమణికుట్టిమవా న్రుశ్రీక టాక్షవిక టాయితకోటిః. 
అర్థము. బలిబనోః చా బలి యను రాక్షసుని బంధించిన _విషువుయొక్కం-, 

ఉరనీ _ వతఃస్థలమునందు, కౌన్తుభాఖ్య మణికుట్టిమ వాస్తు (శ్రీక టాక 
వికటాయితకోటి* కౌన్తుఖాఖ్య = కొన్తుభమను పేరుగల, మణికుర్టిమ == 
రత్ననిబద్ధభూమిని, వాస్తు -= నివాసముగాగల్లిన; శ్రీ = లక్మియొక్క-. 
కటాక్ష క తగంటిచూపుచే, వికటాలుకి. చై = వృద్ధినొందిన, కోటి — 
ఫాంత ముగల్లిన, మెచకోత్సల మయో; మేచకోత్సీల నల్లక లువ 
యొక్క, పా =రూపముగరల్లిన యనగా నల్చిగ లువలచే గూర్చబడిన 
తద్భలి|సక్‌ , తత్‌ =-ఆనలునియొక గ, బలీ సక్‌ = వూజామాల యనగా 
నలు డొసంగిన పూజామాల, స్ఫురతి స్మ == శోభించినడి. 


సమాసములు : 
మేచకో తృలమయీ : మేచకాని చ తాని ఉత్పలాని == మేచకోత్సలాని, 
మేచకోత్పలానాం వికారః =- మేచకోత్పలవమయీ, తాం మేచకోత్పల 
నమురయశాం. 


230 (శ్రిహర్హ శ షాథము 


థి ధ 

ఇం ( CU అ వ్‌ DA ఖ్‌ ష్‌ "లం గ ణో స “EE 
తదృలిసంఎ : బలః సత 2 బర్మిసర ,ఈః స్య ల్‌ సర్‌ = తద్బల్మ సక . 
శీకుట్రిము న ల. : కౌస్తుభ 


క న వాస్తు శర = చై వ. 
కుట్టవాస్తు,కొ నుభాఖ్యను బికుట్టమనాస్తు శ్చాసౌ (పశ్చ = కౌసుభాఖ్య 
మణి కుట్టి మవాస్తు నీ కౌస్తుభాఖ్యమః కికుట్టిమవాస్తు। కియః క టాశ్షః = 


కౌస్తుభాఖ్య మ శికుట్టిమవాస్తు శ్రీక టాక 8, కౌస్తుభాఖ్యమణి భికుట్టిమబాస్తు శ్రీ 
కటాకేణ న నస కోటయః యస్య సః == కౌస్తుభాఖ్య “మజికుద్దేమ 
వాస్తు శ్రీ క టాక్షవిక టాయితి కోటిః. 


భావము ఫి 


_ బలి యను రాక్షసుని బంధించిన విష్ణువుయొ : ్క. వక్షఃస్థలమునందు 
కౌస్తుభమనెడి నుణినిబద్ధ భూమియందు నివసించు లక్షి యొక్క కడకంటిచూవులబే 
వైశాల్యము నొందింవబడిన యంచులుగల్లిన నల్లకలువలచే గూర్చబడినట్టి యా 
_నలునియొక్క వూజామాల శోభఖించినది. యనగా నావిష్ణువు వక్షఃస్థలమునందలి 
కొస్తుభమణి'వె లక్ష్మీ యధిష్టించియున్నది. ఆఅఆమెయుక్‌ _ న్మెతములు నల్ల 
కలువలకాంతిని కల్లినవి. కాన నట్టి యామెయొక్క_ కటాక్షకాంతులు విష్ణువక్షః 
స్థలమువె నుంచబడిన నల్లక లువలమాల బై బడగా వానియంచులు వి సరించినవని 
కో స్వర్థకేతకళతాని చ హేమ్నః 

పుజ్జరీకఘటనాం రజతస్య । 
మాలయా౬ఒరుణమణేీ౨ కరవీరం 
తస్య మూర్ద్నిపునరుక్త మకార్షీత్‌॥ జి 
ప.వి. స్వర్ణ కకక శతాని _ Sea హెమ్నః జ పుజ్ఞ నం క ఘటనాం _ రజతస్య అ 
మాలయా _ ఆరుణమణేః _ కరవీరం - తన్య - మూర్ధ్ని i 
వునరు క్షం స ఆకార్డీత్‌. 


ఆర్థము. సః-ఆ నలుడు, కస్య=ఆవిష్ణవ్వయొక. మూర్ధ్ని == శిరముపై, 
హేమ్నః = బంగారుయొక్క, మాలయా == మాల్యముచే, ననగా 


ఏక వింశ సర్గ త్త] 


స్వర్ణ ముచే నిర్మించిన పుషృమాల నర్పించుటచె నని యర్థము, స్యర్ద కెతక 
శతాని; స్వర్ణ =- బంగారుచాయ గల్లిన, శేతక = మొగ లివూలయొక ., 
శతాని =- వందలను, రజత స్య = వెండియొక | మాలయా == మాలే, 
వెండిచే చేయబడిన మాల నర్పించుటచే నని యర్థము. పుజ్జరీక 
ఘటనాం, పుబ్దరీక = తెల్టిదా మరలయొక్క-_, న. చా ర్పును, 
. అనగా శ్యేతపద్మముల మాల నర్పించుట యనియర్థ ము. ఆరుణమబేః =- 
పద్మరాగ ములయొక్క_,. మాలయా == మాలచే, కం విరరక ఎజ్జగన్నేరు 
వూలమాల నర్పించుట యని యర్థము. పునరు క్రం= రెట్టింవును, 
అకార్షిత్‌ == చేసెను. 
సమాసములు : 

స్వర్హకేతకశతాని : స్వర్ణవర్ణాని చ తాని కేతకాని- స్వర్ణ కేతకాని, 
స్వర్ణ కేతకానాం శతాని=- స్వర్ణ కెతక శతాని. 


పుజరీకఘటనాం : వుజ్జరీకాణాం ఘటనా == వుణ్లరీక ఘటనా, తాం--- 


పుజ్ణరీక ఘటనాం. 
అరుణమణేః: అరుణ క్చాసౌ  మణిశ్చ- అరుణపణిః, తస్య== ఆరుణ 
మణేః. . 
పునరు కం : వునరుక్రాని చ వునరుక్తా చ పునరుక్తం చ==పునరు క్రం, 
. తత్‌ -వునరుక్రం. 
భావము: 


ఆ నలమవోరాజు విష్ణువుశిరమువై బంగారుతోగూర్చిన మాలనువై చుటచే 
బంగారుచాయగలిగిన మొగలివూలమాలను వునరు క్రము గావించెను. బంగారుతో 
గూర్చిన మాలను వైచుటచేతనే కార్యము వూ _ర్తియెనవుడు మరల బంగారు 
వన్నెగల మొగలివూలమాలను వై చుట వ్యర్థముగదా? ఆందునలన నది వునరు క్ర 
మైనది. అల్లే వెండితో గూర్చిన మాల నావిష్ణుని శిరమునవై చి మరల తెల్లదామర 
టు. గూడ వె చెను. ఆదియు వునరు క క్త మెనది. ఆర్త పద్మ రాగ మణుల 
మాలను వైచి మరల నెజ్జగన్నేరు పూలమాలను వె జకం. పునరుక్త క్రమైనది. 
కాని ఈపునరుక్తి దోషజనకము గాదు. మజేమనగా దానికి సాధ్గుణ్యమునే 


93లీ శ్రీహర్ష నై షథము 


కలిగించును. అచ్చపు బంగారుమాలతోడను  వెండిమాలతోడను అచ్చపు 
పద్మరాగ ములమాలతోడను వూజించుటయేగాక నాయావర్ణ్లములుగల పుష్పమాలల 
తోడను బూజించెనని యోశయము. 
న నాల్ప భక్తబిలి రన్ననివెదై న్‌ 
'స్పస్యహారిణమదేన స స కృష్ణః। 
శజ్జ చ(కజలజాత వదర్చుః 
కజ్ఞచకజల పూజనయా౬భూత్‌ ॥ 483 


పవి; నాల్పభ క్ర కబలిః_ అన్ననివెదై సః - తస్య _ హోరిణమదేన _ సః-కృష్ణః -. 
శజ్ఞచ| క జలజాత వద ర్భః క్ల శజ్జచ[కజ లపూజనయా ._ ఆభూత్‌ _ 


అర్ధము: సః == ఆ భగవంతుడగు నారాయణుడు, తస్య == ఆ నలునియొక్కం - 
అన్ననివె ద్యైః పా . అన్నములనెడి నై వేద్యములతో, నాల్పభ క్తబలిః, 

నాల్ప = అధిక మైన, భక్తబలిః == అన్ననివేదనము గలవాడై 
పశ్షాన్తరమున నాల్పభక్తబలిః, నాల్ప్బభ్నక్త == అధికభక్తి గలిగిన, 
బలిః== బలి యను రాతసుడుగా, అభూత -- ఆయెను, తస్య == అతనికి, 
హారిణమదేన = కస్తూరి నర్పించుబచే, కృష్ణః = = నలుపువన్నెగ లవాడు 
గను, పాపముల నాక ర్షించువాడుగ ను, అభూత ఆయెను. తథా = 
అన్లై, శజ్ఞ చృకజలపూజనయా; శబ్ద == దక్షిణావర్తము మున్నగు 
చెక్కు.శజ్ఞముల యొక, చక __నమూహమందలి, జలా ఉదకము 
లతో, పూజనయా (ఇవ) == పూజించుఓ చేతనో యనునట్లు, శజ్ఞదచ(క జల 
జాత్రవదర్శః, శొజ్ఞ = పా ంచజన్య మనెడి కజ్ఞము, చక — సుదర్శన 
మనెడి చక్రము, జలజాతవక్‌ పము ఆను నివి గల్లిన, ఆర్చః = 
పతిమయు వూజయు గలవాడుగా, అభూత్‌ -- ఆయెను, 

సమాసములు : 


నాల్పభ క కబలిః : న ఆల్పం=-నాల్స ., నాల్పం చ తక్‌ భ రక్తం చ= 
నాల్పభక్తం, నాల్పభక్త కమెవ బలిః = నాల్చిభ క్తబలిః, పశాంతరమున, న 
అల్పః = నాల్వః. నార్పి శ్చాసా భ్‌ కశ్చ: నాల్బభ కః, నాల్పభ క్తః 
బలి; యన్య సః = నాల్పభ క్రబలిః. 


ఏక వింక్‌ సర 


గి 285 


అన్నని వేదై రః: | నివెదితుం యోగ్యాని = నివేద్యాని, అన్నస్య నివేద్యాని 


అన్నని వెద్యాని, తెః - అన్ననివెదై కః. 


హారిణమదేన : హరిణస్య అయం --- హారీణః, హారిణ శ్చాసా 1 
మదశ్చ = హారిణమదః, తేన= హారిణమదేన. 

శజ్ఞచ(క జల జాతవదర్చః: శ జ్ఞ శ్చ చ (కంచ జలణాతంచ = శజ్ఞ చక 
జలజాతాసి, శజ్బచ| కజలజాతాని' ఆస్వాఃస సతి శజ్బచ్య క జలజాతవతీ, 
శజ్ఞచ|క్ర జలజుత వతీ అరా యస్య సః == శజ్ఞజలజాత వదర్చాః. 
శజ్జచ[కజల పూజనయా : కజ్ఞానాం చక్రం = శజ్జచ|కః, శజ్ఞచ కే 
జలం — శబ్ధ చక జలం, శజ్ఞ చ్మకజలేన పూజనా -- శోజ్ఞ చ్మకజల 
పూజనా, తయా=శజ్ఞ చక జలపూజనయా. 


భావము : 


వెళ్ళు 


es 


వూజ్యుడగు నారాయణుడు, _అన్నములనెడి నై వేద్యముల చేతనో 


యనునట్లు, నధిక మగు నన్నబలిని గలవాడుగను (నధిక భక్తి సంపన్ను 
డైన బలియను రాక్షసుని గలవాడుగను) నాయెను. అవి దక్షిణావర్తాది 


“వివిధ శబ్ధ నమూహములయండలి జలముచే బూజచేయుటచేతనో 


యనునట్లు పాంచజన్యమనుశ ౦ఖమును సుదర ఇనమను చ [క మును, 
పద్మమును వహించిన |ప్రతిమగ లవాడుగను, వాని వూజగల వాడుగను 
నానలు డుండెను. 


రాజ్ఞి కృష్ణల ఘు ధూపజధూమా ః 


పూజయత్యహిరిపుధ్వజ మస్మిన్‌। 
నిర్యయు రృవధృతా భుజగా భీ | 
దుర్యశో మలినతా ఇవ జాలై gH 14 


రాజ్ఞి - కృష్ట్ణలఘాధూ పజధూమాః - వూజయతి _ అహిరివుథ్వజం - 
తపన్‌ నిర్యయు; న్‌  థవధ్భృరాః -భుజగాః - క 


ఇవ - జ ర్‌ 


అర్థము: ఆస్మిన్‌ _ ఈ, రాజ్జి == నలమహారాజు, ఆహిరిపుధ్వజం; అహిరిపు = మై 


సర్పశ|తువగు గరుడుని, ధ్యజం చై చిహ్నముగా గలిగిన విష్ణువును, 
పూజయతి సతి -- పూజింపగా, భీదుర్యళో మలినతాః, భి = గరుడుని 


క్రీశ 4 శ్రీహర్ష నైషధము 


వలన భయముచే నేర్పడిన, దుర్యశః = విరికితనమువలని యపకీ ర్తిచే, 
మలినతాః = మాలిన్యము బొందింపబడి, భవధ్భృతాః -ా శవునిచే ధరింప 
బడిన, భుజగా ఇవ - వానుకి మొదోలగు సర్పములో యనునట్లు, 
కృష్ణలఘుధూ పజధూమాః, కృష్ణ = నల్లినై న, లఘు == అగురుల 
యొక్క, ధూపజధూమాః, ధూపజ == ధూపమునుండి యుద్భవించిన, 
ధూమాః-- పొగలు, జాల్లైః== రం ధ ములచే, నిరకియుః == వెల్వడినవి. 
శివుని శరీరమునందు భూషణములుగా థరిరిపబడినవై శ్యభములుగా 
నున్న సర్పములు, నలునిచే పూజింపబడు నారాయణుని ధ్యజమందలి 
గరుడుని జూచుటవలన భయముచే మలినతమ వహించినవై, ధూపముల 
వలన నుద్భవించు నల్పనిపొగ గా వెలుపలికి వచ్చినవని యర్థము, 

సమాసములు : 
కష్టలఘు ధూపజధూమాః. : కృష్ణాశ్చ తే లఘవళ్చ = కృష్ణ 
లఘువః, ధూపాత్‌ జాయ ఇతి ధూపజాః, కృష్ణ లఘానాం ధూపజాః == 
కృష్ణలఘుధూపజాః, కృష్ణలఘుఢూపజాశ్చ లే ధూమాళ్ళ చై కృష్ట 
లఘు ధూపజధూమాః, 
అహిరిపుధ్వజం: అహినాం రివుః = ఆహొరివుః, ఆహిరివు; భ్వజే యస్య 
సః-- అహిరిపు ధ్వజః, త౦- అహిరివు ధ్వజం, 
భవధ్యతాః : భవేన ధృతాః = భవధృతాః, 
ఫీర్యళోమలినతాః : దుష్టం చ తక్‌ 'యళళ్చ == దుర్య౪ః, ఖీరేవ 
దుర్యశ ౪ పా భిదుర్యశః, భీదుర్యళసా మలినతాః _ భీదుర్యళో 
మలినతాః. 

భావము : 


ఈ న)ంమవారాజు విష్ణువును బూజించు చుండగా ఆతని ధ్యజమందలి 
గరుడుని వలని భయమనెడి యపవావముచే నల్పబడినవియు శివునిచే నాభరణము 
లుగా (గ పొంచబడినవియు నగువాసుక్‌ పభృతులు శు భసర్పములవలె కాలాగురు 
ధూపములచే నుద్భవిల్చిన ధూమములచే గ వాశ్నరన్థ్యముల నుండి వెలువడినవి. 
శివుని శరీరమందు భూషణములుగా దొడుగబడి సర్పములు స్వభావముచే 


ఏక వింశ సర్గ 285 
గల్లిన భయముకే మాలిన్య ము నొందినవో యనునట్లు ధూపములవలన నుద్భవిల్లి న 
నల్లని ధూమములుగా వెలుపలికి వెడలినవి. 
థో, అరనిఃస్వ మణి మాల్యవిమిశై ర 
ఏన య్‌ ర 
స్మేరజాతి మయదామ సహస ర 
టే. 5 5 
తం పిథాయ విదధే బహురత్న 


కీర నీరనిధి మగ్నమివై ష షః ॥ 45 
చ అర్హ్యనిఃస్వమజణిమాల్య విమిశై 9. స్మేర జాతి మయదామసహ నై9ః, జ్జ 
తం- విధాయ -_ విదధే ప బహురత్నక్షీరనీరనిధిమగ్నం. - 
ఇవ _ ఏషః. 


అర్థము: ఏవః == ఈ నలుడు, ఆర్షనిఃస్వమణిమాల్య విమిశై9ః; అర్హ = 

వెలచే, నిఃన్వ పా దరిదములైన యనగా నమూల్యములై న, మణి == - 

రత్నములయొక్కా, మాల్య -= హారములతో, విమిశె 9ః హై కూడినట్టి, 

స్మే రజాతమయదామసహసై9ః, స్మెర == వికసించిన, జాతిమయ == 

మాలతీపూలయొక్క_, దామ = మాలలయొక్క, సహనై9ః= వేలచే, 

తర == ఆ శ్రీమహావిష్ణువును, విధాయ= క ప్పి, బహురత్నక్షీర నీరనిధిమ 

గ్నం; బహు = పెక్కులై న,రత్న = రతః ఏ, ములయొక్క, శీర నీరనిధి = 

పాలక డలియందు, మగ్నమివ=- మునిగినవానివలె, విదధే = చేసెను. 

ఇచట పాలయొక ,. స్థానమున తెరని మాలతీ కుసుమమాలిక లు, రత్న 
స్థానమున మణి మాలలను |గ హింపవలయును. 

సమాసములు : 

అర్హనిఃస్వమణిమాల్యవిమి ౩ 9౯: నిర్గతం స్వం యేభ్య స్తాని= 

నిఃన్వాని, ఆర్జేణ నిఃస్వాని == ఆర్షనిఃస్వాని, మణి మయాని చ తాని. 

మాల్యాని == మజిమాల్యాని,ఆర్థ నిఃస్వాని చ తాని మణిమాల్యాని చ — 

అర్థనిన్వ మణిమాల్యాని; ఆర్హనిఃస్వ మణిమాల్ర్యః విమ్మిశాణి = 

ఆర్హనిఃస్వ మణిమాల్యవిమి[క్రాణి, ses అర్హనిఃన్వ _ మణిమాల్య ! 

విమి? క్ర). _ 

స్మేరజాతిమయదామ సహ స్రెః - వౌరిథిః (పచురాణి = జాతిమయాని, 


286 శ్రీహర్ష నైషధము 


స్మేరాణి చ తాని జాతిమయాని చ = స్మేరజాతిమయాని, 
స్మేరజాతిమయాని చ తాని దామాని చ = న్మేరజాతి 
మయదామాని, స్మే రజాతిమయదామ్నాం సహ స్రాణి= స్మేరజాతి మయ 
దామనహసాణి, తై ౭ స్మేరజాతి మయ దామ సహనై9ః.. 
బహురత్నకీరనీరనిధిమగ్నం : సీరాణాం నిధి౩- నీరనిధిః క్షీఠాణాం 
నీరనీధిః = శీరనీరనిధి8, బహూని చ తాని రత్నాని చ -- బహురత్నాని, 
బహురత్నానాం క్షీరనీరనిధిః =- బవహురత్నక్షీరనీరనిధిః, బహురత్నతీర 
నీరనిధౌ మగ్నః == ఐహురత్నక్షిరనీరనిధి మగ్నః, తం== బహురత్న 
శ్నీరనీరనిధిమగ్నం. 


భావము : 


ఈ నలమహారాజు వెలలేని రత్నములతో గూడిన, వికసించిన మాలతీ 
కుసుమ మాలికల వేలచే ఆ మహావిష్ణువును కప్పి బహురత్నములు గల శీర 
సాగరమందు ముంచెనో యనునట్టుండెను. 
శో. అకసూత్రగత పుష్కురబీజ 

(శేణి రస్యకరసజ్యర 'మేత్య, 
శౌరి సూ జపితుః పునరాపతీ 
పద్మ సద్మ చరవాసవిలాసమ్‌॥ 48 
ప. వి. ఆక్షన్నూతగతవువ్యర వీజ|శేణిః - అస్య _ కరసజ్యరం - ఏత్య - 
శౌరినూ క్షజవీతుః - వునః - ఆపత్‌ _ పద్మసద్మచిరవాస విలాసమ్‌. 
ఆర్థము: ఆక్ష్షన్నూతగతవుష్కరబీజ| శేణిః, అమనూ త - జపమాల యందు, 
గత = పొందిన, వుష్కరవీజ = పద్మ బీజములయొక ్మ-, (గణిః = — 

ప జ్జ, శౌరినూక్త జవితుః; శౌరినూక్త = పురుష స్ఫూక్తమును, 

జవీతుః __ జవించెడు, అస్య — ఈ నలుని యొక్క, క రసజ్కరం౦, 

కర _-- హస్తముతో, నజ్మరం = సంబగ్గమును, ఏత్య = పోంది, 
వునః =--= మరల, పద్మసద్మ చిరవాస విలాసం; పద్మ = పద్మమనెడి, 
సద్మ ఇంట, చిరవాస= చాలాకాలము వసించుటయొక ,., విలాసం = 


ఏకవిం సర్గ 987 


కోభను, ఆపర్‌ పొందను. నలుని హ నము పద్మ ముతో సమానము 
గాన నా హనమును పొందుట వలన జిరకాలవాసవు విలాసమును 


_ అతనూ తగతపుష్కురవీజశేణిః : ఆమాణాం న్యూతం — అత 


నూూతం, అఆక్షసూ[తం గతాస్‌ -- అక్షనూ త గతాని, వుష్క_రాణాం 
బీజాని = వుష్కురవీజాని, అశ్ననూత్ర గతాని చ తాని పుష్క-రబీజాని 


చ == అక్షన్నూత గతవుష్క_రవీజాని, అక్షనూ[తగతవుష ర 
వీజానాం | శేజిః—ఆశ్షనూ[త గత వుష్కర బీజ శేణిః. ' 
కరసజ్యరం: క రేణ సజ్క_3 = కర సజ్యరః, తం -- 
కరనజ్కరం. 


శౌరిసూ కృ జపితుః: శౌరేః సూక్తం = శౌరినూ క్రం, శారినూ క్తస్య 

జవీతా = శౌరినూ క్త జవితా. తస్య శౌరినూ క్త జపితుః . 

పద్య సద్మ చిరవాన విలాసం : పద్మమేవ సద్మ హై పద్మ సద్మ 

పద్మసద్మని చిరం వాసః = పద్మసద్మచిర వాసః, పద , సద చిరవాసస్య 
| పిలాసః = పద్మసద్మచిర వాసవిలాసః,తం = పద్మసద్మచిర వాస విలాసం. 
భావము : వ 

ఆనలుని జపమాలయందు గూర్చబడిన, పద్మబీజముల పజ్మి-, పురుష 
నూ క్రమును జపించెడి యానలుని హస్తమును టొందినదై, మరల పద్మమనెడి 
గృహమునందు నివసించెడి శోభను బొందినది. పద్మబీజములు పద్మమునం 
దుండుట సవాజము. ఇవు డవి జపమాలయందు గూర్చబడినవై నలుని హస్త 
పద్మమును జేరినవి. కాన మరల నలుని హస్తమనెడి పద్మమునందు వానికీ 
వాసమేర్పడినదని యాశయము. 
ట్లో. . క్రై టభారిపదయో ర్నతమూర్గ్నా 

సజ్జతా విచికిల (స్రగనేన 1 
జహ్న్మ జేవ భువన(పభుణాఒభూత్‌ 
చేవికానునయతా౬.౬యతమానా ॥ 47 

ప.వి, త్రైటాభారిపదయోః - నతమూర్ధ్నా. సజ్జాతా _ విచికిల్నసక్‌ _ అనేన - 

జహ్నుజా - ఇవ - భువన పభుణా _ ఆబూడ్‌ _ సేవితా _ అనునయతా. 

ఆయత మానా. 
ఆర్థముః నత మూర్ధ్నా, నత=వంగిన, మూర్య్నా =-తలగల్లిన, అనునయతా= 

స్తుతులచే భగ వంతుని (పసన్నపరచుచున్న, భువన పభుణా శక్త 


౨89. . శ్రీహర్ష నై షధము 


భూలోకమున [పభువైన, అనేన = ఈనలునిచే,( భగీశథునిచేతను, లేదా 
జల మునకు [పభువైన వరుణునిచేతను, కె కై టభారిపదయోః, కైటథారి - 
విష్ణవుయొక్కం; పదయోః = పాదములయందు, సజ్జితా= సమర్చింప 
బడిన, (ఆసజ్జుతా =- అన క్రినిపొందింపబడిన అనగా విష్ణపాదములయందు 
జన్మించుటవలన భక్తి గలిగిన, ఆయతమానా; ఆయత = పొడవైన, 
మానా -- =కొలతగల, (భూమియందు వెడలుటకు |బయత్ని ము గల్గిన) 
(లేదా ఆయత = పొడవై న, మానా-- ఆనూయను [కోథమును గలిగిన) 
సేవితా సుగంభదవ్యములతో నారాధింపబడిన ర ల 
యందలి జనులచే పూజింపబడిన), విచికిల్మనక్‌ = మన్రిపూ పూలమ'ల, జహ్ను 
జేవ _ = గజ్జవలె, అభూత్‌ = అయ్యెను. 


శ అభారిపదయోః : 3 కై ఓభస్య అరిః == కై టఖథారిః, క ఒభారేః పద్‌ 

= కె టభారిపదే, తయోః= కై టభారిపదయోః. 

నతమూర్థ్వా : నతం మూర్చ యన్య సః =. నతమూర్భా, తేన .- 

నతమూర్ణ్నా. 

విచికిల[నక్‌ : విచికిలానాం [నక్‌ = హ్‌ నే 

జహ్న్బ్నుజా : జహ్మ్నోః జాయత ఇతి జహ్ను జా 

భువన పభుణా ః భువనానాం పభుః= భువన, వభుః, లేన= భువన 
శై 

ఆయతమానా : ఆయతః మానః యస్యా స్సా== ఆయతమానా, 


భావము : 


భగవంతుని [బణామము గావించుటకై తలను వంచి స్తోత్ర ములతో 
భగవంతుని (పసన్నపరచుచున్న భువన ప్రభువు | ఆనగా భూలోక నాథుడగునలునిచే 
మల్లెవూలమాల దేవఠాగృహ మందలి విష్ణవుయొక్క పాదములయందు 


సమర్పించబడినది. గంగ యొక్క పక్షమున. భువన్యపభువృచే అనగా భూలోక 
ప్రభువైన భగీరథునిచే యాగంగ విష్ణపాదమును పొందింపబడినది. మరియ 
నాగంగ భువన పభువుచే ననగా నుదక ములకు రాజైన వరుబునిచే విషు 
పాదమును పొందింపబడినది. గ 

ఆయతమానమైన అనగా పొడవైన కొలతగలిగిన యనగా నుదీర్హమైన 
లేదా భూమికి ఎడలుటకు. యత్న ముచేయచున్న, లేదా ఆయతమగు మానము 
గలిగిన అనగా దీర్ణమైన యీర్ష్యను |కోథమును వహించిన; సేవితమైన యనగా 


ఏక వింశ సర్గ | 289 


నారాధింపబడిన, మరియొక వక్షమున సుగ న్థములచే నాదరింపబడిన, పతా న 
రమున మూడులోక ములయందలి జనులచే బూజింపబడిన యాదేవగృవహమునందు 
మల్రెపూలమాల గంగవలె శోభించినది. 


వ 


3 


EN 


యుగ్మము 
సానురాగ మనఘః కమలాయాం 
సూచయన్న పి హృదిన్యసనెన 
గౌరవం వ్యధితవాగధిదేవ్యాః 
(శ్రీగ్గహోర్హ్వ నిజకణ్ధనివశాత్‌ 11. 48 


ఇత్య'వేత్య వసునా ఐబహునా౬ఒపి 
(పాప్నువన్న ముద మర్పవయా సః | 

సూ_క్తిమౌ కిక మయైరథ హార్రై 
ర్భకి, క్రి మెహతహరేరుపహా రై 8 ॥॥ కర్రీ 


: స్వానురాగం _ అనఘః _ కమలాయాం నూచయన్‌ జ ఆపః హృది- 


న్యసనేన _ గౌరవం - వ్యధిత క్‌ వాగ ధిదేవ్యాః వ (్రీగ్స ఎహోర్డ 8 
నిజక బ్ఞనివేశాత్‌ _ ఇతి = అవెత్య _ వసునా _ బహునా - అపి - 
పావ్నువన్‌ జన. ముర. ై అర్చనయా _ స - నూ_క్తిమౌ_క్రిక 
మయి; - ఆధ . హార! కా భక్తిం _ ఐహత _ హరేః - ఉపహారై £. 


అర్థము. అనఘః == పాపములేని విష్ణువు, వ్యాది == వక్షఃస్థలమునందు, 


న్యసనేన = ఊంచుటచే, అనగా అక్ష్మినుంచుటచే, క మలాయాం== 
లక్షి్మియందు, స్వానురాగం=-త నయొక్క- (ప్రేమను, నూచయన్నపి = 
[పకటించుచున్నను, శ్రీగృహోర్థ్యనిజక బ్ఞనివేశాత్‌ , శ్రీ -= లక్షకి. 
గృహ =నివాసభూత మగు త నవక్ష।స్థలమునకం టెను, ఊర్ధ్వ = వై నున్న, 
నిజ = తనదగు, కజణ్బ=ాకబ్ధమునందు, నివేశాత్‌ == ఉంచుటవలన, 
వాగ ధిదెవ్యాః, వాక్‌ = విద్యలకు, అధిదేవ్యాః = _- అధిదేవతయగు 
సరస్వతికి, ' గౌరవం -—- పూజను అన లక్ష్మికం టె నధిక ముగా 


'నాదరమును, వ్యధిత = — ఉంచెను. 


నః -_ఆనలుడు, ఇతి -- ముందు చెప్పిన విధముగా విష్ణపుయొక్క- 
అధి పాయమును, అవత = శరలిసికొని, బహునా=ఆధిక మైనట్టి, 


240 శ్రీహర్ష నైషధము 


వనునా-- ధనముచే అనగా లక్ష్మీరూపములగు రత్నాదులచే (లక్ష్మీ చె): 
విహితయా = చేయబడిన, అర్చనయా (ఆవి )= వూజచేశను, ముదం = 
సంతోషమును, వ పావ్నవశ్‌ వ పొందనివాడె , అథ -- పిదప, నూకి 
మౌ క్రికమయైైః; నూక్తి- రసవన్తములైన పదములచే గూర్చబడిన, 
స్తోత ముఅనెడి, మౌ క్రికమయైః == ముత్తెముల సమూహరూపములగు, 
హార్రె 8 = (సరస్వతికి) హారరూపములై న 'కానుకలలే, హరేః = విష్ణువు 
నకు, భక్తిం ఐఇకాన్తిక మగు “సేవను, ఐవాత -- కోరెను. విష్ణువు 
ఎముక వెను సరస్వతికి నధికమగ గౌరవమును జూపెను. ఇందువలన 
రస్యతిని ఆనగా సో తములను సాధనముగా నుంచుకొని చేసెడి యర్చన 
లేన యధిక మగు భ_క్తి పదర్శితమగునని తలంచి నలుడు సరస్వతీ 
మయములగు నూక్తములచే ఏిష్టువును బూజించెనని యర్థము. 


సమాసములు ; 
స్వానురాగం : స్వస్య అనురాగ :- స్వానురాగ:. తరి = 
స్వానుఠాగం.. 
వాగధి దేవ్యాః : వాచాం అధిదేవీ  వాగధిదేవీ, తస్యాః = వాగధి 
దేవ్యాః. 


శ్రీగృహో ర్వనిజక ఖని వేశాత్‌ | (యః గృహం = శ్రీగృహం, 
(శ్రుగ్భహాత్‌ ఊర్ధ్వ? శ్రీగృహోర్థ్వః, నిజళ్చాసౌ కబ్ధశ్చ = నిజక ణ్ఞః, 
శ్రీ గృవహశ్చాసౌ నిజక బ్ఞశ్చ = హై శ్రీగృహోర్థ్యనిజకి జ్ఞ ౬కి, అ్రీగృహో 
రంసనిత్త నివేశః _ థ్రీగృహోర్ధ్వనిజక జ్ఞనివేశ? కస్మాత్‌ = శ్రీగృహో 
ర్థ్యనిజక జ్ఞనివేశాత్‌ . 


సూ క్రిమౌ క్రికమయైః వ సూక్తయ ఏవ మౌ క్తికాని-- నూ కీ 

మౌ క్తికాని నూ క్రిమౌ క్రికానాం  వికారాః == సూ _క్రిమౌ క్తిక మయాః, 

తె శ-ాసూ క్ర్‌మౌ క్తిక మయెః. 
భావము : 

విష్ణువు లక్ష్మి ని తన వషఃస్థలము పతే నామెయల దను 
ఠాగము జూవుచున్నను, అలక్ష్మీ దేవికి నివాసస్థలమైన తన వక్షఃస్థనమునకం టెను 
బై నున్న తనకభ్బభూమియందు సరస్వతిని (వాక్కును), ప లే నా 


ఏక వింశ సర్ష 241 


సరస్వతీదేవికే గౌరవాధిక్యమును |బదర్శించెను. ఆనలుడు వైవిధముగా విష్ణువు 


యొక్క యాశయమును (గ హించి యధిక మైన రత్నాదిరూపమగు ధనముతో 
(లక్ష్మితో) చేయబడిన పూ జచేతను | బీతినిబొందక పిదప రసవన్తములగుపదము 
లచేగూర్చుబడిన స్తో తము లనెడి ములెంవు హారరూపములగు కానుక లచే 
నారాయణున కై కాన్సిక సేవను జేయుటకు గోరెను. అనగా నాస్తో తముల విష్ణువు 


నందు భక్తిని దర్శింపగో రెనని యర్థము విష్ణువు లక్షీకంటెను సరస్వతికే 
యధిక మగు గౌరవము నిచ్చుటచే “ నాసరస్వతీరూప పములగు స్తో తములనెడి 
సాధనములతో నావిష్టువునర్చించినచో నధికభ క్రి |పదర్శితమగునని భావించి, 
ఆ సరస్వతీ మయములగు స్తుతులచే నావిష్ణువు నర్చించెనని యాశయము. 
శో. దూరతస్సుతి రవాగ్విషయ స్తే 
రూప మస్మదభిధా స్తవ నినా! 
తక్‌ క్షమస్వ యదహో (పలఫా 
మీత్యు క్తపూర్వమయ మేత దవోచత్‌ ॥ 58 

పవి. దూరతః _ స్తుతిః - అవాగ్విషయః - తే. రూపం _ఆ న్మదభిధాః షై 

తవ = నిన్లా - తత్‌ _ క్షమన్వ _యక్‌ - ఆహం - (పలపామి అ 

ఇతి - ఉ క్షవూర్యం - ఆయం _ ఏతత్‌ . అవోచత్‌. 
అర్థము: హహేభగవన్‌!-- ఓభగ వంతుడా! లే నీయొక్క, రూపం స్వరూ 
పము, ఆవాగ్యిషయః = మాటలకు విషయముకాదు. “యతో వాచో 
నివ ర్హన్తే అపాహ్య మనసా సహొ యను శ్రుతి ననుసరించి యాభగ 
వన్తుని స్వరూపము వాక్కులకు. గోచరము గాదు. స్తుతిః-=-ఆభగవన్తుని 
కొనియాడుట, దూరత = అసాధ్యము. సీస్వరూపము వాక్కుల కరీత 
మైనపుడు నీస్తుతి ఎట్లు సాధ్య మగును. కాన,అస్మదభిధాః == మామాటలు . 
అనగా మేముచేసేెడి స్తుతులు,తవ = సీకు, నిన్గా=ా దూషణ మగుచున్నది. 
వెక్కుగుణములుగల నిన్ను కొలదిపాటి గుణములను వెల్లడి చేయు 
మాటలతో నుతించుట, వాక్కులకు గోచరముకాని నిన్ను వాక్కులతో 
వర్ణించుట దూషణమే యగునని యర్థము. కావుననే, ఆహం = నేను, 
అనగా నలుడను, యత్‌ == దేనిని పలపామి = వదరుచున్నానో, 
16) 


242 శ్రీహర్ష నైషధము 


తక్‌ = దానిని, క్షమస్వ = శమించుము. ఇత్యు క్తి పూర్వం == _అను 
సమాన. వూర వం ముండునట్టుగా, ఆయం -- ఈ నలుడు, ఏతత్‌ ౫ 
. చెప్పటోవు విషయ కుమును, అవోచత్‌ = _ పలికెను. 
సమాసములు ; 
— వాబా= విషయః == వాగి, షయః, వాగిషయో 
న భవతీతి == అదాగ్విషయః, 
అనసన్కద విధా: ఆన్మా కం కరర నుక 
ఇత్యు క్రీపూర్వః: sb ఉక్తిః పూర్ణం తన్నిన. కర్మణి యద్యథా 
భవత తథా== ఇత్యు క కి పూ వ. 
భావము : 
ఓభగవంతుడా! నీస్వరూపము “యతో వాచో నివ ర రన ఇత్యాది [శత 
ననుసరించి నూజలక౭దనిది. ఇక నిన్ను గొనియాడుట యెట్లు సాధ్యము. కావున 
మాసు£౬వచనము లన్నియు నీకు నిందయే యగుచున్నవి ఆన నగి ణసంపన్నుడ 
వైన నిన్ను స్వల్పగుణములను మాత్రమే (పకి ంచెడి మామాబలతో నుతించుట 
దూషణమే యగును. కావున నేను చాపల్యముతో చెప్పిన నా వ*రుబోతు 
మాలను మన్నింపుము. అని చెప్పుచు నలుడు చెప్పబోవుచున్నాడు. 
శ్లో. స్వ్మపకాళ జడ ఏష జన స్తే 
వర్ణ నం యదభిలష్యుతి కర్తుం | 
నన్వహర్పతిమహాః |పతి స సా 


న్న పకాశనరస సమసః కిమ్‌ ॥ ఫ్‌ 1 
య. స్వ పకాశ ! జడఃఏషః - జనః - తే - వర్ణనం ప యత్‌. = అభిలష్యతి వా 
. కర్తుం ము ఇ ఆహర్చతమహః _ 1 పతి ప లట స్యాత్‌ అనే 


|వకాశ నరసః _ తవమసః . కిమ్‌, 


అర్థము; హే స్మ పకాశ! = స్వయముగా | పకాశించునట్టి ఓ భగవంతుడా! “ఏవ 
ఆకా స్వ పకాశః” యను వేదా న్ల వచనము ననుసరించి భగవన్తుడు 
. స్వయ పకాశుడని తెలియుచున్నది. జడః == మూఢ మైన యనగా సిక లో 
నావ-వబడిన, ఏష జనః ఈజనము, తే డా జ్ఞాన స్వరూపుడ వైన స్‌ 
యొక్క-,వర్జన = వర్షించుటను,క ర్తుం _- చేయుటకు, యక్‌ -- ఎందువలన 


ఏక వింశ సర్గ 2498 


అధిలష్యతి = కోరుచున్నదో, నను=-ఓమహావిష్టూ! సః=-ఆ యభిలావ, 
అవర్చతిమహః [పతి,అహర్చతి = నూర్యునియొక్క, మహః పతి=ా వెలు 
తురునుద్దేశించి, తమసః చీకటికి, (పకాశనరనః = తానువెలుగొంద 
వలయు ననెడి కోరిక, న స్యాత్‌ కిం?=-కాదా యేమి? తప్పక యగునని 
యర్థము. స్వయం పకాశకుడవై న నిన్ను వర్ణించెడి జడుడనగు నాయొక్క 
కోరిక, బహిరంగ | పకాశము గల్లిన సూర్యుని [(పకాశపరుచుటక్రై చీకటి 
యొక. కోరికవలె రాణింపదు. తేజస్సుచే నశింపదగిన చీకటి తేజోదుయు 
డగు నూర్యునకెట్లు పకాళమును కలిగింప జాలదో యర్తే నీ యొక్క 
స్వయం [పకాశముబే నశింపదగు జడత్వముగ ల్లిన నేను నావర్ణనములతో 
నిన్ను |వకాశింప జేయజాలనని యర్థము. 


సమాసములు ; 
స్వ(పకాశ !-స్వన్య [(పకాళః యస్య సః = స్వ పకాశః. తన్య సంబుద్ధి 
స్వ వకాశ! 
అహర్బ్చతి మహః - అవ్నాః పఠిః = అహర్చతిః, అహర్పతేః మహః 
= అహిర్బతి. మహా, 
(పకాశనరసః (పకాళనే రసః == (పకాళనరసః 
భావము : 


స్వ పకా శీలుడవగు భగవంతుడా! అవిద్యారూపమగు నావరణముతో 
గూడి జడుడైన యీతడు నీగుణవర్ణనము చేయగోరుట సూర్యు నుద్దేశించి యంధ 
కారము తాను (పకాశింపగోరుట వంటిది. లేదా నూర్యునకు దివిటీపట్టుట వంటిది. 
అనగా తేజస్సుతో నశించెడి చీకటి తేజో రాశియగు సూర్యునెదుట (ప్రకాశింప కోరుట 
వ్యర్ధముగ దా! ఆవిధముగనే భగవంతుని స స్వ్మపకాశముచే నశింపదగిన జడత్వము 
గల వ్యక్తి కిఆ స్వయం పకాశుని గూర్చి త మగు వర్ణనము చేయుట 
పోలియున్నది. 


శ్లో మెవ వాజ్మనసయో ర్విషయోఒభూ 
స్త్వాం పునర్న కథ ముద్దిశతాం శే 
ఉత్క_చాతక యుగస్య ఘన స్స్యాత్‌ 
తృ ప్తయే. ఘనమనాప్నునతోఒపి॥ శి 


844 శ్రీహర్ష నైషధము 


పప మర వాజ్మనసయోః - విషయః - భూః _ త్వాం - పునః - 
ప్ల క థం_ ఊద్దిశ రాం - తే_ఉత్క_చాతకయుగ స్య - ఘనః - స్యాత్‌ - 
స ప్తయే _ ఘనం - అనావ్నువతః _ అవి. | 
అర్ధము: హేవిష్టో! = ఓవిష్ణూ! వాజ్మనసయోః, వాక్‌ = వచనమునకు, 
మనసయాః == చిత్తమునకు, విషయః = గోచరుడవుగా, మైవ భూః 
డా కావలదు, పునః == కాని, తాండానిన్ను, కథం = ఎట్లు, నఉద్దిశ 
కాం--- చూడము. అనగా నిన్ను గరించి ఎట్టు (పవర్తింపమని యర్థము. 
శథాపా == అది యుక్తమే. ఘనం == మేఘమును, 'అనావ్నవతోఒవి 
_ చాదూరమునం దుండుటవలన పొందక పోయినను, ఉత్క- చాతక యుగ న్య, 
ఉత, = మేఘమునకె యుత్కంఠగల్లిన, చాతక యుగస్య — చాతక 
పకములజంటరు, తృ ప్రయే వాం తృ ప్రికై, నగా జలమొసంగి (వీత 
కలిగించు[£:కు, ఘనః-- మేఘము స్యాత్‌ స్వయముగ నే (పవర్తించును. 
చాతకముల జంటకు గోచరముగాని మేఘ మెట్లు స్వయముగ నె వాని 
తృవ్లికై |పవర్తించునో, అట్రే అవాజ్యానస గోచరుడవగు నీవు నా 
తృ వ్తికై | పవ ర్తింతువు. కావున నేను నిన్ను వర్ణించుటనుండి విరమించను. 
సమాసములు : 
వాజ్యనసయోః -వాక్‌ చ మనక్ళ్చ = వాబ్మనసే, తయోః = 
వాజ్యనసయోః. 
" ఉత్కచాతకయుగస్య - ఉత్కా చతొ చాశకౌ ా ఊత్క_చాత కౌ, 
a గచాతకయోః యుగం == ఉత్కచారకయుగం, తస్య == ఉత 
చాతక యస్య 
ఆనాప్పువతః జన్‌ అప్నువగ్‌ = చా అనాప్నువన్‌ తస్య = అనావ్ను వత, 
భావము : 
విష్ణూ! వాక్కునకును మనస్సునకును సవ గోచరము గావలదు. కాని 
నాజ్మనస్సులు రెండును నిన్నేల యుద్దెకించి (ప్రవర్తి రింపవు. ఆది యుక్తమె. 
దూర మునం దుండుటవలన మతము పొందలేక పోయినను ఆమేఘమునకై 
యుత్క-జ్ఞగ లిగిన చాతకపక్షుల జంటకు. జలమొసంగి తృ ప్రిక లిగించుట క్రై 


ఏక వింశ సర్గ = ల్లికర 


మేఘమే తనంతటలరానే వానితృ ప్తి షక పవర్తి రించును. కాన నాచాతక ముల జంటకు 
గోచరము కాక పోయినను మేఘమెట్లు శనంతల తానే జా తృ సరె 
[పవరించునో, ఆట్టు నాజ్మనసులకు గోచరము కాకపోయినను సీపు స్వయముగ నే 
నాత్ళవ్తీకై. పవర్తింతువు. కాన నిన్ను వర్ణించునట్టి [పయత్నమును నెను 
మానను. 


వ్‌ ఛద్మమత్స్యవపుష న్‌ 
ne) అజాది 
పుచ్చాస్సాలనా జల మివోద్పతమ్దః 
సత్య 'మేత్య గగనాజ్లణసక్లా 
దావిర స్తి ప గడ్షా॥ స్‌లి 


లా స్య చ మే ఇ Ey FO జ స 
పః ఛద్మమత్స్యవపుషః జతవ వుచ్చాస్పాలనాళ _ ఉలం- ఇ ఉద్దుతం 
_ అభఖేః _ శ్రాత్యం ఖ్‌ ఎక _ .- గగనాజణసజాత _ ఆవి = ఆసి - 
(a) ఆ ౧) గ లీ . 
విబుధాలయ గజ్లా, 


అర్ధము: హేవిష్టో! == ఓవిష్టూ! ఛద్మమత్స్యవవుష, ఛద్మ = కపటముతో, 
మత్స్య లేపయొక్క, వపుషః -- శరీరముగల, తవ = — నీయొక hai 
వుచ్చ = వై తోకయొక్క-, అస్ఫాలనాత్‌ — = టిబ్బవలన, అబ్బః పా 


సము దమునుండి, ఉద్ధుతం = వెకివిసరబడి:, జలం = పరక 
గ గనౌజ్జ్ఞణ సజ్లాత్‌ , గగన = ఆకసముయొక్క, అజ్జణ = ముంగిలి 


| తోటి, సజ్జాత్‌ అణా సంబంధ మువలన, శై ఇత్థం = తెల్లదనమును, 
ఏత్య = పొంది, విబుిధాలయగ జ్ఞా, విబుధాలయ = స్మర మందలి, 
గక గజ, ఆవిర స్రీవ = ఊద్భవించుచున్న దో యనునట్లున్నది. 


నీలవర్ణములు గల సము దజలములు ఆక సమందల వెలుగును దాకినందు 
వలననో యనునట్టు తెల్టనిఏగా గానవచ్చుచున్నవని యర్థము. 

సమాసములు : 
ఛద్యమత్స్యవపుషః : - మత్స్యస్య వవుః == మత్స్యవపుః, చద్మనా 
_ మత్స్యవవుః యస్య sl మత్స్య వవుః, క = : ఛద్మ నుత్న్య 
వవుష:. 


246 శ్రీహర నె వధము 
జ తే యు 
పుచ్చాస్వాలనాత్‌ : పుచ్చస్య ఆస్ఫాలనం = వుచ్చాస్ఫాలనం, 
తస్మాత్‌ == వుబ్బాస్ఫాలనాత్‌. 
శె పత్యం : శ్వేతస్య భావః == శై త్యం, ఠత్‌ = కె త్యం. 
గగనాజ్జణ సజాత్‌ : గగనస్య ఆజ్ఞణం = గ గనాజ్జణం, గగనా 
జ్ఞణన్య సజః = గగ నాజణసజుః, తస్మాత్‌ ==గ గనాజ్లణ సజాత్‌ . 

౧ ౧ Ce fh ౧ గె 
విబుధాలయగ జ్ఞా : విబుధానాం ఆలయః-- విబుధాలయః, విబుధాలయే 
గ జ్ఞా = విబుధాలయ గడ్డా. 


భావము : 

ఓ విష్ణూ ! వేదముల నపవారించిన సోమకాసురుని సంహరించుట యను 
వ్యాజముతో మత్స్య దేహము నెత్తి తోకతో గొట్టగనే సాగరమునుండి పెకి 
వెదజల్లబడిన సీరు ఆకసమునంటి తెల్లదనము నొంది స్వర్గలోక మందలి గంగా 
నదిగా నుద్భవించినదో యను నట్లున్నది. 
శ్లో భూరి సృష్టి ధృత భూవలయానాం. 

_పృష్టసీమని కిజైరివ చకై 91 
చుమృ్బితాఒవతు జగత్‌ కతి రకా 
కర్మఠళస్య కమఠ స్తవ మూర్తిః | 
ప. వి. భూరిసృష్టి ధృత భూవలయానాం -_పృష్టసీమని _ కిజ్లైః - ఇవ_చకై 9ః - 
చుమ్బితా - అవతు _ జగత్‌ - శతిర శాక ర్మఠస్య - కమర _ తవ - 
మూర్తిః. 
అర్ధము: హే భగవన్‌ == ఓ భగవన్తుడా ! పృష్టసీమని- వీవుమీద, భూరిసృష్షి 
ధృత భూవలయానాం, భూరి == (పతి కల్పమునందు. కొ త్తనృష్టిని 
జేయుట వలన) వెక్కు_లగు, సృష్టి చై. సృజించు కార్యముల యందు, 
ధృత = వహింప బడిన, భూవలయానాం = భూమణ్బలముల యొక్క, 
కిణెరివ=-మాటి మాటికి మోయుటచే నేర్పడిన యొరివిడి వలని మచ్చలో 
యనునట్టున్న, చతై 9: —- చ్మకాకారపు గుర్తులచే, చుమ్బితా — ఆయా 
స్థానముల యందుదాక బడినదై,. క్షితిరశా కర్మఠస్య, కతి = 
భూమిని, రతా == రక్షించు విషయమున, కర్మఠస్య == సమర్హుడెన, 


ఏకవింశ సర్గ §4? 


తవ - నీకు సంబ-ధించిన, కమరఠస్య == కూర్మము యొక్క, 
మూర్తిః అనా శరీరము, జగత 7 లోక మును, అవతుా చవ్షీ-చుగాత 


సమాసములు : 
భూరిసఎషి వృత భూవలయానాం : భూరయి,, ౫౩ సృషయళ్చ = 
ఆరు ww Vs (i 
భూరిసృష్టయః, భువా: వలయాః = భూవలయాః, . భూరిసృష్షిషు 
టు 


ధ.తాః . భూరిస్సష్షి ధ్యతాః, భూరినృష్షి ధృకాశ్చ తే భూవలయాశ్చ = 
అ సట ౬ అ 
భూరిస్ఫ షి ధృత భూవలయాః, తేషాం == భూ౭సృష్షిధ్భత భూవలయానా=, 
ళు వ 

పృషసీమని : పృష్టస్య సీమ=పృష్టసీమ, తస్మిన్‌ == పృష్టనీ మని, 

కీతిరకా కర్చుఠస్య : &ితేః రతా = త్నతిరకా, కేటరకాయాం 

కర్మ ఠః = కీతీర తా కర్మఠః, తస్య శ&తరతా కర్మఠస్య. 
భావము : . 

ఓ భగవన్తుడా ! (పతికల్పమునందు వెక్కు నూతన సృష్టలు చెయట 
వంన నాయా సృష్టుుయందు నిర్మింప బడిన భూవలయములను వీపున 
మోయుటచే. వాని యొరివిడి వలని గాయపు మిచ్చలనెడి చ కాకార వు 
చిహ్నములచే నందందు డాకబడినదియు భూరక్షణయ దు సమర్థత గలదియు 
నగు నీ కూర్మావతార మందలి శరీరము భూమిని రక్షించుగాత . 
కో. దికు యతుర చతుషయ ముదా 
౧౧ ఖు టె 

మభ్యవై మిచతురోఒ౬పి సముదదాన్‌! 
a స వ 
తన్య పౌ(తివపుష _స్తవ దంష్ట్రా) 
తుష్టయే=. స్తు మమవాసు జగత్యాః॥ రర 
ప. వి. దిక్షు - యత్థుర చతుషయము[దామ్‌ -అభ్యవై మి - చతురః - అవి - 
సముదాన్‌ వ తస్య-పాతివవుషః జక దంష్ట్ర - తుష్టయే - మహమ 
వాస్తు _ జగ ర్యాః. 
అర్ధము: హే విష్ణో ! _ ఓ విష్ణూ !, దిక్షు నాలుగు దిక్కులయందు, చతురః 
నాలుగు, సమ్ముదానవి =-సము దములను నైతము, యక్టుర చతుష్టయ 
ము[దాం, యత్‌ = ఏ.వరాహమూ_ి యొక్క, ఖురచతుష్టయ == 


248 


(శ్రీహర్ష న్రేషథము 


నాలుగు గిటలయొక ,, మ్నుదాం మూ గురులుగా అనగా గిటలవలన 
ట్‌. జాతి ట్‌ 


నేర్పడిన గుంటలుగా, అభ్యవై మి తెలుసుకొనుచున్నా నో; తస్య = ఆ, 


పొ త్రివవుషః == వరాహమూర్తి గల్గిన, తవ=-నీ యొక్క, జగత్యాః-= 
భూమికి సంబంధించిన, వాస్తు== నివాసస్థలము, రసాతలమునుండి పైకెత్తి 
కోర వై భూమిని స్థావించుకొనుటచే నివాసస్థలమైన, దంహ్టా = నీ విశాల 
మెన దన్సము, మమ=నాకు, తునవ్షయే=- కోరిక తీరుట వలన కలిగిన 
సంతోషమునకై, అస్తు == ఆగునుగాత. 


సమాసములు 
యత్లుర చతుష్రయము[ దాం: స చతుష్టయం == ఖురచతు 
ష్ట్రయం, యస్య ఖుర చతుష్టయం == యత్హుర చతుష్టయం, యత్తుర 
చతుష్టయ ముదాం. 
హె(తివపుషః : పొతిణః ఇదం=పాొ|తి; పతి వవుః యస్య సః 
పౌతివపుః, తస్య = పొ| తివవుషః. 

భావము : 


ఓీవిహమా! నాలుగు దిక్కుల యందు నున్న నాలుగు సము[దములు 
>] 


వరాహమూర్తివై న నీ నాలుగు పానములలోని గిట్టల | తొక్కిడిచే నేర్పడినవని 
నాకు .తెలియను. అట్టి వరాహమా ! సీయొక్క- కోర భూదేవి నివాస స్థలము. 
ఏలయనగా నా భూమిని రసాతలము నుండి వెకి దీసి సీ కోరవై నుంచుకొంటివి. 
అట్టుంచుకొనుట వలన సీ కోర భూదేవతకు నెలవై నది. అట్టి నీ కోర యనబడు 


శ్లో, 


౧౧ 


విశాలద_న్లము నా కోరికలను తీర్చి నన్ను |బీతుని చేయగాత, 


ఉద్భృతిస్థల దిలాపరిరమ్బా 
ల్లోమభిర్చహిరిత్రై. ర్పహుద్భషైః | 
“లబ్న్‌ 
బ్రాహ్మ మజ్జ మభవ దృలినీపం 
.కేలికోల తవ త్మత న మాతుః. 56 


ఏక వింశ నర 249 
ప. వి. ఉద్ధృతి న్గలదిలా పరిరమ్బాత్‌ - లోమదిః - బహిరితై ౩ - బహుదృ్భమైః - 
are గి : Pan బ్ర 


(వాహ్మం - అణ్జం _ అభవత్‌ _ బలినీపం - కెలికోల _ తవ _ త|త్ర _న- 
మాతుః. 

అర్ధము: హే కేలికోల | -=లీలకై వరాసముగా నవతరించిన ఓ భగవన్తుడా | 
త త=-ఆ (బహ్మాణ్ఞి మందు, న మాతుః -_ పట్టనటువ-టి, తవు: స్‌ 
యొక్క, ఉద్ధృతి స్థందిలా పరిరమ్బాక్‌, ఉద్ధృతి — జలము నుండి 
వై కెత్తిన సమయము నంది, నలల్‌ = జారుచున్న, ఇలా == భూమి 
యొక్క, పరిరమ్మాత్‌ = ఆలింగ నము వలన, బహుహృషైః, ఐహు = 
అధిక ముగా, హృష్టైః = నిక్కపొడుచుకొని, బహెః = (బహ్మాజ్బమునకు 
వెలుపలి పదేళ మునకు, ఇతె ౩= పొందిన, లోమభిః = వెం|టుక లచే, 
(బ్రాహ్మం పా బహ్మకు సంబధించిన, అణ్జం = అణ్జము, ఆనగా 
(బవ్మోబ్దము, బలినీపం (ఇవ) = పూజకై యవనరమగు కడిమిపూవో 
యనునట్లు, అభవత్‌ - ఆయను. 

సమాసములు ; 
ఉద్ధృతి స్థలదిలా పరిరమ్మాత్‌ : ఉద్ధృతా చ సా స్థల_స్టీ చ= ఉద్భృత 


సల స్తీ, ఉద్భృతనల పీచ సా ఇలా == ఉద్దృతిస్థలదిలా, ఉద్భృతిస్థల దిలాయాః 

ఖ అ ధలఖ — థల ఖ్ఫ ధల ఖ 

పరిరమృః వా ఉద్హ్భతిన్లలది లా పరిరర్భః, తస్మాత్‌ == ఉద్ద్భతిస్థలది లా 
ధిలఖ ధల '$ 


పరిరమ్ఫాత్‌. 

బహాహృ షైః : బహు హృష్టాని న్‌ బహుహృష్టోని, తైః వ 
బహహృవమై?. 

బాహ్మమ్‌ : (బ్రహ్మణః ఇదం = (బాహ్మమ్‌. 

బలినీపం : ఐలేః నీపం _ బలినీపం. 


'కేలికోలః : కేలేఃకోలం-_ కేరి కోలః, తస్య సంబుద్ధిః = హేకెలికోల. 
భావము ; 

విలానముగా వరాహావతారమెత్తిన ఓ భగవన్తుడా ! 'సీ శరీరము చాలా 
పెద్దదిగా నుండుటవలన నా (ఐహ్మాండ మందు ఐట్టనటువంటిద్దె నీవు గావించిన 
యుద్ధరణ్మక్రియ యందు ఆనగా భూదేవిని పాతాళము నుండి వెకి తెచ్చెడి (క్రియ 








850 (్రహర్ష నైషధము 
యందు జారిపోవుచున్న యా భూదేవిని జారిపోనీయక గట్టిగా కౌగిలించుకొనుట 
వలన న. లన) మిక్కుటముగా నుష్భవించినవై |బహ్మ ౩డ మునకును 
వెలుపలికిని చొచ్చుకొని వచ్చినట్ట పులక ములచే నా|బహ్మజ్ఞము స్స్‌ మొక్కా 
పూజార్థమైన కడిమి పూవువలె నై నది. 
శో. దానవౌఘ గహన్నపభవ స్వం 
సింహ! మామవ రవె రనఘార 8| ' 
యా ఖు ర 
వై రిదారి దివిషత్సుకృతాస్ర 
(గామసమృవ భవన్మనుజార్ధః॥ స్‌ 
ప. వి. దానవౌఘ గహన పభవః _- త్వం - సింహా! _ అవ - రవైః - ఘన 
మోరైైః _ వైరిదాం దివిషత్సుకృతాస్త్ర (గామసమృవ భవన్మనుజార్థ :. 

అర్థము, హేసింహ! == ఓ నారసింహమూరర్తిని ధరించిన విష్ణూ! దానవౌఘ 
గహన పభవః, దానవ = రాక్షసులయొక్క, కఓీభు = సమూహ 
మనెడి, గహన == అరణ్యమందు, అనగా _ వెక్కుదానవులకు అధిపతి 
యగు హిరణ్యకశిపు వంటి వారనెడి యరణ్యమునందు అనగా హింసా 
స్వభావము గలిగిన రాక్షనుల సమూహముచే నధిష్టింపబడుట వలన 
చారరాని యరణ్య మందు, _పభవః — ఉత్స త్త గల్గిన, (దీనిచే సింహ 
కోరీరధారణమున కౌచిత్యము తెలుపబడితది. ఏలయనగా సింహము వన 

BR 7 
మందు జన్మించునుకదా) తథా == అది, వై రిదారిదివిషత్సుకృతాస్ర 
(గానసంభవభవన్శ్మ నుజార్ణః, పరీ శత్రువులను, దార =నౌక్లము 
అస్త్ర = ఆయుధములయొక్కం, [గామ =సమూహమనెడి, [గామ = 
గామమున=దు, సంభవ = ఉత్పత్తి కలిగినదై , భవన్‌ == అగుచున్న, 
మనుజ ==  నరాకారమనెడి, అర్జః = సగపాలుగలిగిన, (ఇట్టు 
చెప్పుటచే దేవతల కుపకరించెడి నరుడుగా జన్మించుట కౌచిత్యము చెప్ప 
బడి నట్టాయెను. ఏలయనగా నరుడు (గామమునందు జన్మించునుగ దా!) 
త్రం = సీవు, ఘనఘోరె 8, ఘన = నిరంతర ములును; ఘారైః 
వాకు భయజ్య_ర ములునగ), రవైః = గర్భనధ్వనులబే, మాం==- నన్ను, 
అవ టా రత్నీంపుము,. ఖ 


ఏక వింశ సర్హ 251 


సమాసములు : 
దానవౌఘగహాన!పభవః : దానవానాం ఓఘః == దానవౌఘః, డానవొౌమ' 
ఏవ గహనం  దానవౌఘగి హనం, దానవౌఘగ హనం (పభవః యస్య 
సః = దానవౌఘగ హన, పభవః. 

వె రిదారి దివిషత్సుకృతాస్రు (గామసంభవ భవన్మనుజార్థః : వైరిణః 

దారయ స్తీతీ = వె రిదారిణి, దివిషతాం నుకృతానె — దివిషత్పుకృతాని, 

వై రిదారీణి చ తాని దివిషత్సుకృతాని చ == వైరిదారి దివిషత్సుకృతాని, 
వై రిదారి దివిషత్సుకృతాన్యేవ ఆస్తాణి = వైరిదారి దివిషత్సుకృతా 
స్తాంణి, వైరిదారి దివిషత్సుకృతాస్తాణాం (గామ ఏవ [గామః వె రిదారి 
దివిషత్చుకృతాస్త్ర [(గామః, వెరిదారి దివిషత్సుకృళాస్ర్ర గామాత్‌ 
సంభవః యస్య నః = వె రిదారి డివిషత్సుకృతాస్త్ర [గామసమృవః, 
వై రిదారి దివిషత్సుకృతాస్ర [గామ సంభవ క్చాసొ భవంళ్ళ == వైరి 
దారి దివిషత్సుకృతాస్త్ర [గామ సంభవ భవన్‌, మనుజ ఏవ ఆర్థం యస్య 
సః == మనుజారః, వై.రిదారి దివిషత్సుకృతాస్త్ర (గామసంభవం శ్చాసౌొ 
మనుజార్థశ్చ = వై రిదారి దివిషత్సుక తా స్ర (గామసంభవ భవన్‌ 
మనుజార్థః. 

భావము : 

ఓ నృసింహమూ_ర్టివగు విష్ణూ! రాశ్షనుల మూక యనెడి చొరరాని యడవి 
యందు జన్మించిన సింహమా! శ తువులను సంహరింపగల దేవతల పవృణ్యము 
లనెడి యాయుధ। గామము లనెడి (గ్రామమునందు జన్మించిన మానవ శరీరము 
నందలి యర్థభాగ మును ధరించిన నీవు నిర నర ములును భయజ్కర ములునగు 
గర్హనధ్వనులచే నన్ను కావుము. 
శో దైత్యభర్షు రుదరాన్దు నివిష్టాం 

శ(కనమ్పద మివోద్ధరత సే! 
పాతు పాణి సృణి పంచ క మస్మాం 
శృిన్నరజ్ఞాని భలగ్నతద _స్ట్రమ॥ 5 


254 శ్రీహర్ష నైషధము 


ప.వి. దె అభరుః _ ఉద రాన్థునివిష్టారి అ శక నమృదం a ఇవ- ఉద్ధర తః జ 
తే_ పాతు _ పాణసృణిపంచకం a అస్మాన , ఇన్నరజ్జునిభలగ్న 
తదోన్హ్రము. 


అర్ధము: హే నరసింహ --- ఓ నరసింవో! దై త్యభర్తుః = రాక్షనుల పాలించెడి 
హిరణ్యక ?వునియొక్క్ల, ఉద రాన్టునివిష్టాం, ఉదర _- బొజ్జ యనెడి 
అన్దు = భావియన్లు, నివిష్థాం — మునిగియున్న, శ కసమ్పదం మా 
ఇన్టు9ని సమ్పదను, ఉద్ధరతః = వెలికి దీయుచున్న, తే == నీయొక్క, 
ఛిన్న జ్జునిభలన్న తద _న్హ్రం, భిన్న == తెగిన, రజ్జు = దారముతో, 
నిభ == సమానములైన, లగ్న == తగిలిన, తత్‌ = ఆహిరణ్య 
క శిపునియొక్క, అన్హ్రం == పేగులుగల్లిన, హాణిసృణి పంచకం, 
పాణి — హ_న్తముయొక్క, సృణి = గోరులముక్క, పంచకం -- 
ఐదు, ఆస్మాన్‌ = మమ్ములను, పాతు  కాచునుగాత, 
సమాసములు : 
దె త్యభరుః: దెత్యానాం భరా = దైత్యభరా, తస్య = దైత్యభర్తుః, 
ఉదరాన్గునివిషాం : ఉదరమేవ అన్ధుః = ఉదరాన్ధుః, ఉదరాన్ధొ నివిష్టా 
= ఉద రాన్టునివిష్టా, తాం -- ఉదరాన్దునివిష్టాం. 
( శృకసమృడం : శక్రస్య సమృత్‌ == శ్మకనమృత్‌, తాం == శక 
| . సమృదం. 
పాణిస్యణిపంచకం: పాణేః సృణయః — పాణిసృణయః, పాణ 
సృణీనాం పంచకం = పాణినృణిపంచకం. 
ఛిన్నరజ్ఞుని ఛధలగ్నృతద న్త9ం ; ఛిన్న క్చాసౌ రజ్జుశ్చ = ఛిన్నరజ్జుః 
ఛిన్నరజ్జునా సదృశం = ఛిన్నరజ్జునిభం, తస్య అనం = తద_న్హ్రం, 
లగ్నం చ తత్‌ తద_న్రం చ -- లగ్నతద నం. ఛిన్న రజ్ఞునిభం 
అగ్నతద_న్లిం యన్న్మి ౯ తత్‌ = ఛిన్నర జ్ఞానిభలగ్నతద న్లీం, 
భావము : 
ఓనరసింహా! రాక్షసరాజగు హిరణ్యకశివుని యదర మనెడి బావియందు 
మునిగియున్న ఇం|దునినంపదను వెలికి దీయుచున్నట్టున్న నీయొక్క. హన్తము 


ఏక వింశ సన్ల 268 


లోని యంకుశములతో సమానములై నవై తెగిన చారములవలె దగఏల్కొనిన 
పేగులతో కూడినట్టి నీచేతిగోళ్ళయొక ,_ యైదనెడి సంఖ్య నన్ను కాచును గాత. 
బావిలో చేంతాటితో వెగిపడిన పాత... మున్నగువానిని నంకుళమువలె వంపులు 
తిరిగిన పాతాళ భేది మున్నగు సాధనము-తో వెలికిదీయునట్లు, హిరణ్యక శివుని 
యుదరనునెడి భావియందు సునిగియున్న యిం దసంపదను సేగులనెడి దారముతో 
_ నృసింహస్వామి తనగోరులనెడి పాతాక భేదిసా ధనములతో వెలికితీసెనని యర్థము. 
శ్లో. స్వేన పూర్యత ఇయం సకలాశా 
లో: బలే: న మమ కిం భవతేతి। 
త్యం వటుః కపట వాచి పటీయాన్‌ 


దేహి వామన! మనః (పమదం నః 59 


ఆ 


ప.వి, సేన జ పూర్యతే _ఇయం - సకలా” _ భోః -బలే - న-మమ - 
కిం - భవరా - ఇతి _ త్యం - వటుః -_ కపటడొచి - పటీయాన్‌ . 
దేహి _ వామన - మనః [వమదం - నః. 
అర్థము: భోః--ఓ, బరే! == బిలియను రాక్షసరాజు! భవతా = నీచే, ఇయం 
ఈ, సకలాళాాసకల==-నమ స్త లోకముల యొక్క, ఆశా జా కోరిక , 
స్వేన, ధనముచే, ననగా దనము నాసంగుటతే. పూర్యతే చా నింప 
బడుచున్నది. మమ=నాయొక-, ఆశా ==కోరిక, కిం న వూర్యతేడా 
నింపజడదా యేమి? పక్షాన్తర మున, థో బలే! -- ఓ బలి చ[కవ రీ! 
భవతా నీచే, ఇయం ఈ. సకలా = సమ_స్తమెన, ఆశా = దిక్కు, 
స్వేన=-తనదగు, బలేన=- శ కిచే, వూర్యతే=- వ్యావింపబడుచున్నది. 
మమ నాయక, ఆశా -=దిక్కు., కిం వూర్యలే= పూరింప బడు 
చున్నదా యేమి? పూరింపబడదని యర్థము, నాయొక్క .వెకుంఠలోక మును 
వ్యావించుటయందు నీకు సామర్థ్యము లేదని యర్థము లేదా! మమ 
కించ నాకేమి పయోజనము. ఆంతటితో నాకు | పయోజన మేమున్నది? 


కావున నీకు సర్యదిక్కులయందు నధికార మేర్పడినచో నాకు లాభము. 


కాని హానికాని లేదు. హే వామన! == మరుగుజ్జు శరీరముగల వామన 
స్వామీ! ఇతి == ఇటువంటి, కపటవాచి == కపటవచనమునందు, పటి 


వక్త (శ్రీహర్ష నైషథము 


యాన్‌ == సమర్దు డై నటువంటి, కాటుకి డాబాల బవ్య్మాచారి యగు, త్యం=ా 
స్‌; న౭=మాయొక్కా, మనన; మనసునకు, (ప మదం సంతోష 
మును, అనగా ఇష్ట సంపావనన ముతో సంతోష మును, దేవా=కల్సింవుము. 


సకలాశా : సకలానాం ఆశా -- సక లాశా 


భావము క్ర 


డీ బలిచకవర్తి! సివు సక లజనులయొక్క- మనోరథముల ధనము 
నొసంగి తీర్చుచున్నావు. నామనోరథ మును తీగ్బవా యమి. అనగా తప్పక 
తీర్పగ లవని యర్థము. పకా న్రరమన ఓ రాజా! నీవు నిసామర్థ్య ముచే దిక్కుల 
నన్నింటిని నింవున్నాసు. కాగి నాయొక్క దిక్కగు వై కుంఠమును నింపగ లవా? 
నింపలేవు. దానిని వ్యావించుటకు దగిన సామర్ధ్యము సీకు లేదు. లేదా ఆవిష 
యమువలన నాకేమి [పయోజనము. నేను మూడడుగుల భూమినే కోరుచున్నాను. 
దానికంటె నధికమగు భూమితో నాకేమి |పయోజనము! కావున నీకు సకల 
దిక్కులయందు నధికారమున్నచో నాకు లాభముకాని నష్టముకాని లేదు. ఇళ్లే 
విధమగు కోరిక లేక పోయినను కపఓవుకోరికను వేలిబుచ్చుటయందు సమర్ధడవగు 
బాల బహ్మ చారియెన సివు మాకోరిక లన. నెరవేర్చి మామనస్సునకు సంతోషమును 
చేకూర్చుము. 


ల్ల. దాన వారిరసికాయ విభూతేః 


నళ్ళి 'లేఒస్మి సుతరాం (పతిపత్తి బు! 
ఇత్ఫ్యుద(గ పులకం బలినో క్రం 
త్యాంనమామి కృతవామనమాయ హ్‌, 60 
ప- వి. దానవారిరసివాయ - విభూతేః వ వ మ అస్మి - నుతరాం - 


(పతిపత్తుం - ఇతి _ ఉద (గ పులకం - 'బలినా = 'ఉంక్తం - తారం. 
నమామి .. కృత వామన మాయమ్‌, 


ర గాలాచజ్షారకాంంంచాంలదాా లాడ ఆ వా 


ఏక వింశ సర్ష కర్ర 
అర్ధము: హే వామన! ఓ వామనస్తా మీ! అస్మి నను, దా“వారిర సికాయ, 

దాన ర్యాగ మునకు శ వారి సీటికి, ననగా దాన 
సజ్క ల మునకు సంబంధించిన యుదక మువై, ర సికాయ- అనురాగ ము 
గలిగిన అనగా పతిగహమును గోరునట్టి. తే == నీ యొక్క, 
విభూలేః -సంపదకు, సుతరాం= అధికమైన, ,పతిపతత్తిం=దానమును 
వళ్ళి -కోరుచున్నాచు. పతా న్తరనున, పోవానున! = ఓవామనస్వామీ! 
దానవా3?, దానవ రాక్షసులకు, ఆరి — శ|తువుగా, అని -- అగు 
చున్నావు. అనగా సాక్షాత్‌ విష్ణువుగా నున్నావు. (కావుననే) అస్మి ము 
నేను, తే == నీయొక్క, కాయవిభూతేః = ళరీంవైభవమునకు, అనగా 
(తివ్మికమమ్వూర్తిని గ పొంచుట_లన నేల్పడిన శరీరవె భవముయొక్కం, 
సుతరాం= మిక్కిలి, |పతీప త్తీం జ్ఞానమును, వొ == కోరుచున్నాను. 
లేడా సిస్యరూపముసు తెలియ కోరికను దర్శింతును. ఇత = కట్టు, 
ఉద గ పులక = కతన [గ్ర = భక్తం యముచే నధికముగా నిక్కపొడుచు 
కొనిన, పలకం=రోమాం చములు గలిగి నట్టుగా, బలినా= బలిచ|[క వర్తి 
చేత, ఊఉ క్షం చెప్పబడిన, కృత వామన మాయం, కృత చేయబడిన 
వామన _ వామనాకారమును ధరించుటయనెడి, మాయం = కపటముగల. 
త్రాం=ానీన్ను, నమామి == నమస్కరింతును. _ 





. దానవారిరసికాయ : దానార్థిం వారి-- దానవారి, దానవారిణః రసీక 8=౫ 
దానవారి రసిక, త స్మై = దానవారి రసికాయ, పశ న్ల నరమున 
దానవారిః : దానవానాం అరిః--దానవారిః. 
కాయవిఖూళతేః : కాయన్య విభూల8=- కాయవిభూతిః, తస్యాః కాయ 
విభూ తేః. 
ఉద(గపులకం : ఉద్యగాః వులకాః యస్మిన్‌ కర్మణి తద్యథా భవతి 
తథా ఉద (గ వులకం. 
కృతవామన మాయం : వామన ఇతి మాయా వామనమాయా, క కతా 


వామనమాయా యేన సః కృతవామనమాయః, తం=ాకృత నా మన 
మాయం. 


256 శ్రీహర్ష నై షభము 
భావము : 
ఓ వామనా! నేను దానోదకములను గోరునట్టి నీకు నాసంపద నెక్కువగా 
సీయగోరుచున్నాను. పక్షాన్తంమున:ః-. ఓ వామనా! నీవు దానవులకు శ[తువై న 
(శ్రీమహావిష్టువుగా నున్నావు. కావున నేను వ్మికమావతారము. నెత్తుటచే గలుగు 
నీ శరీర వైభవమును గూర్చిన జ్ఞానమును ఎక్కువగా గోరుదును. ఇట్లు వులక 
ములు నిక్క బొడుచుకొనునట్లు, బలిచ। క వంర్తిచే చెప్పబడిన మరుగుజ్జు మాయను 
వపాంచిన నిన్ను నమస్కూరింతును. 
శో. భోగిభిః కితితలే దివి వాసం 

విస్త మేష్యసి చిరం (ధియమాణః 

పాణి రేష భువనం వితరేతి 
ఛద్మ వాగ్భి రవ వామన విశ్వమ్‌!! 81 


ప. వి. భోగిభిః _ క్షితతలే _ దివి _ వాసం _ బన్గం . ఏష్యని _ చిరం _ 
| ధియమాణజః - పాణి, _ ఏషః _ భువనః _ వితర _ ఇత్‌ - ఛద్మ - 
వాగ్భిః - అవ - వామన _ విక్ళమ. 

bs అర్థము: - హే బళ! = ఓ ఒఠిచక్రవ ర్తి! &తతలే!భూలోక ముగందుగాని, డిప్‌ 

న వా == స్వర్షిమునందుకాని. చిరం == చాలాకాలము, [ధియమాణః = 

ఉంటున్న, (త్వం = నీవు) భోగిభిః == సుఖముగల్లిన, (జనులతో) 

వసం = ఉనికిని, తథా = అర్‌, బంధం --- 'స్నేహబంధ మును, 
ఏష్యుసి == పొందగలవు. ఏలయనగా నా హస్తమున దానోదక మును 
విడిచిలివి. (కావుననే) ఏషః=- ఈ, పాణిః హస్తము, (మయా=నా 
చేత, పనారితః = చాప బడినది.) భువనం _ దానజలమును, వితర 
ఇమ్ము, పష్షాన్తరమున, హే బకే== ఓబలిచ|క్రవ ర్లీ! దివి న్వర్గము 
నందు, అనగా స్వార్షసమానమగు మిక్కిలి రమణీయ పదేశ మైన, 
శ&తిత లే ___ రసాత లముగందు, చిరం = చాలాకాలము, (వ్యాపించి) 

[ధియమాణః = ఉన్నటువంటి, త్వం = నీవు, భోగిభిః — సర్పములతో, 

వానం=ా-నినాసమును, బంధం బంధనమును, ఏష్యసి = పొంద గ అవు, 


= 


a. ప 
PA ey 


_ ఏఠవింశ సర్గ | 251 


ఏషః ఈ, పాణిః హస్తము, (మయా నాచేత, [పసారితః = 

చాపబడినది) భువనం -- (ఇం్యదునినుండి బలవ _నముగా (గ హింపబడిన) 

లోక మును (కావుననే యతనికి జెందవలనిన దానిని) వితర _-= ఇమ్ము. 

హే వామన= ఓ వామనస్వామీ!, ఇతి = ఇట్లు, ఛద్మవాగ్భిః = కవట 

వచనములతో, విశ్వం, పపంచమును, అవ= కావుము.. 
సమాసములు అ | 

భోగిథిః : భోగః ఏషా మ స్తితి-- భోగినః, తె8 = భోగిభిః. 

షీతితలే : శ్షితేః తలం--శీతితలం, తస్మిన్‌ — శితితలే. 

ఛద్మవాగ్భిః : ఛద్మ యుక్తాః వాచః = ఛద్మ వాచః, తాభిః — 

ఛద్మ వాగిః. A 


భావము : 


ఓ బలి చక్రవర్తీ! భూలోకము నందు కాని న్యర్గలోక ము నందు కాని 
చాలాకాలముండి నీవు సుఖము ననుభవించెడి జనులతోడ నివానమును, స్నేహ 
బంధమును బొందగలవు, ఏలయనగా నీవు నా చేత దానోదక మును . వదలితివి 
గదా! కావున ఈ నాహస్తమును జాచితిని, డదానోదక మును వదలుము. 
మటియు ఓ బలి చక్రవర్తీ! స్వర్గముతో సమానమైన రసాతలమందు చిరకాల 
మున్న నీవు సర్పములతోడ వానమును బంథమును బొందగలవు. ఈ హ_స్తము 
చాప బడినది. ఇందుని నుండి బలవంత ముగా గై కొనబడినందువలన మరల 
నతనికే చెందోవలసిన లోక మును సమర్పిలపుము. అని యివ్విథముగా కపట 
వచనములతో | పపంచమును రక్షింపుము. 


ట్లో, ఆశయస్య వివృతిః (క్రియతే కిమ్‌ 
దిత్చురస్మి హె భవచ్చర ణేభ్య 8 
విశ్వ మి త్యభిహితో బలినాఒస్మాన్‌ 
వామన ! (ప్రణత పావన ! పాయాః॥ 62 
ప, వి. ఆళయస్య - వివృతిః- క్రియతే - 80 ? దిత్చుః-అన్మి-హి- భవచ్చరణేభ్యః - 
17) 


నికర (శ్రీవార్ష నైషథము 


విశ్వం _ ఇతి _ అభిపాత3; ఎ బలినా = అస్మాన్‌ ఇ వామన! (పణత 
పావన ! పాయాః. 


ఆర్థము: హే వామన. !=-ఓ వామన స్వామీ !, ఆశయస్య = పుచ్చుళొనెదనని 
చెప్పు నీ యభ్శిపాయమునకు, వివృతిః==వివరణము, కిల == వల? 
[క్రియతే == చేయబడును. హీ -- ఏలయనగా? భవచ్చరణేభ్యః — నీ 
పాదములకె , యనగా మిక్కిలి పూజ్యుడవై న నీకై, విశ్వం = 
సర్వమును, దిత్సుః = నేనుగనే ఈయగోరిన వాడనుగా, అన్మి == ఆగు 
చున్నాను. మరియు, హే వామన [== ఓ వామనస్వామీ.!, కయస్య = 
హస్తమునకు, ఆ -__ చక్కని, వివృతిః హా చాచుట, కిం? — ఎట్లు, 
(క్రియతే == దానమును వుచ్చుకొనుటకు నీచే చేయబడు చున్నది. హి = 
ఏలయనగా ? భవతః = నీ యొక్క, చరణభ్య ఏవ== మూడు పాదముల 
కొలకే, విశ్వల. == (ప్రపంచమును, దిత్సుః = ఈయగోరిన వాడనుగా, 
అస్మి వా అగుచున్నాను. హే పణతపావన ! = ఓ భక్తజనుల చిత్తమును 
శోధంచువాడా ! వామన! —__ వామన (బ్రహ్మ బారీ ! కతి — ఇట్లు, 
ఐలినా == బలి చ్మకవరర్తిచే, అభిహితః = చెప్పబడిన, త్యం= నీవు 
ఆస్మాన్‌ — మమ్ములను, పాయా; -- రక్షింవుము. 


సమాసములు వ్‌ 


-దిత్సు:ః : దాతుం ఇచ్చుః = చై దిత్సుః. 
భవచ్చరణేభ్యః : భవతః చరణాః — స తేభ్యః = — భవ 
చ్చరణభ్యః. 
(పణతపావన : (వణతాన్‌ వె ప్రావయకీతి — = [ప్రజతపావనః తస్య నం 
బుద్ధిః = హే Es 


భావము ; a dry 3 

.... ఓ వామన స్వామీ! నేనిచ్చిన దానిని తాము వుచ్చుకొను విషయమున 
నభిలాషకు వివరణము చెప ప్పనవసరము లేదు. ఏలయనగా పూజ్యులైన తమకు 
నా సమ స్రైశ్వర్య ముల నొసంగ గోరితిని, మరియు నో వామన పభూ | న 


ఏక వింశ సర్గ 259 


వాటిని (గహించుటకు మీరెట్టు చేతులు చాచెదరు ! ఏలయనగా నేను మీ మూడు 
పాదములకై సర్వము సీయగోరితిసి. కాని చేతులకు గాదు. ఓ భక్తజన చిత్త 
కోధ్రకా! వామనా! యని యీ విధముగా బలిచే చెప్పబడిన నీవు మమ్ములను 
_ రళత్న్షింపుము, 
శో, క్షత జాతిరుదియాయ భుజాభ్యాం 
యా తవై వభువనం సృజతః (ప్రాక్‌! 
జామదగ్న్య వప్పష స్తవ తస్యా 
స్రాలయార్థ ముచితౌ విజయేళామ్‌.॥ 6 


ప, వి. శత్ర జాతిః -ఉదియాయ _ భుజాభ్యాం - యా-తన . ఏవ. భువనం- 
నృజతః - (పాక్‌ న జామదగ్న్య్యవవుషః ఇత వ తస్యాః-తౌ _లయార్థం= 
ఊచితౌ _ విజయేతామ్‌. 

అర్థము: హే విష్ణో ! = ఓ విష్ణూ |, (పాక్‌ = పూర్వము, భువనం = (పపంచ 
మును, సృజత; = సృజించుచున్న, తవైవ =. సీ యొక్కయే, 
బాహుభ్యాం = బాహువుల నుండి, యా = వి, క్షత జాతిః = త తియ 
సమూహము, ఉదియాయ -- (“బాహూ రాజన్యః కృతః” యను 

శతి ననుసరించి ఉద్భవించెనో, తస్యాః == ఆక్షతియ జాతికి, 
లయార్థం చ నాశము కొటకు, జామదగ్న్యవపుష:ః, జామదగ్న్య = 
పరశురాముడే, వవుషః = దేహముగా గల్గిన, తవ = సీ యొకు, 
భుజౌ--= బాహువులు, విజయేతాం == అన్నింటిని మించి యుండునుగౌత. 

సమాసములు; 

తత జాతిః : వ తాణాం జాతీః = = క్ష|తజాతిః, 
జామదగ్న్య వపుషః: జామదగ్న్యః వపుః యస్యసః = జామదగ్న్య 
వవుః, తన్య == జామదగ్న్య వవుషః. 
లయార్థం వ లయాయ — లయార్థం, 

భావము : 

ఓ విమ్హా! లోకమును నృజించెడి నీ యొక్క భుజములనుండియే క్షత్రియ 
జాతి యుద్భవించినది. “బాహూ రాజన్యః కృతః” యను శతి చానికి 


యా చర సకలా నాజల్‌ 


260 శ్రీహర్ష నైషధము 


పమాణము. అట్టి క్షతియ చాతి వినాశ మునకును భుజములే తగిన 
స్థానములు, కార్యము కారణమునందే  లఅయించును, ఇట్లు కారణలయ మే 
కార్యనాళ మనబడును. “నాశః కొరణలయఃి'' యను సాంఖ్య  సీద్ధాన్తము 
ననుసరించి కార్యము తన కారణము నందే లీనమగునని తెలియుట వలన 
కార్యమైన క్షతియ జాతికి సీ భుజములే కారణములగుట వలన నాక్ష తియ 
జాతి నీ భుజమాలయండే లీనమగుట యుచితమని భావము. కావున నట్టి 
భుజములు నరము నతిశయించి యుండును గాత. 


షే పాంసులా బహుపతి ర్నియతం యా 
వేధసా౬రచి రుషా నవఖణ్లా। 
తాం భువం కృతవతో ద్విజభు కాం 
యు క్రకారితరతా తవ జీయాత్‌॥ 64 


ప. వి. పాంసులా _ ఐవువతిః _ నియతం _యా _ వేధసా _ అరచి. రుషా _ 
నవఖకల్జా _ తాం _ భువం _ కృతవతః ద్వ్యిజభు కాం - యు క్రకారిత రతా. 
తవ _ జీయాత్‌, | 


అర్ధము: హే జామదగ్న్య !=- ఓ విష్ణూ !,పాంనులాం- ధూళితో గూడినదియు, 
స్వేచ్భాచారిణియను, బహుపతిః _ వెక్కుమందిని భర్రగా గలదియను, 
యా=వి భూమి, వేధసా== (బహ్మచే, నియతం = నిక్చయముగనే, 
రుషా == కోపముతో, నవఖణ్లా = తొమ్మిదితునుకలు గలది గాను, 
తొమ్మిది ద్వీపములు గలదిగను, అరచి __ చేయబడినదో, భారతాది. 
ద్వీపభేదముతో తొమ్మిది ద్వీపములు గలదిగను, రోవముచే ఛేధించుటచే 
_తొమ్మిదిగా విభజింప బడినదిగను భూమి చేయబడినలో యని యర్థము, 
తాం==ఆ భూమిని (ఒక స్రీని)ద్విజై ౩=-కళ్య్ళవుడు మున్నగు (బావ్మాణు 
లచే, మాంసమును దినెడి పమలచేత, భు కాం = -భోగింప బడిన దానిని 
గను, (తినబడిన దానిని గను) కృతవతః=చేనిన, తే = సీ యొక i 
యు క్ర కారిత రతా =- మిక్కిలి యుక్తము చేయు స్వభావము, జీయాత్‌ = 
జయించును గాత, ==. 


ఏక వింళసర్ల 981 


సమాసములు : 
పొంసులా : పాంసుం లాతీతి -- పాంసులా. 
బహుపరి: : బహవః పతయః యస్యా స్సా పా బహుపతిః. 
నవఖణా : నవ ఖణానీ యస్యా స్సా -- నవఖణా 
GB యై a 
ద్విజభుకాం 1 ద్విబై ? భు కా== ద్విజభుకా, తాం = దిజభు కాం. 
యు క్రకారితరతా : యుక్తం కరోతి ఇతి -- యు క్రకారీ, ఆత్య నం 
యు క్రకాఠాాయు క్ర కారి తరః, యు క్తకారిత రస్య భావః =-యు కృకారి 
తరతా. 


భావము ; 
ఓ పరశురామ స్వరూపుడవైన విష్తూ! ధూలితో గూడినదియు స్వేచ్చా 
చారిణియునై వెక్కం్మడు భర్తలు, గల్లినదైె_ యున్న యూ భూమిని (బహ్మ 
రోషముతో ఖారతాది నవఖండములు గలదిగా విభజించెను. అనగా తిగగొట్టి 
తొమ్మిది ముక గ్రాలు గలదిగా గావించెను. ఆ భూమిని (ఒకానొక స్త్రీని) ద్విజులచే 
ననగా కశ పాది [బాహ్మణుల చేతను మాంసమును దినెడు పత్త్షులచే |కమముగా 
భోగింవబటిన దానినిగను, తినబడిన దానినిగను, చెనినట్టి, సీయతిశయిత మగు 
యుచిత (కియాకారిత్వము జయించును గాత. నకల క్షత్రియులను నాశము 
గావించి జయించిన భూమిని దావహ్మణులకు స్వాధీనపరుచుట యు క్షమగుటవలన, 
వెక్క_ం డు జారులచె ననుభవించబడిన త్రీని భర ముక్కాలు ముక్కలుగా గోసి 
పతులచే దినిపించుటయు యుక్తము గాన బైవిథముగా చెప్పబడినది యర్థము 
క కార్తవీర్యభిదురేణ దళాస్యే 
రైణుకేయ భవతా సుఖనాశ్యే | 
కాల భేదవిరహా దసమాధిం 
నామి రామ పునరు క్తమహం తేక 65 
ప. వి. కార్తవీర్యభిదురేణ _ దళాస్యే - రైణుకేయ - భవతా - నుఖనాశ్యే - 


కాలభేదవిరహాక్‌ - ఆసమాధిం - నౌమి _ రామపునరుక్తం-- ఆహం._లే, 


అర్ధము: హేర్రైణుకయ =. ఓరేణుకాప్పుత! వరశురామా! కార్తవీర్యభిదురేణ, 
కార్తవీర్య = కార్హవీఠ్యార్దునకు భిదురేణ == - నాశకుడె న; భవతా= 


262 శ్రీహర్ష నైషథము 


నీచేత, దళా స్యేఒవి = రావణుడును, సుఖనాళ్యే సతి =-సుఖముగా 
చంవదగినవాడుగా నుండగా, అనగా రావణుని జయించిన కొర్తవీర్యుని 
జయించినవానికి రావణుని జయించుటలో కష్ట మెమున్నది.? కష్టము 
లేదని యర్థము. శ్రీరామచం్యదుడును, పరశరాముడును నొక్క (లేతా 


యుగ మునందే యవతరించుటవలన వారిరువురును సమకాలికులగుటవలన 
నా పరశురామునికిని రావణ సంహారావకాశము కలదని యర్థము. 
ఆసమాధిం = సమాధానములేని అనగా సిద్ధాన్తములేని, త నికు, 
కాలభేద విరవోత్‌ == కాలభేదము లేమి చేత, మజ 
= దశరథవ్యుతుడగు రామునిచే నేర్పడిన, వునర్శక్తిం == 
రామనామమును మరల చెప్పుటను, నౌమి -- నమస్కరింతును, 
వునరుక్తికి యుగ భేదముకాని కార్యభేద ముకాని.పరిహారము. కాని యిచ్చట 
నొక్క. | తేతాయుగమునందే, రావణవథ రూపమగు కార్యము నొక్కుడే 
చేయగలిగినను మరం దశరథపు తుడగు రాముడుగా నవతరించుటవలన 
నతనితో నీకు పునరుక్తి వారింప శక [ము కాదు. అట్టు అవతారమునందు 
వునరుక్త్తి కికారణము త ర్కింపశక్యము కాద అట్టి మహిమాన్విత మగు 
రామపునరు డికి వందనము లర్పింతునని యర్థము. 
సమాసములు : 
కార్తవీర్యభిదురేణ : కార్తవీర్యన్య భిదురః -— కార్తవీర్యభిదురః, 
తన 222 కార్తవీర్యభిదురేణ, ః 
దశాస్యే : దళ ఆస్యాని యస్య సః వ దశాన్యః=-తన్మిన్‌ దశా స్వే, 
సుఖనాశేే : నాశయితుం యోగ్యః = నాళ్యః, నుఖం నాళ్యః = 
సుఖనాళ్యః, తస్మిన్‌ చై సుఖనాశ్యే, 


కాలఖేదవిరహాత్‌ : కాలన్య భేదః కాల జప, కాలభేదస్య విరహః — 
కాలభేదవిరహః, తస్మాత్‌ = = కాలభేదవిరహాత్‌, 


అసమాధిం : ఆఎవ్యమానః సహధిః య్యూః సా = అనమాధిః 
తాం = ఆసమాధిం, _ : 
: రామప్పునరు క్రిం : వునః ఊక్తిః = పునరుక్తి? == రామవునరు క్రి, . 
తాం రామవునరు క్రిమ్‌. 


ఏక వింశ సర్గ 968 


భావము ; 

ఓ పరశుఠామా! కార్తవీఠ్యార్టునుని నాశము చేసిన నీకు ఆ కార్హవీఠ్యార్డు 
నునిచే ఓడింపబడిన రావణాసురుని సంవారించుటలో కష్టము లేడు. ఏలయనగా 
ఓక్క [లేతాయుగ మునందే, కార వీఠ్యార్థునుని సంహరించిన పరశురాముడవగు 
నీవును, రావణుని సంహరించిన _దశరథవ్ముతుడగు  శ్రీరా మచలదుడును 
నవతరించితిరి. మీయిరువురియందు నొక్క ఠాముడే యనగా పరశరఠాముడవై న 
సీవే రావణుని సంహరింపగలిగి యుండగా మరియొక ఠాముడు అనగా దశరథ 
రాము డవతరించి యారావణానురుని సంహరించెను. కాన నొక రామునితో 


నెరవేర్చ సాభ్యమైన కార్యమున కిద్దరులాములు అవతరించుటవలన నిట రామ ' 


పునరుక్తి యేర్పడినది. ఈ వునరు క్రికి సమాధానమే లేదు. కాన నట్టి రామ 
వునరు కెకి వందనము. వై వనరు క్రీకి కాలభేదము చేతను కార్యభేదము చేతను 
సమాధాన మొసంగవచ్చును. కాని ఇట వీరిరువురును | తేతాయుగమునందే 
యవతరించుటవలన కాలభేదము దుష్టసంవారమను కార్యమును జేయటవలన 
కార్యమునందును భేదములేదు. రెండును అనగా పరశుఠామ' రామావతారములు 
రెండును ఠామావతారములుగనే యున్నవి. కావున వునరు_క్తికి సమాధానము లేక 
యున్నది. స్వతంతేచ్చ గలిగిన భగవన్తునిగూర్చి మీరేల కెండుమారులు 
రాముడుగా నవతరించితిరని |పశ్నించుటకు మన కరత లేదు. భగవంతునికి దన 
యిచ్చవచ్చినట్లు చేసికొనుటకు సర్వాధికారములు కలవు, కాని పరశురాముని 
యందు మానవత్యముతోబాటు దేవత్యముగూడ నున్నది. కాన దేవతలచేత వధింవ 


బడనివిభముగా (బవ్మవలన వరమును బొందిన ఠావణాసురుని దేవత్యముగల 
పరశురాముడు నంహరింపశక్తుడు కాలేడు. దశరథపవ్యుతుడగు శ్రీరామచం|దు 
నంద మానవత్యముండుటవలన నతడు రావణుని సఠవారింప. గలిగెను. అందు 
వలన నిరువురు నొక్కు యుగమం దవతరించినను దేవత్వథర్మముగల పరశు 
ఠామునికి సాభ్యముకాని ఠరావణవథ, కేవల మానవత్వమే గలిగిన ్రీతానుచం్యదు 
నికి సాధ్యమైనది .. ఆందువలన ఠామపుశరు క్తి లేదని చెప్పవచ్చును. ఈక్లోకము 
(వకాశకారుని మతము. ననుసరించి పరకుఠామ స్తుతిపరముగను సుశ్రావబో ధాకారుని 
మతము ననుసరించి (శ్రీదళరథరా ముని స్తుతిపరముగను తెలియుచున్నది. 


264 


Gr 
ర్ల 
LA 
pal 
EA 
ea 
క్రో 


షా హస్తలేఖ మసృజత్‌ ఖలు జన్మ 
స్థానరెణుక మసౌ భనదర్థమ్‌ 1 
రామః రామ మధరీకృతత త్ర 
ల్రేఖకః (పథమమేవ విధాతా॥ 


ప. వి, హస్తలేఖ. _ ఆసృజత్‌ _ ఖలు _ జన్మస్థానరేణుక ౦ - అసౌ _ భవ 
దర్ధం - రామ! రామం - అధరీకృతత త్ర ల్రేఖక ః న్‌ [పథమం న 
"విధాతా, 


అర్ధము: రామ! == ఓ దశరథరామా! అథరీకృత త త్తల్రేఖక 2, అధరీకృత == 
తిర స్కరింపబడిన, తత్త ల్లేఖక :, తత్తత్‌ మ ఆయా, లేఖకః = లివి 
కర్తలు గలిగిన, ఇందాది దేవతలు గలిగిన, ఆసౌ=- ఈ, విధాతా = 
[బహ్మ, భవదర్ధ౦= నీవంటి ఉత్త మశిల్ప మును నిర్మించుటకు, [వథమ 
మేవ--తొలుతనే, జన్మ స్థాన రేణుకం, జన్మ స్థాన= పుట్టుక కు స్థానమైన 
రేణుకం దా, జమదగ్ని భార్యయైన రేణుకను గలిగిన, రామం పరశు 
రాముని హస్తలేఖం == అభ్యాసమునకై న నమూనా శిల్పమును, 
అస్ఫజత్‌ = సృజించెను, ఖలు = నిశ్చయము. ఉఊత్తమశిల్పరచ నకు 
నై పుణ్యమును నంపాదించుటకై తొలుత నిర్మించెడి నమూనా శిల్పమును 
హస్తలేఖ మందురు. దీనిచె పరశురాముని కంటె దశరథడామున 
 కుత్కంర్ష మెర్పడుచున్నది. 
సమాసములు; 
| హ స్రలేఖం: హన్తస్య లేఖః= హ స్తలేఖః, తండావా న్తలేఖం. 
జన్మస్థానరేణుకం : జన్మనః స్థానం == జన్మస్థానం, జన్మస్టాసం 
'రేణుకొ (యస్య సః =జన్మస్థాన రేణుక 8, తం==జన్మస్థానరెణుకం 
-భవదర్థం : భవతే= భవదర్ధం, 
. అధరీకృతత తల్లేఖికం : అనథరః అధర స్సమ్పద్యమానః కృతః = 
అధరీకృతః,. తే చ తే లేఖికాః త త్రలేఖకాః.ఆధరీ కృతాః త త్తల్లేఖకాః 
యేన సః== అథరీకృతత త్త ల్లేఖకాః 


ఏక్రవింశ సర్గ 285 - 


భావము : 

రీ దశరథరామా! _ఐహ్మ న్నుగీవాది రూపములతో యాయాపసిద్ధులగు 
లివి కర్తలను నిం దాది దేవతలను భూమియం దవత రింవజేసినవాడై నీ యొక్క 
లోక కళ్యాణ కరమగు నుతమ రూపశిల్పమును నిర్మించుటకె తొట్టతొ లుత 
రేణుకాగర్భ సంజాతుడగు పరశుఠాముని వా స్తలేఖముగా ననగా సీరూపశిల్పము 
నలవరుచు కొనుటకై యవసరమగు నమూనాగా నిర్మించి విదప నీ దివ్యమంగళ 


రూపమును సృజించెను. ఇట్లు ర పరశుఠాముని కంటెను శ్రీలామచందుని 


కుత్క-ర్ష మేర్పడినది. 
లో ఉద్భవాజతనుజాదజ! కామం 
విశ్వభూషణ! న దూషణ మత 
దూషణ(పశమనాయ సమర్థం 


యేన దేవ తన వై భవమేవ. 87 


ప. వి, ఉద్భవ! అజతనుజాత్‌ - ఆజ! కామం _విశ్యభూషణ - న్‌ దూషణం- 
అత _ దూషణ (పళ మనాయ ప్ల నమర్థం క్‌ సే దేవ - _ తవ _ 
వైభవం _ ఏవ. 


అర్థము: ఆజ! పుట్టుక లెని యో విష్ణూ! అజ తనుజొర్‌, ఆజ = అజుడను రఘ 
పుత్రునికి, తనుజాత్‌ = పు తుడై న దళరథునుండి, కామం = స్యేచ్చతో: 
ఉద్భవ == వుట్టుము, హీ విశ్యభూషణ! మ _పపంచమున కలంకార 
భూతుడా!, అ= ఈ విషయమున, అనగా జన్మ ములేని నీవు ఆజుని 
వ్యుతుడగు దశరథు నకు జన్మించు విషయమున, దూషణం -. ఆనంగతి 


రూప దోషము, న = లేదు, ఏలయనగా, యేన _ ఏ కారణముబేత, 


హేదేవ! == ఓ స్వామి! తవా నీయొక్క, వై భవమేవ — ఐశ్వుర్యమ 
యనగా | పభావమే, దూషణ్మపళ దునాయ, దూషణ .. ఆసాంగత్య 
దోషముయొక్క- [పశమనాయ, శా న్తికై, పక్షానరమున, దూషణుడను - 


చున్నది) నీవు స్వయముగనే జన్మము తేనందువలన నజుడవు.. అజ 


వృతుడగు దశరథునకు జన్మించితివి, . ఇందు నజుడెవ్వడో యతడెట్టు 








266 శ్రీహర్గ నై షభము 
లు హె 


జన్మించును? ఎవ్వని తాత యనగా బితామహుడు అజుడగుట వలన 
జన్మరహితుడై యున్నాడో అతనికి వ్యుతు డెట్టుద్భవించును! ఆట్టివ్యుతుని 
నుండి నీకు జన్మ మెర్తేర్పడును? ఇవి మున్నగు దోషములు నీకు లేవు. 
ఏల యనగా నీవు దూవణనాశమునకే జన్మించితివి. మరియు, నజుడను 
 వితామహునినుండి అజప్మొతుడు వుట్టుటలోను దోషము లేదు. ఏల 
యనగా? ఉభయులును ఆజుడను రాజునకు జన్మించిరి, 


సమాసములు : 


అజతనుజాత్‌ : తనోః జాయత ఇతి తనుజః, అజస్య తనుజః ---అజ 


తనుజః, తస్మాత్‌ = = అజతనుబాత్‌ , 
విశ్వ భూషణ : విశ్వస్య భూషణం _- విశ్వభూషణం, తస్య సం 
బుద్ధిః = విశ్వ భూషణ |! 


దూషణ (పశమనాయ : దూవణస్య పళమనం = దూవణ[ ప్రశమనం, 


తస్మై నా దూషణ పశమనాయ. 
వైభవం : విభోర్భావః = వెభవం. 


భావము : i 

జన్మ రహితుడవైన యో విమ్దా! . అజమవారాజునకు పుతుడైన 
దశళరథునకు నీవు స్వేచ్చతో జన్మి 6వుము, ఓ జగ ద్భూషణా ! (ఇట్లు జన్మము 
లేనందు వలన) ఆజుడవైన నీవు ఆజుని వుతుతగు దశరథునికి బుట్టుట యందు 
నసంగతి రూపమగు దోషము లేదు. ఏలయనగా? నో స్వామీ ! సి (పథావమే 
యో యసజ్ఞతి దోషమును హారించును. దూషణుడను రాక్షనుని నాశము గావిం 
చును. నీవు స్వయముగా నజుడవె యజుని వుతునకు బుట్టుచున్నావు. ఎవ్వ 
డజుడో యనగా జన్మరహితుడో ఆతడెట్టు జన్మించును ! ఎవ్వని వితామహుడు 
కూడా నజుడో యనగా జన్మరపితుడో, యతనికెట్టు వ్యుతు డువయించును ? 
అట్టి పుతునుండి నీ కెట్టు జన్మము ఇవి మున్నగు దోషములు లేవు. ఏల 
యనగా ? నీవు దూషణ నాశము కొజకే జన్మించితివి. మజియ నజుడను 
వితామహు నుండి అజపొతు డుదయయించుటతో దూషణము లేదు. ఏలయనగా? 

నుభయులును ఆజుడను రాజునకు జన్మించిన వారు గదా! 





త్త 
ఫ్‌ 
. 
i 
{ 





cof! 


ఏక వింశ సర్ష 26 


శో నో దదాసి యది తత్వధియం మే 
యచ్చమోహమపి తం రఘువత్ప : 
యేన రావణ చమూ ర్యుధి మూఢా 
త్వన్మయంజగ దపశ్య ఉశేషమ్‌॥-  - -68 
ప, వి, నో _ దదాని _ యది.- తత్వ ధియం - మే _-యచ్చ'- మోవాం - అవి_ 
తం - రఘువత్స - యేన _ రావణచమూః - యుధి - మూఢా _ 
-త్యన్మ్యయం - జగత్‌ _ - అపళ్యత్‌ - అశేషమ్‌, . 


అర్థము: హే రఘువత్స ! = ఓ (శీరామ చన్దా ! ఓ వివా 1, మే == నాకు, 
తత్వధియం, తత్వం (బహ్మ_ మందలి, ధియం == జ్ఞానమును, అనగా, 
మోక్ష సాధనమగు జ్ఞానమును, నో దదాని యది = (అజ్ఞానముచే 
నావృతుడగుట వలన) 'ఈయనిచో, (తర్హి = అవుడు) యేన = ఏ 
మోహముచే, యుధి యుద్ధము నందు, రావణ చమూః రావణాసురుని 

నేన, మూఢా= [ఖాసి ని నొందినదై , అశేషం == — సక లమైన, జగత్‌ = 
_[వ్రపంచమును, త్వన్మయం=-సీ స్వరూపముగా అనగా ఠతామమయముగా, 
అపళ్యత్‌ = చూచెనో, తం = ఆ, మోహమపి — = (భమ జ్ఞానము 


నై నను, మే = నాక్షు, యచ్చ =-ఇమ్ము, దాని చేతనే నేను కృతార్థుడను 


కాగలను. 
సమాసములు : 
 తత్వధియం: తన్య భావః = త త్త్యం, త త్త్వనక్టి కసా త త్త్వధీః, 
తాం = త త్త్వధియం. | 
రఘువత్స ; రఘూణాం వత్సః = రఘువత్సః, తస్యసంబుద్ధిః వై 
రఘువత్స! 


రావణ చమూః : రావణస్య చమూః --- రావణ చమూః. 
అశేషం : అవిద్యమానః శేషః యస్య తత్‌ == అశేషమ్‌. 
భావముః 


ఓ రఘునందనా ! విప్పస్వరూపా 1 ముక్తికి. సాధథనమగు త త్త జ్ఞాన 
మును నీవు నా కొనంగక పోయినచో ' " యద్ధమునందు రావణుని. సేన 


268 (శ్రీహర్ష నై షథము 
[థాన్తిచెంది సమన | పపంచమును నీ యొక్క స్వరూపముగా ననగా రామ 
మయముగా జూచినదో యట్టి కా_్ధినై నను నాకొసంగుము. దానిచేతనే నేను 
కృతార్గుడను కాగలను, 


శ్లో. ఆజ్ఞయా చ పితు రజ్ఞభియా చ 
శ్రీ రహీయత మహీ(ప్రభవా ద్విః 
లజ్జ తశ్చ భవతా కిము న ద్వి 
ర్యారి రాళి రుదకాజ్కగలజ్క_ః. 69 


ప. వి. ఆజ్ఞయా _ చ - వితుః _ ఆజ్ఞభియా _ చ - (శ్రీః _ అహీయత - మహీ 
| పభవా - ద్విః, లజ్జితి అ - భవతా - కిం.ఉ .- న - ద్విః = వారి 
రాళిః _ ఉదకాజ్కగ లబ్క-ః, 

ఆర్థము: హేఠరామ! == ఓ ఠామా!, భవతా = నీచే, వీతుః -- తండియైన 
దశరథుని యొక్క, ఆజ్ఞయా = ఆదేశముచే, అనగా “ఆడవికి బొమ్మ” 
నెడి యాదేశముచే, ఆజ్ఞభియా, అజ్ఞ మై అసత్యములను నపవాదముల 
నారోవించెడి మూర్గుల టే లియా చ = భయము చేతను, మహా 
(వభవా, మహీ భూమియే, (పభవా== ఉత్పత్తి స్థానముగా గలిగిన, 
(శః మై ఠాజ్యలత్ష్మీయు, లక్ష్మీియొక్క యంశమం దుద్భవించిన 
భూ వ్యుతికయగు సితయు, ద్విః == రెండు మాటులు, అహీయత = 


విడువబఐడినది తండి యాజ్ఞను పరిపాలించుటకై యడవికి వెళ్ళుట 
“వలన రాజ్యలక్ష్మి విడువ బడినది. మూర్చ జనుల యపవాద భయముచే 
నేత విడువబడినదని యర్థము; తథా = అరే, ఉదకొజ్య-గ లజ్క-ః, 
దక. = నీటి యొక్క. అజ్క = మై సమీపమును, గ = పొందిన, 
లజ్క_: = లజ్కానగ రము గలిగిన, వారిరాశిః = సము దము, ఆరి 
రాశిర్వ్యా== ఠావణాది శతు నమూహమును, ద్విః = రెండుమాజులు, 
నలజ్ఞితే శ్చకిము = లంఘింప ఐడలేదా యేమి ?- ఓడింప బడలేదా యేమి? 
కాని లంమింప బడినది. ఓడింప బడినదని యర్థము. కావుననే సత్య 
సంధుడవును జితేన్టిియుతవును గొప్ప. వ్రావమ గలవాడవగు నిన్ను 
నవమిస్క్రరింతునని. యర్థము. | రక 


ఏక వింశ స్‌ర్షి 269 


సమాసములు : 


అజ్ఞథియా : అజ్జేభ్యః భీః == అజ్ఞభిః, తయా == అజ్జభియా. 
మహీ పథవా : పీ | పభవః యస్యా స్నా మహీ పభవా. 
వారి రాశి; : వారిణాం రాళిః-- వారి రాళిః. 


అరి రాశిః ;:అరీణాం ఠా?; పూ అరిఠారిః, 


ఉదకాజ్మగలజ్బః : ఉదక స్య అజ్కః = ఉదోకాజ్క-:, ఉదకొ 
జ్కం గచ్చతి ఇతి = ఉదకాజ్కగా, ఉదకాజ్కగా లజ్కా యస్య 
సః = ఉదకాజ్కగలజ్క!. 


భావము : 


ఓ విష్ణూ! ఓ [శీఠామా ! నివు వనమునకు పొమ్మనెడి తండి యాజ్ఞ 
చేతను మూర్గుల వలని యపవావ భయము చేతను, రెండు మాంబలు రాజ్య 
లక్ష్మిని, లక్ష్మియొక్క_ యంశమునం దుద్భవించిన భూ వుతికయగు సీతను 
గొల్పోతివి. అర్రే, జలమునకు సమీపము నందున్న లంకా నగరముతో గూడిన 
వారిరాశిని ఆనగా సము దమును ఠావణాది శతు నమూహమును [కమముగా 
దాటితివి. ఓడించితివి, అట్టి సత్య నంధుడ వును ఇం|దియ నిగ హమును గావించిన 
వాడవును మహా (పభావళాలివియు నగు నీకు వన్గనములు. 
శో, కామదేవ విశిఖై ః ఖలు నేశం 


మారయ జనక జామితి రక్షః! 
దె వతా దమరతే వర వాళ్యం ఠరథ్యయత్‌ 
ల 
స్య మష్పనా దృవ దస స్త్ర! ॥1 
ప. వి. కామదేవ విశిఖె - ఇలు _- నేశం-మా _ అర్ప్వయత్‌ - జనకజాం - 
ఇడి _ రక్షః _ చె వతాత్‌ - అమరణే _ బరులాక 6 జ తధ్యయత్‌ ణ్‌ 
న్యం - ఆపునాత్‌ _ భవద నః... 
అర్థము: హే రామ !--ఓ (శరా మచన్ది! జనక జాం=- నీతను, ఆర్పయత్‌ = 
ఇచ్చుచున్న అనగా రామునకు దిరిగి యిచ్చుచున్న, రక్షః = తాక్షను 
డను, ఆహం -— నేను, కామదేవవిశిఖె క, కొనుదేవ- దేవతా స్వరూపుడగు 
మన్మథుని యొక్క; విశిఖ । --వాణములచే, మా ఖలు నేశం--నాశము 


౨70. శ్రీహర్ష నైషధము 


ఇట్లు, (విచిన్హ్య=- ఆలోచించి) దై వతాత్‌ = దేవతవలన, అమరణే = 
మరణించనిచో, అనగా మరణాభావ విషయమున, వరవాక కిం=-“నీకు 
దేవతనుండి మరణము గలుగదొని [బహ్మ పూర్వము రావణున 
కొసంగిన వరమునకు నంబంధించిన మాటను, తథ్యయక్‌ = సత్యము 
గావించు చున్న, రక్షః= రాషసుడగు రావణుడు, భవద స్తైః,భవత్‌ = 
మానవదేహమును ధరించిన సీయొక్క-, ఆ 'స్తైెః = బాణములచే, న్యం వై 
తన్ను, అపునాక్‌ == పవ్మితము గావించెను. సీ బాణముచే తన్ను చంవించు 
కొని పవ్మితత చెంటెనని యర్థము, పవి|త పరచుకొనెనని చెప్పుట 
వలన కామ బాణము వలన మరణించినచో తనకు అవవి[తత యేర్పడు 
నని నూచింపబడినది. కామబాణము వలన మరణమొక్క_టే 
యేర్పడును. నీ బాణము వలననో పాపము నశించి సంసార విముక్రియు 
గలుగునని యర్థము, 


సమాసములు : 


జెందును, ఆటు నశించినచో [బహ్మవరము అసత్యమగును. ఇతి = 


కామ'దేవ విశి ఖెః * రామ ఇతిదేవః -=కామదేవః, . కామదెవస్యవిశిఖాః = 
కామదేవవిశికాః, తై 8==-కామదేవవిశిఖై 8, 
జనకజాం : జనకాత్‌ జాయత దితి-- జనకజా. తాం జనక శాం. 
అమరణే ; మరణస్య అభావః -_ ఆమరణం, తన్మిన్‌ == అమరణ, 
వరవాఠ్యం : వరస్య వాక్యం == వరవాక్యం, 
తథ్యయత్‌ : తధ్యం కుర్వత్‌ డాతథ్యయత్‌. 
భవద సైః : భవతః ఆస్తాగిణి= భవదస్తా9ణి, తై.ః=- భవద'స్తె9ః. 

జి ఏక యు లా = 


భావము : 


ఓ రామా! ఓ విష్ణూ! సీతను ఠామనిక్తై తిరిగి యిచ్చుచున్న ఠాక్షసు 
డనగు వేను దేవఠాస్వరూవుడగు మన్మథుని బాణములచే మరణింపఠాదు. అట్టు 
నేను మరణించినచో దేవతల వలన నాకు మరణము కలగదని [బహ్మయొక్క 
వర్మపదానవచనము ఆసత్యము కాగలదు.కాన |బహ్మవరమును సత్యముగావించు 
చున్న నేను మానవదేహమును ధరించిన నీయొక గా బాణములచేతనే మరణమును 


ఏక వింశ సర్గ 271 


బొంది పవితతను బొందితిని. అట్టుగౌక మన్మథ బాణములవలన మరణించి 
యున్న చో నపమ్మితత యేర్పడెడిది. కామబాణముల వలన కేవలము మరణమే 
కలుగును. నీబాణముచే మరణించినచో నాపాపములు నశించి సంసారమునుండి 
విము క్రి యేర్పడునని యాశయము, 


ల్లో, తద్యశో హసతి కమ్చుకదమ్బృం 
శమ్చుకస్య న కిమమ్చుధీచుమ్ని 1 
నామశేషిత సనై న్యదళాస్యా 
ద _స్తమాప యదసౌ తవ హస్తాత్‌, = 1 


ప. వి. తత్‌ _ యశః -_ వానతి _ కమ్బు కదమృ ల శమ్చుకస్య -న _ 
కిం - అమ్బధి చుమ్బి నామశేషి తసనై న్యదకాస్యాత్‌ జై 
అన్లమ్‌ _ ఆప _ యక్‌ - అసొ - తవ - హస్తాత్‌ . 


ఆర్థము : హే రామ! == ఓ (శ్రీరామచన్దా?! & విష్ణా!, నామశేషితసనైన్య 
దశాస్యాత్‌, నామ = వేరుమా తమే, శేషిత “శేవముగా గలిగినవాడుగా 
జేయబడిన, ససైన్య == సేనతో గూడిన, దళశాస్యాత్‌ == రావణుడు 
గలిగిన, తవ=-నీయొక్క-, హసాత్‌ = చేతినుండి, అసౌ = ఈ శమ్బు 
కుడు, యత్‌ --- ఎందువలన, అన్నం పా నాశమును (బొందెనో) 
శమ్బుక స్య చై శమ్చుకుతను పేరుకలిగిన శూ దమునికి, ఆమ్బుధి 
చుమ్చు=సాగర పర్యంతము వ్యాపించు, తత్‌ .- ముందుచెప్పబడిన, 
యశః — క్రీర్తి, కము క దమ్బం, -కమ్చు = శంఖములయొక ్మ, 
కదమృం = నమూహమును, న వసతి కిం  వరివాసింపదా యేమి? 
తప్పక పరిహసించునని యర్థము. అనగా క్షీర్తియొక్క తెల్చదనము 
శంఖముల తెల్లదనము నతిశయించి యున్నదని యర్థము. ఎవ్వని హన్తము 
వలన [బహ్మవంశ మునబుట్టినట్టి, మూడులోక ములను జయించినట్టి రావణుడు 
వినాశము నొందెనో ఆతని వృన్తమువలన కూదకులమున బుట్టిన 
శమ్బుక ముని వినాశము జెందుట యాతనికి గొప్ప సౌభాగక్ణమని యర్థము. 


జ ముం a ప యి 


2172 శ్రీహర్ష నైషథము 


డా 


సమాసములు ? 
కమ్చుకదమ్బం : క మ్ఫూనాం కదమృః=-క మ్బు క దవ్ఫుః, తం 
కమ్బు కదమ్శం. 
అమ్బుధి చుమ్బి : అమ్బుధిం చుమృతీతి-= అమ్బుధిచుమ్బి 
నామ శేషిత న పైన్య దకాస్యాత్‌ ; నామ శేషః యన్య సః - నామ 
శేషః, నామశేషః కృతః = నామశేషితః, సైన్యేన సహ వర్తత ఇతి= 
ననైన్యః, స్ననైన్యశ్చాసా దశాస్యశ్చ = సనెన్య దశాస్యః, నామ 
శేషితః సనైన్య దశాస్యః యేన స= నామశేషిత ననైన్య దళాస్యః, 
తస్మాత్‌ --నామ శేషిత సనైన్య దళాస్యాత్‌. 


భావము 

డీ రామా! విష్ణస్వరూపొ 1 రావణానురుని సైన్యముతో గూడ నామా 
వేషము దేనిచే గావించితివో అట్టి టి హస్తమువలన నాశము గావింపబడిన 
క é a a ఖో 
గమ్చుకుడు అను శూ. దముని యొక్క- తెల్లని కీర్తి సమ్ముదము పర్యంతము 
వ్యావించినదై. యందలి శంఖసమూహముల తెల్లద నమును పరిహసింపదా? తప్పక 
- పరివానీంచును. ఏనీ హ_న్సము వలన [బహ్మకులము నందు జన్మించినట్టి 
మూడు లోకములను జయించిన రావణాసురుడు నాశము చేయబడెనో, ఆట్టి 
హస్తము వలన శూ ద కులమునందు జన్మించిన శమ్చుక ముని నాశము చేయ 
బడుట యాతని మవోఖాగ విశేషమే కదా! 


ల్లో. మృత్యు భీతికర పుణ్య జనేను 
(తాసదానజ ముపార్ష్య యశ సత్‌ 
ద్‌ అర 
(హీణవానసి కథన్న విహాయ 
త్నుదదుర్ణన భియా నిజదారాళకా ॥ 
ప. వి. మృత్యు భీతికర వుణ్య జవేన్ష) | తాస దానజం - ఉపార్మ్య - యళః - 


తత్‌ _ | హీణవాన్‌ - అని _ కథం ._న-_ విహాయ _ కుద దుర్జన 
భియా _ నిజ దాఠాన్‌, 


ఏక వింశ సర్గ 278 


అర్ధము: మృత్యు భీతికర వుణ్య జనేన్ష | తాసదానజం,మృతు = మృత్యువునకు, 
అనగా యమునకు, భీతి--భయమును, కర= చేయునట్టి, వుణ్యజన == 
రాశనులకు,ఇం| ద =|పభువై న రావణాసురునకు, (తాస = మరణము 
వరకును భయమును, దానజం= కల్పించుట వలన ఏర్పడినట్టి, తత్‌ == 
ఆ మిక్కిలి పనిద్ధి నాందినయనగా మూడు లోకముల యందును గానము 
చేయబడునట్టి, యశః = కీర్తిని, ఉపార్జ్య == సంపాదించి, వద దుర్జన 
భియా, తుద = అల్పులైన, దుర్జన = దుష్టుల వలని, భియా -- 
భయముచే, అనగా పామర జనము వలని అవవాద భయముబే, నిజ 
దాఠాన్‌, నిజ తనయగు, దారాన్‌ ధాన కను, అనగా పీయరాలై న 
సీతను, విహాయ వనలి, కభం=- ఏట్టు,న| హీణవానసి == సిగ్గపడవు. 
తప్పక నిగుపడ వలసినది, 

సమాసములు ; 


మృత్యుభీతిః, మృత్యుభీతిం కరోతీతి ా మృత్యు భీతి కరః, పుణ్య 
జనానాం ఇన్ట్రః == వుణ్యజనేన్ద్రః, మృత్యుభీతిక ర శ్వాసౌ వుణ్య 
జనేన్ద్రుశ్చ = మృత్యు భీతిక ర పుణ్యజ నేన్దః, మృత్యు భీతిక ర వుణ్య 
జనేన్రస్య (కానః = మృత్యు భీతిక ర వుణ్య జ నేన తాసః, మృత్యు 
ఫీతికర పుణ్యజనేన్షు (ఠాసన్య దానం = మృత్యు భీతిక ర పుణ్యజనేన్షు 
(లాసదానం, మృత్యుభీతిక ర వుణ్యజవేన్ద ాసదానాత్‌ జాయత ఇతి — 
మృత్యు భీతిక ర వుణ్యజ నేన్హ (తాసదానజం, తత్‌ ___ మృత్యుభీతిక ర 
వుణ్యజనేన్ది (తానదానజం. 
తద దుర్దనభియా : వ దాశ్చ తే దుర్జనాశ్చ = = తు దదుర్దనాః, 
మ దదుర్గనేభ్యః భీః = త దదుర్దనభీః, తయా క్షు దదుర్దనభియా. 

నిజదారాన్‌ : నిజాశ్చ తే దారాశ్చ ==నిజదారాః, తాన్‌ =నిజదాఠాన్‌. 

భావము కి we | | 
' యమునివలన లోక ములన్నియ భయము జెందును. అట్టి యమునకును 


మృత్యుభీతికర పుణ్య జనేన్లి తాసదానజం : మృతో కః భీతి! = 


18). 


274 శ్రీహర్ష నైషథము 
భయము గలిగించునట్టి ఠాక్షసరాజను రావణాసురునకును భయము గల్పించుట 
వలన గొప్పకీర్షిని గ డించితివి. మూడులోక ముల చేతను బొగడబడుచున్న యట్టి 
కీ రిని గడించిన నీవు ఆల్పులై న జనులవలని యపవాదమునుండి భయపడి | పియ 
మైన భార్యయగు సీతను బరిత్యజించి ఎట్టు సిగ్గుపడక యున్నావు? తప్పక యీ 
పనికి నీవు సిగ్గుపడవలయును. ఆధిక మానవతి యగు సీతను అపహరించిన 
రావణుని సంవారించితివి. లోకాపవాద భయమువలన నామెను పరిత్యజించితివి. 


ఇటువంటి- హరుడును అభిమానియు, లోకాపవాద భీరువును లోక మునం -బెవ్యడును 
లేడని యాళయము. 


గమనిక :- ఈ శ్లోకమును నారాయణ పండితుడు వాఖ్యానించుట, వలన దానిని 
ఆనుసరించి యిది "వ్యాఖ్యాత మై యిట చేర్చబడినది. 
శో. ఇష్టదార విరహౌర్వ పయోధి 
స్త్వ్వంశరణ్య శరణం స మ మైధి 
లక్‌ క్షణ వియోగ కృశానొ 


య. స్వ జీవిత తృణాహుతియజ్వా॥ 72 


ప.'వి. ఇష్టదారవిరహౌర్వ్యపయోధిః _ త్వం - శరణ్య _ . శరణం - సమం - 
వీధి - లత్మణత్షణవియోగ కృశానౌ - యః _ స్వజీవితతృణాహుతి 
యజ్వా. 


ఆర్థము: hate శిత రక్షకా! రామా!, యః == ఏ, త్వం = నీవు, 
లక్ష్మణక్షణవియోగ కృశానౌ,. లక్ష్మణ = నోదరుడగు లమ్మబుని 
యొక్క, “ఏలో. చాన అత్యల్పకాలపు ఏరహమనెడి, కృశానొ = 
అగ్ని యందు; స్వజీవిత తృణావాతి. యజ్వా, స్వ = 
తనదగు, జీవిత = జీవిత మనెడి, తృణ= గడ్డిపోచను, ఆహుతిదాన = 
 ఆహుతిగా నొసంగుటచే అనగా హోమము చేయటబే, యజ్వా = 
యాగము చేనినవాడవుగా | ఆసీః == అయితివి) సరయూ నది జలముల 
యందు మునిగి దేహత్యాగము గావించిన లక్ష్మణునియొక్క. శ్షణకాల 
వియోగమును గూడ సహింప జాలక నీవు నీ జీవితమును బరిత్యబించి 


ఏక వింశ నర్ల 2'75 


తివి. అట్టి, ఇష్టదార విరహార్వ పయోదిః, ఇష్టదార = (పియుళాలగు 
భార్యయొక్క_, విరహార్వ్య= వియోగ మనెడి బడబాగ్నికి, పయోధిః = 
సము దమైన, త్యం= నీవు, -మమ=-నాకు, శరణం = రతకుడవుగా, 
ఏధి == ఉండుము, (వీయరాలి స్నేహము కంటెను సోదర స్నేవామే 
గొప్పదని యర్థము. 


సమాసములు : 
ఇష్టదార విరహొర్వ పయోధిః : ఇష్టాశ్చ తే దారాశ్చ= ఇష్టదారాః, 
ఇష్టదారాణాం విరహః --- ఇష్టదార విరహః, ఇష్టదార విరహ ఏవ 
జౌర్వః = ఇష్టదార విరహౌర్వః, ఇష్టదార విరహౌర్వస్య వయోధిః = 
ఇష్టదార విరహార్వ పయోధిః, 
హే శరణ్య: శరణే సాధుః = శరణ్యః, తస్య సంబుద్ధిః = హే 
శరణ్య ! 
లత్కణ కణ వియోగ కృకానౌ : కణం వియోగః = ఇణవియోగ;, 
లక్ష్మణస్య క్షణవియోగః == లక్ష్మణ తణ వీయోగ 8, లక్ష్మ షణ 
వియోగ ఏవ కృశానుః = లక్ష్మణ క్షణ వియోగ కృశానుః, తన్మిన్‌ = 
లక్ష్మణ షణ వియోగ కృళానౌ. 
స్వజీవిత తృణాహుతి యజ్వ్వా: స్వస్య బీవితం = స్వజీవితం, 
స్వ జీవితమేవ తృణం = గ్య బ్రీవిత ,తఫణం, స్వ జీవిత తృణస్య 
అహుతిః == స్వజీవిత తృణాహుతిః, స్వ జీవిత తృణాహుతేః యజ్వా = 
న్య బీవిత తృణాహుతి యజ్వా. 
భావము : 


ఓ ఆత రక్షకా! (శ్రీరామా! సోదరుడైన లక్ష్మణుని యొక్క క్షణకాల 
వియోగ మును భరింపలేక పోతివి. ఆతని వియోగాగ్ని యందు సీ యొక్క. 
జ్రీవితమను గడ్డిపోచను హోమము గావించి యాజ్ఞికుడ వై తివి, సరయూ నది 
యందు మునిగి లక్ష ్రుడు దేహమును బరిత్యజించెను.. అప్పుడు (శీరామచం[దుడు 
సోదరుడగు నా లవ్మణుని క్షణిక వియోగమును కూడా 'దాళజాలక తన 
జీవితమును కూడా _ పరిత్యజబించెము.. ఆ గాథ యిట యనుసంధేయము. 


276 శ్రీహర్ష నైషధము 


నీయరాలి విరహమను బడబదాగ్నికి సము దమైన సీవు అనగా [వియురాలి 
విరహమునకు కుమిలెడి నీవు నాకు రక్షకుడవై యుండుము. |పియుఠాలి 
స్నేహము కంచెను సోదర స్నేవాము గొప్పదని భావము. 
ఇచ్చట పురాణ గాధలు, 


1. రావణుడు సీతనపహరించిన వినవ లంకయందు యుద్ధముజరుగు సమ 


యమున, మేఘనాథున్సి బాణముతో లక్ష్మణుడు మూర్చజెందెను. మూర్చజెందిన 
లక్ష్మణుని గాంచి రాముడును నశాతనివిరహమును సహింపజాలక మూర్చ 


నొందెను, ఇది సా రామాయణమునందు యుద్ధకాండమున గలదు. 


2, లేదా రామావతారము ముగియు నమయమునందు నాఠామునియొద్దకుకి 
కాలవురుషుడు బుషి వేషమును ధరించివచ్చి యాతనితో నేకా న్రమునందు సంభా 
షింపగోరెను, దానికి రాము డంగీకరించి ద్వారమునందు లక్ష్మణునుంచి తమ 
యేకాన్త సంభాషణకాలమం వెవ్యరు వచ్చినను లక్ష్మణునికి మరణదండన 
విధింపబడునని చెప్పెను. ఇవ్విభముగా . శ్రీరాముడు శాసించి బుషి రూపమును 
ధరించిన కాలునితో చేకా న భవనమునందు సల్హావము జేయుచుండగా దుర్వాస 
మహర్షి వచ్చి రాముని గలియ గోరెను. రాముని గలియనీయనిచో రఘువంశ 
పంత నశించున ట్లు శథాపమిత్తు ననెను. ఆవుడు లక్ష్యుణుడు దాని నాలోచించి 
దుర్వానుని లోపలికి పంపసనిచో రఘువంశమంతయు నశించును. అతనిని నాలోపలి 
బంవిన దానొక్కడే నశించును; తక్కిన రఘువంశ'స్థు అందరును జీవింపగలరసి 
భావించి యాతనిని లోపలికి బరివీ తాను శ్రీకామచం| దుడు విధించిన శాసనమును 
బరిపాలించుటకై సరయూనదియందు మునిగి (పాణక్యాగము గావించుకొనెను. 
ఆవు డతని విరహమును దాళజాలక, శ్రీరా మచం దుడు పరమధా మమునకు 
బయనించను. ఈకథ వాల్మీ కిరామాయణమునందలి యు త్ర రకాండ యందు 
క ' oo 


చ ఆౌజ్బ దుఃఖమపీ వీక్యశుచా యః 


శ్లోకమేక మసృజత్‌ కవి రాద్యః | 
స త్వదుత్తకరుణః ఖలు కావ్యం స. కమ 
- శొకసింధు ముచితం (పసబబంధ ॥ WT 


ఏక వింశ సర్గ రా? 


ప. వి, (కౌజ్చాదుఃఖం - అవి స వీక్ష్య _ శుచా _ యః. శోకం శ వికత ఆ 
అనృజత్‌ క్‌ క విః-ఆద్యః వళ = త్వదుతక రుణః - ఖలు _- కావణం - 
థి BE 
కోక సింధుం = ఉచితం _ పబబంభ. 


అర్థము: హేరామ! - ఓఠామా!, విష్ణో! — ఓవిమ్షస్వరూపా!, యః = ఏ, 
ఆద్యః = మొట్టమొదటి, కవిః=-కవియైన వాల్మీకి మహర్షి, |కౌంచ 
దుఃఖశి, [కౌఇ్చు = కామపరవశ ములగు [కౌంచవకుల జంటలో నొక్కు. 
దానిని వేటగాడు జంపగా జీవించియన్న మరియొక పక్షీయొక్క_, 
దుఃఖం _ శోకమును, పీక్ష్యా౬వి== చూచియు, శుబా శోక మచే, 
ఏకం == ఒక్కటైన, (అముం = పా ఈ) ౯ శోకం ళోకమునుండి యుద్ధ 
వించుటవలన కోక మైనట్టి పద్యమును, అసృజత్‌ = రచించెనో, సః 
ఆ యాదికవి, 'శ్వదుత్తరరుణః, త్వత్‌ = నీవలన, ఉత్స == ఉద్భవించిన, 
కరుణః -- దయగలిగినవాడగుచు, ఊచితం ఖలు - యోగమే ఆయిన, 
శోక సింధుం = శోక ములకు సముదమే ఆయిన ఆనగా నిరువదినాలుగు 


టె కోక ములు గల్లిన, కావ్యం = ఠతామాయణకావ్యమును, 
(పబబంథ = రచించెను. . 3 
సమాసములు ఫ్‌ 


[కౌజ్బుదుఃఖం : (కౌజ్చుస్య దుఃఖం -- (కౌజ్బుదుః ఖం, కక్‌ = 
(కౌక్ళ్చాదుఃఖం, . 
త్వదుత్థకరుణః : తత్‌. ఉతా కరుణా జ్యో సః= త్వరుత్ణకరుణః 


శ్లోఠసింధుం : శ్చాకానాం నిన: శ్లోక నింధుః, తం క్టోకనింధుం. 
భావము : 

ఓరామా! ఓ విమ్ణా! ఆదికవి. యగు. వాల్మీకిమహర్షి, [కౌఖ్బపముల 
జంటలో నొకపక్షిని బోయవాడు జంపగా శీషించిన మరియొక పక్షియిక ,- 
దుఃఖమును జూచి శోకముతో. . 


“మా విషాద (పతిష్థాం క మగమ స శ క 
య (త్రై ఇమిథునా "దేశ మవధీః కామమోహితమ్‌ 11 


978. శ్రీహర్ష నై షథము 


అను, శోకమునుండి యుద్భవించు టచే, శోక మైన యొక పద్యమును 
రచించెను. ఆ యాదికవి సీతావియోగ దుఃఖవీడితుడవై న నీవలన నుద్భవించిన 
కరుణరసము గల్గినవాడై , దానికి తగినట్టి శ్లోకసమ్ముదమగు రామాయణకావ్య 
మును రచించెను. మిక్కిలి క్షు దమగు పక్షిక్తై యొకళ్లోకమును రచించినవుడు 
వురుషోత్తముడవైన నీవలనిళోకముచే నరువదినాలుగువేల శ్లోకములచే :గూడుట' 
వలన సమ్ముద్రముతో సమానమైన రామాయణమహాకావ్యమును రచించుట 
సముచిత మని, భానించి దానిని రచించెను, 

వాల్మీకిమహర్షి స్నానార్థమై తమసానదికి బోగా నానదిగట్టున చెట్టువై 
[కౌంచపక్షుల జంట కామపరవశమై యుండినది. అపుడు బోయవాడొకడు 
ఆపమ లలో మగపక్షని జంపెను. అందువలన జీవించియున్న. యాడపజి 
విలవింప దొడగెను. ఆద్భశ్యమును జూచిన వాల్మీకిమహర్షియు కోక పరవకు 
డాయెను. ఆపు డాతనినోట నృపయత్నముగా “మానిషాద” యిత్యాదిగా 
బై శ్లోకము ఒకటి వెలువడినది. దాని యర్థములు. | 

1. హే నిషాద! ఓ బోయవాడా! త్వం= నీవు, శాశ్వతీః = కాశ్య 
తములై న, సమాః = సంవత్సర ములు, (పతిష్టాం= వతిష్షను, మా గమః=ా 
పొందవు. యత్‌ =ఏల యనగా, [కౌజ్బుమిథునాత్‌ =-|కౌంచపతల జంటనుండి, 
కామమోహాతం== కామపరవశ మైన మగ పక్షిని, ఏకం= ఒకదానిని, ఆవధీః = 
చంవీతివో. 


2, మానిషాద!, మా == లక్ష్మికి, నిషాద = నివాసస్థానుడా, ఓ 


రామా! -— త్వం మజా సీమ శాశ్యతః చా శాశ్వతములైన, సమాః -_ 
సంవత్సరములు, (పతిష్టాం మై (పతిష్టను, ఆగమ; __ పొందితివి. యత్‌ — 
ఏలయనగా, [కౌంచమిథునాత్‌ == = రాక్షనుల జంటనుండి యనగా మండోదరీ 
రావణుల జంటనుండి, కొమమో హిత ౦== కొామముతో మోవాముజెందిన ఏకం= 


బకడ గురావణుని, అవధీః = పరిమార్చితివో. 


' ఇది రామాయణ మహాకావ్యమునకే యాదిమక్టోక ము, దీనికి వూర్వము 
వేదములలోని యనుష్టప్‌ ఛందములోని ఐంధములో యుండినవి. ఈ శ్లోకము 
తోడనే  లౌకికఛందములలో (గన్ధనిర్మాణము (పారంభమైనది. కావుననే 
, రామాయణ మాదికావ్య మనియు దాని కర్తయగు. వాల్మీకి ఆదికవి యనియు 


ఏకవింళసర్త 219 


చెప్పబడుచున్న వి. కావుననే “నిషాద విద్ధాణజ దర్శనోత్తః కోకత్య మాపద్యత 
యస్య శోకః” యని బోయవాడు కోట్టిన పక్షిని జూచుట వంన కలిగిన శోకమే 
శ్లోక మెనదనియు, “” కొజ్బుద్వన్ద్వు వియోగోత; శోక: శక త్వమాగ తః” అనియు 
ఏ ఉఇజా [a థి లా 
చెప్పుదురు. 
శ్లో, వి్యిశ్రవః పితృకయాప్తు మనర్షం 
స్యశవ_స్త్వ మనయే త్యుచితజ్ఞః | 
త్వం చకర్తిథ న శూర్పణఖాయా 
లక్మణేన వప్పషా (శవసీ వా 1 1. 74 
వ, వి. విశవః-పితృక యా = ఆప్తుం అ అనర్షం ణా స్యృశవ_స్ట్వం = అనయా _ 
ఇతి - ఉచితజ్ఞః - త్యం - చకర్తిథ -న-శూర్ప్చఎఖాయాః -లమ్మళణన - 
వపుషా _ (శవసీ - వా. | 
అర్ధము: హేరామ! = ఓరామా!, విష్ణో! == ఓవిష్టూ!, వ్మిశవః, వితృకయా, 
వ్మిశవః == విశవుడను ముని, (చెవులు లేని వానిని) పితృ్గకయా = 


తం|డిగా గల్లిన, అనయా - ఈ శూర్పణఖచే, సశ్రవ_స్హ్యం వై 
చెవులతోగూడియుండుటను, ఆప్రుం == పొందుటకు; అన ర్ల్షండాతగదు, 
ఇతి = అని, ఉచితజ్జః == _డఉచితజ్జుడవైన, శ = నీవు, 


లక్ష్మణేన == = లక్ష్మణరూపమైన, వవుషో_ పా తన శరీరముచే, ననగా, 
నొక ,_విషువే తన్ను నాలుగు విధములుగా విభజించి రామలక్ష్మణ భరత 


శ|తుఘ్నుల రూవముతో నవతరించెనని యర్థము, శూర్పణభఖాయాః ద 
భార్పణఖ యను రావణుని చెల్లెలగు రాక్షసియొక్క_, ్రవసీ = చెపులను, 
కీింవానచకర్తిథ == ఏల కోయవు? అనగా _ తప్పక కోసితివని 
యర్థము. 


సమాసములు : 


విశవః పితృ్చుకయాః : విళవాః పితా యస్యా స్సా=ా విశ్రవః వీర్ళకా, 


తయా = వ్మిశవఃవితృకయా,.పష్షాన్హరమున, విగతే శ్రవసీ యన్యసః 
వి కవి, విః (శవా? పిఠాయస్యాస్సా జ విళవః పా? తయా 
వివ కి పీతృకయా. 
 అనరం :న ఆరం -= అనరం.. 
Ch బౌ Chi 


280 శ్రీహర్ష నైషధము 
' నశవ న్వ్వం : సహ శ్రవసీ యస్యా స్పా = స శవాఃః స్మశ్రవసః 
. భావః = స| శవ స్త్వం. 
ఉచిత జః : ఉచితం జానాతీతి _- ఉచిత జ్ఞ. 


భావము : 

ఓ రామా! _ వ్మిశ్రవుడను మహార్టికి వృత్రికయు _ (చెపులులేనివాని 
వుత్రికయు ; ఆగు హర్పణఖకు సశవ_నుము అనగా చెవులుండుట తగదని 
భావించి యుచితజ్ఞుడై న నీవ లక్మణరూపమగు సీదేహముతో రావణుని చెల్రైలగు 
శూర్ప్చూణఖయుిక్కంా చెవులను గోసితివి గదా! ఒక్క విష్ణువే తన్ను నాలుగు 
భాగ ములు గావించుకొని రామలక్ష్మ ణభరత శృతుఘ్న రూపములతో నవతరించి 
నందువలన' లక్ష్మణుని దేహముగూడ లాముని దేహమే యగుచున్నది. 


శ్లో. తే హరన్సు విర్‌బుతి (వ్రతతిం మే 
యమైస్సకల్ప విటపీ తవ దోర్భిః 1. 
ఛద్మ యాదవతనో రుదపాటి 
స్పర్షమాన ఇవ దాననుదేన॥ 75 


ప, పతే Fe: నిర్‌ బుత్మి వతతిం మ స యెః ఎ స _ కల్పవిటపీ త్ర 
- దోర్భిః జ ఛద్మ యాదవతనొః _ 'ఉదపాటి జై స్పర్థమానః జ 
ఇవ _ దానమడేన. 


అర్ధము: "హే విష్ణో! = వై &విష్ణ్టూ, కృష్ణా!, ఛద్మయాదవత నోః, ఛద్మ =కప 
| టముతో, యాదవ-- యదువంశ మునం. దుద్భవించిన కృష్ణరూప మైన, 
తనోశ= శరీరముగల (న్యభావముగా భగవన్తుడు నిరాకారుడు గాన 
లీలచే యాదవ శరీరమును స్వీక రించెనని యర్థము), తవ==నీయొక్కం, 
యెః=వి, ' దోర్భిః == నాలుగు భుజములతో, దానమదేన = =లోక ముల 
యిష్టముల నొనంగుటవలన గల్లిన గర్వముచే, న్పర్థమానఇవ== కల 

_ హించుచున్నదో యనునట్టున్న, సః==ఆ(పసిద్ధమైన, కకల్పవిఏపీ== 
కల్పవృక్షము, ఉదపాటి-=(నీబాహువులతో కలహించుటవలని యహ 
జ్కారమును తొలగించుటకై ) వెకలింపబడినది. - తే== ఆటువంటి 


ఏకవింశ సర్గ ౨81 


సీబాహువులు, మే = నాకుసంబంధించిన, నిర్‌ బుతి వతతిం, నిర్‌ బుతి = 
ఆలక్షి యనెడి, వతతిం = తీగను, హరన్తు = తొలగించునుగాత, 
“దురిత వత తిం” అనుపాఠముకూడ కలదు. ఇదియే సరియైనది. దురిత 
[వతతిం, దురిత -పాపమనెడి, (వతతిం = తీగను, హరంతు-_ నాశము 
చేయునుగాత. గొప్పవృక్షమునే నకింవచేయు శ క్రిగలిగిన నీబాహువులకు 
దీగెను ద్రుంచుట యొక లెక్కలోనిదిగాదు గదా! కృష్ణుడు కల్ప 
మ 
వృక్షమును బెకలించిన కథ హరివంశము నందున్న ది. 


సమాసములు : 
నిర్‌బుతి వతతిం ; నిర్‌బుతి రేవ (వతతిః = నిర్‌ ముత వతతిః, 
తాం= నిర్‌ బుతి (వతతిం, 
కల్పవిటపీ ఎ కల్ప ఇతి విటపీ ==క ల్పవిటపీ, 
దానమదేన : దానస్య మదః = దానమదః, తేన=- దానమదేన, 
భావము: . 
ఓ విష్ణస్వరూవుడవై న శ్రీకృష్ణా! స్వఖావముగా నిఠాకారుడవై నను 
లీలకై యదువంళమందలి (శ్రీకృష్ణదేవామును థరించిన నీ నాలుగు భుజములతో 
లోకముల యభీష్టములను తీర్చుటవలని యహంకారముచే గలహించుచున్నదో 
యనునట్టున్న య్యాపసిద్ధమగు క ల్చవృక్షమునట్టి బాహువులతో బెకలించి వెచితివి. 
అట్టి నీ భుజములు నొపాపమనెడి తీగను నశింపచేయునుగాత. వృక్షమునే 
వెకలించిన నీకు తీగెను బెకలించి వేయుట మిక్కిలి నులభమేకదా! 
ల్లో. బాలకేలిషు తదా యదలావీః . 
కర్పరీభి రభిహత్య తరగ్గాన్‌ 
భావి బాణభుజ భేదనలీలా 
సూత్రపాత ఇవ పాతు తదస్మాన్‌. 718 
ప. వి. బాలకేలిషు - తదా _ యత్‌ - అలావీః - కర్పరీభిః - అభిహత్య - 
తరజ్జాన్‌ “- భావి బాణ భుజ' భేదన లీలా సూ[తపాత।ః అ ఇవ = పాతు. 
తత్‌ _ అస్మాన్‌, 


262 శ్రీహర్ష నై వధము 


అర్ధము : హేవిష్టో! = ఓవిష్టూ, హేకృష్ష! = ఓ శ్రీకృష్ణా!, తదా= ఆ చిన్ననాటి, 
బాలకేలిషు=- శిశువుగా నీవు ఆడిన యాటలయందు, క ర్పరీభిః=- కుండ 
పెంకులచే, అభిహత్య == కొట్టి, తరజ్లాన్‌ = (యమునయందు) అలలను, 
యత్‌ = ఎందువలన, ఆలావీః = తుంచితివో, ఆనగా యమునా జలము . 
లలో వెంకులు పడవై చి వానిని అలలుగా [తుంచితివో ( ఈవిధముగా 
వ్‌ల్తలు చేయుట (ప్రసిద్ధము), భావిబాణభుజభేదన లీలాన్నూతపాత 
ఇవ, భావి _. జరుగగల, బాణా బాణానురుడనెడి రాక్నసరాజుయొక ట్రా? 
భుజ== వేయి భుజములను, భేదన = [తుంచుటయను; లీలా=- ఆటకు, 
సూ తపాత ఇవ-- మొదటి నూచనవలె నున్న, తత్‌ == ఆతరజ్ఞఖబ్దనము, 
అస్మాన్‌ == (పకృతి వర్షముతో గూడిన నన్ను, పాతు = రక్షించుగౌత, 
లోకమున బండి వగ్గా రాలను జేసెడి వ్యడంగులు కొయ్యలను బడ వేయు 
టకు ముందు వానివై నల్లదారముతో గీతలు వేసుకొనెదరు. ఆ విధముగా 
నట నాటలకు గీతలు వేయబడినవని యర్థము. 


సమాసములు : 
| బాలకేలిషు : బాలస్య 'కేలయః = దాలకేలయః, తాసు వా వాలకేలిషు. 
భావి బాణ భుజభేదన లీలాసూ తపాొతః : బాణస్య భుజాః == వాణ 


భుజాః, బాణభుజానాం భేదనం= బాణభుజభేదనం; వాణభుజభేదన మేవ 
లీలా= వాణభుజభేదనలీలా, భావినీ చ సా బాణభుజబేదనలీలా చ - 
భావిబాణభుజ భేదనలీలా, న్యూతస్య పాతః -- నూూతపాతః, భావిబాణ 
భుజభదనలీలాయాః నూ తపాతః=-ఖావి బాణ భుజభేదన లీలాన్నూత 
పాత. 
భావము : 

ర్‌ క్ర పా! చిన్ననాటి యాటలయందు, కుండ వెంకులచే, యుమునలోని 
యలలను గొట్టి వానిని చిన్న చిన్న ముక్కలు గావించితివి. అది భవిష్యత్తునందు 
నీవు దాణానురుడను రాషసరాజుయొక వేయిభుజములను తెగ నరుకుట యను 
నాటకు మొదటి నూచనము. అట్టు ఏవ ఆలలను [దుంచుట [ప్రజలతో గూడిన 
నన్ను గాచునుగాత. 


ఏకవింశ సర్గ : 288 


et 
లి 


అరము 
థి 


. కర్ణళ కిం _ ఆఫలాం _ ఖలు - కర్తుం 


కర్ణ శక్తి మఫలాం ఖలు కర్తుం 
తార్జున రథాయ నమస్తే 
కేతనేన కపినోరసి శ క్రిం 


లక్మణంకృతవతా హృతశల్యమ్‌! [7 


_ సజ్జితార్దనరథాయ జ 
నమః - తే - కేతనేన - కవినా _ ఉరసి _ ౪ క్రిం - లక్ష్మణం - 
కృతవతా జ కృతశల్యం. 


: హేవిష్టో! కృష్ణ!=విష్ణవైన శ్రీకృష్షభగవానుడా!;ఉరసిశ క్రిం,ఉరని 
==రొమ్మునందు, రావబుడు పయోగించిన, శక్తిం మళ క్యాయుధ్రము 
గల్లిన, లక్ష్మణం = లక్ష్మ ణుని.హృతశల్యం = గంధమాదనపర్వతముతో 
బాటు తెచ్చిన విశల్యకరణి యను నోషధిచే తొలగిలపబడిన, శ క్రిశేలమను 
నస్ర్రము గలిగిన వానినిగా, కృతవతా= చేసిన, కవినా = వానరుడగు 
హనుమన్తుడను, కేత నేన = ధ్యజముచే అనగారధ్యజమగు హనుమన్తునిచే 
ఖలు = నిళ్చిత ముగా, క రశ క్రిం న కర్లుని యొక్క. సామర్థ్య మనెడి 


_కొనూనామకమగు నస్త్రవిశేషమును, అఫలాం -- = వ్యర్థమైన దానినిగా 


కర్తుం — చేయుటకు, సజ్జితార్డున రథాయ, సబ్జిత = _ జోడింవబడిన ' 
అర్జున రథాయ == అర్జునుని రథము గల్లిన, తే “= అద్దనసారధివై న ఫి 
కొఅకు, నమః == వన్దనము. 


సమాసములు : 
ఠర్ణ్శ కిం కర్ణస్య న్‌ _ర్తిః చక్‌ ర్లశ కీ, తాం==కర్ణశ ర్‌ం, 


ఆఫలారి : అవిద్యమాన ౦ ఫలం యస్యా సా = — అఫలా, తొం == 


అఫలాం. 


నజ్జితార్టునరథాయ న క రథః కా అర్జ్దునఠథః, నజ్టితః. అర్జున 


రథః యేనసః 2 సజ్జితార్టునర థః, తస్మే = వం 'సజ్జితారునరథాయు. 
 ఉరసిశ కిం: ఉరసి శకః యస్య స సః = ఉరసిశ క, తం---ఉరసీ 


శక్రిం. 


84 | హల ఆ 
2 ప్రహర్ష నైషధము 


వ. 


హృతశల్యం: హృతం శల్యం యస్మాత్‌ సః = హృతశల్యః, తం = 
హృతశ లాం. 
భావము ; 


ఓ కృష్టా! లక్ష్మణుని రొమ్మున శ కి శెలమను నాయుథమును రావణుడు 
(పయోగించగా దానిని గంభమాదన పర్వతము తోడ తెచ్చిన విశల్య కరణి 
యను నోషరిచే హనుమన్హుడు తొలగించెను, అట్టి హనుమన్తుడను ధ్యజముతో 
నిశ్చయముగనే కర్ణుని కానూ నామకమగు నస్ర్రమును వివలము గావించుటకై 
యర్జునుని రథమును సిద్ధపరచిన పార్థసారథివై న సీకు వన్హనము. రామావతార 
మందు రావణుడు [ప్రయోగించిన ళక్తిశల మను నాయధ ముబే మృత 
పాయుడై న అత్మణ స్వామిని హనుమన్తుడు జీవింప జేసెను. అట్టి హనుమన్తుని 
సామర్థ్యమును అనగా శ క్రిశలాయుధమును తొలగించుట యందలి సామర్థ్యము 
మును నీ వెజింగితివి. ఇవుడు కృష్ణావతారమందును దానిని న్మరించి, కర్ణుడు 
(పయోగించిన శి క్ర్యాయుభమును వివలము గావించుటకు ఆ హనుమన్తునే నీవు 
అర్జునుని ధ్వజమందు నెలకొల్పితివి. అట్టి యుద్ధ కుశలుడవై న నీకు ౩ వగ్గనమని 
తూము. 


క్ష నాపగేయ మనయ సఖ 
ద్యాంవరేణ నితరామపి భక్తం 
మా స్మ భూత్‌ సురవధూ సురతజ్ఞో 
దివ్యపి [వతవిలోపభియేతి ॥ 78 


ప. వి. న _ ఆపగేయం . అనయః -స శరీరం - ద్యాం - వరేణ - నితఠాం- 


అవి - భక్తం _ మా - స్మ - భూత్‌ _ నురవధూనురతజ్ఞః - దివి - 
అపి _ |వతవిలోపభియా -_ 


అర్హము: హే విష్టో! కృష్ణ !==విషు స్వరూవుడవైన ఓ కృష్టా !, [వతవిలోప 
థి ణ ణు వ్‌ ణ 

_భియా, (వత = ఆజన్మ (బవ్మాచర్య నియమమునకు, విలోప -_- 

భంగము వలని, భియా - భయముచే, భీఘ్మడు యావబ్దీవము బ్రహ్మ 

చారిగ నుండ సంకల్పించెను. అందువలన దేవతాశ్రీలచే తన |బహ్మ 


ఏకవింశ సర్గ ౨585 


చర్యమునకు భంగము కలుగునను భయముతో, దివ్యవి = స్వర్శము 
నందును, సురవధూనురత జ్ఞః, సురవధూ -- దేవతాస్త్రీల యొక్క, 
సురత = సంభోగ మును, జ్ఞః = తెలిసినవాడుగా, మా స్మ భూత్‌ = 
కారాదు, ఇతి -- అని, (ఇట్లు) (విచార్య — విచారించి) నితరాం — 
మిక్కీ-లి, భ క్షం అనుఠాగము గలవాడును, నేవకుడును అగు, ఆవ 
గేయం == గంగావుత్రుడైన ఖీవ్మని, వరేణ == “శరీరము తోడనే 
స్వర్గమునకు టొమ్ము”' ఆని వరమొసంగుటచే, సశరీరం-- దేహ సహితుని 
Hs, దాం == స్వర్గమును, నా౭నయ = పొందింప లేదా? కాని స్వర్గ 
మున కంటెను | శేష్టమైన మోక్షమునే పొందించిళివి. కాన నీకు భక్తుల 
యెడ నభిమాన షపూర్వమైనది. 


సమాసములు ; 
ఆపగేయం : అపాం సమూహః--ఆపం, ఆపేన గ చ్చతీతి== ఆపగా, 
అపగాయాః ఆపత్యం పుమాన్‌ == ఆవగేయః, తం=- ఆపగేయం. 
స శరీరం : శరీరేణ సహవర్తత ఇతి=-స శరీరః, తం=-సశరీరం. 
సురవధూసురత జై ; నురాణాం నభః == సురవధ్యః. సురవధూనాం 
సురత; నురవధూసురతం, సురవధూనురత౧ వానాతీతి -- సుర 
వధూ నురతజ్ఞః, 
(వత విలోపథియా : |వతస్య విలోపః = |వతవిలోపః, (వత 
విలోపాత్‌ భః = (వత విలోపభీః:, తయా -- (వత విలోపభియా. 


భావము : 

ఓ కృష్ణా |! ఆ జన్మ (బహ్మచర్య నియమమునకు భంగము గలుగునను 
భయముతో న్యర్గమునందును దేవతాన్ర్రీల సంభోగ మును భిష్ముడు చేయరాదని 
యాలోచించి తన యెడ మిక్కిలి భక్తుడు తనకు సేవకుడును నగు నాగంగా 
వుతుడై న భీమ్మని సశరీరముగా స్వర్గము నెగుటక్రై వర మొసంగి యాతని 
నావిధముగనే స్వర్గ్షమునే గాదు స్వర్గమున కంటెను శెష్టమైన మోక్షధామమునే 
; పొందించితివి. కాన నీ భక్షవాత్సల్య మెనలేనిది. 


286 (బ్రివార్ష నైషధము 
కో. ఘాతితార్క.సుత కర్ణదయాలు 
న. కుల పార్ట కృతార్భః 


అర్ధ దుఃఖ సుఖ మభ్యనయ స్త్వం 
స్మ్నాశు భాను విహస ద్విధున్నేతః ॥ 79 


ప. వి. ఘాతితార్యసుతకర్గదయాలుః _ జై. తిలేనుకులపార్గకృతార్థః - అర్థ 
దుఃఖ సుఖం _ అభ్యనయః _ త్వం - సాశ్రుభాను వివాసద్యిధునే తః. 


అర్థము: ఘాతితార్క- నుత క రదయాలుః, ఘాతిత _--- అర్హునునిచే చంపబడిన, 
ఆర్కసుత = సూర్యవుతుడగు కర్దుని యందు, దయాలుః --దయగల 
వాడవును, కావుననే, (నూర్యరూపమగు దక్షిణ నేతమున బాప్పము 
గలవాడవును) తథా = అధే, జై తితేన్గుకృత పార్గకృతార్థః, 
జై (తీత £— జయశీలుడుగా చేయబడిన, ఇందుకుల-- చ ౦ దవంశ జుడైన. 
పార్ధ = అర్జునునిచే, కృతార్థః == సఫల మైన కోరిక కలవాడవును, అనగా 
తన యవతారమునకు (పయోజన మెన భూభార విమోచనము గలవాడవు 
నని యర్థము, (కావుననే చన్గ) రూపమగు వామ న్మేతమున వివాని 
తత్వము గలవాడవు నని యర్థము.) కాన [కమముగా, సా(కుభాను 
విహసద్విధునేతః, స్నాశు == కన్నీటితో గూడిన, భాను == నూర్యుని, 
విహసత్‌ == నవ్వుచున్న, విధు == చల్మదుని, నేత = నేత ములుగా 
గలిగిన, (నూర్య చందులు విష్ణువునకు నెతములని చెప్పబడినవి. ) 
త్యం = నీవు, అర్ధ దుఃఖ సుఖం = అర్థ దుఃఖమును, అర్ధనుఖమును, 


ఆభ్యనయః = అభినయించితివి. 
సమాసములు : 
ఘాతితార్కనుత కర్షదయాలుః : ఆర్కస్య నుతః =- ఆర్కసుతః, 
ఆర్మ-సుత శ్చాసౌకర్ణశ్చ = అర్క-సుత కర్ణః, ఘాతితః ఆర్కసుత 
క్ర రః యేన సః. = ఘాతితార్శ్క_సుతక రః, ఘాతితార్కసుతక రే 
ణు ణు 
దయాలుః =- ఘాతితార్కసుత క ర్ణదయాలుః. 
డై తితేన్దుకుల పార్ధకృతార్థః : జేకా కృతః = జై[తితః, ఇందోః 


ఏకవింశ సరి 987 


కులం యస్య నః == ఇందుకులః, జె జె|తిత శ్చాసా ఇన్టుకులళ్చ = దే తి 
లేనకు లః, పృథాయాః అపత్యం 'పుమాకా పార్థః, జె జై తితేన్టుకుల 
శ్చాసొ పార్థశ్చ=జైతితేన్దుకుల పార్టః, జై జై తితేస్టుకుల పార్టేన కృతః 
అర్థః = == యస్య సః = జై తిలేన్దుకుల పార్ధ కృతార్థః. 

అర్థ దుఃఖ సుఖం : దుఃఖం చ సుఖం చ = దుఃఖ సుఖం, దుఃఖ 
సుఖస్య ఆర్థం = అర్ధ దుఃఖ సుఖం. 
సా(శుథభానువిహసధదిధు నేేతః : ఆ పధీః సహ వరత ఇతి — 
సాళుః, సా శుళ్చాసౌ భానుశ్చ == స్మాశుభానుః, విహసంళ్చాసా 
విధుశ్చ=- విహసవ్విధుః, స్నాకుభానుళ్చ విహసద్విధుళ్చ == సా|జభాను 
విహసద్విధూ, సాశుభాను విహసద్విధూ నేత్రే యన్య నః == సాశ్రభాను 
విహసడిధు -నేతః. 

భావము: 

(శ్రీమహా విష్ణువునకు నూర్య చందులు న్మేతములు. ఆందు నూర్యుడు 
కుడినే తము. ఎడమ కన్ను చందదుడు. నూర్యుని. పుతుడగు కర్ణుని అర్జునుడు | 
వధించుట వలన నతనియందు దయకలిగిన (శ్రీకృష్ణునకు కుడికంట బాష్ప 
మేర్పడినది. కుడికన్ను నూర్యుడగుట వలన సూర్యుని వుతునివై గలిగిన 
దయచే గన్నీరు ఆ కంటనే యేర్పడుట సముచిత మైనది. చన్ద్ర వంశస్థుడగు 
నర్దునుడు తన యవతారమునకు (బయోజన మైన భూ భారవిము క్రికె (శ్రీకృష్ణ 
నకు దుష్టవధ యందు 'దోడ్పడుట వలన చన్రరూపమగు నెడమకంట నవ్వు 
క ల్లినధి, ఇట్లు కుడికంట దుఃఖమును నెడమకంట సుఖమును గలిగిన స్ప 
వొక్కడవే సగపాలు దుఃఖమును సగపాలు నుఖమును నభినయించితివి. వా నవ 
ములో సీవు |క్రియారహితుడవు. కాన నీకు నేలాంటి |కీయలును లేవు. సీ యెడ 
గా నవచ్చెడి (క్రియలన్నియు నభినయాత్మక ములని సూచితము. 


AO (పాణనవ (త్పణయిరాధ! నరాధా 
పు,తశ్యతుసఖతా సదృశీ తే! 
శ్రీపియస్య సదృశేవ తవ (శ్రీ 
_ వత్సమాత్యహృది ధర్ను మజ(్రమ్‌ ॥ 


288 శ్రీహర్ష నై షధము 


పె. వి. [పాణవ త్పణయిరాధ! స రాధావు తశ తునుఖతా జ సద్భశీ _ తె 
శ్రీ! పియస్య _ నద్భృక్‌ _ ఏవ - తవ స్ట భ్రీవళ్ళం వ ఆత్మహృది . వ 
ధర్తుం - అజ[సమ్‌, 

అర్థము: పాణవత్సణయిరాధ!, పాణనక్‌ — పాణముతో సమానమైన, 
[పణయి ౫ = [(వియుఠాలగు, రాథ! = ఠరాధనుగ ల యోకృషా!, త్తే 
నీకు, రాధావు తశ|తుసఖతా, 'రాధా= అతిరథుడను నూతుని భార్యయనెడి 


వృద్దావనేశ్వరియైన (భీఠాధకు, పుత = ప్యుతుడైన క ర్షుడుంను (మరి 
యొక డును) నగువానికి, శతు=-శ|తువై న యర్దునునికి, సఖతా -_-- 


మి|తుడుగా నుండుట, న సద్భశీ=-యు క్రముకాదు. వృత ళ్యతువునకు 
శ తువుగా నుండుటయే సముచితము. (కాని) శ్రీ వియన్య, ్రీ= లత్మీని, 
| వియన్య= భార్యగా గలిగిన, తవ= నీకు, ఆత్మ హృది =-త నవక్షఃస్థల 
మునందు, ఆజ్మసం = ఎల్టివుడు, శ్రీవత్సం= వెం[టుక అ సుడియొక ,_ 
రూపముననుండెడి గుర్తును,పతాన్తర మున, శ్రీవత్సం, శ్రీ లత యొక - 
వత్సం=వుతుని, ధర్తుం = గహించుట, సద్భక్‌ = తగినదే, రాధా 
వియునకు రాధాసుతశ తువునందు చెలిమి యనుచితము. శ్రీ వియునకు 
హృచయమున (శ్రీవత్సమును అనగా (శ్రీవత్సమను చిహ్నమును 
శ్రీయొక్క- వుతుని ధరించుట సముచితము. 

సమాసములు : 5 
(పాణవత్పణయిరాధ 3 [పొణతుల్యా [వణయినీ ఠాధా యస్య స్య 
[పాణవ్యతృణయి రాధః, తస్య సంబుద్ధిః == పాణవత్ప్సణయిరాథ! 
రాధాపు తశ |తుసఖతా: రాధాయా; పుతః=రాధావు తః,కాధావుతస్య 
శ తుః==రాధాపుతశ్శతుః, రాధావుత శ తోఃనథా — రాధావుతళ|తు 
సఖా, రాధావుత్ర శ తుసఖస్య భావః = రాధావ తశ తుసఖతా. 
శ్రీపియన్య : |శియః |వియః= శ్రీ వియః, తస్య = శ్రీ వీయస్య. 
ఆత్మహృది : ఆత్మనః Wr స తస్మిన్‌ = ఆత్మ హద్బి. 

భావము : 


హే కృష్ణా! [పాణతుల్యమగు రాధను | పేయసిగా గలవాడా! నీకు, ఆ 
రాధకు వుతు డైన కర్షునికి శ్మతువగు నర్దునునితో జెలిమి చేయట తగదు. రాథ 


ఏక వింశ సర్గ 259 


సీకు (పీయనిగాన నామె వుతునికి శృతువై నవానితో చెలిమి తగదని యర్థము. 
వ్మతళతునితో వై వైరమే యుక్తము, కాని యిట నిద్దరు రాధలు గలరు. ప 
థ్రీకృముని | పాణేశ్వరి గోవికయగు రాధ. కర్ణుని 'వెంచినది దాశజాతికి చెందిన 
రాధయని [గ హింపవలయును, లక్ష్మీకి [పియుడవైన నీవు సహృదయము వె 
నెల్పప్పుడు శ్రీవత్సమును అనగా శ్రీవత్సమనెడి రోమముల సుడిని శ్రీకి వు: తుని 
థరించుట యుక్తము. 
రా, _తావకాపరతనో; సిత కేళ _స్త్యం 
హలీ కిలస ఏవ చ శేషః | 
సాధ్వసావవతర స్తవ ధత్తే 
తజ్జర చ్చికుర నాల విలాసః ॥ 81 
ప. వి. తావకాపరతనోః సిత కేళః, -త్వుం _ హలీ-కిల-సః.- ఏవ_ చ 
శేషః . సాధు _ అసౌ _ ఆవతరః - తవ - ధత్తే క్ష త జ్ఞరచ్చికురనాల 
విలాసః. 
అర్థము: హే కృష్ణ! అ; కృష్టా!, హలీ నాగలిని ధరించెడి బలభ[దుడు, స 
ఏవ చ == ఆతడే, శేషః == అనంతుడైన (నీవే! ఆనగా శేషావతార 
రూపమైన బలరాముడు నీవే. నీకంటె అతడు భిన్నుడుకాడు. నీవు 
బలఖభ| దుడు ఆతడే శేషుడు. లేడా నీకంటే బలభ। దుడు భిన్నుడు కాడు. 
బలరామునకంటె శేషుడును భిన్నుడు కాడు. ఏల యనగా శరీర 
నంబన్ధమువలన ముదుసలితనముచే తెల్లబడిన వెం టుకల నతడు కలిగి 
యున్నాడని యాగ మమందు చెప్పబడుచున్నది. “ఉజ్జ్ఞహారా౬ ఒత్మనః కేశౌ 
సిత కృష్టా తతః [పభుః” ఆని విష్ణపురాణవచనము. తావకాపరత నోః, 
తావక --నిదై న అపర=ా సాటిలీసీ, యనగా సర్వ శవ్టమైను తనోః = 
నీకు సంబంధించిన సాత్వికమ్హూరర్తికి సంబంధించిన, సిత కేశః= తెల్లని 
కేశములుగ లిగిన, హలీ==బలభదుడు, ని యంశావతారరూప మైనవాడు, 
అసౌ= ఈబలఠాముడు, త్వం కిలా నీవే ఏలయనగా సీయవయవమెన 
ధవళ కేశముగల శరీరముయొక రూపమే యా బలరాముడు. లేదా, 


19) 


290 


శ్రీహర్ష నైషథము 
స ఏవ చాఆబఐరాముడే, శేషః శేషనాగుడు, అసౌ = ఈశేషనాగ 
రూవనుగు, ఆవతరః= శరీరము, త జ్ఞరచ్చికుర నాలవిలాసం, తత్‌ --- 
సీదగు మరియొక ళకీరముయొక్కం, జరత్‌ = వార్థక ముచే తెల్లగా 
చేయబడిన, చికుర _-- వెం టుక లయొక ్క, నాల == కాడయొక్కం, 
విలాసం == పోలికను, సాధు == చక్కగా, ధత్తే == ధరించుచున్నది. 
మిక్కిలి తెల్లనైన బలరాముడు, నీదగు మరియొక శరీరముయొక్క 
తెల్లనివెం టుక ల మూ ర్తీగానున్నాడు. శేషనాగుడుకూడా పొడవును 
తెలువును గలిగియండుటపలన _ వార్థకముచే తెల్లనివై పొడవైన 
వెం_టుకలుగల మూ ర్రియొక్క పోలికను ధరించుట యుక్తమే. కారణ 
గుణములు కార్యమందు గుణముల నుత్చ త్తిజేయును గదా! మరియు 
బలరాముడు ఆంకావశారమనియు చెప్పబడెను, లేదా ఇచ్చుట తెల్పని 


. వెంటుక సహజమే కావచ్చును. వార్థక మువలన కలుగదు. నిత్య 


యవకుడై నహరికి వార్థకము లేదని వురాణ, వనిద్ధి. 


వా స్తవములో విషుపురాణవచనమగు “డఉబ్దిహో రాత్మనః 'కేళౌ 
సితకృష్ణా తతః ప్రభుః అనునెడ కేశా, ర్‌ == (బహ్మ 
సుఖమునకు, ఈశౌ = సుఖరూవులని యర్థము. సిత కృష్ణా యనునెడ 
[పకాశశీలమగుటవలన స్త్త్రము నితశ బ్బమునక ర్థము; మోహకారణ 
మగుటవలన తమస్సు కృష్ణళశబ్దిమున కర్గము. సత్యతమో గుణాత్మక 
ములగు నీయవతారములు రె-డును భూభారమును తొలగించుటకై 
[ప్రభువగు నాడినారాయణుడు తననుండి యావిర్భవింపచేనెనని విష్ణు 
వురాణవచనమునక ర్థము. “కృష్ణసు భగవాన్‌ స్వయం” అను భగవ 
ద్యచనముచే శ్రీకృష్ణుడు తీలాశ రీరమను ధరించిన పర్మబహ్మయే. 
“నమోఒవహాం సర్యభూ లేష న మ ద్వేష్యోఒ స్తి న [వియః” యను 
వచనము ననుసరించి యాకృష్ణ్టభగవానున కందరును సమానులే. అతనికి 
శ[తువులు కాని మ్మితులు కాని లేరు, బలభదుడుగూడ నవతారమె. 


_ “రామో రామా, రావు యని ముగురు రాములలో నత డొక)_డు. 
లు చి ౧ లా 


అట్టుకానిచో బలభ్మ దుడు తెల్లగా నుండుటవలన న _తంమూ ర్తిగను 
కృష్ణుడు నల్దగానుండుటవలన తమోమూదర్తిగను పరిగణింప బడవలసి 


ఏకవింశ సర 29 | 


వచ్చును. కాని యట్టులేదు, ఏలయనగా .బలభ్మదుడు తమః పధానుడుగను 
కృష్టభగ వానుడు స క్వ పధానుడుగను పరిగణింపబడుచున్నారు. కాన 
హేక్చోప్ప! = — ఓకృష్ణా, హలీ = నాగలినిధరించిన బలరాముడు, 
న ఏవ= శేషుడును ననన్తుడునని చెవ్పబడునట్టి నీవే యగుచున్నావు. 


యత = ఏలయనగా, తావకాపరతనోః, నీదగు మరియొక శరీరము 
యొక్క సంబంధ మునుబట్టి (జరసా = ముదుసలిత నముచే) సిత కేశః -- 
తెల్లనివెం టుకలు గలవాడని వుఠకాణవచనము. కావుననే తజ్జరచ్చికురనాల 
విలాసః, తత్‌ == నీకుసంబంధించిన మరియొక శరీరమునకు, జరత్‌ = 
ముదుసలిత నముచే తెల్పబరచబడిన, చికురనాల = కేశ దండముయొక్క-, 
విలాసః = వర్ణసామ్యమును, సాధు చక్కగా, ధత్తే == ధరించు 
చున్నాడు. మిక్కిలి -తెల్టనై న బలభ్యదుడు నీకు మరియొకదేహమై తెల్లని 
వెంటుకలుగ లవాడుగా పకాశించుచున్నాడని యర్థము. (కాన) అసౌ = 
ఇతడు, తవ== నీయొక్క, అవతరః =- అవతారము. 
సమాసము : 


తావకాపరతనోః : తవ ఇయం = శావకీ, ఆపరా చ సా తనుళ్చ=ా . 

అపరతనుః, తావకీ చ సా అపర తనుళ్చ = తావకాపరతనుః, తస్యాః == 

తావకాపరతనోః, " 

సితకేశః : నితాః కేళాః యస్య సః సిత కేశ: 

హలీ: హలః అస్యా స్తీతి=- హలీ. 

త జరచ్చికురనాలవిలాసః ; జరం శ్నాసౌ చికుర నాలశ్చ = జరచ్చికుర 

నాలః, తస్య జరచ్చికురనాలః = తజ్జరచ్చికురనాలః, తజ్జరచ్చికురనాలస్య 

విలాసః = తజ్జరచ్చికురనాలవి లాసః, తం == తజ్జరచ్చికురనాల విలాసః. 
గమనిక 2. ఈశ్టోక మును నాఠరాయణభట్టు ఆదరించుటవలన నాతని వాఖ్య నను 

సరించి వివరించబడినధి, కాన |పశ్నేపక ము. 


భావము ; 
ఓ కృష్ణా! శేషావతారుడగు బలభ్యదుడును నీవును భిన్నులుకారు. ఒక్కరే 
యగుదురు. ఆతడు నీకు వేరు శరీరము, నీకు మరియొక యవతారము. కాని 


292 శ్రీహర్ష నై షధము 


ముదుసలి తనముతో తెల్పబడిన వెంటుక లాతిని శరీరమున కేర్పడినవి. తక్కిన 
యంశములు అఆర్హమునందే వివరించ బడినవి. 
ట్లో, హృద్య గన్టవహ భోగవతీశ: 
శేషరూపమపి విభ దళేషః । 
భోగభూతి మదిరారుచిర(శ్రీ 
రుల్ల స త్కుముద బన్గురుచి స్వ్వ్‌ I 81 
ప.వి. హృహ్య గన్టవవా! _ భోగవతీఃః _ శేషరూపం - అవి _ బీభర్‌ - అశే 
షః - భోగభూతిమదిరారుచిర శ్రీః, ఉల్పసత్కుముదబన్ఫరుచిః - త్యం. 
అర్థము: హృద్యగ గ్థ నవహ! హృద్య = మనోజ్ఞమైన, గంధ — వరిమళ మును, 
వహ !--వహించువాడా! భోగవతీశః, భోగవతీ--సుఖభోగ ములు, 
గలిగిన రేవతికి, ఈశః--భరయు, భోగభూతి _నుదిరారుచిర శ్రీః, 
లోగ = పుష్పమాలలను, చందనము మున్న గువానిని ధరించుట, భూతి =- 
ఐశ్వర్యము అనగా నాభరణాదిధారణరూపమగు నమృద్ధి మదిరా = 
చుద్యపానము అనువానిచే, రులిర =-మనోహరమగు, శ్రీః == శోభగ లిగిన, 
లేదా, ఖభోగ సంభోగ ముయొక్కంభూతి = సమృద్ధిని గరిగించెడి, వుదిరా 
= వుద్యోముచే, రుచిర మనోజ్ఞమైన, _శ్రీః=- శరీరకోభ గలిగిన 
ఆనా మద్యాపానముచే కన్ను లెజ్జిబడు!: మున్న గునవి గలుగునని 


యర్థము), ఉఊల్పసత్కుముదబన్ధురుచిః, ఉల్పనత్‌ = శోభించు, కుముద 
బనుాచద' న్ధునియొక్క_,రుచిః = కొంత్‌ గలిగిన, అనగా చ న్షునివంటి 


© 


తెల్టనికాన్త్‌ గలిగిన, త్భం= నీవు, 'శేషరూపం = శేవనాగుని శరీరమును, 
బిభవపి-- ధరించియు, - అశేషః-- శేషుడవుగావు. శేషనాగునికం టె 
భిన్నుడవు. శేషుడు శేషనాగునికం టె భిన్నుడెట్టగునని విరోధము. కాన, 
ఆశేషః ==-సమ స్పమైన వాడవు, అనగా సర్వన్వరూవుడవు. ఆని విరోథ 
పరిహారము. 
మరియు, హేవిష్టో! = ఓవిషు స్వరూపుడవై న బలఠామస్వామీ, 
హృద్యాగంధవహ!, హృద్య == (ఆహారముగా) హృదయము లోపల 
నున్న, గంథభవహ! = గౌలిగ లవాడా! 'సర్పములకు గాలియే యాహారము 


స్ట సర్గ ' 299 


దా) బోగవతీశ!, భోగవతీ పడగ గలిగిన నాగయువతికి, ఈశ = 
భర్రయగు శేషుడా!, లేదా భోగవతీ = పాతాళగంగకు, ఈశః = అధి 
పతియగు శేషుడు, పాతాళ మునకు శేషనాగు డధిపతి కాన పాతాళ గంగకు 
నధిపతియని యర్థము. లెదా“హృద్యగ న్హవహ భోగవతీశ.*” అని సమస్త 
పదముగ [గహించినచో, హృద్య గన్ధవహ == హృదయదెశ మున నాహార 
ముగా నుంచుకొనిన గాలిగలిగిన, భోగవతీశః == నాగస్రిలకు భర్తయైన 
వాడును, భోగభూతి మదిరారుచిర శ్రీః, భోగ = పడగ లయొక్క, భూరి 
మత్‌ = ఆధిక ముగ ల (వేయి పడగలు గలిగియుండుట చేనని యర్థము.) 
ఇరా =- భూమినే, ననగా దలలవైనున్న భూమిచే, రుచిరడామనోహర 


ES (శ్రీః = కో భగ లవాడును, ఊల్లసత్కుముద బంధురుచిః , ఊల్రసత్‌ = 


విలసిల్లు, కుమువ -- కుముదుడను సర్పమునందును, బంధు = చుట్టము 
నందు, రుచిః = | వీతిగలిగిన, త్యం = నీవు శేష = ఆనంతునియెక 
Pe Coes బి భదవి=- థరించియ, అ శేషః = ఎల్లలేని వాడ 
వుగా (ఆసి=- ఆగుచున్నావు). ఆన ననాగ స్వరూపుడగు బలరామ 
స్యామియు దశావతారములయందు జేరినందున నతడును సివ, ఏల 
యనగా విష్ణువు సఠ్వాత్మకుడు గదా! 


సములు : 


హృద్యగన్గవహ : హ హృద్య కాసె గన్గశ్చ = హృద్యగన్థః, హృద్య 

గన్ధం వహతీతి — హృద్య గన్భ్థవహః, తస్య సలబుద్ధిః ఆ హృద్యుగన్థ 
క పతా నరమున జూర్యః గ స్థవహః యస్య సః = = హృద్యగన్ద 
చహః, తస్య నంబుద్ధిః = హ వృద్యగన్ధవవా! 


భోగవతీశః : స, అస్యా స్రీ స్టీతి = భోగవతీ, భోగ వత్యాః ఈనన 8 _- 


భోగవతీశ:ః. 


" శేషరూపం: శేషన్య రూపం=శేషరూపం తత్‌ == శేషరూపం.. 
"అశేష: నశేషః -- అశేషః. 


భోగ భూతి మదిరా రుచిర (శః: భోగశ్చ భూతిశ్చ మదిఠా చ = 
భోగభూతి మదిఠాః, భోగభూతి మదిరాభిః రుచిరా |శ్రీ$ యస్య సః == 
భోగభూతిమదిఠా రుచిర శ్రీః. పషాన్తరమున, భోగస్య భూతిః = 


894 క నై కనన 


భోగ భూతిః, భోగ భూతలే మదిరా = భోగభూతిమదిరా, భోగ 
భూతి మదిరాయా రుచిరా (08 యస్య సః -- భోగభూతి మదిరారు 
చిర ్రీః. 
పకొ నరమున * భోగానాం భూతి భోగ భూతిః, భోగ భూతిః 
అస్యా స్తీతి= భోగ భూతిమాన్‌, ఇరయా రుచిరా థ్రీ యస్య సః== ఇరా 
రుచిత శ్రీః, భోగ భూతిమాం శ్చాసౌ ఇఠారుచిర (శ్రీశ్చ భోగభూతి మదిరా 
రుచిర శ్రీః. 

ఉల్లసత్కుముద బన్గురుచిః : కుముదానాం ఐన్గుః = కుముద బన్ధుః, 
రుచిః=-కుముద బన్టురుచిః, ఉల్పస స్తీ కుముద బన్టురుచిరివ రుచిః యన్య 
సః = ఉల్లి నత్కుముద బన్ఫురుచిః; పకాన్తర మున, కుముదళ్చ బన్గుశ్చ=ా 
కుముద బన్థూ. కుముద బన్ధోః రుచ్మి- కుముదబనురుచిః. ఉల్హస_స్టీ 
కుముద బన్ధురుచిః యస్య సః = ఉల్పసతు ముద బన్టురుచిః. 


భావము : 


మనోజ్ఞమగు చనన పరిమళమును ధరించువాడా! ఓ బలరామస్వామీ! 
సుఖభోగ ములకు పరిచితురాలగు రేవతికి భర్తగను [సక్చన్తనాదుల చేతను నాభర 
ణాది ధారణరూపమగు నైశ్వర్యము చేతను మద్యపానముచేతను రమ్యమగు 
సౌందర్యము గలవాడుగను, లేదా సంభోగ సమృద్ధికి కారణమగు మద్యపానముచే 
నెజ్జబారిన కనులు మున్నగువాని కోభగలవాడుగను చందునివంటి కాన్తిగలవాడు 
గను నున్న నీవు శేషనాగుని దేహమును థరించుచున్నను నీవు శేషనాగుడవుకావు, 
కాని అశేషుడవు, నర్వన్వరూపుడవు. ఆని బలరామపక్షమున భావము. 


మరియు ఓ విష్ణూ! సర్పములు గాలిమేతలు గాన నాగాలిని 
నాహారముగా లోన నుంచుకొనిన వాడా! నాగవనితకు భర్తయైన వాడా! లేదా 
పాతాళమున కధిపతి యగుటచే పాతాలగంగకు నధిపతియెనవాడా! వడగల 
యొక్క నాధిక్యమున ననగా వేయి పడగలను గలిగి వాని క్రిందనున్న భూమిచే 
శోధించు మనోహరమను గాంతి గలిగిన వాడవును కుముదుడను సర్పమందును 
చుట్టమునందును | వీతిగలిగిన నీవు శేషుని రూపమును ధరించుచున్నను నశేషడ 
వగుచున్నావు. అనగా నెల్టలేనివాడ వగుచున్నావు. శేషనాగుని యవతారమని 


ఎకవింళ సర్గ 295 


చెప్పబడు బలరామస్వామి దశావతారముల యందు చేరుటచే నతడును నీవే. 
ఏలయనగా విష్ణువు సర్వాత్మకుడు గదా! 


ట్లో. 'రేవతీశ। సుషమా కిలనీల 
స్యామృరస్య రుచిరా తనుభాసా । 
కామపాల! భవతః కుముదావి 
ర్భావభావిత రుచే రుచితై వ॥ 82 


ప. వి. రవతీశ! సుషమా - కీల _ నీలస్య వ ఆమ్బరస్య _ రుచిరా - 
తనుభాసా _ కామపాల _ భవతః - కుముదావిర్భావభావితరుచేః క 
ఉచితా _ ఏవ _ 


ఆర్థము : రేవతీళ!, రేవతీ _ రేవతీ దేవికి, ఈశ! = భరయైనవాడా!, 
కామపాల! - కామపాలు డనబడు బలరామస్వామీ!, కుముదావిర్భావ 
భావితరుచేః, కు == భూమికి, ముత్‌ == (పీతిని, ఆవిర్భావ = ఉత్పత్తి 
గావించుటకు, అనగా భూ భారమును తొలగించి యా భూమికి నంతోష 
మును గలిగించుటకని యర్థము. లేదా, కుముద == కుముదుడను చేరు 
గల నాగునకు, ఆవిర్భావ= ఆవిర్భవించుఓ కై , భావిత -- చేయబడిన, 
రుచే,  కోరికగలిగిన, బలరా మన్య్యామి అనంత నాగరూపుడగుటబే 
కుముదుడును ననంతునకు సజాతీయు డగుటచే, మైతీ సంబన్టము వలననని 
యర్థము. భవతః నీయొక్క, తనుఖాసా == శుభమైన శరీర కాంతిచే 
నీలస్య = నల్లని, అమృరనస్య == వస్త్రముయొక్క-, రుచిరా = అంద మైన, 
సుషమా= శోభ, ఉచితై వ== తగినదిగనే, (జాతా== ఏర్పడినది.) 
తెలుపు నలువు వన్నెలు కలిసినచో శోభాధిక్య మేర్పడుట వలన శరీరము 
యొక్క తెల్లని కా న్లిచే నల్లని కలువకు శోభ మిక్కిలి తగియున్నది. 
మజీయు, రేవతీశ! = రేవతీ నక్ష తమునకు భృర్హయెనట్టి, కామ 

పాల! — మన్య థో ద్రీపకుడగు చందా! . కుముదానిర్భావ ఖ'విత రుచేః, 
కుముద కలువల యక 3 ఆవిర్భావ= వికాసమునశ్రై, కానిత = 
ఏర్పడిన, రుచేః = కాన్సిగ లిగిన, భవత 8 == నీయొక గ, తనుభాసా = 


276 శ్రీహర్ష నైషధము 


దేహకా నిచె, ననగా వెన్నెలచే, సీలన్య = నిలమైన, అమృ్బరస్య = 
ఆకసముయొక్క_, రుచిరా == అందమైన, సుషమా== శోభ, ఉచితెవ=ూ 
యు క్రముగ నే (జాతా==వీర్పడినది), నిలమైన యాకసము నందు తెల్లని 
కాంతిగల చుడు చకుగా గానవచ్చునని యర్థము, 
సమాసములు : 

రేదతిశ : రేవర్యాః ఈశః = రేవఠీశః, తస్య సంబుస్ధిః == హే రేవతీశ 1, 
తనుథాసా ; తనో భాః=తను థాః, తేన తనుభాసా. 
కుముదావిర్భావ భావిత రుచేః : కోః ముత్‌ == కుముత్‌,. కుముదః 
ఆవిర్భావః == కుముదావిఠర్భావః, కుముదావిర్భా వేన భావితా రుచి? 
యస్య నః= కుముదావిర్భావ భావిత రుచిః, తన్య = క ముదావిర్భావ 
భావిశ రుచేః. పకా _న్రరమున, కుముదానాం ఆవిర్భావః = -- కుముదా 
విర్భావః, క ముదావిర్భావాయ భావితా రుచి; యస్య సః == కుముదా 


విర్భావ కావిత రుచి, తస్య == కముదావిర్భావ భావిత రుచేః. 
భావము : 


ఓ రేవతీకాంతుడై న బలరా మస్వామీ! కామపాలుడ వను నాకూ నరము 
గలవాడా! భూ భారమును దొలగించి భూమికి సంతోషమును సమకూర్చుటక్తై 
లేదా కుముదుడను నాగు డావిర్భవి=చుటకై వాంఛించిన బలఠామస్వామి యన్నన్హ 
నాగ స్వరూవుడగసట వలనను కుముదుడు అనంతునకు సజాతీయుడగుట వలన 
మె; తీ సంబంధము వలన శరీరకాంతిచే ననగా తెల్లని కాంతిచే నీల వర్ణము గల 
వస్త్రము యొక్క మనోజ్ఞమగు కోభయను గుణముగా నేర్పడినవని యర్థము. 
తెలువు నలుపు వన్నెల కలయికచే శోభాతిశయ మేర్పడుట వరిన బలరామ 


స్వామి యొక్క తెల్లని శరీరకాంతిచే నల్దని వలువ యొక్క. ల మిక్కిలి 
యానుగుణ్యము నొందినదని యర్థము. 


చన్హ్రిపక్షమున. రేవతీ నక్షతమునకు. భ ర్తవై న చన్హా! మస ధోద్దీపకా! 
టీ మాలు (యు 
కలువలను వికసింప చేయుటకై కాంతిని గలిగిన సీదేహకాంతితో ' ననగా సి ' 


వెన్నెలతో నల్లని యాకసమున జ భకాంతిక ల 5 రమ్యముగా గాన 
వచ్చును. 


ఏకవింశ సరి 

ఎక చిత్తతతి రద్వయవాది 
న్న్మతయీ పరిచితోఒథ బుధ స్వమ్‌ ! 

పాహి మాం విధుత కోటి చతుష్క.ః 
పంచబాణ విజయీ షడభిజ్ఞః i 

తెత మారజయిని త్వయి సాక్షి 
త్కుర్వతి కణి కతాత్మనిషేధౌ 1 

పుష్పవృష్టి రపత త్సురహసా 
త్చుపష్పశస్త్ర శరస న్హతి రేవ ॥ 

తావరే హృది నిపొత్య కృతేయం 
మన్మశేన దృఢధై ర్యతన్నుశే | 

కుణ్జనా దతి తమాం కుసుమానాం 
ఛ(త్రమిత ముఖితె వ శరాణామ్‌ ॥ 


యత్తవ పవ విధౌ విధిరా స్తే 

చాతుతీం చరతి తచ్చుతురాస్య। | 
త్వయ్య ళేషవిధి జాాగతి శర్వ; 

సర్వ విద్చు వతయా శితిక్రల్ధు: i 

మైచ్చ కల్పశిభినా కరవాలం | 
కల్కినా దశతయం మమ కల్కుం 

త్వం ప్యుదన్య దశమావతరేణ ॥ 


'దేహినేవ యశసా |భమతోర్య్యాం 
పాణ్బురేణ రణరేణుభి రుచైః | 
విష్ణునా జనయితు రృవతా భూ 
న్నామ విష్ణు యశస శ్చ సదర్భమ్‌ il 


297 


83 


84 


85 


86 


87 


298 (శ్రీహర్ష నై షథము 
స్త మద్యయ మయెఒధ్వని దతా 
శ్రేయ మర్దన యళోర్టున నీరమ్‌ । 
నౌమి యో గజనితానఘసంజ్ఞం 
త్వామలర్క_ భవమోహ త మోర్కమ్‌ ౪ 89 
భానుసూను మనుగృహ్య జయ త్వం 
రామమూ ర్తి హతవృ(త హపు[త్ర॥ | 
ఇన్దీనన్గనసపక్షమపి త్వాం 
నౌమి కృష్ణనిహతార్క-తనూజమ్‌ 11 90 
వామనాదణుతమా దనుజీయా 
_స్వం (తివిికమ తనూభృతదిక్క_ః | 
పీతహింసనకథా దథ బుద్ధాత్‌ 
కల్కినా హతసమ సః నమస్తే ॥ 91 
మాం |తివిక్రమ పునీహి పదే తే 
కిం అగన్న జని రాహు రుపానత్‌ । 
కిం (పదకీణనకృద్‌ (థమపాశం 
జాంబవా సదిత తే బలిబన్దే! i 92 
ప, వి. ఏకచిత్తతతిః _ అద్వయవాదిన్‌ _ న _ [తయీపరిచితః _ అథ - 
బుధః - త్వమ్‌ - పాహి _ మాం -_ విధుత కోటిచతుష్కః - పంచబాణ 
విజయీ _ షడ భిజ్ఞః. 
అర్ధము: నాలుగు శక ములతో బుద్దుని వర్ణించు చున్నాడు. 'హఆద్యయవాదిన్‌ = 
ఘటపటాదిభేదములకు _అఆసత్యత్యమును బితిపాదించుటచే నొక్క 
జ్ఞానాకారత కే సత్యత్యము నంగీక రించుటవలన నదై్వైత మును వాదించు 
వాడా!, ఏకచిత్తతతిః ==, ఏక =-ఒక్క-టేయెన, చి త్రతతిః == (దీప 
జ్యాలలు తణక్షణము వుట్టి నశించుచు వెక్కులుగా నున్నను ఖూచెడివారికీ 
ఆవి యొక్కదిపజ్వాలగా నెట్టు కానవచ్చునో, అటే, (వతిక్షణము 


ఏకవింశ సర్గ 299 


జ్ఞానములు పుట్టుచు నశించుచున్నను నవి దీపకలికవతె నొక్కటిగా 
గానవచ్చుచున్నది) జ్ఞాననంతతి గల్లినవాణా!, తథా==అట్లే, న త్రయీ 
పరిచితః - వెదపామాణ్యము నంగీకరించనందువలన మూడువేద 
ములతో పరిచయము లేనివాడా! అనగా నర్వము క్షణిక మైనందువలన 
ధర్మా౭౬ధర్మవ్యవన్గ తొలగిపోయినది. అందువలన వేదములతో బనిలేదని 
యర్థము. కావుననే, బుధః -- పండితుడు, పండితుడు కానివానికి 
వేదాదులను దూషి ంపగల బుద్ధి గలుగదుగ దా! అ్మతయీ పరిచితుడై నను 
బుధుడని చెప్పుట విరుద్ధము. మూడువేదములను తెలియనివాడు 
పండితుడు కాజాలడుగదా! కాన విరోధాభాసము. మణియు నెవ్యడు 
పండితుడై “ఏక మేవా౬ద్వితీయం (బహ్మా” యని తలంచుచు 
వేదతయితో పరిచయములేనివా డనుటయు విరుద్ధము, వేదాన్తులు వేద 
(పామాణ్యము నంగీకరించిరికదా! మరియు అద్వ య వాదిమువలన “ద్విత్య 
సంఖ్య”ను నైతము నంగీకరింపడు. ఆది యుక్తమే అర్హ మాధ్యమికు 
లనెడివారును కొలదిపాటి భేద ముచే బౌద్ధనిద్ధాన్తమునే యనుసరింతురు. 
“నసత్‌ - నాఒసత్‌ _నసదసత్‌ ,నచాప్మ్యనుభయమ్‌” అనుకోటిచతుష్టయము 
నుండి విడువబడివత త్య మునే మాధ్యమికు లంగీకరింతురు. కాన, విధుత 
కోటిచతుష్క-ః, విధుత = ( అనిర్వచనీయ (పపంచ వాదిత్వ మునుండి) 
నిరాకరింపబడిన నదసదై్యైలక్షణ్యరూపమగు, కోటిచతువష్కః = వెన 
చెప్పబడిన నాగు కోటులుగల్లిన, మరియు నద్వయవాదియగుట 
ద్విత్వము నిషేధింపబడినట్టు, (త్రిత్యచతున్షములును నిషిద్ధములే. పంచ 
దాణవిజయీ , పంచబాణ == మన్మథుని, విజయీ = జయించినవాడును, 
అనగా _ విరక్ర్తుడగుటవలనను, దిగ మృరుడ గుటవలనను మన్మథుని 
జయించినవాడై మారజిత్తని వ్యవహరింపబడుచున్నాడు. లేదా, 
పంచబాణ “పంద” యనుసంఖ్యను జెప్పెడి శబ్దమును, విజయో — 
జయించినవాడు, అనగా సహించనివాడును ఏలయనగా నెవ్వడు వెన 
జెప్పబడిన కోటిచతుష్టయములోని చతుష్ట్యమును సహింపడో, యతడు 
పంచత్యమును సహింపడని యర్థము. షడభిజ్ఞః = ఆరింటిని తెలిసిన 
వాడును, అనగా |, దివ్యచత్తుః కోత, లి, పరిచితిజ్ఞాన, 8. పూర్వ 


900 శ్రీహర్ష నై షధము 


నివాసానుసరణ, 4. ఆత్మజ్ఞాన, 5. ఆకాశగమన, రి. కాయవ్యూహ 
సిద్దులను నాజని యర్థము. లేదా 1. జ్ఞాన, 2, శీల, కీ. క్షమా, 4, వీర్య 
5. ధ్యాన, ర. [పజ్జలనెడి యర్గము. లేదా 1. దేశాది వ్యవహిత వస్తు 
దర్శన, 2. దేశాదివ్యవహితశబ్ద్బ శ్రవణ, _ 8. అతీతజన్మ స్థితిస్మరణ, 
త పరిచితజ్ఞాన, ర్‌, అవిద్యా౬న్మికా౬ రాగ ద్వేషాభినివశరూపపంళ కైక. 
6. ఆణిమాదిసిద్ధు లనెడి యారని యర్థము. అనగా ఈయారింటియొక్క 
యలిజ్ఞలు హాన్‌ యర్థము. వేదము ననుసరించెడి దైత్యులచే తిరన్క- 
రింపబిడిన దేవతలు ఐహ్మను శరణుబొందిరి. [బ్రహ్మచే |బనన్నత 
నొందింపబడిన నారాయణుడు బుద్దునిరూవ ముతో నవతరించి 
యాదైె త్యుల బుద్ధిని వేదార్థములనుండి తొలగించి బౌద్ధమతము నుప 
దేశించెను. ఆందువలన వారు దేవతలచే జయింప శక్యులై రి. కావుననే 
వీరిమతముయొక్క పరిభాషతోడనే స్తుతి చేయబడినది. “పరిచితాధ 
బుభస్త్యం” అను పాఠమునందు “నొ యను పదమును వేటు గావించి 
“త్వయా వద్యతయీ న పరిచితా” నీచే వెద, తయ మభ్యసింపబడలెదు, 
కాన నీచే వేద త్రయమందును [ప్రామాణ్య మంగీకరింపబడలేదు. కాని 
నీవు పండితుడవు. వెద ప్రామాణ్య మంగీకరించనివాడు పండితుడెట్టగునని 
విరోధము, 


“పరిచితాధ్వబుధః” యను పాఠమున [తయీపరిచితులగు 
వై దికులమార్గమునందు నీవు పండితుడవు కావు. అవైదిక మార్షమునే 
తెలిసినవాడవని యర్హము. అటువంటి త్వం నవు: మూ నన్ను, 
పాహి __ కావుము, 


సమాసములు : 


శ్ర తతిః : చిత్తానాం తతిః=-చి త్త తతిః, ఏకై వది తతతిః యస్య 
= వకచిత్త తతిః, 
కష వాదిన్‌ ; న ద్వయం ఆద్యయం, తపం మై 
అద్యయవాదీ, తస్య సంబుద్ధిః = అద్యయ వాదిన్‌ , 
త్రయీ పరిచితః : (తయ్యా పరిచిత ౩ --- తయో వరిచితః, 


ఏక వింశ సర్గ 8౧1 


విధుత కోటి చతుష్కః : కోటినాం చతుష్కుం9 = కోటిచతుష్క_్ల, 

విధుతం కోటిచతుష్కం యేన సః-నిధుత కోటి చతుష్కః. 

పంచ బాణ విజయీ : పంచ బాణాః యన్య సః పంచబాణక పంచ 

వాణన్య విజయః ఆన్క ఆ స్తీతి-- పంచ బాణ విజయీ. 

షడభథిజ్ఞః : షట్‌ అభిజ్ఞాః యస్య సః = షడభిజ్ఞః, 
భావము ; 

లోకమున ఘటపటాదిభేదము లసత్యములు. లోక మంతయు విజ్ఞాన 
స్వరూపము. ఆది క్షణికము కాన పూర్ణ పూర్వ విజ్ఞానములు ఉత్తరోత్తర 
విజ్ఞానములను గల్గించుచు నశించు చుండును. అట్టి విజ్ఞాన న్హతియే సత్యమైనది. 
ఆ విజ్ఞాన మా ఆయవిజ్ఞానమని (పవృ త్రివిజ్ఞానమని ఇయ తఅంగులు గల్లి 
యున్నది. ఆ_నరంగమునకు నంబంధించినది ఆలయవిజ్ఞాన మనియు ఐపా 
రంగ ములగు ఘటాపటాదులకు సంబంధించినది పవృ విజ్ఞాన మనియు చెప్ప 
బడును. ఇట్టు సర్వము నొక్క విజ్ఞాన సన్హతి స్వరూప మగుటవలన నద్వ్యయ 
వాదియగు నో బుద్దా ! సక పండితుడవై నను వేదముతో పిచయము లేని 
వాడవు. ఆనా వేద) పామాణ్య మంగీకరించని వాడవృ. “ నత్‌ _ నాసత్‌ _ న 
సచసక్‌_” చాప నుభయాత్మ క 6-” అను కోటిచతుష్టయ మును నిరసించిన 
వాడవు, విరకుడును దిగ మృరుడున్నై యుండుటవలన పంచవాణుడై న మన్మథుని 
జయించి మారజిత్తు వైతివి. పైన చెప్పబడిన వివిథములగు నాజు నభిజ్ఞలను 
గలిగిన వాడవగుు వలన వడ భిజ్జుడ వగుచున్నావు. అట్టి నివు నన్ను 
రశ్షింపుము., 
భా స. Ss _ మారజయిని . త్యయి -_ సా తాతు_ర్యతి - క్షణిక తాత్మ 
నల్‌ వుష్పవృష్టిః - అపకత్‌ _ నురహస్తాక్‌ - పుష్పశ స్ర్రశరస 
న్లతిః _ ఏవ _ 


అర్థము: తత హైఆ బుద్ధావవార మున, మారజయిని సౌందర్యము చేతను, 
జిలేన్టి యత్వము చేతను మన్మథుని జయించిన, త్వయి-నీ యెడ, క్షణిక 
తాత్మ నిషెధే, క్షణకతా _- “సర్వం క్షణికం సత్వాత్‌ ”” అని సర్వ 
వన్తువులకు క్షణికత్యము, ఆత్మనిషేధే = నమనస్కములగు నిస్ట్రిియము 


802 


శ్రీహర్ష గైషధము 


లచే గలిగిన నీలము పీతము మున్నగు నాకారములు గలిగినట్టి సవికల్స 
నిర్వికల్పక వాసనలచే  నుపబ్బృంహిత ములగు చిత్తులయొక్క యనగా 
విజ్ఞానములయొక్క- సంత తియే యాత్మ, భూతములే చేతనత్వము 
నొందును. నిత్యమైనది మరొక్క టేదియను లేదనియెడు నాత్మ 
నిషేధమును అనగా తన దర్శనము ననుసరించి సర్మ భావములకును 
శణికత్యమును నై నై రాత్మ్యమును, సావాత్కుర్వతి సతి = సమాధిచే 
(పశ్యక్షము చేసుకొనగా, వుష్పశస్త్ర్రళశరసంతతిః, పుష్పళస్ర == వూవిలు 
తుని యొక్క, శరసంతతి!- బాణ పరవ్పుర, సురహస్తాత్‌ — దేవతల 
హస్తమునుండి, పుషృవృషప్పిః== వూల వానగా, ఆపతత -- పడినది. 
బలవన్తుడగు శ|తునివె నాయుధములు పడును. మన్మథుడు గూడ 
బుద్దుడవును మారజిత్తువునై న సీ వలఐన భయము చెందినవాడు. అతని 
హస్రము నుండి భయముచే పుష్పరూపదాణపరంపర పడినది, అది 
దేవతల వాస్తము నుండి పుష్పవృష్టి వల నున్నది. మన్మథుడు 
దేవత్వము గల వాడుగాన అతని వుష్పవృష్టియు దేవతల పుష్పవృష్టిగా 
లెక్కింపదగినది. ఇచట బుద్ధుడు లోకోత్తర మగు విషయమును 
సమాధియన్న (పత్యక్ష గోచరము గావించుకొని నందువలన నతనివై 
అభినంచనముతో దేవతలు వుష్పవృష్టిని కురిపించుట సముచిత ము. 


మారజయిని : మారం జయతీతి - మారజయీ, తన్మిన్‌ — మార 
జయిస, 

కణికతొాత్మని షేధా: క్షణికి స్య భావః = తణికతా, ఆత్మనః 
నిషేధః = ఆత్మనిషేధః, క్షణికతాచ ఆత్మని షధళ్చ = కణిక లాత్మ 


పుష్పవృషిః వ పుష్పాణాం వృష్టిః = పుష్పవృష్టిః. 
సురహాస్తాత్‌ : సురాణాం హన్లః ఆఅ సురవా న్తః, హై తస్మాత్‌ సుడ 


పుష్పశ స్త్రశరసంతతిః : పుష్పాణి శస్త్రాణి యస్య సః = వుప్ప 


శ 
(2 
ల 
oa 
2% 
Lex 
గం 
00 


భావము : 


బుద్ధావతారమున సీవు సౌందర్యము చేతను జితేన్టిియత్యము చేతను 
మన్మథుని జయించితివి.. అట్టి స! సత్తెన యీ [ప్రపంచము నంతటిని క్షణిక ము 
గను నాత్మరహితముగను (ప్రత్యక్షము గావించు కొంటిని. అట్టి లోకోత్తర 
కార్యమును సాధించుట వలన నిన్ను గాంచి మన్మథుడు భయపడి యుండెను. 
అతడు విడుచునట్టి పూలవానను దేవతలే నిన్ను అభినందించుచు నీపై వదిలిరి. 


ప, వి. తావకే _ హృది సె నిపాత్య వ్ర కృతా _- ఇయం _ మన్మథన వ్ల దృఢ 
ధైర్య తను తే - కుంఠనాత్‌ _ అతితమాం _ కునుమానాం _ ఛ|త 
మి తముఖతా - ఏవ _ శరాణామ్‌. 


అర్ధము: మన్మథేన == మన్మధునిచే, దృఢథ్లై ర్య తన్నుతే, దృఢ = భేదింప 
సాధ్యము కాని, ధైర్య=ధై ర్యమనెడి, తన్నులే - కవచము గలిగిన, 
తావకే నీకు సంబంధించిన, హృది== హృదయమందు, వక్షన్సునందు, 
నిపాత్య = బాణములను పడవైచి, అనగా గట్టిబబ్బ త గులునట్టుగా 
ఐడవైచి, కవచము గట్టదగుట వలననే మిక్కిలి మొక్క-వోవుటవలన 
వానికొనలు తునిగి పోవుటచే, కుసుమానాం శరాణాం -= పుష్పరూపము 
లగు తన బాణములకు, ఇయం-- ఈ, ఛ్యత మి తముఖకతా, ఛ|త్రా 
గొడుగుతో, మి త=-తుల్యములై న, ముఖతాడా కొనలు గలిగియండుట 
యనగా నూదివంటి కొనలనువ దలింప చేయుటచే, గొడుగుతో సమానమైన 
గుం డనిముఖములు గలిగియుండుట, కృతా = చేయబడినది. గట్టి 
కవచమువై (పయోగింపబడిన బాణము మొక్కపోయినదై గొడుగు 
వంటి గుం డనికొనను కలిగినదగును. మన్మథుని బాణములు బాణము 
లగుట వలన పూర్వము నూదివంటి కూచిమొనలు గలిగి యుండినవి, 
ఇపుడో నీధై ర్యకవచము  వెబడి మిక్కిలి మొక్కవోపుటవలన 
యాపుష్పరూపములగు బాణముల కొనలు గొడుగువలె గుండములై నవి. 
వికసించిన వుష్పములు గొడుగువల కా నబిడును గదా! ఆని ఛతాకార 


804 శ్రీహర్ష నై షథము 


ముగా నుండుట వలన నుఖ| పదములే కాని దుఃఖ పదములు కావు, అట్లే 

కామ బాణములు కూడా నీ హృదయమునకు సనిర్యాపక ములే యనవి. 

కానీ వానిని జయింప శ కములు గాలేవు. ఇట్టి జితేస్ట్రియు డెవ్వడును 
లేడు, అని యర్థము. 
సమాసములు ; 

తావకే: తవ ఇదం == తావకం, తన్మీన్‌ = తావళశే, 

దృఢ ధైర్యతనుతే: దృఢం చ తత్‌ ధైర్యం చ == దృఢధై ర్యం, 

దృఢధై ర్య మేవ తన్నుతం = దృఢరె ర్యృతిను తం, తన్మిన్‌ = 

చృఠధైర్య తను, తే. 

ఛ|తమి[త ముఖతా : ఛ|తేణ మ్మితం ముఖం యన్య నః భత 

మిత్ర ముఖ, ఛత్రమి|త ముఖన్య భావః = ఛ్మతమ్మిత ముఖతా. 
భావము ; 

ఓ బుద్ధభగ వానుడా! మన్మథుడు భేదింప శక్ర్య్థముగాని గట్టి క వచముతో 
నీహృదయమున. (వక్షస్థలము వై న) బాణములను గట్టిదెబ్బత: గులునట్టు 
(పయోగించి కవచముయొక్క గట్టితనముచే నవి మొక్కవోవుటవలన నా పుష్ప 
బాణములకు గొడుగుతో సమానమైన గుండని కొనలు వీర్పడినవి. వూర్వు మీ 
పుష్పబాణములు గూడా నితర బాణములవలె కూచికొనలు గరిగియుండినవి. 
ఇప్పు డవి నీధై ర్యకంచుకమువె బడి మొగలు పోగొట్టుకొనిన వై గొడుగువలె 
గుం డని మొనలు గలిగివిగా నెర్పడినవి. పూచినవూలు గుం[డములై న మొనలు 
గలిగిన వై గొడుగలు వలె నుండును. మశియు గొడుగువలె నవి నీడనొసంగుట 
వలన సీకు సుఖపదములే ౬కాని దుఃఖ వడములు గావనియు నర్థము. ఆకే ఆ 
యామన్నథబాణములు గూడ నిహృదయమును జయింపలేక హోయినదనియ 
నర్థము. ఇటువంటి జిలే స్టియుడెవ్యడును లేడని యర్థము. అట్టి నీకు వందనములని 
భావము. 


ప, వి. యత్‌ _ తవ. న్రవవిధౌ _ విధిః - ఆస్యే _ బాతురీం _ చరతి _ తర్‌ -_ 
చతుఠాస్తః _ త్వయి - అశేషవిధి, జ్యాగరి _ శర్వః _ సర్వవిద్బు 
వతయా _ శితిక బ్ధః. 


ఏక వింశ సర్గ స. ల్రి0క 


అర్థము: విధిః ==-|బహ్మ, తవ == నీయొక్క, స్తుతివిధౌ=- సో త్రముచేయ విషయ 
మున, చాతురీం== నేర్పును, యత్‌ ఎంధువలన, చరతి = పొందునో, 
తత్‌ == ఆందువలననే, చతురాస్యః = చాతురముతో, గూడిన ముఖములు 
గలవాడుగ నున్నాడు. కాని నాలుగ ముఖములు గలిగియుండుటవలన 
జతురాస్యుడు కాడు. తథా = అట్టె, శ ర్భః= శివుడు, త్వయి=బుద్ధు 
డవగు నీవు, ఆశేషవిది = సర్వజ్ఞుడవుగా. జ్యాగతి సతి == వెలని 
యుండగా, సర్వవిద్బువతయా = (బుద్దుని గుణమైన సర్వజ్ఞత్వ మును తన 
యెడ నారోపించుకొనుట యను క లజ్య-ముచె) నర్యజ్ఞ్మ బువుడగుటవలన, 
శితికజ్ఞః = నీలకభ్ధుడుగా యనగా కాలకూట విషభక్షణముచే గాక వై 
కలజ్కముచే నీలకణ్దుడుగా( జాతః = ఏర్పడెను); సర్వజ్ఞత్వ విషయమున 
నీతో బోటీని బెట్టకొనుటవలన మూడులోక ముల యందును శివున కప 
క్రీ ర్రియేర్పడినదని యర్థము, (బఐహ్మకం టెను శివునికంచెను నీవే సర 
డవును పరమ పురుషుడవునునై. యున్నావు. 

సమాసములు : 
_స్పవవిధౌ  స్పవన్య విధిః స్తవవిధిః, తస్మిన్‌ = స్తవవిధా. 
చాతురీం : చతురస్య భావః చాతురీ, తాం = చాతురీం. 
చతురాస్యః : చతురాణి ఆస్యాని యస్య సః = చతురాస్యః. 
అశేషవిది ఏ అశేషం వే త్రీతి- అశేషవిత్‌, తస్మిన్‌ == అశేషవిది. 
సర్వవి ద్చ్బువతయా : సర్వం వే ల్తీతి.-సర్వవిత్‌ , నర్యవిత్‌ ఇత్యుచత 
ఇలి — సర్వవి దృువః, సర్వవి దృుపస్య భావః = 'సర్యవి దృువతా, 
తయా* = సర్వవిద్చువతయా. 

భావము : 

ఓ బుద్ధభగవానుడా! | బహ్మనిన్ను స్తుతి జేయుటయందు చాతుర్యమును 

జూపుటవలననే చతురములగు నాస్య ములు గలవా డాయను. అనగా నేర్పుగల 

ముఖములు గలవాడయెను అని యర్థము, కాని చతుర్ముఖములు గల్లియుండుట 

వలన జతుఠాస్యుడు కాలేదు. అర్హ సర్వజ్ఞుడవై న సివు వెలని యుండగా శివుడు 

సతో సర్యజ్ఞతావిషయమునందు బోటిపడుటవలన సీలక బ్ఞుడె యనగా కాలకూట 

20) 





806 


శ్రీహర్ష నైషథము 


విషమును దినుటచే సిలకణ్యు డుగాక యీ బోటీపడుటవలని కలజ్క_ముచే 
సీలకబ్బుడె. సర్వజ్ఞ బువుడుగా జెప్పబడుచు శితిక ణు డుగా నెర్పడెను. 


ప, వి. 


ఆరము; 
ధ్ర 


ధూమవత్‌ _ కలయతా _ యుధి _ కాలం - మైచ్చక ల్పశిఖినా - 
కరవాలం . కల్కినా _ దశతయం _ మమ . కల్క్టుం - త్వం - 
వ్యుదస్య - దశమావత రేణ,. 
ఈరెండు శ్లోకములతో గల్కిని సుతి చేయుచున్నాడు. 

తం=- నీవు, ధూమవక - పొగవలె, కాలః నల్లని, కరవాలం=ా 
క త్తని, యుధి == మేచ్చులతో నేర్పడిన యుద్ధమునందు, క అలయతా=ా 
ధరించెడి లేదా మృత్యురూపమైన ఖడ్గమును పొగవలె ధథరించెడి, 
కావుననే, మైచ్చకల్చశిఖినా, మచ్చ = పావులవంటి మైచ్చులకు, లేదా 
మేచ్చులతో సమానులై నవారికి, క ల్పశిఖినా — 1పలయకాలాగ్నియైన, 
కల్కనా == పదియవ .యవతారమైన కల్కిచే, మమ == నాయొక్క, 
దశతయం=--= పది యవయవములుగలిగిన, కల్క. ౦==పాపమును (పంచ 


జ్ఞ నేస్ట్రియములవలనను పంచక ర్మేన్టిియములవలనను గల్గుటవలన 
పాపమునకు పదియవయములని యర్థము) వ్యుదస్య == తొలగింపుము. 


" మరియు ఎవ్వడు తానే క ల్కియో యనగా పాపము గలవాడో అత డెట్టు 


ఇతరుల పాపమును దొలగించును? కల్కి యనగా విష్ణువుగాన 
పరిహారము. “ మచ్చక ల్పశిఖినా” యని యవతార్మ పయోజనము చెప్ప 
బడినది. 


సమాసములు : 


ధూమవత్‌ : ధూమ ఇప-- దూమవత్‌. 
మెచ్చ కల్ప నీఖినా : మైచ్భానాం మై మ్రేచ్చకల్పః?ిఖీ, 
తేన-- మచ్చిక ల్పశిఖినా. 


కల్చినా : కల్మ. మస్యా స్తితి==కల్కీ, తేన క ల్కినా 


దశతయం ; దశ అవయవాః యస్య తత్‌ -- దశతయం, తమా 
దశతయం. 


దశమావతరేణ : దశమళ్చాసౌ ఆవతరళ్చ _-=దశమావతరః, తేన= 
దశమావత రేణ 


ఏక వింశ సర్గ “ 807 


భానము : 

డీ భగవానుడా! నీవు పొగవంటి ఖడ్గ్డమునుగాని, మృత్యువు వంటి 
ఖడ్గమును కాని మేచ్చుల తోటి యుద్ధమున  ధరించినవాడవై 
యామైచ్చులను గాని, యామ్లచ్చులవంటి పాపులకు గాని, 
లేదా యామైచ్చులకంచటె నీచులై న వారికి గాని [పలయకాలవుటగ్నివై కల్కి 
యనెడి పదియవ యవతారము నె త్తితివి. అట్టి యవతారము నెత్తిన నీవు శాదశ విభ 
పాపములను సమూలముగా తొలగింపుము. ఆదళవిధములగు పాపము లేవనగా 
అందు మూడు కాయిక ములు: 1. దానము చేయబడిన వస్తువును స్వీకరించుట, 
£. యాగేయ పశహింసకల'ె భిన్నమైన హింస, 8. పరగ్రీగమనము; అందు 
వాచిక ములు నాలుగు విధములు: 1. కాఠరిన్యము, 2. అసత్యము, లి వెశన్యము, 
4 ఆసంబిద్ధ పలాపము; తద్‌ తనల మూడు విభములు గల్లియున్నవి: 
రక, దవ్య (గహణేచ్చ, 8 పరానిష్టచి న న, శీ. వ్యర్థముగా బరులపై 
దోషారోపణ, ఇవి యన్నియు గలసి పది విధములు, 

లేదా ఐదు జ్ఞానేర్యదియముల చేతను, న్చైదు క ర్మేస్ట్రియముల చేతను 
నేర్పడు పది పాపములు. లేదా! పదిమాసములు గర్భ మునందుండుఏవలన (బతి 
మాసమునం దేర్చడినట్టి పొపముల సమూహము. 


ప. వి. దేసినా - ఇవ _ యశసా - [భమతా - ఉర్వ్యాం - పాబ్బురెణ - రణ 
రేణుభిః - ఉచై్చః - విష్ణునా - జనయితుః _ భవతా _ ఆభూత్‌ _ 
నామ - విషుయశసః _ చ - సదర్థమి. 

అర్ధము : విష్ణాయశనః == ఆ పేరు గల్గిన, జనయితుః ==తం డికి, నామ=ా 
విష్ణువనెడి పేరు, రణరేణుభిః == యుద్ధమందలి ధూళులచే, ఉచ్చ్పైః = 
ఆధిక ముగా, పాణ్బురేణ == తెల్లనై న, తథా == అధే, ఉర్వ్యాం = భూమి 
యందు, భమతా = దుష్ట శిక్షణక్రై తిరుగుచున్న, విష్ణునా = వ్యాప 
కత్యము గల విష్ణవను 'పీరగల, దేపొనా == శరీరమును భరించిన, 
యశ సేవ _-- కీ ర్రిరూపముగల నీచే, విష్ట్ణయశసః == విష్ణయపడను 
సీతం డియొక్కం, నామ --- పేరు, సదర్థం = = చక ని, అన్వయము 
గలిగినదిగా ననగా సార్థకముగో నై నది. 


908 శ్రీహర్ష నైషథము 
సమాసములు : 
చెహినా : దేహః అస్య ఆ స్తీతి దేహీ, తేన _ దేహినా. 
విషుయశసః : విషయశ; యస్య సః = విషయశాః. తనం = విషు 
రు ఎ ణ ల ణ 
యశసః. 
రణరేణుఖిః : రణస్య రేణవః == రణరేణవః, తె 8 = రణరేణుభిః. 


సదర్ధిం సన్‌ ఆర్థం యస్య తత్‌ సదరం. 
థి 


భావము: 

ఓకల్కి. భగవానుడా! నీవు విష్టుయజడను వాని వ్యతుడవు. నీవలన 
నతనిపేరు సార్థక మైనది. ఏలయనగా నీవు యుద్ధ రేణువులచె తెల్లబడినవాడై. 
దేహమును డాల్చినవిష్షువెన యనగా వ్యాపకమైన కీ_ర్తియొక్క రూపనును 
గల్లినవాడవు, మరియు దుష్టశిక్షణకై భూమియందు (సమ్మరుటచేతను విష్షుఐె 
యనగా వ్యాపకుడవై తిఏ. అట్టి నీచే విష్ట్ణయజడను సీతం డియొక పేరు నీచే 
వ్యాపకమగు కీర్తిగలవాడను నర్గ మేర్చడుటచే నన్వర్థమైనది, 


ప, వి. సన్తమ్‌ - అద్వయమయే - అధ్వని _ దత్మాతేయమ్‌ - అర్జున 


యశో౭౬ర్జనవీజం _ నొమి . యోగ జనితానఘసంజ్ఞం - త్వాం - 
అలర్కభవమో హతమోర్క_ం స్య 


అర్థము: అవ్యయమయే = ఆడై కతరూపమైన,- అధ్వని== మార్గమునందు, అనగా 
ఐకాత్మ్యవాదమునందు, స్తం == ఉన్నటువంటి, (తథా == ఆపే) 
ఆర్జునయకో ఒర్జనవీజం, అర్జున = కా ర్తవీర్యార్జునునకు, యశః=కీర్తిని 
ఆర్జన = సంపాదించుటకు, బీజం == మూలమైన, (కా ర్తవీర్యునిచె 
నుపానింపబడిన దత్తాతేయస్వామి అతనికి లోకవ్యాపక మగు కీర్తి 
కలుగునని వర మిచ్చెను), యోగ జనితానఘసంజ్ఞం, యోగ == అష్టాంగ 
యోగనుచే, _ జనిత == ఏర్పడిన, అనఘ = పాపములేనివాడను, 
నంజ్ఞం = పేరుగలిగిన, ఆలర్మభవమోహత మో౭౬ ర్క, అలర్క- = 
శ్యతుధ్వజ మదాలసావ్ముతుడై న అలర్కుడను రాజునకు, భవమోహ 
సంసారమోహమనెడి, తమః = చీకటికి, అర్కం = నూర్యుడునై న, 


కా 


ఏక వింశ సర్గ 809 


రింతును. 


సమాసములు : 
అద్యయమయే : అవిద్యమానం ద్వయం యస్మిన్‌ నః == ఆద్వయః, 
ఆద్యయస్య వికారః = అద్యయమయః, తన్మిన్‌ = అద్యయమయే. 
అర్హునయళో౭౬ర్హ నవీజం : అర్జునస్య యశః = ఆర్జునయకః, అర్జున 
యశసః = అర్జనం = అర్ద్హనయశో ౬ర్హనం, అర్జునయశో౬ ర్షనస్య 
వీజం _- అర్జునయశో౬ర్హనటీజం, తత్‌ == ఆర్షునయకో = ర్దనబీజం. 
యోగ జనితానఘసంజ్ఞం * యోగేన జనితారాయోగజనితా. అనషు ఇతి 
సంజ్ఞ = ఆనఘసంజ్ఞా, యోగజనితా అనఘసంజ్ఞా యస్య సః== యోగ 
జనితానమసంజ్ఞః కండ యోగజనితాననుసం జమ్‌. 
అలర్భ్యభవమోహతమో=ర్క_మ్‌ : భవే మోహః, = భవమోవా,, 
అలర్క-న్య భవ మోహః=.అలర్మ_భవమోసాః, అలర్కభవమోహ ఏవ 
తమః = అలర్క- భవమోహతమః, అలర్క భవమోహత మసః ఆరు 2౫ 
అలర్క్మభవమోస తమో౭ఒర్క_ః, తం = అలర్క్మభవమోవాతమో౭౬ ర్క. 


భావము : 
జీవాత్మ పరమాత్మల క భేదము జెప్పెడి యద్వైత మార్గము నందున్న 
వాడును కార్తవీర్యార్షునకు జగ ద్వ్యాపక.మగు కీర్షి గలుగునట్ల్టు వర మొసంగిన 
వాడును నష్టాంగ యోగాభ్యాసముచే బాపములు దొలగుట వలన దేవతలచే 
“అనఘ” డను పేరు పొందినవాడును కతుధ్వజ మదాలసాషప పు తుడగు నలరు. 
నకు సంసాక మోహాన్షకారమును దొలగించుటకు నూర్యునివంటి వాడును నగు 
దత్తాాతేయుడవైన సిక వందనము. వె దత్తాత్రేయ స్యామికథ పురాణ 
(పనిద్ధము. 
ప. వి. భాను నూనుమ్‌ _ అనుగృహ్య - జయ _ త్యం - రామమూరిహత 
వృ్యతళహ పు పుతః, ఇన్ట్రనస్టన సమత మజఆి పి త్వాం - నౌమి -కృష్ణ- 
'నిహకతార్క- తనూజమ్‌. 


810 (బ్రీహర్హ నై షభము 


అర్ధము: హే విష్ణో! == ఓ విష్ణూ !, భాను నూనుం == సూర్యుని వ్యుతుడగు 
సుగీవుని, అనుగ్భహ్య == అన్ముగహించి, యనగా వాని యపహరించిన 
యతని భార్యయగు తారను మరల నతని కొసంగి రాజ్యాభిషేకము 
ద్యారా, కతార్జుని గావించి, రామమూర్తిహత వృ|తహ వుతః, రామ 
మూ ర్రి; రామావతారముబే, హత-- చంపబడిన, వ. తహ వు[తః= 
ఇన్దవుతుడగు వాలిని గల్లిన, త్వం == రాముడవై న నీవు, జయ= 
ఆంత టిని మించి వర్ధిల్లుము. కాన సీవు వన్దసీయుండవు. తథా==అ ఫ్రై, 
కృష్ణ | — క కృష వతారమె కత్రిన యో భగవానుడా ! . ఇన్బ్రనన్టన వం, 
ఇన్ట్రనన్హన = ఇం దుని ప్వుతుడై న యర్షును నికీ, సపక్షం --- మి[తుడును, 
(కావుననే) నిహతార్శ్క_తనూజం, నిహత = చంపబడిన, ఆర్క- 
తనూజం _ నూర్యవుతుని గల్లిన, త్వ్యాం=నిన్ను, నౌమి == నమస్క 
రింతును. ఎవ్వడు భానుపు[తుని ఆనుగహించునో అత డెట్టు భాను 
పు[తునికి మారకు డగును? గాన విరోధ్రము. ఇం[ద ప్యుతుని జంపినవాడు 
ఇంద వుకునికి మితు డెట్టగును? ఇందును విరోధము. కాని యిందుని 
ప్యతులలో నొక్కుడు అనగా నర్జునుడు  యన్నుగపాంపదగినవాడు. 
మరియొకడు అనగా వాలి శిక్షింపదగినవాడు, అత్హ సూర్యవుతులలో 
నొక ,శగు ను గీవుడు అనుగ హింపదగినవాడు, మరియికతగు 
కర్ణుడు శిక్షింపదగినవాడు. కాన నీ విభముగా నతని వృతులలో 
నొక్కాడు నిగపాలప దగిన వాడుగను మరియొక డను గహింప దగిన 


వాడుగ నుండుట వలన ఆందులో నొక్కురి సంహారము ఠామావతార 

మందును, మరియొకరి సంహారము కృష్టావతారము నందును జరుగుట 

చేతను విరోధ పరిహారము. ఇట్టి విరుద్ధ చరిత్రమును. గలిగియండుట 

వలన సీవు తెలియ శక్యము కాని పరమ పురుషడవై యున్నా వు. 
సమాసములు ; 


భాను సూనుం : భానోః నూనుః = థాను సూనుః, తం = థాను 
సూనుం. 

రామ మూదర్రిహత వృతహ ప్పుతః : రామస్య మూర్తిః == ఠామ 
మూర్తిః, రామమూర్త్యా హతః = ఠామ మూరిహతః, వృతం 


ఏక వింశ సర్గ 811 


హ స్తీతి చై వృతహాో, తస్య పుత్రః — వృతహ వ్యుతః, 


రామమూ ర్హిహతః వృతహ వృతః యేన సః == రామ మూ ర్తిహత 
వృతవావు తః. 

ఇన్ట ననన సపక్షం : ఇన్ష్రస్య నన్దనః = ఇని నన్దనః, ఇన నన్తనన్య 
సపక్షం == ఇన నన్దనస్య సపక్షః = ఇన్ట్రనస్షన సపక్షః, తం క్‌ 
ఇస్టం ననన సపక్షం. 

నిహతార్క్మ తనూజం : అర్క-స్య తనూజ == . ఆర్యతనూజః, 


నిహతః అర్కత నూజః యన నః -నిహతార్య- తనూజః, తం = 

నిహతార్క తనూజ, 
భావము : 

పె విధముగా దశావతారములను పర్ణించినవిదప భ క్రగతశయముచే మరల 
[తివ్మిక మ హరిహర బాలముకున్దాదులను నిరువదినాలుగు శ్లోక ములచే వర్ణించు 
చున్నాడు. ఓ విష్ణు! సూర్యుని పుత్రుడైన న్నుగ్రీవునిక్షై వాలిని వధించి యత 
డపహరించిన సు గీవుని భారకియగు తారను మరల నొసంగి యాత నికి రాజ్యూ 
భిషేకము గావించి యన్ముగహించితివి. ఈవిధముగా నీవు రామావతారమందు 
గావించితివి. ఈవిధముగా శిష్టరక్షణమును దుష్టశిక్షణమును గావించి యందరిని 
మించిన యోరామా! నీవు వర్థిల్దము, సీకు వన్దనము. 

డీ కృష్ణా! నవు ఇం|దునిపుతునకు మితుడవె యు=డియు నా యింద 
వుతునే వధించితివి. ఇట్లే సూర్యునివ్వుతుని అనుగ హించియు నాసూర్యవుతునే 
న్మిగహించితివి. ఇవి నీయెడ విరుద్ధములు. కాని యిర్మదుని ప్యుతుడ్తైన యర్జును 
నకును నీవుమ్మితుడవుగా నుండినను దీనికి పూర్వమైన రామావతార మునందునిందుని 
పుతుడై న వాలిని వధించితివి. కాన యగ భేదము చేతను నవశారభేదముచేతను 
విరోధపరిహారము. అట్లే సూర్యపుతుడైన న్నుగ్రీవు ననుగ హించియు నానూర్య 
వృతుడైన కర్ణుని న్మిగహించితివి. కాన సీవిరోధము సైతము అవతారభేద ముచే 
పరిహృతము. ఇట్టి విరుద్ధచరితములు గ లిగియుండుటవలన సీవెవ్వరికిని తెలియ 
శక్యముకాని పరమవురుషుడవు, కాన నీకు వననములు. 
ప. వి, వామనాత్‌ _ అణుతమాత్‌ - అనుజీయాః _ త్వం - తివికమతనూభృత 

దిక్క-ః, - వీతహింసన కథాత్‌ _ అథ . యుద్దాత్‌ - కల్కానా _ హత 

సమస్త _ నమః _ తే, 


812 ్రీవార్ష నైషధము 


అర్ధము: హేవిష్టో! = ఓవిష్ణూ!, ఆణుకమాత్‌ = మిక్కిలి కురుచనెన, 
వామనాత్‌ వూ వామనావతారమునకం టె, అను నెనుక, (తివ్మిక మతనూ 
భృత దిక్కుకి, త్రివిక్రమ మై (తివ్మిక మావకారము యొక్క, తనూ 
శరీరముచే, భృత == నింపబడిన, దిక 8 = దిక్కులు గలిగిన, త్యం = 
నీవు, బీయాః= అందరిని మించి వర్ధిల్దుము. (తథా==అథ్హై,) వీతపింస 
నకథాత్‌, వీత --తొలగిన, హింస నకథాత్‌ == జంతుహింసకు సంబం 
ధించిన వార్త గలిగిన, బుద్ధాత్‌ == బుద్దుని వలనను, కల్కినా - పదియవ 
యవతారమగు కల్కి. చేతను, హత సమన్త, హత ౫ చంపబడిన, 
సమస్త -- కలిమలముచే దూషింప బడిన నమస్త (పాణి సమూహము 
గల్గిన విష్ణూ 1, లే నీకు, నమః--వందనము. 

సమాసములు : 
అణు తమాత్‌ : అత్య న్లం ఆణు;-- అణు తమః, తస్మాత్‌ — అణు 
తమాత్‌. 
[తివికమ తను భృత దిక్యుః : త్రయః విక మాః యస్య సః ౫ 
(శైవిక మః, (తి వికమన్య తనూః == (తి విక్రమ తనూః, _తి విక్రమ 
తన్యా భృతాః దిశ; యస్య సః==తివిికమ తనూభృత దిక గక, 
ఏత హింసన కథాత్‌ : హింసనస్య కథా = హీంసన కథా, వీతా 
హింసన కథా యస్మాత్న్పః =ా వీతా పాింసన కథః, తస్మాత్‌ — వీత 
హింనన కథాత్‌. 
హత సమస్త: హతం సమస్తం యేన సః == హత సమన్తః, తస్య 
సంబుద్ధిః =హత సమ స్త! 

భావము | 
మిక్కిలి కురుచనెన శరీరము గల వానునావతారమునకు తర్వాత 

(తివి క మావతార మెత్తి యా శరీరముచే సమస్త దిక్కులను వ్యావించిన వాడవై 

యందరిని యతిశయించిన నీవు వర్శిల్దుము. అబే జంతుహింసకు సంబంధిం 


చిన వార్తయేలేని బుద్ధావతారము వలనను, తర్వాతి దశమావతారమగు 
కల్కి. చేతను కలిమలముచే దూషింపబడీన సమన్త (పాణికూటమును 
హీంసించిన వాడవైన సీకు వందనము. ఎవడు చాలా .కుజుచని శరీరము 


ఏక వింశ నర 18 


గలవాడో యతడెట్టు దిక్కుల నన్నింటిని తన శరీరముతో వ్యాపించును! 
అటే ఎవ్వడు పాంసాకథ లేనివాడో యతడెట్టు కలిమలదోష్మగన్తమగు 
పాణి సంఘమును వధింపగలడు? అని విరోధము. కాని యవతార 
భేదముచే పరిహారము. ఎవరికిని తెలియ సాధ్యము కాని చర్మిత కలవాడవు నీవని 
యర్థము. ఇచట వామనావతారము (తీవి క్ర మావతారము వర్థింవ బడినవి. 


వ. వి మార |తీవిక మ - పునీపహి _ పదే. తే _ కిం - లగన్‌ _ అజని- 
రాహుః _ ఉఊపాసత్‌ _ కిం-[పదక్షిణనక్ళత్‌ -భమపాశం జ జామృవాన్‌ _ 
అదిత _ తే..బలిబందే. 


అర్థము: హె్యతివ్మికమ! = ఓ తివి కమా!, (త్వం = నీవు] మాల==నన్ను, 
వునీహి = వవి తపటుచుము. తథా==అల్రై, తే=నీయొకు, పదే= 
( గగనమును వ్యావించిన 'వెకె_త్త బడిన ) పాదమునందు, గక 
తగుల్కొౌనినవాడుగా, రాహుః — నక్మతమాలకు మధ్యనున్న నల్ణ 
రాహువు, ఉపాసతక్‌ -- పాదరక్షగా, ఆజని కీం= ఏర్పడెనా యేమి? 
ఇంత టిగొప్ప శరీరమును ధరించెను. ఏలయనగా దానిపాదముయొక- 
స్థానమునందు ఆకాశ మందున్న యంతటి రాహువుపాదరక్ష యాయిను. 
( తథా==అమే ) (పదక్షిణనకృత్‌, ప్రదక్షిణన == (భగవన్తునికి 
గావించెడి షోడళశోపచారములలో పదునై దవదగు) నుపచారమును, 
కక్‌ -- కావించెడి, జామవాన = విలుగుబంటరాజును | బహావ 
లి బి స యల శ్ర 
తారమునగు జాంబవతుడు, బలిబంధే = బలిఐంభనమును నిమిత్తము 
గావించుకొని, తే నీకు, (భమపాశం౬|భమ = పర్మిభమణరూప మైన, 
ఒకరిని మరియొకడు  బంధింపబూనినప్పుడు మరియొక తతనికి కట్టు 
(లాటి నిచ్చును. ఇచ్చట భగవన్తుడు, బలికి వాగ్భంభమునే గా వించెను. 
కాని రజ్జుబంధనము గావింపలేదు. అయినను లోకమునందు “బద్ధ 
డనెడి (ప్రసిద్దివలన బన్దనశబ్రభలమువలన కవి పాళశశబ్రమును [పయో 
ధ్‌, ధ ద ద 
గించెను, జామృవన్తు డవుడు |త్రివి|క మునకు షోడళోపచారపవూజను 
గావించెను అని (వసిద్ధి. అందులో (ప్రదక్షిణము పదునై దవ 


814 (శ్రీహర్ష నైషథము 


యుపచారము. అది వర్తులముగా [(భమణాకారపు రజ్జువునిచ్చెనా యని 


భావింపబడినది. 


సమాసములు : 
(తివ్మికమ : త్రయః విక మాః యస్య సః = తీవిక్ర మః, తస్య 
సంబుద్ధిః == హె తివ్మిక మ, 
(పదకిణనకృత్‌ : (పదక్షిణనం క రోతీతి = |పదక్షిణనకృత్‌ 
బలిబ నే : బలేః బన్ధః == బలివిన్థక, తస్మిన్‌ = బలిబనే. 


భావము: 


ఓ తివి క్రమా! నన్ను పవితుని గావింవుము. నీపాదము వపకెత్తబడినదైై 
యాకాశమునంతయు వ్యావించగా నక్షత నముండలమునందు తమ్మోగహమైనందు 
వలన, నల్పగనున్న రాహువు నల్లని సీపాదుక గా నేర్పడెనా యేమి! స్వామీ! 
నీవెంతటి గొప్పశరీరము నె త్తితివో! కానిచో రాహువంతటివాడు ఏకు పాదరక్షగా 
నేర్పడునా? రాహువెట్టు నలుపో పాదరక్షయ నలుపుగదా! మణియు 
నాన మయమునందు [బహ్మావకార మై నెలుగుబంట్టకురాజై న జాంబవన్తుడు 
నీకు షోడశోపచార పూజ చేయుటకు మొదలిడి పదునైదవ యువచారమైన 
యాత్మ [పదక్షిణమును చేయగా. దొడంగాను, వర్తులముగా దనచుట్టు తాను 
తిరుగుట యను న్మాపదక్షిణము బంధనపాశము వలె నుండ గౌ నా ప్రదక్షిణమునే 
నీకు బలిని బంధింప పాశము నొసంగెనా * యని భావింప బడినది. (తివ్మిక 
మావతారకాలమునందు జాంబవన్తుడు (తివి క మునికి ష్రోడశ్రశోపచార పూజను 
సల్సెనని ప్రసిద్ధి. 
గమనిక: రికి మొదలు 92 వరకును గల ఖోకముయి నారాయణభట్టుచే 
వ్యాఖ్యాత ములు. అందువలన నవి యిట చేర్చబడి యాతని వ్యాఖ్య 
ననుసరించి వివరింప బడినవి. 
అర్థచ[క్రవపుషాద్దన బాహూన్‌ 

యో౬లునాత్‌ పరశునాఒథ సహస్రమ్‌! 
తేన కిం సకల చక వితానే 
బాణబాహు నిచయేఒఇ్బుతి చిత్రమ్‌. 83 


0% 


ఏక వింశ సర్గ 815 


పు అర్ధచ్య య. = అర్జున బాహూన్‌ _ యః - అలునాత్‌ _ పరశునా - 
అధ - సహ|సమ్‌ -_ తేన = కిం - సకలచ క వితానే - బాణబాహుని 
చయే - అక్బుతి - చితమ్‌. 


అర్థము : హే విష్షో!=! ఓ విష్ణూ! యః - ఎవడు, నీయొక యవతార మో, 
సః == ఆ పరశురాముడు, అర్ధచ్మక వపుషా = అర్ధ చక ము వంటి 
యాకారము గలిగిన, పరశునా= గొడ్డలిచే, సహసం = వేయి సంఖ్యలు 
గల, అర్జున బాహూన్‌, అర్జున జ్‌ కార్త ఏర్యార్దునుని యొక్క కడిమి 
చెట్టుయొక్కం, బాహూన్‌ -_ భుజములను, అథ == సమగ ముగా. 
ఆలునాత్‌ = నరికెను, అథ=విదోప, తేన=-ఆ, భవతా= కృష్ణావతార 
మెత్తిన సీచేతు సకల చక్ర విలూనే, సకలా పూర్ణమైన, చక = 
చ కాయుథముచే, విలూనే = తెగ గొట్టబడిన, బాణబాహునిచయే, బాణ=ా 
బాణాసురునియొక ౪, బాహు = భుజములయొక్క-, నిచయే = 
సమూహమునందు, (బాణ గోరంటచెట్టయుక్క-) బాహు = భుజముల 
వంటి కొమ్మ లయొక , నిచయే = సమూహమునందు, చిత్తం = 
జనుల చిత్తము, కిం. ఏమి? వ తరణ ఆశ్చర్య మును, ఆజ్బాతి = 
పొందును. ఇందు ఆశ్చర్యము లేదు. కడిమి చెట్టు కొమ్మలు 
బెగ గొట్టినవాడు గోరింట కొమ్మల వెగగొట్టినచో నాళ్చర్యము లేదు. 
కడిమి కొమ్మలు పెద్దవి, గోరంట కొమ్మలు చిన్నవి; గాన 
పెద్దవానినే తెగగొట్టిన వాడు చిన్న వాసిని బెగ గొట్టలేడా? యని యర్థము. 

సమాసములు : 
అర్థచ క వపుషా : చకస్య అర్ధం =. అర్థచ[క్రం, అర్ధచ్య కం = వపుః 
యస్య సః== అర్ధ చక్ర వవుః, తేన = ఆర్ధ చక వవుషా 
ఆరున బాహూన్‌ : అర్జునస్య బాహవః -- అర్జునబాహవః, తాన్‌ = 
అర్జున బాహూన్‌ 
సకలచ[క విలూనే : సకలం చ తత్‌ చక్రం చ = సకలచ|క మ్‌, 
సక లచ|కేణ విలూనః = సక లచ్మక విలూనః, తస్మిన్‌ = సక లచ క 
విలూనే. 





916 శ్రీహర్ష నై షథము 


బాణ దాహు నిచయే : బాణస్య బాహవఃా బాణబాహాపః, బాణబాహూ 
నాం నిచయః, బాణబాహునిచయః, తస్మిన్‌ = బాణబాహునిచయే. 


భావము న 


రు విష్ణూ! నీవే మజియొక యవకారమైన పరశురామస్వామివై అర్ధ 
చ కాకారవు గ య్యడగొడ్డలిచే కార్తవీర్యార్షునునియొక వేయిభుజములను 
దెగ గొట్టగా పూర్ణమైన, చ[క్రాయుభము బాణాసురుని భుజసమూహమును నరకుట 
యందు ఆశ్చర్య మేమున్నది? వరశురాముడు ఆర్థచ క్ర ముతో కార్తవీ వీర్యార్దు 
నుని వేయి భుజములను బెగగొదైను. మరియు కడిమిచెట్టయొక్క వేయి 
కొమ్మలను బెగగొ బిను. కృష్ణ భగ వానుడు పూర్ణచ| కముతో బాణాసురుని భుజ 
సమూహము ననగా కొన్ని భుజములను దెగగ్గొప్టైను. మరియు గోరంట చెట్టు 
యొక్క కొమ్మల సమూహము ననగా గొన్ని కొమ్మలను దెగగొ ట్రైను. కాన 
నిట నేమి యాశ్చర్యము లేదని యాశయము. 


శో పాజ్బాజన్య మధిగత్య క రేణా 
పాం చ జన్య మసురానివ వకీ 
చేతనాః స్ట కిల పశ్యత కిం నా౬ 
పోలి మయి ము కృవిరోధః 94 


we పాఖ్బజన్యం న అధిగత్య - కరేణ - అపాం -చ - జన్యం - 
అసురాన్‌ _ ఇవ - వీ - చేత్రనాః _ స్ట - కం - పశ్యత _ కీం-న.. 


ఆచేతనః . అపి. మయి - ము క్రవిరోరః. 


అర్థము : హె విష్ణో! డీ విప్లూ!, క రేణ ఎడమ చేశెతో, పాజ్బజన్యం == 
పాంచజన్యమనెడి కంటు (దక్షిణీన)క రేణ = కుడిచేతితో, అపాం దా 

ఉదక ములకు, జన్యం === ఉత్పన్నమైన పద్మమును, అధిగత్య = పొంది, 

అనగా ధరి-చి, ఆనురాన్‌ -- రాక్షసుల నుద్దేశించి, వక్షీవ = చెప్పుచు 
న్నావో యనునట్టున్నావు. ఏమి యనగా, హే అనురాః =-ఓ రాక్షసు 
లారా!, చేతనాః-- చైతన్య వనువులుగా, స ఉన్నారు, (కావుననే) 
పశ్యత = చూడుడు, అచేతనోఒపి -- జడమైనను పాజఖ్బుజన్యః == 


ఏక వింశ సర్గ §17 


పాజ్బుజన్య మను శంఖము, అపాంచజన్యః = ఉదక ముల కుత్పన్న మెన 
పద్మము. మయి = నాయెడ, ముక్తవిరోధః, ముక్త == విడువబడిన, 
విరోధః == వైరము గల్లినదిగా, న కిం == ఉండలేదా యేమి? కావున 
నచేతనములగు పాంచజన్య ములు మున్నగునవి విరోధము లేక యుండగా 
మీరును ననగా చైతన్యము గల్గిన మీరును నాయెడ వైరము లేక 
యుండుడు. ఆట్టు కానిచో చేతనుడగు శంథాసురునికి వలె మీకును మరణ 


మేర్పడ గలదు. 


సమాసములు ; 


పాఇఖ్బజన్యం : పజ్బాజనే భవః పాజ్బాజన్యః, తమ్‌ = పాజ్బాజన్యం, 
అచేతన; : న చేతన - అచేతనః, 
ము క్రవిరోధః ; ముక్తః విరోధః యేన సః -- ము క్తవిరోథః. 


9 


భావము : 


క్రీ విషమా! ఎడ మచెత పాంచజన్య మను శంఖమును, కుడిచేత నుదోక ముల 
యందు ఉద్భవించిన పద్మమును నీవు ధరించి, రాక్షనులను గూర్చి ముట్టు 
చెప్పబోవుచున్నట్లున్నావు. ఎట్టనగా -&ఓ రాక్షనులారా! మీరు చైతన్య 
వస్తులుగా నున్నారు. కావుననే చూడుడు. చైతన్యము రని పాంచజన్య మనెడి 
శంఖము ఉదకముల యందు బుట్టినందు వలన అపాంచజన?+మైన పద్మము 
నావిషయమున వై రము లేక యున్నవి. ఇక చె తన్యము గల మీరును వానివ 
విరోథములేక యుండుడు. అట్టు లేక విరోభమును వహించినచో చేతనులగు 
శంఖాసురుడు మున్నగు వారికి బట్టిన గతియే మీకును ఐట్టును. అనగా మరణము 
గలుగునని యాశయము, 


కో. తావకోరసి లసద్వనమాలే 
(శీఫలద్యిఫల శాఖిక యేవ 
సీయతే కమలయా త్యదజ(స 
ధ్‌ 
స్పర్శ కజ్జకిత యోత్కుచయా చ 95 


818 శ్రీహర్ష నైషధము 


య 


ప. వి. కావకోరసి _ లసద్వనమాలే క [శీఫల _ద్విఫల శాఖికయా - ఇవ = 
స్టీయలే-క మలయా మై త్యదొజ[స స్పర్శ పట్‌ ఉత్కుచయా-చ. 


అర్ధము: హే నారాయణ = bse త్వదజ[సన్పర్శక జ్ఞకితయా, 
త్వత్‌ = సీయొక్క-, అజ్మస = నిరంతరపు, న్పర్శ = స్పర్శచే, 
కబ్బకితయా = సాత్విక భావముచే పలకలు గల్లినదియు (కజ్దకములతో 
గూడినదియును) తథా = అవ్రే, ఊత్కుచయా, ప = ఉన్నత ములై న 
కుచయా = SHER. కమలయా = లక్ష్మిచే, లసద్వనమాలే, 
లసక్‌ == శోభించెడి, వనమాలే == అరణ్య కుసుమమాలయును (వన 
పం_క్తియును) కలిగిన, తావకోరసి, తావక == సనీకు సంధించిన, ఉరసి 
వక్షఃస్థలము నందు, శీఫల ద్విఫల శాఖికయా ఇవ, గ్రీఫల = బిల్వ 
వృక్షము యొక్క, ద్విఫల = రెండు పండ్లు కల్టిన, శాఖికయా ఇవ -- 
కొమ్మచేతనో యనునట్లు, స్థీయతే = ఉండబడుట (ఏర్పడు చున్నది.) 
నమాసములు : 
తావకోరసి : తవ ఇదం = తావకం, తావకం చ తత్‌ ఉరశ్చ = 
తావకోరః, తన్మిన్‌ —_ తావకోరని, | 
లసద్యనమాలే ; చనస్య మాలా  వనమాలా, లస స్తీ వనమాలా 
యస్మిన్‌ తత్‌==లసద్వినమాలం, తస్మిన్‌ == లసద్వనమాలే. 
| (శీఫల పాత. ద్వే చ తేఫలేచ -- = ద్విఫలే, (శీఫలస్య 
ద్యిఫలే యస్యాం సా సా = (్రీఫల ద్విఫలా, | శీవలద్విఫలా చ సా శాఖికా 
చ= శీఫలద్యిఖలశాఖికా, తయా = కీఫల ద్యిఫల శాఖికయా. 
త్యదజ[స స్పర్శ కణకితయా : ఆజ సం స్పర్శః = అజ స స స్పర్శః, 
తవ అజ్మస స్పర్శః = త్వదజ్యస స్పర్శః, త్యదజన స్పర్శేన కజ్దకా 
అన్య సక్షాతా ఇతి= త్వదజ(స స్పర్శ కజ్దకితా, తయా = త్వదజ్యస 
స్పర్శ క జ్ఞకితయా. 
భావము : 
ఓనారాయణా! సీవు నిరంతరము తాకుటవలన పులక ములతో గూడిన 
దియు (కబ్బక ములతో గూడినదియు) నగు లక్ష్మి యున్నత_న్రనములు గలదై 


ఏక వింశ సర్గ 9819 


వనమాలతో గూడిన నీ వక్షఃస్థలము వై నుండుట గాంచినచో రెండు ఫలములతో 
గూడినదై వనమాల మధ్యనున్న బిల్వవు కొమ్మవలె శోభించు చున్నది. ఊన్నత 
స్తనములతో గూడిన యామెయొక్క- శరీరము రెండు ఫలములతో గూడిన 
బిల్వవు కొమ్మగను, నీ కజ్బములోని వనమాల వనపంక్తీగను భావింప బడినవి. 
శరీరమందలి రోమాంచములు. బిల్వశాఖ యందలి కణ్బక ములుగను భావింప 
బడినవి. 


క్లో, త్యజ్యతే న జలజేన కర స్తే 
శికితుంసుభగ భూయ మివోవైైైః। 
ఆననఇృు నయనాయిత బిమ్బృః 
సేవతే కుముదహాసకరాంళుః ॥ 96 

ప,వి, త్యజ్యలే _ న _ జలజేన _- కరః - తే - శిక్షితుం - సుభగభూయం. ఇవ = 

ఉచైః, = ఆననం .చ- నయనాయిత బిమ్బః; _నేవతే _ కుముదహాస 
కరాంకుః., 

అర్థము: హేవిష్ణో! = ఓ' విష్టూ!, జలజేన=- పద్మ ముచే, ఉచ్చైః== గొప్పదైన 
నుభగభూయం = సొభాగమును అనగా కోమలత్వర క్తత్వాది 
రూపమగు సౌభాగ్య మును, శిక్షితు మివ నేర్చుకొనుటనో యనునట్లు, 
తే నీయొక్క, కరః = హస్తము, నత్యజ్య లే == విడువబడుటలేదు. 
(తథా = అటే) నయనాయితబిమృః, నయన = నియొక్కం; ఎడమనేత 
ముగా, ఆయిత = అచరించెడి, బిమ్బః = మండలము గలిగిన, కుముడ 
హాస కఠాంశుః, కముద--కలువలకు, హాస నవ్వును, అనగా వికాస 
మును, కర = చేయునట్టి, అంశుః == కిరణములు  గల్లిన చం|దుడు, 
ఉచెః= గొప్పదైన, సుభగ భూయం = సౌభాగ్య మును, ిక్షితుమివా 
నేర్చుటకో యనునట్లు, ఆననణ్బ = ముఖమును, సేవతే=ఆ|శయించు 
చున్నాడు. పద్మము సౌకుమార్యము మున్నుగ సౌభాగ మును, 
చందుడు కళజ్కరాపిత్యము మున్నుగ సౌభాగ్యమును నేర్చుటకో 
యనునట్లు నీహృస్తమును, నీముఖమును సేవించుచున్నారు. గురుసేవ 
వలననే విద్య లభించును గదా! 


820 శ్రీహర్ష నెషధ్రము 
సమాసములు : 
నుభగభూయం : నుభగస్య భావః == సుభగ భూయం, తత్‌ = 
సుభగ భూయం, 
నయనొయిత విమ్బః : నయన మివ ఆచరితః -- నయనాయిత;, 
నయనాయితః బిమృః యస్యసః = నయనాయిత బిమృః, 
కుముదహిాస కరాంశుః ; కుముదానాం హాస = కుముదహాసః, 


కుముదహానం కురం సతి = కుముద హాస కరాః, కుముదవహాసంకరాః 

ఆఅంశవః యస సః - కుముదహాసక రాంశుః, 
భావము ; 

ఓ విష్ణూ! పద్మము కోమలత్వము ర_క్తత్వము మున్నగు సౌభాగ మును 
నేర్చటకు నీచేతిని విడచుటలేదు. సీయెడమకన్నుగా నాచరించునట్టి మండలము 
గల్గిన చందుడు కనిష్కలంకత్వము మున్నగు సౌభాగ్యముత నేర్చుట్నకె 
నీముఖమును సేవించుచున్నాడు. 
కో యే హిరణ్య కశిపుం రిపు ముచ్చైః, 

రావణం చ కురుపీర చయం చ | 
హన హనస్తు మభవం _స్తవ యోగా 
సేనరస్యచ హరేశ్చ జయ స్ర్తి ॥ 97 
పవి. తే - హిరణ్యక శివుం - రిపుం-ఉచైైః - రావణం _చ. కురువీరచయం - 
చ _ హన్త హన్తుం - అభవన్‌ - తవ- యోగాః - తే _ నరస్య-చ - 
హరేః _ చ _ జయ న్స. 
అర్థము: హెవిష్టూ! = ఓవిమ్లా!, ఉచై్చః = గొప్పవాడైన, రిపుం- శతువైన, 
హిరణ్యక శిపుం==హిరణ్యక శివుడను రాక్షసరాజును, రావణంచ == రావణా 
సురుని, కురువీరచయం చ, = దుర్యోభనుడు మున్నగు కౌరవులసంఘ 
మును. హన్తుం==చంవుటకు, (క మేణ) =వరుసగా, నరన్య చ= 
మనుష్యునియొక్కయు, హరేశ్చ == సింహముయొక్మాయు, మనుష్యాకార 
సింహాకార ముల యొక్క-యసీ యర్థము. నరస్య చా మనుష్యాకారము 


ఏక వింశ సర్గ spa 


గల రామునియొక్కయు, హరేశ్చ == వానరరాజగు సు, గీవుని 
యొక్కయు, నరవానరులయొక్క యని యర్థము. (తథా= అసె) 
నరన్య చ = అర్జును నియొక్కయు, హరేశ్చడా కృష్ణునియొక యు. నర 
నారాయణులయొక్క యని యర్థము. యేవ, యోగాః=జవంబంధ 
విశేషములు గలవో, దేవాముతోడను, వ్య క్రిత్వముతోడను,  నేర్పడిన 
కలయిక లేవి, అభన్‌ - కలవో, హన్త-= సంతోషము, తవా సీ 
వక్‌ తే అవి, జయ ని == అన్నింట నతిశయించి యున్నవి. కాన 
వానికి వన్ష్హనములు. ఆందు హిరణ్యక శివుని వధించినపుడు నరనసీంహులకు 
శరీరసంయోగ ము. రావణ సంహారనుందు రామ సు గీవులనెడి నరవానర 
వ్య కులకు సంయోగము, కురువీరసంఘమును సంహరించుటయందు నర 
నారాయణులను వ్య కులకు సంయోగము. 


కురువీరచయం : కురవశ్చ తే వీరాశ్చ=-కురువీరాః, కురువీరాణాం 

చయః -కురువీర చయః, తండా కురువీర చయం. 
భావము ; 

ఓ విష్ణూ! గొవ్పళ|తువై న హినణ్యక శివుని, రావణాసురుని, దుర్యోధనాది 
కురువీరసంఘమును చంవుఓకు క మముగా మనుష్యునియొకయు సింహము 
యొక్కయు నరవానరుల యొక్కయు అనగా రామునియొక్కయు సువుని 
యొక్కయు నరనారాయణులయొక్కయు , నగా నర్జునకృషులయొక్క- 
దై హికములును వైయ,క్తికములునగు సంయోగము లేవి యేర్చడినవో ఆ సీ 
యొక్కసంయోగ ములు అన్నింటిని అతిశయించి జయించుచున్నవి. అట్టి సంయోగ 
ములకు వందనము. 
శ్లో, కేయ మర్పభవతా భవతో హే 

మాయినా నను భవః సకల స్వమ్‌ | 
శేషతా మపి భజన్త మశేషం 
వేదవేదనయనో హి జనస్వామ్‌ ॥ 98 
21) 


విత్త శ్రీహర్ష నై షధము 


ప, వి కా - ఇయం - అగ్గభవతా _ భవతా_ఊహే_మాయినా. నను -భవః - 
సకల$ః _ త్వమ్‌ _ శేషతాంి _ అపి _ భజ న్తం _ అశేషం _ వేద - 
వేచనయనః _ హొ - జనః - త్వాం. 


ఆర్హము: By విష్ణూ! == ఓవిష్ణూ!, మాయినా పై మాయ గలిగిన, వవతా=- నీచే, 
యొక్కయు భవముుక్కుయు అనగా క క సంసారము 
య్రైక గ్రాయు నర్హభాగ ముగా నుండుట, లెదా, అర్థ = అర్థభాగి మః 

భవా శివుని గలిగియుందుట అనగా హరిహరత్యము, అర్థ 

సంసా రత్యము, ఊ హే -- వహింపబడినది. (ఇది య క్తమగాదని 
యర్థము) పహె__ ఏల యనగా, నను = ఓయీ! సక లః =-సల పూర్ణుడై న, 

— వుడు, నంనారము, తరం నీవే, (తథా = అర్రే), చః 

ధా 

నయన: -- వేదములనే గెత్రములుగా కల్షిన అనగా వేదమును నేర్చినట్టి 
౧ ట్‌ 

జనః జనము, శేషతామకః. == అన ననాగత్వమును, ఉపయుక్తమైన 
దానికి మిగులుగా నుందుటను, భజ న్త మవి=- పొందుచున్నను, త్యాం= 
నిన్ను. ఆ శేషం  శెషనాగునిక ఆ టె భిన్నునిగ ను, సర్వమునై నవానినిగను. 
చెద తెలియు చున్నవి. “పురుష ఏవేదగ్‌ం స సర్వం” మున్నగు _్రతులే 








అర్హ భవతా :భసస్య అర్ధ ౫ = అర్ధభపః, అర్హ భవస్య భావః ఆర్గభవతా,. 
లేదా అర్ధః భవః యస్యసః == అర్హభవః, అర్హ భవస్య భావః == అర్ధభవతా. 
శేషతాం : శేషస్య భావః _ శేషతా, తాం- శేషతామ్‌. 
అశేషం : న శేషః = ఆఢేషః, తం= అశేషం 
వేదనయనః : వేదః నయనం యస్య సః == వేదనయనః 

భావము : 
ఓ విమ్లూ! మాయావి యగు నీవు ఎంత విచిత్రమైన అర్థభవతను వహించి 


కివి? అనగా శివుని సగపాలును సంసారవు సగపాలును లేదా సగము శివుని 
కలిగియుండుటను ననగా హరి హరుడుగా నుండుటను సగము సంసారము గల్లి 


ఏక వింశ సర్గ 828 


యుండుటను వహించితివి. ఇది యుక్తముగాదు. ఏలయనగా ఓ విష్ణూ! నంపూర్ణ 
మైన శివుడును సంపూర్ణమైన సంసారమును నీవ! అద్ద దవన న్మేతముగా 
గలిగిన జనము అనగా వేదమును నేర్చిన జనము నిన్ను శేషనిగను ననగా నన్నన్ల 
నాగునిగను (శేషమైన వానినిగను)నున్న నిన్నునశేషనిగను ననగా సర్వస్వరూవుని 
గను (శేషముకాని వానినిగను) తెలిసికొను చున్నది. “పరుష ఏ వేడగ్‌ం 
సర్వం” అను [శుతియు నీ సర్వమంతయు వురుష స్వరూపముగా జెప్పుచున్నది. 
ల్లో, (పాగృవై రుదగుద గృవగుమా 
న్ముక్తియుకక్తి విహతా విహతావత్‌ । 
నాఒపర 8 స్ఫురతి కస్యచనా౬పి 
త్వత్సమాధి మవధూయ సమాధిః । 9. 
ప. వి, | పాగ్భవై 8, ఉదగుదగ్భవగుమ్మాత్‌ , ముక్తి యు క్రివిహతా, ఇహ - 
తావక్‌ _ న-అఆపరః - స్ఫురతి _ కస్యచన _ అవి - ర్యతృమాధిం - 
అవధూయ - సమాధిః, 


ఆర్థము వ హే విష్ణో? = ఓ విష్ణూ, (పాగ్భవై g— పూర్వ పూర్వ జన్మ ములయం 
దార్జించిన కర్మ ములచే, ఉదగుదగ్భవగుమ్మాతి , ఉదగుదక్‌ =.డీత్త 
రోత్తములగు, భవ ా జన్మ ములయొక్కా, గుమాత్‌ న సమ్పాదనము 
వలన, అనగా జన్మ పరంపరల నెత్తుట వలన నని యర్థము. ఇహ-- ఈ 
సంసారమునందు, ముక్తి యుక్తి విహత, ము క్రి= మోక్షముయొక ,_, 
యు క్రి=-|[పా ప్రీకి, విహతా = విఘ్న విషయము నందు, అనగా కర్మ 
క్షీణించి నందువలన నాత్యంతిక దుఃఖనివృ త్రి యన బడునట్టిదియు లేదా 
యనిద్యానాశరూపమగు . మోక్షమునకు _పతిబన్ల మేర్చడినచో నని 
యర్థము. త్యత్సమాధిం, త్వత్‌ =నీ యొక్క; సమాధిం = ధ్యానమును, 
అవధూయ = వదలి, కస్య చనఅపి== ఏయా చార్యునకును, అపరః = 
మరియొక, సమాధిః=- సమాధానము, న స్ఫురతి == తోచదు. పూర్వ 
వూర్వ జన్మముల యందు సంపాదించిన కర్మలచే నుత్తరోత్తర 
జన్మములు గలుగుట వలన మోక్షమునకు భంగము గలుగుచున్నది. 
ఆ జన్మల యందు, నిన్ను ధ్యానించినచో ప్ర దర్శనము గలిగి దానిచే 


విశ స్త se 
శ్రీహర్ష నై షథము 


పూర్వ కర్మలు నశింపగా బీవడు మోక్షము బడయునని త త్యవేత్తల 
సిదానము. “ఛిదంతే హ-దయ నికో యని శాస్త్రము గూడా నటే 
థ--* ఓ చ అ ౧ 


చెప్పుచున్నది. 
సమాసములు ; 
(పాగ్బువైః : (పాగ భన ప్రేతి — వ 
ఉదగుదగ్భవ గువ్వూత్‌ $ ఉదబ్బశ్న టి కట? చ = జా ఉదగుదబ్బః, 
ఆద సతు ర్‌ వాలా ఉదగునగ్భవాః, తక దగ్భవానాం గుమృః= 


a] 


ఉదగుదగ్భవ గుమృః, తన్మాత్‌ పా ఉదగుదగ్భవగుమ్బాతి . 


ముకి యుక్తి విహతౌ: ము_క్లేః యృక్తిః = ముక్తి యుక్తి, ముక్తి 

యు _క్టేః విహతిః == ముక్తియు క్తి విహతిః, తన్యాం = ముక్తియు క్రి 

విహతౌ 

త్వత్సమాధిం : తవ సమాధిః = త్వత్సమాధిః, తం = త్వత్సమాధి౨, 
భావము ;' 


ఓ విషూ! పూర్ణ పూర్ణ జన్మముల యం దారించిన కరములబే 
ణ జు €& 
నుత్తరోత్తర జన్మము లేర్పడు చున్నవి. కాన నీ సంసారము నందు ముకి 
పా పికి భంగ మేర్పడినవుడు, నిన్ను ధ్యా ఎనించుట తప్ప మరియొక మార్గ 
మెవ౫కిని తేదు. మోక్ష మనునది సకల ప్రశఖమల వినాశ మనియు లేదా అజ్ఞాన 
వినాశ మనియు చెప్పుబడంచున్నది. పూర్వా పూర్వ జన్మముల యంవలి కర్మము 
లచే నుత్తరో త్తం జన్మము ఆర్పడునపుడు ముక్తికి భంగము కలుగును. కాన 
నట్టి సందర్భమున నిన్ను ధ్యానింది ని సాక్షాత్మారము ఐడ సినచో నాక ర్మ 
యంతయు శ్నీణమె జీవుడు ము _క్తిని బొ -దునని.త _్ర్వజ్ఞుల సిద్ధాన్రము, కావుననే 

“ఛిద్యతే హృదయ (గసన్ధిః' యని శాస్త్రము చెప్పుచున్నది. 
ల్లో ఊర్థ్వ దిక్క-దలనాత్‌ ద్విరకార్షీః 
-కిం తనుం హరి హరీ భవనాయ। 
కించ తిర్యగభినో నృహరిత్వే 
క స్స్యత_న్ల) మను నన్వనుయోగః ॥ 100 


ఏకోవింక సర, 


సలి 
సః ఊద్ధ్వదిక్క- దలనాత్‌ _ ద్విః - అకొర్ష్‌ః - కీ _ తను. _ హరి వాది 
భవనాయ = కిం _చ . తిరంక్‌ = అభినః _ నహరిత్వ 


కశ _ 
స్వత నం - అను _ నను _ అనుయోగః. 


అర్థము; హే వష్టో! == ఓ విష్ణా !, వారి హరీ భవనాయ, విష శంకరుల మిళిత 
మగు శరీరమును బర్మిగ హించుటకై , ఊర్థ్వదిక్క- == వైదిక్కు గలిగిన, 
యనగా వై భాగము గలిగిన, అనగా కాలినుండి తలవరకును నెడము 
(పక ్మకును గుడి పక ,-కును, దలనాత్‌ --నగము సగముగా విభాగము 
వలన ననగా నొక్కదెవామునే వైనుండి [కిందివరకును విభజించుట 
వలన, కిం--ఏల, తనుం = శరీరమును, ద్విః — రెండుగా, ఆనగా 
సంపూర్ణ దక్షిణ భాగ మందు హరి రూపము గలదిగను, సంపూర్ణ వామ 
భాగమునందు హరరూపము గలదిగను, ఆకార్షిః = చేసీతివి. ఆనా 
హరిహర రూపమును ధరించుటకు ఎట్టు వాదముల ను-డి తలవరకును 
శరీరమును విభజించితివని యర్థము, మరియు నెందులకు, నృహరిత్వే =- 
నరసింహభావమునందు, తనుం=శరీరమును, తిర్యక్‌ యథా తథా= 
అడ్డముగా, ఆభినః == భాగించితివి, కంఠమునకు దిగువభాగమును 
నకరూపముగను వెభాగ మును, సి.హరూపమును, విభజించితివి. నను== 
ఓ విప్పూ ! స్వతన్తు)డై న వురుష (శేషుడవైన నిన్న, అను= ఉద్ద=చి, 
క8(ముందు చెప్పిసట్టి) టమ, అనుయోగ £ = |పశ్న, స్వత న్తైెంచ్చ 
గలిగిన పరమేశ్వురుని విషయమున ఏల యిట్లు చేసితివి? ఏల యట్లు 
చేయకపోతివి ? అని [పళ్న తగదు. ఆతడు స్వేచ్చతో తాను కోరిన 
దానిని జేసికొనగలడు. కాన నతని విషయమున నెవ్వనికిని నెటువంటి 
(పశ్నకును నవకాశము లేదని యర్థము. 


ఊర్థ్వదిక్కదలనాత్‌ : ఊళద్ధ్వా దిక్‌ యస్య తత్‌ = ఊర్ధ్వ్యదిక సం, 
ఊర్థ్య దిక్యుం చతత్‌ దలనం చ == ఊర్థ్వ; దిక్క-దొలనం, తస్మార్‌ == 
ఊర్జ్వదిక ,-దంనాతీ . 


826 శ్రీహర్ష నై షథము 


హరి హరీ భవనాయ : హరిశ్చ హరశ్చ-హరి హరౌ, హరిహరయోః 
భాం హరిహరీ భనం, తస్మై = హరి హరీ భవనాయ. 


న్వహరిత్వే : నా చాసె ws మై నృహవ౨ః, నృహరేః భావః -- 
నృహరిత్వం, తన్మిన్‌ — నృహరిత్యే. 
భావము : | 


ఓ విషమా! హరి హరుడవగుటకై నీ శరీరమును పాదములనుండి తల 
వరకును నిలువుగా కుడియడమ భాగము లేర్చడునట్లు, రెండుగా విభజించితివి. 
ఇధ్లైల విభజించితివి? సీవు నరసింహరూపమును ధరించునపుడు అడ్డముగా 
శరీరమును విభజించి కంఠమునకు దిగువ నరరూపమును, కంఠమునకు బైన 
సింహరూపమును  ధరించికివి, అమే యిచ్చటను చేయరాదా? ఓ విమ్హా! 
స్వతంతుడవై న పురుషో త్ర త్రముడవగు నిన్ను గూర్చి యిస్టెవ్వరు (_పశ్నింప 
గలరు? స్వతం। తేచ్చగ ల పర మేశ్యరుడవగు సీవిషయమున నిట్టి | పశ్నలు 
తగవు. నీవు స్వేచ్చతో నిష్టమైన పనిని జేసికొనగలవు. కాన సి విషయమున 
నెవ్వనికిని నెట్టి పళ్నను జేయుటకు నవకాళము లేదని యాశయము. 


కో ఆ ప్రకామ : సృజసి | తిజగత్‌ కిం? 
కిం భినత్సి యది నిర్మితమేవ 
పాసి చేద మవతీర్య ముహుః కిం? 
స్వాత్మనాఒపి యదవశ్యవినాశ్యం Il 101 
ప, వి. ఆప్తకామ! _ సృజసి _ (తిజగత్‌ _ కిం? _ భినత్సి - యది - 
నిర్మితం - ఏవ - పాసి _ చ _- ఇదం - అవతీర్య _ ముహుః - కీం _ 
స్వాత్మనా _ అవి _ యక్‌ -_ అవశ్య వినాశ్యం. 
ఆర్థము : ఆప్తకామ! = కోరికలను దీర్చుకొనినవాడా!, విష్ణో = ఓ విష్ణూ!, 
(ఆత ఏవ = కావుననే నికు కార్యముల వలని (ప్రయోజన మేమియును 
లేదు) కిం - ఏల, [తిజగత్‌ == మూడు లోక ములను, సృజని = 
సృజింతువు. ఆప్తకామునకు నేలాటి [పయోజనము లేనందువలన నిది 
3 వ్యర్థమని యర్థము, యది నిర్మిత మేవ — ఒక వేళ సృజింప బడినదే 
యైనను, కిం== ఏల, ఛినత్సి == నాశము చేయుదువు? యత్‌ = ఎందు 


తారా ద దాతా నాల కాలాన ర లా 


ఏక వింశసర్గ పలి”? 
వలన, నామూడు లోకములు, స్వాత్మనాపి కు స్వయముగ ను, అవశ్య 
వినాశ్య మేవ=తప్పక నశింప దగినదేనా?, ఇదం== ఈ మూడులోకము 
లను, ముహుః — పలుమాజులు, అవతీర్య పా మత్వ్యాాడి రూపములతో 
చేయవలసిన దానిని రక్షించుట యెందులకు? నీవె బహ్మ విష్ణు రుట్రాది 
రూపములతో [పపంచ మును సృజింతువు, పొలింతువు, సంహరిం చెదవసి 
యర్థము. సవ్య స్వత ంతెచ్చుడవు గాన నిన్ను (పన్నింప దగదడని 
యర్థము. 


సమాసములు : 
ఆ _పకామ : ఆపాః కామాః యేన నః == ఆ ప్రకామః, తిస్యసంబుద్ధిః చై 
ఆ_వ్రకామ!, 
అవశ్య వినాశసం : వినాశయితుం యోగ్యం = వినాళ కం, అవక క్థ= 
వినాశ రం = అవళ్యవినాశ్యం, 

భావము 


నమ స్త వాంఛలను దీర్చుకొన్న ఓ భగవానుడా! సీకే కార్యముల చేతను 
నేలాంటి [ప్రయోజనము లీదు. కాని నీవేల మూడు లోకములను సృజింతువు. 
ఒకవేళ నీవు ఆవిధముగా నృజించినను వానినేల నాశము గావింతువు? ఏమీ? ఈ 
మూడు లోకములు గూడా నావిథధముగనే నశింపదగినవెనా!ః ఆప్టెనచో సవు 
మాటిమాటికి మత్స్యాద్యవతార ములనె ర్తి యేలదీనిని రక్షించుచున్నావు! ఆవళ్యాము 
నశింపవలనిన లోక ములను సృజించుట వ్యర్గముక దా! ఆయిననూ నివు స్తుత 
గేచ్చ గలవాడవు గాన నిన్ను (పపం మాక ర్లత లేదు, 
శో, జాహ్నవీ జలజ కౌస్తుభ. చన్దా9న్‌ 
గా ॥ 
పొదపాణీ హృదయేక్షణ వృత్రీన్‌ | 
' ఉతితాబి సలిలాత్‌ త్వయి లోలా 
“అ స్‌. | 
శ్రీః స్టితా పరిచితాన్‌ పరిచిన్త్య॥ 102 


829 శ్రీహర్ష నై షధము 


స. వి, జాహ్నవీ జలజ కొసుభ చనా - పాదపాణ హృదయేక్షణ వృ తీన్‌ _ 
అవీ ౧ అనీ 
ఉ;తా _ ఆబ్లీ సలిలాత్‌ - త౭యి = లోలా .. శ్రీః మ స్థితా -_ పరి 


థి 
వితాన = పరి రిచి న్య 


అర్థము : హే విష్ణో! == ఓ విష్టూ!, అచ్ధి సలిలాత్‌ == సముద్ర జలమునుండి, 
పట్ధితా = ఉద్భవించిన, లోలా == చపలురాలైన, శ్రీః=- లక్ష్మీ, 
పా హృదయేక్షణ వృ త్రీన్‌, పాద=ా పాదమ.లయందు, పాణి= 


ఇ 


సహాస్రములయందును. ప పా వషఃస్థ్టలము నందును, ఈక్షణ = 
క న్నులయందును, వృ తీన్‌ జక (5 మముగా నునికి గ లిగిన, జాహ్నవీ 
జలజ కౌస్తుభ చన్దారన్‌, జా జ — గంగ యు, జలజ == పద్మ మును, 
కౌసుభ==కొన్తుభ ౩ సుణియు, దన్దా న్‌ = చస్ట్రుడు న ననెడి, వరిచితాన్‌ = 
పరిచయము గలిగనవారిని అవగా సము!దమున:దు నందలు నివాసము 
చేసి యుండుట వలన బరిచయము [పణయము గలిగినట్టివారి న 
యర్థము. పరిచి_న్య (ఇవ) పర్యాలోచించియో యనునట్లు, త్వయి = 
స్‌యెడ స్టిఆ'కిం == ఉన్నదా యేమి? అనగా స్థిరముగా నున్నదా యని 
యర్థము. గంగ మున్నగువానికి నెలవై న నీకు వందనమని యర్థము. 
సమాసములు: 
జాహ్నవీజలజ కౌన్తుభచన్దాంన్‌ కాప వీ చ, జలజం చ, కౌస్తుభంచ , 
చ। న్హశ్చ — జాహ్నవీ జలజ కౌస్తుభ చ|న్లాః, తాన్‌ = జాహ్నవీ 
జలజ కౌస్తుభ చాన్‌. 
పావపాణీ హృదయేకణ వృ తీన్‌ : పాదశ్చ పాణిక్చ హృదయం చ 
ఈక్షణం చ = పావపాణి హృదయేక్షణం, ఫాదపాణి హృదయెతణ 
వృ ర్రిః యేషాం తే - పాదపాణి హృదయేక్షణ వృ తయః, తాన్‌ = 
పాదపాణి హృదయేక్షణ వృ_ీన్‌, 
అన్టిసలిలాత్‌ : అద్దేః సలిల = అబ్ధిసలిలం, తస్మాత్‌ = అబ్ధిసలిలాత్‌ , 
భావము : 
ఓ విష్ణూ! సము. _ద- జలము నుండి యువ వృవించినట్టి లక్ష్మి యెచ్చటను 
నిలకడలే న నట్టి చవలురాలై ; నను నీపాదమునందు. నెలకొనిన గంగను, హస్తము 


ఏకవింశ సర్గ §29 
నందు నెలకొని. వద్మ మును, శశస్థలమునందు నెలకొనిన కొన్తుభమణిని, 
కన్నులయ :దు నెలకొనిన చం. దుని బర్యాలోచించి వారంనబు సముదమునం 
తనతో నొకచోట వాసము గలిగి యుండుట వలన నేర్పడిన పరిచయమును 
(పణయమును బురస్క-రి-చుకొని సీయెడ నిలకడ గలిగి స్థిరముగా నిలచినది. 
అట్టి గంగాదులరు ఆ ళయమైన సీకు న-స్మారము. 


శో, వస్తు వాస్తు ఘటతే న భిదానాం 
యౌ కనై క విధ బాధ విరోధై & | 
తత్త్వ దీహిత విజృమిత తత్త 


చేద మేత దితి త త్త్వనిరు క్తిః॥ 103 
య ఈ. వస్తు _ వాస్తు - ఘపతే - న. భిదానాం _ యౌ క్రనైకవిధబాధి 
విరోధె ః _ తత్‌ _ త్వదిహితవిజృమృిత త త్తద్భేదం _ ఏతత్‌ - ఇత- 
తత్త్వ నిరుక్తిః, 


అర్థము : హే విష్ణో! _ ఓ విష్ణా!, యౌక్తనైక విధబాధ విరోద్దైక-యౌక్త== 
యుక్తిచే నేర్వడునవియును, న్రైకవిధ == వెక్కువిధములనస, బాథ = 
(పతిబంధభములు, విరోధెః = విరోధములనెడి కారణములచే. వస్తు = 
ఘటపటాది రూపమగు పదార్థ జాతము, భిదానాం = భేద ములకు, 
వాస్తు నా ఆ్మశయముగా, న ఘటతే= కొదురదు. తత్‌ - అందువలన, 
ఏతత్‌ == ఈ ఘటపటాది రూపమైన పదార్భసమూహము, త్వదిపిత 
విజృమ్మిత త త్తద్భేదం, త్వత్‌ చై సియొక్కం; కపిత = కోరిక 
యొక గా, విజృమ్భిత = వెల్లడి బొండిన, త త్తత్‌- ఆయా, భేదం. 
తారతమ్యము గలిగినది యనగా ఘటపటాది రూపమైన విశషమును 
గలిగినది, ఇతి = ఇవ్విథభముగా, తత్త్వనిరుక్రిః, త త్తం = యథార్థము 
నకు, నిరు క్రిః= నిర్వచనము. 

సమాసములు : 


యో కఠకనకవివ బా ధవిరోధెః: యు కా సిద్ధాః = యౌ కాః, న ఏక 


చళ్ల 


త్‌ యమొుజా 


880 శ్రీహర్ష నె వధము 


వ్వా 


నె క విధాశ్చ బాధాశ్చ విరోధాశ్చ న యౌక్తనై క విధ బాధవిరోధాః, 
తై యో క్ర్షనై క విధ వాధవిరోధై 8. 


త్వదీహిత విజ్యమిత తత్తద్భేదం : తవ ఈహితం:-త్వుదిపాతం, 

త్వదీహి లేన విజ్బృమ్భితః:= త్యదీహిత విజ్య మితః, స చ స చ భేదః=- 

త _త్తద్భెదః, త్యదిపహొత విజృమ్మితః తత్తత్‌ భేదః య యస్వతత = తగదీ 

హత ఏజృమ్మిత త్ర త్తద్భేదమ్‌. 

తత్వనిరుక్తిః : తన్య భావః=-తత్త్యం, తత్వస్య నిరు క్రిః:==-త త్వ 

నిరు క్తిః, 
భావము: 

లోకమున ఘటము పటము మున్నగు వస్తువులన్నియు నొక్క_మూల 
పరార్థ మునుండి యుద్భవించినను వెక్కు_విథములగు భేదముల కాశ్రయములుగా 
నున్నవి, ఇది తగదు ఇట్టగుచుచో వీనికి యు కులతో వెక్కురక ములగు బాదలు 
విరోధములు సంభవించుచున్నవి. కాన నవి యన్నియు సీకోరికచే నుదృవించిన 
యాయాభేదములతో గూడియున్నవి. ఇదియే దీనికి నిజమైన నిర్వచనము. మట్టితో 
చేయబడిన కుండ మట్టిగనే యున్నట్లు ఓక్క మూలపచార్థము నులిడీ 
యుద్భవించినది యొక్క-విధముగ నే యుండదగును. కాని యట్టుండక భిన్నముగ 
నున్నచో యు కులతో జెవృబడు బాధలు విరోధములు పెక్కు_లేర్పడును, అరే 
యొక - మూలకారణమునుండి భిన్న ములగు వస్తువు లుద్భవించినచో నపుడు 
తేజస్సునుండి వేడిగ ల్లునట్టు చల్లదనము గూడా గలుగవలయును గదా! కాన 
సీ విభములగు యుక్తి సిద్ధములగు విరోధము లేర్పడును. కాన ఘట 
పటాదులకు గానవచ్చెడి పరస్పర భేధములు సత్యములు గావు. అవి నీయిచ్చచే 
[బేరతమగు మాయతో భాసించుచున్నవి. కాన నీవు ఒక్కుడవే యీసమ స్తమైన 

వస్తుజాతమనునదియే తత్త్వనిర్వచనమని యర్థము. 


వస్తు విశ్యముదరే తవ దృష్ట్వా 

బాహ్యవత్‌ కిం మృకజ్దతనూజః । 
స్వం విమిశ్రముభయం న వివిజ్బన్‌ 

నిర్యయౌ స కతర స్వమవై £ షి॥ 104 
పవి. వస్తు - విశ్వం - ఉదరే. తవ _ దృష్ట్యా - బాహ్యవత్‌ _ కిం - 
మృక జత నూజః - న్యం - విమిశం- ఉభయం -న వివిష్బాన్‌ = 
నిర్య్మయా _ సః _ కతరః _ త్యం - అవైషి, 


ry 


ఏక వింశ సర్గ 881 


ఆర్గము: హేవిష్టో!. ఓవిష్ణా!, మృకజ్జతనూజః == మృకణ్ఞ మహార్షివుతుడగు 
మార్మ్క_ణయమహార్షి, తవ = నీయొక్క, ఉదరే= బొజ్జయందు, బాహ్య 
వత్‌ == వెలుపలి పపంచమందున్న వన్తుసమూహమువలె, విశ్వం = 
సమస్తమైన, వస్తు== పదార్థమును, దృష్ట్యా == చూచి, ఉభయం = వెలు 
పలి వసుసమూహము లోపలి వస్తుసమూహమునను రెంటిని, విమిశ్రం=- 
విశేషముతో గూడిన దానినిగా ననగా నొక | పకారముగా గూడినదానినిగా 
నని యర్థము. అనగా నొక్క యుదరమునందు వెలుపలి పదార్హములును 
లోపలి పదార్థములును నుండునట్టు తెలియుటవలన విభిన్న ముగా గానరాని, 
స్వం = తనను. నవివిఖ్బన్‌ = వివేచించుట కశ కుడె, అనగా వెలుపల 
నున్న నేనెవ్వడు లోపలనున్న నేనెవ్వడు అని ఆవి భిన్నముగా తెలియ 
నశ కుడై, నిర్యయా కిల _ ఉదర మునుండి వెలుపలికి వచ్చెను, సః 
అట్టి మార్కండేయుడు, కతరః = ఎవ్వడు? ఆనగా వెలుపల నున్నచో 
వాడెవ్వడు? లోపలనున్నచో వాడెవ్యడు? ఇతి -- అని, త్వం అల! 
అవై షి == తెలుసుకొనుచున్నావు, ఏల యనగా. నీవు సర్వజ్ఞుడవు. మరి 
యొక్కడు దానిని తెలిసికొనజాలడని యర్థము, 


సమాసములు . 


బాహ్యవత్‌ : బహి ర్భవం=- బాహ్యమ్‌, బాహ్యమి వ= బాహ్యవత్‌, 
మృకజణ్ఞుతనూజః : మృక ణః తనూజః = మృక బ్లు తనూజః. 


భావము : 


ఓ విష్ణూ ! మార్కండేయుడు నీయుదోరమును _పవేశించి ఇచ్చట గూడ 
వెలుపల గానవచ్చెడి మూడు లోకములను గాంచి యావెలుపలి |పపంచము 
లోపలి ప్రపంచము రెండును నొక్క_చోట నుండుట వలన ననగా నొక్క 
యుదరము నం దుండుట వలన, నారెంటికిని వ్యత్యాసమును [గ హింవజాలక 
పోయెను. అవుడు వెలుపల సంచరించుచు నుదరమును [పవెశించిన నెనెవ్వడను ? 
వూర్యమే యుదోరమందున్న నేనెవ్వడను.- అని భేదమును నీమాయ తన్ను 
గమ్ముటచే నరయ జాలక వెలుపలికి వచ్చెను. నీవు మాయా చాలకుడవె 


$82 - శ్రీహ 


నిట్టూర్చుచే మార్కణ్లేయమునిని సీ యుదరము లోనికి (పవెళ వెట్టి యతని 
యుదరమునందు మూడులోక ములను జూపి నోటి నుండి మెల్లగా హానిని వెలుపలికి 
రప్పించితివి. ఆ మార్కజ్టేయుడు వెలుపలి వాడా? రేక లోపలివాడా * యను 
విషయమును నివే యరయ గలవు. ఈ కథ హరివంశయినం దున్నది. . 


వీల 


నైషధ ము 


శో అహ్మణోజఒస్తు తవ శక్తి లతాయాం 
మూర్ద్ని విశ్వ మథ పత్యురహీనాం 
బాలతాం కలయతో జఠరే వా 
సర్వధాఒసి జగతా మవలమ్బః ॥ 105 


Se బహ్మణః _ అసు _ తవ . శ కిుితాయాం _ మూర్ష్ని - విశ్వం ప్ల 
తో బాలీ థి 


ఆధ _ పత్యుః - అహీవాం _ బాలకాం -కలయకః - జరరే చా - 
అధ 


_(బహ్మ రూవుడై న, తవ= నీయొక్క, శ కె లకాయాం, శ క్రిమాయ 


యనెడు, లతాయాం --తీగయందు, అను ఫలరూపముగా నుండుగాత , 


ఆరము: హే విషో!--ఓ వివా!, విశ్వం==|పపంచము, : బహుణః = పర 
థి లు ఘమ టు (౬ 


ఆభ = ౩దా, ఆహీనాం= సర్పములకు, పత్యుః == పాంకుడవై :. అనన్హ 

అస్తు = ఉండును గాత, ల — తదా, కూలతాం --- శిశుతి ఇ మును, 
కలయతః == వహించిన యనగా, వఎపష్మతళాయిగా బాలకుడవైన, 
తవ==నీయొక్క_, జఠరే ఉవరము నందు, అస్తు == ఉండును గాత, 
జగరాం== లోక ములకు, సర్వధా = అన్ని విధములుగా, అవలమృః — 
ఆ శయముగా త్యం = నివు, ఆని అగుచున్నా వు, (కావున) తుభ్యం = 

సమాసములు: : 
శకిలతాయాం: శక్తి రేవ లతా = శ_క్రిలతా, తస్యాం చా శక్తిం 
తాయాం, 


ఏక వింశ సర్గ | నిలిలె 


బాలతాం : బాలనం భావ; -- బాలడా, తాం -- బదాలతాం, 
భావము : 

ఓ విష్ణూ ! పవంచము పర్మబహ్మ స్వరూవుడవైన నీయొక్క మాయ 
యనెడి తీగెయందు బండుగా నుండును గాత. లేదా సర్ప ములకు పాలకుడవెన 
యన న నాగరూపుడవై న నిశరము పై నుండును గాత, కదా వటప్మతశాయివై 
బాల్య మును వహించిన సీయొక యుదరము నందు నెలకొనును గాత, ఆన్ని 
విధి ములుగా [ప్రపంచమునకు గ యేడుగ డవ. 
శ్లో, ధర్మవీజ సలిలా సరిదజ్లా? 
గం”. యె 

వర్ణమూల మురసి స్పురతి (శ్రీః । 
థి 
కామదై వత మా (పసవ స్ప స 
(బహ్మ ముక్తిదమపి స్వయ మేవ i 106 


పః ధర్మ బీజ సలిలా - నరిక్‌ _ అక్ష ఆ ఆర్థ మూలం - ఉరసి _ స్పురతి- 
(తః జ కామదై వఠం - అపి _ | పసపః ere ఇ బ్రహ్మ ర్జు ముక్తివం ప 
అపి _ స్వయమ్‌ ఇష్‌, 


అర్హము: హే విష్ణో at విష్ణూ |, ధక్యవీజ సలిలా, ధర్మ == చతుర్వర్గముల 
యందు మొదటిదైన ధర్మ మునకు, వీజ -_ కారణమగు, సలిలా మూ 
ఉదకము గలిగిన, నరిత్‌ - గంగానది, తే = సీయొక్క, ఆజ్ఞా) = 
పాదమునందు, న్ఫురలి = విలనిల్లు చున్నది. ఆర్థమూలం, అర్ధ క 
ఆమెన రెండవ చతుర్వర్గమునకు, మూలం = కారణమైన, (శ్రీః = 
లక్ష్మి, (తవ=- నీయొక్క.) ఉరసి -- వక్షఃస్థలము నందు, స్ఫురతి = 
[ప్రకాశించు చున్నది. కామదైవవమవి, కామ -ాకామమనెడి మూడవ 
చతుర్వర్గమునకు, దైవతం -- అధిష్టాన దేవతయగు మన్మథుడును, . 
తే (యదువంశ ము నందు అవతరించిన (గ్రీకృష్ణుడవై న) సీకు, 
పసవః = పుతుడైన న ్మపద్యుమ్నుడు, ముక్తిగం--ము క్రియనెడు నాల్గవ 
పురుషార్థము నిచ్చెడి, (బహ్మ = పరమాత్మయు, ee చ తా, 
ఆని == ఆగుచున్నావు. 


B94 శ్రీహర్ష నై షభము 


థర్మపీజసలిలా వ ధర్మ ఏవ బీజం — ధర్మ బీజం, ధర్మ దీజం సలిలం 

యస్యాస్సా = థర్మ వీజసలిలా. 

అర్ధమూలం : ఆర్థస్య మూలం ఆర్థమూలం 

కామదై వతం : కామస్య దై వతం==కామదై వతం. 

ముకిదం : ము క్రిం దదాతీతి == ము క్ర్తిదం, 
భావము : 

ఓ విష్ణూ! ధర్మార్థకామమోక్షము లనెడి చతుర్యర్గములలో మొదటిది 
ధర్మము. దానికి మూల భూతములగు నుచకములు గల గంగానది నీపాదమునం 
దున్నది. ఆ చతుర్యర్గ ములో రెండవది యర్థము. అనగా ధనము. దానికి మూల 
భూతమగు లక్ష్మి సి వక్షఃస్థలమునం దున్నది. ఆ చతుర్యర్గ మునందు మూడవది 
కామము. దాని కధిషానదేవతయగు మన్మథుడు నీ ప్యుతుడు. ఆ చతుర్వర్గ 
ములో నాలుగవది మోక్షము. చాని నొసంగెడి పర్మబహ్మము నీవె యగు 
చున్నావు. కాన ధర్మార్థ కామమోక్షము లనెడి నొలుగు వురుషార్థ ములు నీయందే 
విరోధము లేక నెలకొని యున్నవి. కాన పురుషార్థములను నాల్గింటిని కొరువానికి 
నీవే సేవింప దగినవాడవు. 


se లీలయా౭పి తవ నామ జనా యే 
గృహ్హాతే నరకనాశకరస్య ! 
తెభ్య ఎవ నరక. రుచితా భీ 
స్తేతు బిభ్యతు కథం నరశేభ్యః ౪ 107 


'ప. వి, లీలయా _- అవి _ తన - నామ _ జనాశ - యే - గృష్హాతే _ నరక 


నాశకరన్య - తేభ్యః - ఏవ - నరకై 8 _ ఉచితా - భీః - తే_తు._ 
బిభ్యతు _ కథం - నర కేభ్యః, 

అర్ధము; మే విష్ణో! — ఓ విష్ణూ!, యే ఏ, జనాశి=- జనులు, నరక నాశక 
రస్య, నరక = రౌరవాది నరకమునకు (నరకాసురునకు) నాగ = 
వినాశ మును, (మరణమును) క రస్య == చేయునట్టి, తవ నీయొక్క, 


ఏకవింశ సర్గ రితిక 


నామ == పేరును, లీలయా౭౬పి-=లీలతో నై నను, గృష్టాలేడా| గహించు 
చున్నారో, అనగా అ[పయత్న ముగా బలుకు చున్నారో యని యరము. 
తేభ్య ఏవ= వారి నుండియే, నరకై *=- నరకములచే, ఖీః ౨ భయము. 
ఊచితా .. తగినది, ఏల యనగా వారు నరకనాశకరుని నామమును 
బేర్కొనిరి కదా!, లేతు __ అటువంటి జనులు, నర కేభ్యః = నరకముం 
నుండి, కథం __ ఎట్టు, బీభ్యత == భయపడెదరు? భయపడ నవసరము 

లేదని యుర్ధము,. 

బ్లో, “సాజ్కే_త్యం పారిహాస్యం వా సోభం హేలనమేవ వా । 
వైకుభ్రనామగహణం అశేషాఘహరం విదుః” 

ఆని (శ్రీ మద్భాగ వకవచనము, 


సమాసములు ; 
నరకనాశకరస్య : నరకస్య నాశః == నరకనాశః, నరకనాళం 
కరోతీతి = నరకనాశకరః, తస్య నరకనాశకరస్య. 
భావము : 


ఓ విష్ణూ! ఏ జనులు రౌరవాది నరక ములను (నరకాసురుని) నాశము 
గావించిన నీపేరును నపయత్నముగ నైనను |గహి=తురో అట్టివారి నుండియే 
నరకమునకు భయము తగినది. ఏలయనగా వారు నరకనాశకరుని నామమును 
[గహించిరి, అట్టివారు నరకముల నుండి యేల భయపడవలను. ఆనగా భయపడ 
నవసరము లేదని యర్థము. 


గా. మృత్యు హాతుపు న వజ నిపాతాత్‌ 
గు , 

భీతి మర తి జన స్వయిభక్షః। 

యా వావవాప అవాలి 
య తదోచ్చరతి వై షవకణా 
war. ౧౬. అ © 

న్ని ప్ప)యత్నమపి నామ తన (ద్రాక్‌ ॥ 108 

జ స మృత్యు హెతుషు వచుచ వజనిపాతాత్‌ _ భీఠిం -_ అర్హతి - జనః = 


త్వయి - భక్తః = యత్‌ - తదా -ఉచ్చరతి - వైష్టవక ణ్లాల్‌ 5 నిష్ప 
యత్నం - అపి - నామ _ తవ = (దాక్‌.. 


986 శ్రీహర్ష నైషధము 


అర్థము: త విష్ణో !— ఓ విష్ణూ |, త్వయి == సియెడ, భర్తః == 'సేవానుర క్తిగల, 
జనః -- జనము, మృత్యు హేతుషు కా మృత్యువునకు కొళణముల్రై నవాని 
మధ, |పధానమగు, వజనిపాతాదవి == వట నిపాతనమునుండియు 
భీతిం -. భయమును, లబ్బం = పొ -దుటకు, నార్హతీ — తగడు, (ఏల 
యనగా) యత్‌ -- ఏకారణము వలన, తదా — వ్యజమును సడ వేయు 
సమయము నందు, వైష్టవక ణాత్‌, వెష్టవ == విష్ణుభక్తునియొక ౩-; 
కంఠాల్‌ --కంఠము నుండి, తవ=ఊ=నీయొక్క;, నామ= పేరు, నిష్ప 
యత్నమవి = [పయత్నము లీకయు, ఎల్హవుడును నామోచ్చారణము జేయ 
గలిగిన యభ్యాసముచే [పయత్నము నేకయే, [దొర క్రీ ఘముగనే, 
ఉచ్చరలి = కేలువడును. అదియే వజపాతము వంని భయమును వార్‌ం 
చును. ఆభి పాయము లేక విష్ణు నామోచ్చారణము గావించినను మృత్యు 
భయము దొలగునసి యర్థము 


సమాసములు ; 
మృత్యు హేతుషు ; న్ఫుత్యోః మేాతవః — మృత్యు హెతవః, తేషు = 
మృత్యు హతుషు 
వ (జనిపాతాత్‌ వ్మజస్య నిపాత ౩ = వజనిపాతః, రస్మాత్‌ మ్‌ వజ 
నిపాతాక్‌ 


fs 
న 
గ్‌ 


భావము : 

ఓ విష్ణూ 1 సీ భక్తుడు మృత్యు కారణముల యందు ముఖ్యమైన వజ 
పాత్రము వలనను భయపడ నవనరము లేము. ఏలయనగా ఆ వజజపొత సమయము 
నందు విష్టుభక్తుడై న యతనియొక్క కణ్ధమునుండి నీ నామ మెల్లివుడు నుచ్చ 
రించుట వలని యభ్యాసముచే పయత్నములేక యే సీ ఘముగా వెల్యడును. 
అదియే వజపాతమును వారించును. ఆబున్ధివూర్వక ముగను విష్ణునా మము నుచ్చ 
రించినను నదియు మృత్యుభయమును తొలగించునని యాశయము, 


పకవింశ సర్ధి పైప? 


శో. సర్వఒధాపి శుచిని [క్రియమాజే 
మన్దిరోద రే ఇవాఒవకరాయే | 
ఉద్భవ న్సి భవిచేతసి తేషాం 
తోధనీ భవదనుస్మృతిధారా i 109 


. వి, సర్వధా - ఆవి - శచిని _ (క్రియమాణే _ మన్దిరోదరే - ఇవ - అవ 
కరాః _ యే - ఉద్భవన్ని - భవిచేతని - తేషాం - కోవనీ - 
భవదను స్మతిధారా. . 

అర్ధము : హే విష్ణో! ఓవిష్ణూ!, సర్వధాఒవి== అన్నివిధముతగను చీవురుకట్ట 
వలన నూడ్చుట మున్నగు వానిచేతను, నలజ్కరణాది పరిష్కార ముచేతను, 
(కామాద్యరి షడ్యర్గము చేతను), రుచిని = నిర్మలమైనదిగను (శుద్ద మెనడి 
గను) [కియమాణే౭ వీ == చేయబడుచున్నను. భవిచేతసి, భవి== సంసారుల 
యొక్క, చేతసి== మనస్సునందు, మన్దిరోదరే ఇవ గృహమధ్యము 
నందు వలె, అవకరాః = సజ్యరములు అనగా చీపురుకట్ట యందలి 
ధూళిషాత ములు, (రాగాదులు, మాలిన్యములు, ఉద్భవ_న్గి=- వుట్టుచున్నవి. 
భవచనుస్కృ తిధారా, భవత్‌ -- నీయొక్క,  అనుస్మృతి — చింతన. 
యొక్క, ధారా==పరమృర, శోధనీ == ఊడ్చెడి చీవురువలె పరిజద్ధి 
గాఎంచినది. 


సమాసములు : 


మన్దిరోదరే : మన్టిఠస, ఉగరం : = మన్టిరోదరం, తస్పిన్‌ == మన్దిరోదరే. 
భవిచేతసి : భవః స మ స్తీతి== _ భవినః, భవినాం 'చేతః = భవిచేతః, 
తన్మీన్‌ = భవిచేతని. 
భవదనుస్కృతిధారా : భవతః అనుస్మృతిః = భవదనుస్మృతిః, భవదను 
స్మృతేః ధారా = భవదనుస్మృతిధారా, 


భావము ; 


కా 


ఓ విష్ణూ! అన్ని విధములలోను ఊడ్చెడి చీవురుకట్టల చేతను కడుగుట, 
22) 


888 (శ్రీహర్ష నై షథము 


యలుకుట మున్నగు ర రముణతోచను. (కామాద రి షడ్వర్గ జయవుచే) 
నిర్మలము గావింపబడినదియు, | శద్ధముగావింపబడినదియు |నై నను సంసారుల 
మనస్సునందు "గ సామధ్యమందువలె చీపురుకట్ట మున్నగువాసినుండి రాలిన 
దుమ్ముమున్నగు మాలిన్యములు (ఠాగద్వేషాదులు) కలుగుచునే యుండును. 
కావున సీస్మృతి పరన్సురయే వానిని శోధించునట్టిది. 


కో, అఆస్మదాద్యవిషయేజపి విశేషే 
౧ జ 
రామనామ తవ ధామ గుకానామ్‌ | 
_ ఆన్వబ్యంధి భవతైవతు కస్మా 
దన్యధా నను జనుష్రీతయే౬పి ; 0 


జ 


పంపి; ప బతపీ ఇవి రాకకు లవ్‌ అ. రామం 
పణానాం _ అన్వబం భవతా = ఏవతు _ కస్మాన్‌ - అన్యధా - 


షా 
నను _ జను! - (అత తయే జా అపి. 


అర్థము హే విష్ణో = ఓ విష్టూ!, విశేష = తారతమ్యము ఆనగా నీ నామముల 

: యందు దేనికి "చీ త్య మున్నగు విషయము, అస్మదాచ్య విషయే౭_ వి. 
ఆస్నదాది. క మాబోట్లకు, ఆవిష వి గోచరము కాక పోయినను 

తవ సుక్కు రాకునాను = రామ యను నామధేయము. 

నము, (ఇతి మన్యతే = 

కానిచో ఆనగా నీరామ 

నామము గుణధామవు కానిచో, నను ౫ ఓ నారాయణా !, జనుస్ర్రి 


గుణానాం == ఉత ,_ర్హాడి గుణములకు, ధామ 
ఆని త లంపబడుచున్నది ) అన్యధా తు = 





చనమి౭పవి == మూడు జన్మల యందును, అనగా పద వశురామ దాశరథి 
బలరాము అనెడి మూడుజన్మ లయంన్వను, భవత్రై వ వా నీచెతనే, 
కస్మాత్‌ == ఎందువలన ' అన్వబంధి == రామ యనెడి పేరే ఆవృత్తి 
చేయబడినది. మూడు ' ఆవతారములయందును రామ యను నామము 
గహింపబడుటవలన నడియే సీకు మిక్కిలి వీయమని _యజ్ఞానులమగు 
మెమును తెలిసీకొనుచున్నాము, కాన నీ నామములలో రామనామమే 
_శేస్టమని యర్థము. 


899 


సమాసములు 4 

ఆస్కదాద్యవిషయే : వయం ఆదిః యేషాం తత అస్మడానయః, న 

విషయః అ అవిషయః, అన్మదాదీనాం అవిషయః, -- అన :దాగ - 

విషయః. తస్మీస్‌ = అస్మదావ్యవిషయే. . 

రామనామ : రామ ఇతి నామ--రామనామ,. 

జనుస్రితయే : త్రయః అవయదాః యన్య తత్‌ =| తీతయం, ఎనుషాం 

[(అతయఎ == జనున్రైితయం, తస్మిన్‌ =- జను న్ర్రీత యె. 
భావము : 

ఓ విష్ణూ! సీ నామములోని రారతమ్యము నావంటి మూఢులకు గోచరము 
కొకపోయినను, ఆ వేలకొలది నామముల మధ్య రామనామ మే యుగ్కర్షకు 
స్థానమని తలంపబడుచున్న ది, ఆట్టు కానిచో నో నారాయణా! పఏశుకామ 
Shes బలరామావతా రములలో మూడింటియందును రామ యను నామమే 

మాటి మాటికి నొవృత్తి త్రచేయబడినది. మూడవతారముంయందు సీవు రామనామ 

మునే (గ హించుటవలన నిదియే నీకు మిక్కిలి | పియమని నావంటి మూఢులము 
నైతము [గ పాంచుచున్నాముః కాన సీ నామములలో రామనామమె గ్రైష్షమనుబ 
నిశ్చయము. 
శో భక్తిభాజి మసుగృహ్య దృశా మాం 

భాస్కరేణ కురు ఏత తమస్కమ్‌! 
ఆర్పితేన మమ నాథ! న తాపం 

లోచనేన విధునా విధూనాఒసి ॥ oll 


వి. భక్తి కిభ్రాజం p అనుగృహ్య - ద్భశా _ మాం.- థాస్క రేణ_- కురు - 

పీతత మస్కం అ ఆర్పితేన _ మమ. నాథ -న - తాపం = లోచ నేన- 
విధునా - విధునాసి, 

అర్థము : నాథ!=- ఓ ; వభూ!, హీ విష్ణో!= కీ నిష్టా], భక్రిభాజంచ భ కి 

గలిగిన సేవకుడనగు, మాం = నలుడై న నన్ను, అనుగృహ్యజ= అనుగ 

un రృశా=కంటిచేత, అనగా నూర్యుడనెడి 


బై 


940 (శ్రీహర్ష నై షధము 


క్షిణనేత ముచే త, వీశతమస్కం, షభ తొలగిపోయిన, 
కదస్కన = మ త్రమోగుణరూప మైన మూఢ క్వము గలిగిన వానిసిగను 

/నీకటి గలిగిన వానినిగను), కుకు -- చేయము. తథా --= అసి, 

RE టఫ్‌ నుంచిన, విధునౌ = చం|దుడనెడి, లోచనేన = హు 

నే|తముదే, మను__నామయుక గ్రా తాపం == ఆధ్యాత్మికాది తాప త్రయము" స 

విధునాసి  తొలగింపనా యేమి? తప్పక తొలగింతువని యర్థము. 

సూర్యునిచే చీక టిని, చందునిచె తాపమును తొలగించుట సులభమె కదా? 
సమాసములు : 

థ్‌ కిభాజం ; భక కిం చజతీలతి - భ క్రిభాక్‌, తం - - భక్తిభాజం. 

స. ; విక కం తమకి ప స — == వీతతమాః తం — వీత 
షు ; 

మ ఓ. ప్రభూ! ఓ. వాదీ! ధక్తిగ  లెగిన సే' కుడనై న నన్ను అన్నుగహి-చి 
సూర్యు డనెడె దక్షిణ? న్మేతముచే నా త మోగసగుణమును (చీక టిని) తొంగింపుము. 
అదీ చందు డనెడి వామన్నేతమును నాపై నుంచి నాయొక్క ఆధ్యాత్మిక మును, 
నాధిదె విక మును, నాధిభొఆక మునగు సంతాపమును తొలగింవుము. 
శో లజ్జయ న్నహరహ ర్భవదాజ్డా 
న్‌ా యె, ప్‌ మా 

మస్మి హో! ఏిధిని షధమయీం యః। 
దుర్తభం స అతనన సి గిరె వు 
త్వ(త్ససాదమహ. మిచ్చు రలజ్జః NR 112 
వ. వి. లజ్ఞయన్‌ _ ఆహరహః - భవదాజ్ఞాం అ eo _ హా విధినిషధ 
మయీం - యః - దుర భం _ నః _తపసా _ అపి -గిరా -. 
ఏవ. త్వ త్పనాదం - ఆహం _ ఇచ్చు? - ఆలజ్జః. 
ఆస్ట రము: హే విష్తూ!== ఓ విష్ణూ, యః -- వ, అహం “నేను అనగా, నలుడను 
అవారవాః == పతి కిస పిగము, చెధి నిషేధమయీ =, విధిః=- “వస నే వస నే 
. జ్యోతిష్టోమేన యజేత” ఇత్యాదిగా విధింపబడిన జ్యోతిష్టోమాది యాగ 
ములను, నిషేధ “న సురాం విజేర్‌, న కలామ్‌ భక్షయెక్‌ ” 
_ఇత్యాధిగా 'నిషేధింపబడిన, సురాపాగము కలజ్ఞ భక్షణము అనెడి, 


క దా 


ఏక వింస సర్గ 841 


మయీం --- త|దూపమైన, భవదాజ్ఞాం = సీయొక యాజ్ఞ: [జలం 
న్మృతీ మమైవాజ్ఞ యను వచనము ననుసరించి యారె.డను భగవ.తుని 
యాజ్ఞలు), ఆజ్బ్ఞ యన్‌ = ఆతిక మించుచు, అన్మి అకాల న్నా న్ను హొ 
కష్టము, సః — ఆవిధముగా సీ యాజ్ఞ నుల్లంఘి౭చిన, అహం -_ నెను, 
అనగా నలుడను, అలజ్ఞః == సిగులెనివాడనైై, గిరైవ = మాః.చేతగే, 
అనగా “నన్నను[గ పంపుము, నన్నన్న్ముగహింపుము” అనెడి మాట 
చేతనే, తపకా&౬వి _ తపము చేతనే, దుర్తభం - పొందళక్యముకాని, 
త ఇ|త్ససాదం = కి యను గ హమును, ఇచ్చుః = కోరుచున్నవాడనుగా, 
అస్మి = అగుచున్నాను. 


సమాసము ; 


భవదాజ్ఞాం * భవతః ఆజ్ఞా భవదాజ్ఞా, తా= == భవదాజ్ఞాం. 
విధి నిషేధ మయీం : విధిశ్చ, నిషేధశ్చ = విధినిషేధౌ, విధినిషే 
ధయోః రూపం యస్యా స్సావిధి నిషేథ మయీ, తాం =విధినిషేథ 


మయీం౦. 
దురభం : దుఃఖీనలబుు భళక;:=-దురభః, తండాదుర్లభం. 

, దా 9 లి లా లు 
త్య(త్పసాదం వ తవ (పసాదః = త్వత్పసాదః, తం త్వ(త్పసావం. 


అలజః ; అవివ్యమానా లజ్ఞా యస్య సః = అలజ్జః, 
ఖై ; జ గ జ 


భావము : 


నేను (పతిదినము “ పతిదినము జ్యోతష్టో మము జేయువలయునుో 
అను విధాన రూపమైనదియు “సురాపానము చేయరాదు. కలజ్ఞ భశ్షణము చేయ 
రాదు “అనెడి నిషేధ రూపమైనదియ నగు సీ యాజ్ఞ నుల్చంఘించి యున్నాను. 
అది మిక్కిలి కవ్షమైన విషయము. అట్టి 'నేను సిగ్గులేని ్థాడనై “నన్నను గ 
హింవుము, నన్నను గహింవుము” అనెడి మాటచేతనే, తవన్సు మున్నగువానిచెత 


 వ్రైతముదుర్ణభమైన నీయను గహమునుకోరుచున్నాను.కావున నన్నన్యుగహింపుము. 


842 . థ్రీహర్ష నైషధము 
న్డ్‌ జ్‌ ! 
గ్లో. విశ్వరూప! కృతవిశ్వ ! కియ శే 
వై భవాద్భుతమణౌ హృది కు ర్వే 
హేమ నహ్యతి కియ న్ని జచీరే 
| కాజ్చానా(ది మధిగత్య దరిద్రః। ॥ 118 


ళ్‌ 4. విశ్వరూప te కృత విశ్వ ! _కియత్‌ _ తలే వై భవాద్భుతం - ఆభ _ 
హృది - కుర్వే - హేమ - నహ్యతి _ కియత్‌ _ నిజదీరే - కాజ్బ 
నాద్రిం. _ అధిగత్య _ దరి దః, 


అర్ధము: విశ్వరూప ! “సర్వం ఖల్విదం (బహ్మ” యను శుతీ ననుసరించి సర్వ 
i స్వరూపుడా ! కృతవిక్ణ = “యతో వా ఇమాని భూశాని జాయ నే” 
ఇత్యాది శతి ననుసరించి, కృత == చేయబడిన, యనగా సృజింప బడిన, 
విశ్ణ=ా [ప్రపంచము గలవాడా! అణా = మిక్కిలి నూక్ష్మ మైన, హృది = 

నాయొక్క. హృదయమునందు, తే == ఆజ సి యొక్క వై భవాద్భుత ౨, 
వైభస = సామర్థ్యము యొక్క, అద్భుతం = ఆశ్చర్యస్యరూపమును, 
కీయక్‌ = ఎంత, 'కృర్వేము ఉం ఎచగ లసు. నాహృదయము చాలా చిన్నది. 
గాన దాని యం డింకను స్వల్ప పరిమితి గలదానినే భరించ గలనని 
యర్థము. తథా హి అదియు క్షమే కదా! దర్శిదః= ధనములేనివాడు 
(మిక్కిలి యాళతో' సి కొాంచన్నాదిం = బంగారు కొండను, ఆధిగత్య = చై 
wp పొంది, నిజనీరే, నిజ=-తనదె దైన, చీరే--వస్ర్రమందు, కియత్‌ = ఎంత 
పరిమితి గల, హేమ - = బంగారమును, సహ్యతి = ముడివేయగలడు 
అనగా కొలది పరిమితిగల బంగారునే ముడి వైచుకొనగలడు. చిన్న 
వస్రమందు మిక్కుటముగా బంగారునే గట్టుట యెంత శక్యము గాదో 
యత్ర.  సకలగుణవర్లనాభిల వయుండియ. శ క్రి లేనందువలన 

సీ వక నెంత వర్థింప గలనని యర్థము, 


సమాసములు : 


విశ్వరూప : విశ్వం రూపం యస్య గా మ. తస్య ౩ నం[ుద్దికి = 
హే విశ్వరూప ! 


ఏకవింశ సర 848 


కృతవిశ్వ : కృతం విశ్యం యేన సః మా కృతవిశ్వః, తస్య సంబుద్దిః మై 

ey కృృతవిశ్వ | 

వై భవాద్భుతం : విభో ర్భావః పా వె భవం, వై భవన్య అద్భుతం. = 

వై భవాద్భుతం. 

నిజచీరే : నిజం చ తత్‌ చీరం చా నిజచీరం, తన్మిళ౯ =నిజనీరే, 

కాఖు్వనా[దిం:; కాష్బాన మమయః ఆదిః = కాజ్బునా (దిః, శం — 

కాళ్బానా(దిం, 
భావము :' 

ఓ సర్వస్వరూపా ! [ప్రపంచమును నృ జించిన వాడా! అణురూపమైన 
నాహృదయము నందు నీ సామర రము యొక. యద్భుతస్వరూప పము నెంత బట్టింప 
గలను! స్వల్పపరిమితిగల నా హృదయమున పరిమితియేలేని శ కికి సంబంధిం 
చిన యాశ్చర్యరూపమును నేను వట్టింప సమర్థుడను గాను. ఆది యుక్తమే, 
దర్శిదుడు గొప్పకోరికతో బంగారు. కొండకు పోయినను నెంత బంగారమును 
తన వస్త్రము నందు గట్టుకొని లేగలడు ! ఆ వస్త్రమందు -గొలది ఖంగౌరునే కట్టి 
తేగలడు, ఆ వస్త్రమందు కొండంతబంగారు నెట్టు తేలేడో ఆటే నాకు కకం 
గుణములను సర్జింపగోరిక యున్ననూ నంతటి సామర్ధ్యము లేనందువలన నెంత 
వర్ణింప గలను. కొలదిగనే వర్ణింపగ లనని యర్థము. 
క్లో, ఇత్యుదీర్య స హరిం (ప్రతి సమృ. 

క్ఞైతవాసితత మః సమపాౌది। 
భావనా వశ విలోకిత విష్టా 
ప్రతిభ క్రి నదృశాని చరిష్ణుః [1 114 

ప, వి. ఇతి - ఉదీర్య'- నః - హరిం- [పతి _ సమ్పృజ్ఞాత వాసితతమః - 

సమపాది - భావనావశవిలోకిశవిష్టా - [పీతి భక్తి నదృశాని  చరిష్టుః, 
అర్థము: సః--ఆ నలుడు, ఇతి .= ముందు వర్ణించిన విథముగా,వారిం (పతి = 

విష్ణువు నుద్దే3ంచి, ఊదీర్య = చెప్పీ, యనగా స్తుతి జేసి, నమృంజ్ఞాత 

వాసిత తమః, సవ్వ్పురిజ్ఞాత = — సాకొర ధ్యానముచె, వాసీతతమః, 


844 


శ్రీవార్డ నైషధము 


మక్కలి యుద్భ్శవించిన భావన గల్లినవాడ్రై, అనగా ఆధిక ముగా దన్మ 
యత్వము బొందినవాడై, భావనావగవిలోకిత విష్టా, భావనావః = 


శ సంస్కార పాటవము చేతగాని, ధ్యానవు | పభావము చేతగాని, ఏలోకిత __ 


చూడబడిన, విష్టా =- నారాయణుని యందు,  వీతీభ క్తి క్రి సచృ్భళాని, దీతి= 
ఆనురాగ మునకును,. భ క్రిడాభ కి కికినీ, సదృశాని = హై తగినట్టి యానంద 


. బాష్పములను విడుచుట నాట్యము చేయట, పాట బాడుట మున్నగువానిని, 
- చరిష్టుః = చేయునట్టి స్వభావము గలవాడుగా, సమపాది = చేయబడెను. . 
సములు : 

| స|మృ్పజ్ఞాతవానిత తమః : సమ్పజ్ఞాతేన ఆత్య నం వాసిత ః=- స్మమృ 
 జ్లొతవానిత తమః. 


భావనావశవిలోకితవి కా : భావనాయాః వశః=భావనావశః, భావనా. 
వశేన విలోకితః=- భావనా వశవిలోకితః, భావనావశవిలోకిత శ్చాసౌ 
విష్ణుశ్చ == భావనావిలోకిత విష్ణుః, తస్మిన్‌ = భావనావశవిలోకిత 
విష్ణ. 

(పెతిభ క్రి సదృళాని : | వీతిశ్చ భ క్రిశ్చ=- దీతి భ కీ, 'దీతిభక్రోః 
సద్భశాని డా, _వీతిభ క్రి సడ్భశాని, తాని=| వీతిభ క్రిసదృళాని. | 


భావము : 


ఆ నలు డీవిధముగా విష్ణువును నుతె=చి స్యమృజ్డా వాత మను సాకారధ్యానముచే 


ననగా నాకృతితో గూడిన దేవతామూ రిని ధ్యానించుటచే మిక్కిలి తన్మ యత్యము 
నొందినవాడై సంస్కారపాటవముచేతను ధ్యాన| పభావ: సుచేతను విష్ణువును 
సాషాత్కరించుకొనెను.. విదప నావిష్ణ్టువువిషయమున (ప్రేమానురాగాలకు తగిన 


విధముగా నానందబాష్పృముఐను విడుచుట నాట్యము చేయుట పాటపాడట 


మున్నగువానిని జేయ నుష! క మించెను, 


ళో 


విప్రపాణిషు భృశం వసువర్షీ 
పాత సాత్మృత పితృ గ్రతు కవ్యః 1 
(శేయసా హరిహరౌ (పతిపూజ్య 
"ప్రహ్వ ఏష శరణం (పవివేశ , 115 


ఏకవింశ నర్గ 845 


సు వి పపాణిషు - భృశం - వనువర్ణి ప్త పా తసాత్మృత వితృకతు కవ్యః- 
[శేయసా - హరివారౌ _ (వతివూజ్య 3 (పహ్యః జషక వక లతల 
(పవివేళ. 


అర్ధము: ఏషః _-. ఈనలుడు, వ పపాణిషు రా [బావ్మణహ న్రముల యందు, 
భృశం == వంకల, వసువర్షిసన , వసు--= ధనమును, వర్సిసన్‌ = 
వర్షించినవా వాడై, ౫ హ్యర్రసాత్క్య్భర వితృ|క్రతు కవ్యః, పా (తవా అర్హ తగల 
= ఈయబడిన, పిత్సకతు — గ్రౌద్ధము 
యొక్క, కవ్యః == అన్నము గలిగినవాడై , యనగా నిత్య ళాద్ధము 
ననుష్టించినవాడై., |శేయసా = | శేష్ణమైనవదార్థముతో, హరిహరౌ = 
హరిహరులను ఆనగా విష్ణువును శివుని, _పతిపూజ్య 22 ఆరాధించి. 
(పవ్వూః == ఆ యిరువృుంపాదములవై వంగినవాడై , శరణం=-- ఇంటిని, 
(ప్రవివేశ == పవెళించెను. అనగా భోజనగృహమును |ప్రవేశించెను. 





సత్సా|త యందు, న నాత్మృత 


సమాసములు ; ఫ్‌ 
విపపొణిషు : వి (పాణాం సాజయః=ా వి ప్రపాజియః, తేష=- విప 
_ పాణిమ. 
వసువర్షి : వనూని వర్షతీతి== వనువర్షీ. 
పాతసాత్క్యృత పితు ఫన్‌ తు.కవ్యః : : పా తే సాత్క్బ్బు తరి — 9 
సాత్క్బృతం, పతే క్రతుః వితృకతుః, విత్స[కతోః కవ్యం == పిక 
[కతుకవ్యం. పాత సాత్కృతం వితృ[కతు కవ వ్యం యేన సం పా, త 
సాత్క్బృత 'వితృ్యకతు క వ్యః. 
రార లాల! మ. హరశ్ళ హరిహరౌ, తౌ - హరిహరౌ. 


భావము | 


ఈ నలమహారాజు దాహ్మణుల హస్తము లం దధిక ముగా ధన సనన 
వాడె సత్చాతకొసంగిన' నిత $శాద్ధాన్నము గలవాడై (శేష్టమెన వస్తువులతో 
హరిహరులను పూజించి వినయముతో వారిపాదములకు (మొక్కి. వీదప భన్‌ 
గ వామును (పవెశించెను. 


846 శ్రీహర్ష నై షథము 


ల్లో, మాధ్యందినా దనువిధి ర్వుసుధా వివస్వా 
నాస్వా దితామృతమయోౌదన మోదమాన । 
పాజ్బం స చిత మవిదూరితవై జయ న్హం 
వేశ్యాచలం నిజరుచీఖి రలజ్బుకార ॥ 116 


ప. వి. మాధ్యందినాత్‌ - అను - విధిః - వసుధావివస్వాన్‌ _ ఆస్వాదితామృత 
మయాదసమోదమాన;ః _ [పాజ్బుం - సః. చితం 3 ఆపదూరిత వై 
జయ న్లం - వేశ్యాచలం - నిజరుచీభిః _ ఆలజ్ఞాకార, న 

అర్థము : వసుధా విపన్వాన్‌, వసుధా == భూలోకమునకు, వివస్వాన్‌ = 
నూర్యుడై న, సః=ఆ నలుడు, మాధ్యందినాత్‌ _ మధ్యాహ్నకాలమందు 
చేయదగిన, విధేః = దేవతార్భనాది నిత్య కారక్థిమున కంటె, అను = 

' వెనుక, పంచమహాయజ్ఞముల ననుష్టించిన విదప, _ ఆస్వాదితామృత 
మయౌదనమో దమానః, ఆస్వాదిత == భుజింపబడిన, ఆమృతమయ = 
అన్ఫుత స్వరూపమెన, ఓదన = అన్న ముచే, మోదమానః = సంతోషించు 
చున్నవాడై , (పొజ్బుం = తూర్పు నందున్న, అనగా _పధానభవనమునకు 
తూర్పుభాగము నం దున్న (శయన గృహము [పధానభవనమునకు 

తూర్పున నుండవలయునని శాస్త్రము). చితం = ఆశ్చర్యకరమైన, 
ఆవిదూరిత వై జయన్హం, ఇఅవిదూరిత == సమీపముగా నున్నట్టు చేయ 
బడిన, వెజయ_నం= ఇన్ల్రీ భవనము కలిగిన, ఆనగా మిక్కిలి యున్నత 
మైన యని యర్థము. వేశ్మాచలం, వేళ్ళ = భవనమనెడి,ఆచలం= పర్వత 
మును, నిజరుచీభీః, నిజ = తనదైన, రుచీభి  కాంతులచే, అంజ | 
కార = అలంకరించెను. నూర్యుడొ మధ్యావ్నా మునకు, తరువాత 
పడ షుట పీక్కు నందున్న అస్తాచలమునే అలంక రించును. ఈ భూలోక 
నూర్యుడగు నలుడు మధ్యాహ్నము తరువాతను వూర్వాచలమునే యలతిక 
రించు అ డనుట యా యాళ్చర్యము 

సమాసములు : 
మాధ్యందినాత్‌ : మధ్యం దినన్య అయం ఎం మార్యందిన త్‌ = 
మాధ్యందినాత్‌. 


ఏకవింళ' సర వీట 
వసుధా వివస్వాన్‌ : వసుధాయాః వివస్వాన్‌ ౨వనసుధావివస్తాన.. 
ఆస్వాదితామ్యత మయౌదన మోదమానః : అమృతస్య వికారః = 
అమృతనుయం. అమృత మయ చ తక్‌ ఓదనజ్బు హా అమృత మయో 
దనం, ఆస్యాదితం చ తక్‌ ఆమృతమయా న చ as ఆస్వాది 
తామృత మయొదనం, ఆస్వాదితామృత మయొదవనేన మోచమానః -- 
ఆస్యాది తాముత మయౌదనమోదమానః. 
వై జయ్యన్తః యేన సః = అవిదూరిత వై జయ న్లః, తం == అవిదూరిత 
వెజయన్లం. 


అవిదూరిత వై జయ నం: న విదూరిత? _ ఆవిదూరిత*, ఆవిదూంతః 


వేశ్యాచలం ! వెశ్రైవ ఆచలః = వేళ్ళాచలః, తం = వెళ్ళ్మాచలం. 
నిజరుచీఖిః : నిజాళ్ళ లా రుచ్యశ్చ = నిజరుచ్యః, తాభిః = నిజరుచీఫిః . 


భావము : 

భూలోక నూర్యుజగు నలమహారాజు మధ్యాహ్నకాలమందు నెర వేర్చదగిన 
దేవార్చనాది నిత్యకృత్యములు చేసినవిదప ననగా పంచ మహాయజ్ఞ ముల 
నాచరించిన విదప నమృతముతో సమానమగు నన్నమును భుజించి సంతుష్ట 
చిత్తుడై [పధా:భవనమునకు తూర్పువై వున నున్నదియు నాశ్చర్యము గొల్పునది 
యునై మిక్కిలి యెత్తుగా నుండుబవలన సమీపమునకు దేబడిన వై జయ న్తమనెడి 
_ఇం్యద్రభవనము గరిగిన శయనభవన మనెడి పర్వతమును తనకాంతులచే నలంక 
'రించెను. నూర్యుడు మధ్యాహ్నమునకు విదప పడ మటనున్న యసాచలమునే 
యలజ్కారించును. ఈ భూలోక సూర్యుడో మధ్యాహ్నమునకు తరువాత తూర్పు 
యందలి యదయాచలముజవే యలజ్కరించుచున్నా డనుట యాళ్ళర్మకరము. 
అనగా నిత డెల్లప్పుడు నునయదశయండే యున్నాడని యాశయము. 


శో, భీమాత్మాజా౬పి కృత దై వత భక్తిపూజా. 


శి 


పత్యా చ భుక్తవతి భు క్రవతీ తతోఒను | 
తస్యాజ్కా మజ్కరిత తత్పరిరిస్పమధ్య 
మధ్యాస్త భూషణ భరాతితరాలసాబ్లీ 11. 117 


లి్తీవ శ్రీహర నె షధము 


2G 
fal 


ప. వి. భీమాత్మ జు: _ అవి _ కృత దై వతభ కిపూజా - పత్కొ - చ_భు క్రవతి_ 
భు క్రవతీ - తతః = అను _ తస్య a ఆజ్యం _ అజ్కు-రితతశ్చరిక ప ప 
మధ్య స్ట అధ్యాస్త - భూషణభరాతిర రాలసాజీ. 


ఆర్థము: తతః ఆను భ ర్రయగు నలుడు భుజించినవిదప, లేదా భర్త శయన 
గృహము నలజ్కరించినపిదప, భూవషణభరాతిత రాలసెజ్డీ 
భూషణభం = ఆభవణభారిముచే, అతితర = మిక్కిలి, ఆలస 
మంద మెన, ఆజ్‌ = — దేహముగల్లిన, భీమాత్మవావి, == -—దమయ న్రియు, 
క్యతదై వతభ re కృత = చేయబడిన, దై వత = దేవతలకు,భ క్రి 
ధ క్రితోకూడిన, వూశా = పూజగలిగినదై, పత్యొ=- భర్తయగు నలుడు, 
భు కవతి సతి= భుజింపగా, భు క్రవతీ = భుజి=చినదై , అజ్కురితతత్పరి 
గెప్పమథ్యం, అజు్కూరిత = ఉద్భవించిన, తత్‌ __ ఆదమయ న్తియొక్క, 
పరిరిప్స =- ఆలింగ నమున 3 గోరిక కలిగిన, మధ్యం= నడుము గలిగిన, 
తన్య == ఆనలునియొక్క, అజ్కం==ఒడి పై, కూర్చుండెను. 

సమాసములు : 
ఖమాత్మజా : : భీమస్య ఆత్మజా= భీమాత్మ జా. 
కృతదె వతభ క్రిపూజా : భక్త్యా వూజ = భ క్రివూజా, దైవలేభ్యః.. 
భక్తి వూజా= దై వతభక్తివూజా, కృతా దెవతభ క్రివూజా యయా 
సా=కృతబైె వఠ భక్తిపూజా, 
' అఖ్మురిత తత్పరిరిప్పమధ్యం: పరిరబ్దు మిచ్చ్భా-పరిరిప్పా, తస్యాః 
పరిరిప్సా జా తత్పరిరిప్పా, ఆజు_రితా తత్సరిరిప్మా యస్య సః చై 
ఆజ్కు_రిత త త్పరిప్పమథ్యః, తం = అజ్కురిత త త్పరిరప్పమధ్యమ్‌, 


భూషణభరాతితరాలసాజీ : భూషణానాం భరః = భూషణభరః, 
భూషణభరేణ అక ఆలసం అజ్లం యస్యా న 
త రాలసాజ్లీ, 

భావము : 


భర్తయగు నలుడు భుజించిన వినవ, లేదా శయనమందిరము నలజ్క_ 
రించినవిదప నాభరణముల భారముచే మిక్కిలి మాంద్యమునొంది న డేహముగల 


ఏక వింశ సర్గ | 849 


దమయని నియ లొను దేవతలకు భక్తి కితో జూజసలివిన దె గౌగిలి: పగోరిక గల్లిన 
నడుముగ ల యానలుని యొడియందు గూర్చుండినది. 


లో తామన్యగా దశిత బిమృవిపాకచజోః 
స్పష్టం శలాటుపరిణ త్యుచితచ్చదస్య। 
కీరస్య కాపి కరవారిర హే వహ సీ 
సౌన్దర్యపుజ్ఞ మివ సజ్ఞర మేక మాలీ॥ 118 
ప.వి. శాం - అనంగాత్‌ _ అశితబిమృవిపాక చళ్లోంః - స్పష్టం -_ శలాటు 
పరిణతు -2త చృనస్య a కీరన్య - కా-అవి . కరవారిరుహే - వహ నీ. 
సౌన్షర: పుజుమ్‌ అప పజ్ఞారం - ఏకం _ ౨లీ. 
అర్ధము : అ3ర బిస్చు ఎపాకచజ్యోః, అత == ఉనబడిన, బివృ = దొండ 
పండుయొక్క . ఏపాక ౫ పరిణా.మువలె నెజ్జనై న, చజ్యోః వా 
ముక్కుక ల్లినట్టి యనగా నెట్తిని ముక్కు గల్గిన, ప. అర, స్పష్టం : = 
నస సష్టముగా, శలాటుపరిణతుచితచ్చదస్య, : నలాటు == త్‌ 
పరిణతి — పండుటకు, ఉచిత తగినట్టి, ఛదన్మ=టెక్కూలు గల్లిను 
కిరస= చిలుక యొక్క, సౌన్దర్యవుక్షుమివ == ౨ సౌందర్య రాసివలెనున్న, 
ఏకం ఒక, పకళ్ష్టుర.2= పళ్డి “మును. కరవారరుహే, కరడ హన్త 
మనెడి, వారిరుపూ ౫ా పద్మ మునం ఎదు, వహ = పహించుచున్న, 





కా&౬వీ — ఒకానొక, ఆరీ = చెలిక త్రై, తాం == ఆదమయ నిని, 
అన్వగౌత — వెంబడించినడి. 


సమాసములు ; 
అశితవిమ్బ విపాకచజోః : అశతం చ. తత్‌ బిమ్ముం చ ౫ ఆకిక 
బిమ్చుం, అశితబిమృస్య ఏపాకః, అలితబిమృవిపాక , అశతబిమృ 
వెపాక్‌ ఇన చబ్బుః = అశిత బిమృవి పాక ఇవచణ్వా ద్ద తన్య= ఆితచిష్చ 
విపాక చకోః. 


శలాటు పరిణత్ఫు చితచ్చదన్య్మ : శలాటునః పదిణ6ః = శలాటు 
'పరిణతిః, శలాటుపంణతే: ఉచితా ఛధా యస్య సః = శలాటు 
పరిణత్యుచిత చృదః, తస్య == నలాటుపరిణత్యుచితచృదస్య. 


లలి) 


శ్రీవారు నైషధము 
కరవారిరుహే : కర ఏవ వారిరుహం కరవారిరుహం, తస్మిన్‌ మై 
క ౮వారిరు హె. 
సౌన్లర్యపుజ్ణఃమ్‌ : నొన్షర్యస్న వుజ్ణః — సౌన్టర్య వుజ్ణాః, తం — 
సౌన్టర్య వుజ్జుం. 


సు 


భావము : 


పండుబారి తినబడిన దొండపండువలె నెజ్జని ముక్కును, పండనికాయ 


వంటి ఆకుపచ్చని వన్నె గల రెక్క లను గలిగిన చిలుకతో గూడినట్టి సౌందర్య 
పుష్ణామో యనదగి - మున్న పళ్షకమున కేలునమ్మియందు బూనిన చెలిక తె 
యొక్క లె యాదమయ నిని వెంబదించినవె, 


న్లో 


లా 


ప. వి. కూశాయుజా _ బహులపక్ష శితమ్ని వై సీమ్నా _ సఃషం 
: ఎట 


కూడా యుజా బహులపక్షశితిమ్ని సీమ్నా 

స్పష్టం కుహూపదపదార్గమిథో2.న్వ యేన | 
తిర్యగ్గృత సృటికదణజ్జక హ్‌ 

తా మన్వవర్తత పికేన మదాధికేన ॥ 18 


- రుహూ 
పద పవార్థమిశో౭న్వమయేన జ తిర్యగ్భృత నృటిక దజ్దకవ ర్తినా 


ఏకా _ జాం = అన్వువర్రగ - వికెన . మదాధికేన. 


అర్ధము ; కూజాయుజా, కూశా -- కూతతో, యుజా -- కూడినట్టి, బహుల 


పక్షశితిమ్ని; బహులపక్ష ౫ కృష్ట పక్షముయొకి గ్రా శితిమ్ని నలుపు 


నందు, సీమ్నా = ఎల్లరనట్లి ఆనగా మిక్కిలి నలనె న యని యర్లము. 
ల -— బట యెలా ' థి 
(కావుననే) కుహూ పదో పదార్ధ మిథోన్వయేన, కుహూపద = కోకిల 


యొక కూతయైన కుహూ పద మునకును. పద్యా = — Ss 


పదమునక ర్థి మైన యమావాస్యకును, మిథః = పంస్పరము. అన్య 


యేన ౫ అన్వయము గలిగిన యనగా కుహూకుహూయని ధ్యని చేయు 
నడియును అావాస్యవలన్వు నలుపుపన్ని గలదియును, తిర్యగ్భృత 


స్పటిక దణ్జక వర్తినా, లిర్యక్‌ = అడ్డముగా, ధృత = థరింపబడిన. 
స్పటిక దజ్జక = = సృటికవు ౬ చిన్న కః తమున- దు, వ్వర్ధినా= ఉన్నట్టి, 


ఎకీవింళ స 


ఎట 


ఫర్‌! 


చి 


మదాధికేన == మిక్కిలి మదము క గిన, వికేన= కోకిలచే,( ఉపలక్షితా == 
గు మ. కోకిల హ_స్తమునందు కలిగిన, ఏకా== ఒక, (ఆలీ=ా 
చెలిక తె) తాం==ఆ దమయ నిని, అన్వవర్తత = నెంబడించినది. 
సమాస bats al 
కతత * రూజయా యుజ్యత క కూజాయుక్‌, తయా - 
కూజాయుజా. 
బహులపక్షశితీమ్ని.: బహులళ్చాసౌ పశశ్చ = బహుల పమః, బహుల 
పక్షస్య తమా, =బహులపక్ష శితిమా, తస్మిన్‌ == ఐహులపక్షశితిమ్ని, 
కుహూ పద పదాశ్థ మిథోఒన్వయేన : పన చ పదార్థళ్చ = చూ పద 
పదార్దా, హొ ఇతి పద పదార్థ = == కుహూ పద పదార్థా, కుహూ 
పద పదార్హయోః మిథః ఆన్మయః యస్మిన్‌ సః = కుహూ పది పదార్థ 
మిధో౭న్వయః, తేన కుహూ పద పదార్థ మిథో౭.న్వయేన. 
తిర్యగ్గృత స్పటిక దణక వ రినా వ అల్‌ న దణ్ధః దజ్ఞక 8, స్పటిక 


మయ క్నాసౌ దిజ్జికళ్ల Mr స్పటిక దజ్ఞక 8, "తిర్యక్‌ ధృతిక్నాసొ 
స్పటిక దణ్బక శ్చ మై తిర్యగ్భృత స్ఫటిక దజ్ఞక 1, 'ఆర్యగ్గతస్పటిక 


దబ్జకే వర్తత ఇతె -= లక్యగ్ధృతసృటిక దణ్ఞక వర్తి, తేన = తిర్యగ్ధ సత 

స్పటిక దజ్ఞక వర్తినా. 

మదాధికేన * మగః అధిక: యస్య నః == మవదాడికిః. తేక = 

మదాథికేన. 
భావము : 

తరువాత మయన్రిని కోకిల నెత్తుకొనిన . చెలిక త్రై వెంబడించినది. ఆ 
కోకిల కుహూ కుహూ అని కూయుసదియు, కృష్ణ పక్షవు నలువునకు పరమా 
వధియు ననగా మిక్కిల నల్లన్వై నదెయు, స్పష్టముగా కుహూ వవములకును ననగా 
కుహూ ధ్యనులకును, కుహూ 1 పదార్థి మైన యమావాస్యకును ప స్పరాన్యయము న 
గలదియునై యున్నగి. అనగా “కాదాత్మ్యము గలదియును “నగా నొక్క. 
కుహూ పదమే కోకిల ధ్వనిని జెప ప్పుచున్నది, ఆ కుహూ పదమే యమాగా ాాస్యను 
చెప్పుచున్నది. ఇట్టా రెంటి కొక్కటే పదము  వాచకమగుట వలన తాదాత్మ 


లీక2 శ్రీహర్ష నై షధము 


మేర్చడినది. కోకిలయందు కువూధ్వని యన్నది. . దానితోపాటు కుహూ 
పదార్థమగు నమావాస్యవంటి నలుపు వన్నె యున్నది. ఆమావాస్యయు కృష్ట 
పచ్వమునకు కగపటి యెల్ప యగుచున్నని, కాన కుహూ కుహాయని ధ్వని 
చేయుచున్నదై యమావాస్యవలె దట్టమైన నలువువన్నె వహించి, యున్నది. 
మరియు నాకోకిల యడ్డ ముగా నోంచబడిన నృటిక దండమువై యున్నది, ఇంకను 
నది మిక్కిలి మదెంచి యున్నది. అట్టి కోకిలను హస్రమున బట్టుకొనిన చెలిక లె 
యా దమయ నిని వెంబడించినది. 
ల్లో. శిష్యాః కలావిధిషు భీమభుచో వయస్యా 
. వీణామృదు క్వణన కర్మణి యాః (పవీణాః | 

ఆసీన మేన ముపవీణయితుం యయు స్తా 
గన్దర్వ రాజతనుజా మనుజాధిరాజమ్‌ ॥ [20 
ప. వి. ₹షాః - కలావిధిమ . భీమభువః _ వయస్యాః - వీణామృదుక్వణన 
కర్మణి న అక... (సవీణాః _ ఆసీనం - ఏనం - ఉపవీణయితుం -' 
యయుః _ శాకి - గన్ధర్వ ఠాజత నుజాః _ మనుజ"ధిరాజమ్‌, 


ఆర ము: వీణాషృదు క్యణన కర్మణి, వీణా వీణను, మృదు కోమలముగా, 
క ణన = వాదించు టయను, కర్మణి= కార కిమందు, పకా ర 
లన, గన్న నర్యరాజు తనుజా3 వా గన్థర్వ్యరాజ కన న్యకలు, కలావిధిషు = 
నృత గీతాదిక లా విద్యలయందు, భీమభువః == దమయ గ్థికీ, శిష్యాః = 
శిష్యురాం డునై | వయన్యాః = చెలిక త్తెలుగా, ఆభవన్‌ = ఉండిరి. తాః == 
అట్టి, గన్ధర్వురాజ తనుజాః = గన్దరరరాతాయుక గ కన్యకలు, 
ఆసీనం == కూర్చుండిన, ఏనం == ఈ, మనుజాధిరాజం = నరులకు 
రాజై న నలుని, ఉపవీణయితుం == వీణచే గానము చేయుటకు, యయుః = 
వెళ్ళిరి. 

సమాసములు : 


కలావిధిషు :; కలాయాః విధయః _ కలావిధయః, లేషు -- కలా 
ఇధిషు. 


ఏక వింశ నర్గ 3 


వీణామృదు క్వణన కర్మణి : మృదు యథా తథా క్యణః'ం = 
మృణ. క కణనరి, వీకాయాః మృదు క్యణనం వం వీణామృదు క్వణనం, 
వీణామృదు కషణనమేవ కర్మ == వీణామృదు కణన కభథ్ళ, తస్మిన్‌ = 
వీణామృదు క్యణన కర్మణి." 
గన్ధర్వ రాజ తనుజాః గన్గర్వాణాం రాజా=ాగన్దర్వ రాజక. గన్ధర్వ 
రాజస్య తనుజాః = గన్ధర్వ రాజ తనుజా;?, 

మనుజాధిరాజః మనుజానాం అధిరాజః == మనుజాధి రాజః, తం — 


మనుజాధి రాజం. 
భావము : 


వీణను కోమలముగా వాదించెడు కార్య మందు నిపుణలైన గన్గర్వరాజ 
వు తీకలు నాట్య గాన కలా విద్యాభ్యాసమందు దమయ నికి కిమ్యురాం డుగా 
నుండి చెలిక త్తెలైరి. ఆట్టిగన్గర్యరాజ వ్యుతికలు ఆసీనుడై యున్న సలమహారాజు 
నొద్ద వీణతో గానము చేయుటకై వెడలిరి. 


న్లో, తాసా మభాసత కురజ్ఞదృశాం విపజ్బీ 
కించిత్‌ పురః కలిత నిష్కుల కాకలీకా | 
భైమీ తథా మధుర కజ్ధలతో పకళ్ళై 
శబ్దాయితుం (ప్రథమ మ(పతిభావతీవ [| 121 


ప. వి. తాసాం - అభానత - కురజ్జచృశాం జ్ర విపజ్బీ _ కించిత్‌ _- వురఃకలిత 
నిష్క_ల కాకలీకా _ భెమీ త థామధురకి జ్ఞలతో పళళ్ణే జే శ బ్హాయితుం ట్ల 
[పథమం స్త అ పతిభావతీ _ ఇవ, 

అర్ధము: కుర జదృళాం = మృగాములగు, తాసాం == ఆ గన్లర్వ రాజ పు తికల 

థి ౧) © 
యొక్క, విపజ్బీ = వీణ, కించిత్‌ = కొంచెము, పురఃక లెత నిష్క_ల 
కాకలీకా, వుఠః-తొలుత, కలిత = స్వీక రింప బడిన, నిష్కల = 
విశేషములేని యనగా సామాన్యమైన, కాకలీకా == మధురమును 


23) 


854 


poy 


షధము 


Gr 


హర్ష 
చై 
నస్బుటమునగు ధ్వని గలిగినదై, భఇెమీ త థామధురక జ్ఞలతో పకథ్ధే, 
భె మీ== దమయ న్రియొక్క-. తథా = అటువంటి, మధుర == మనోహర 
మెన, కణలతా క బస్వర సంతరియొక్క_, ఉపకణ్లే == సమీపమందు, 
ఇ థి © © 
శజ్లాయితుం == నంగీతరూపమగు శబ్దమును జేయుటకు, పథమం వూ 
మొదటి, ఆ/పతిభావతీవ == |పతభలరేనిదానివలె, అభాసత = 


భానించినది, 


వమాసములు ; 
కురజదృుళాం : కురజ్జస్య దృశావివ దళ యాసాం తాః = కురజ 
౧ N ౧ 

దృ్భశాః, తాసాం — కురజ్జద్భ శాం. 
పురః కలిత నిష్క.ల కాకలీకా ; పురః కలికా == వురః కలితా, 
నిష_లా చ సా కాకలీచ -- నిష్కు.ల కాకలీ, పురః కలితా నిష్క.ల 
కాకలీ యస్యా స్పా = వురః కలిత నిష్కం కాకలీకా. 
భె మీతథా మధుర కణలతోపకే : తథా మధురాచ సా కణ్బలడా 
చ --తథామధుర కణ్బలతా, భై మ్యాః తథాదుధుర క జ్ఞలతా — భిమీ 
తథామధురక బ్ధలతా, భె మీళథాదుధుర క ృలతాయాః ఉపక జ్ఞఃి వా 
భై మీరథాముధు కక బ్ధలతోపకణ్ధః, తస్మిన్‌ == భైమీ తథామధుర 
కణలతోపకబే. 

© © 
అ|పతిభావతీ వ [(పతిభా అస్యాః అ స్తీతి వా _పతిభావతీ, న పతి 
భావతీ -- అ; పతిభావతీ, 


భావము : 


ఆ లేడికన్నులుగల గ న్థర్యరాజవు తికల వీణ కొంచెము తొలుత 
సాధారణమైన మధురస్వరము క లెగినదై దమయ స్తియొక్క యంతటి మధుర 
మగు కణ్ఞస్వరన_న్తతి యెదుట. సజీతరూపమగు శబ్దమును జేయుటకు, తొలుత 
| పతిభలేనిది:గా నుండినది. విద్యాధికుల సమక్షము నందు అల్పవద్యలయొక్క- 
కణ్బము సృరించదు. -కాన నిది యుచిశమనియే యాశయము. 


వకవింశ సర్గ లిర్‌5్‌ 


శ్లో. సా యద్భృతాఒఖిల కలాగుణ భూమ భూమీ 
ఖై మీతులాధిగతయే స్వరసజతా౬౬సీత్‌। 
a 
తం [పాగసా వవినయం పరివాద మేత్య 
లోకేఒధునాఒపి విహితా పరివాదినీతి ॥ 122 


ప.విిసా_ యక్‌ - ధృతాఖిలక లాగుణభూమభూమీభై మీతులాదిగతయే - 
స్వరసజ్ఞతా _ ఆసీత్‌ _ తం _ [పాక్‌ - అసౌ _ అవినయం-పవవాదరి. 


ఏత్య _ లోకే _ అధునా _ అవి _ విహితా _ పరివాదినీ - ఇతి. 


అర్థము: సా-_ఆ గన్ధర్వ రాజ వుతికల వీణ, ధృకతాఖిల క లాగుణభూమభూమీ 
ఫై మీతులాధి గతయే, ధృతా=- వహింపబడిన, అఖిల =- నమ న్తములగు, 
క లా== నృత గీతాది విద్యల యొకు, గుణ = సౌశీల్య సౌంద ర్యాది 
గుణముల యొక్కయు, భూమ = ఆధిక్యమునకు, భూమీ= స్థానమైన 
భై మీ--దమయన్తి యొక్క, తులా == సామ్య మును, అధిగతయే --, 
పొందుటకై , యత్‌ = ఎందువలన, స్యరసజ్లతా, సరా ధ్యనితో, 
సజ్ఞణా = కూడినదగును, మరియు, స్వరసం = స్వయముగా ననురాగ 
మును, గతా= పొందినదిగా, ఆసీత్‌ = ఆయెనో, అసౌ = ఈ వీణ, 
[పాక్‌ = పూర్ణము, తం == ఆటువంటి దమయ గీ సామ్యమును బొంద 
గోరికి యనెడి, అవినయం==వినయ రాహిత్యమును, అనగా ఆహంకార 
మనెడి, పరివావం -నిందను,ఏత్య == పొంది, ఆధునాఒపి == ఇప్పుడును, 
లోక =|వసంచమునందు, పరివాదిసీతి = పరివాదము గలననియు, 


“పరివాదిని” యనియు విలువబడినదిగను. విపితా-- చేయబడినది. 
సమాసములు : 





ధృతాఖిలకలాగుణభూమభూమీ ఖై మీతులాధిగతయే : గుణానాం 
భూమా = గుణభూమా, 'కలాశ్చ గుణభూమా చ=క లాగుణ భూమానః, 
అఖభిలాళశ్చ తే కలాగుణ భూమానశ్చ == అఖిల కలాగుణ భూమానః, 
ధృతాశ్చ తే అభిలక లాగుణభూమానశ్ళ్చ — ధృతాఖిల క లాగుణ 
భూమానః, ధృతాఖిల క లాగుణభూమ్నారం భూమీ ా ధృతాఖిల కలా 


ము 


గుణ భూమ భూమీ, ధృతాఖిల కలాగుణ భూమ భూమీ చ సా ర 
ద్వా ధృతాఖిల క లాగణభూమభూమీలై మీ, ధృ తాభిలక లా న 


భూ మభూమీభైమ్యా తులా __ భృతాఖిలక లాగుణభూవు భూమీ 
భె మీతులా, థృతాఖిలక లాగణభూమభూమీ భె మీతులాయాః అధి 
గతిక = ధృతాభిలక లాగుణభూ మభూమీభె మీతులాధిగతిః, త నై? 
ధృతాఖిల క లాగుణలూ మభూమీభై మీతులాధిగతయే. 


ట్ర 


శ్రీహర్ష నైష 


pe 





స్వరనంగతా ; స్యరెణ సంగతా --- సరసం గతా, పకా న్రరమున, 
సరసం గతా _ స్వరసంగ తా. 

అవినయం : న వనయః ూ అవెనయః, — అననయం. 
పరివాదినీ ఏ; పరివానః అస్యాః అ స్తేతి - పరివాదిని. 


భావము : 
ఆ గస్థర్పురాజవ్వు ఆకల వీణ సకల కళలకు “వఏణాతినియములకు స్తా: మైన 
య న్లితోటి సామ్యమును బొందుటకై యనగా దమయ స్తీక జ్ఞస్యర ముతో 
సమానమైన స్వరమును బొందుటక్రై స్వరములతో గలిసినదిగ నై నవి. మరియు 
తానే యనురాగమును వహించినడి. కాన నీవీణఐ పూర్వము దసుయన్లితోటి 
సామ్యమును గోరుటయను నవనయమును అనగా వహంకారమును వహించినందు 
వలని పరివాదమును ఆఃగా నిం.ను పొంది యిప్పటికి? (పరిజాడః అస్యాః 
అసిత) (నిం దీనికి గలదని) వ్యుత తచే పరివాదిని యని చెప్పబడుచున్నది. 
కురియు: వీణకు ప వవాదిని యను పేరు ౫ లమ. అట్టి 'పేరుందుఓ వలన చెవర్ణణ 
కవకాశము కలిగినదని యాశయము. 
ర్‌ం నాదం నిషాదమధురం తత ౫ ముజ్జగార 
సా౬భాాస భా గవనిభృత్ములకుబ్దరన్య 1 
_స్తమేర మీవ కృతస్యళుతిమూర్ధక మ్బా 
వీణావిచి. తకరచాపల మాభజ నీ [1 128 
ప. విమాన తం నిషాడమధురం - తతం _ ఉజ్జగార _ నాం ఆభ్యానభాక్‌ త 
అవనిభృతుy్మల కుజ్జారస్య ద్ద న్రమ్చేరమీ షక - కతస| కుతి మూర్ధ 
కమా _ వీణావిచితకర చాపలమ్‌- ఆభజ ప్రీ. 


. 856 


మర జ అర్లీ 
మాల రంల mM 


౨ టి. 


అర్థము: సా-ఆ (గన్ధర్వ. రాజవృ త్రిక లచే స్యరసమ్మేళనము బొందింపబడిన) 
సళ అవసిభృత్కుఐ కుష్జారస్య, ఆవనిభృతుు_ల = రాజవంశ మునకు, 
కుష్టారస్య = ముడెన నలునియొక్క-,పక్షా న్తరమున, అవనిభృత్కు-ల _= 
పర్మతనమూహ మునందు, కుజ్మరస్య = ఏనుగుయొక్కా, అభ్యాసభాక్‌ , 
అభ్యాస==సమీపమును, భార్‌ = పొందిన, సా == అటువంటి, కృత 
న్యవతిమూర్థకమ్బా, కృత == చేయబడిన, స్మశుతి = ఇరువదిరెండు 
[శుతులతో గూడిన, షడ్డ ములయుక ,_, మూర వ నాద పాంత మందలి, 
కవమ్చా క మ్పితస్యరముగల్లిన, లేదా స్మశుతి == ఆధ్యనిని | శవణము 
గావించెడి జనులయొక్క_; మూర్ధ = శిరన్నుయొక్కం, కమ్పా-==క దలిక 
గలిగిన, పఇున్తవమునందు, కృత == చేయబడిన, స (శుతి=- రెండుచెవు 
అతో గూడిన, మూర్ధ = శిరస్సుయొక్కం, కమా == కదలిక గలిగిన, 
(తథా = అట్ల) విచ్చితిక రబాపఅం, విచ్మిత = నానావిధములు కలిగిన, 
కర -= హన్తముయొక్క, బాపల్సి = చాంచల్యమునుః ఆనగా చేతి వేళ్ళను 
క దిలించుటచే దుతవాదనరూపిమగు చా౭ంచల్యమును, పక్షాన్తరమున, 
విచిత == మనోహరమైన, కర=తొండముయొక్క, చాపలం=ఇటు 
నటు కదిలించెడి చాంచల్య మును, ఆభజ స్తీ = చకగాగ బొందుచున్న, 
_స్తమృ్చేరమీవ== ఆడవనుగువలె, నిషాడమధురం, విషాద = నిషాద మను 
స్వరవిశేషముచే, (ఈస్యురము గజమునుండి యేర్చడినది. ) మధుర౦ -- 
రమ్యమును, తతం --- బిగ్గరగను, నాదం = ధ్వనిని బృంహణమును) 
ఉజ్జగార=| పకటించినది. ఒక పక్షమున సంవాదమందలి నెర్పుచేతమ, 
మరియొక పక్షమున గజము నిషాదమును పలుకుటవలన నని యర్థము. 
సమాసములు : 
నిషాదమధురం : నిషాడేన మధురః =--నిషాదమధురః, తం = నిషాద, 
మధురం. 
_అభ్యానథాక్‌ న ఆఅభ్యానం భజతీతి = ఆభ్యాసభాక్‌ . 
అవనిభృత్కుల కుళల్లుర స్య ; ఆవనిం ది భతీతి = అవనిభృత:, అవని 
భృతాం కులం== ఆవనిభృత్కులం, అవనిభృత్కు-లే కుష్బఃరః = అవని 
భృత్కు-లకుజ్ఞురః, తస్య == అవనిభృత్కు-లకుజ్జుర న్య, 


కన (శ్రీహర్ష నైషథము 


కత స(శుతిమూర్ధకమ్బా : _కుతిభిః సహితాః = న| శుతయః, 
స|శుతీనాం మూర్జా మై స్మశుతిమూర్చా, సశుతి మూర్ధని కవ్చుః పూ 
కృత సవతి మూర్భక మ్పా, యద్వా, - (శుతిభ్యాం సహితః = స్మశుతిః, 
స శతి శ్చాసౌ మూర్ధా చ= న్యశుతిమూర్దా, స|శుతి మూర్గ్నః కమ్పః = 
స్మశుతి మూర్థకమృః, కృతః సశుతి మూర్ధక మృః యయా సా -- 
కృత సృజతి మూర్ద కమ్బా. 

విచితకరబాపలం :" కరస్య చాపలం = కరచాపలం, విచితం చ 
తత్‌ కరచాపలం చ = విచిత కరచాపలం. తత్‌ -- ఏచిత కర 
చాపలమ్‌. 

భావము : 


ఆ వీణ గంధర్వరాజపుత్రికలచే స్వరములతో గూర్చబడి రాజవంశము 
నందు శెష్టుడెన నలునియొక్కయు పర్వత సమూహమంగదలి యేనుగు 
యొక్కయ సమీపమును బొందియున్నది. పిదప నిరువదిరెండు |శతులతో 
గూడిన షడ్డ ముల యొక్క నాద [పాన్హమునందు కమృము జేసినదై, లేదా దాని 
ధ్యనిని వినెడి (శోతల శిరములను గమృము కలిగించినబై , లేదా రెండు చెవులతో 
గూడిన తలను కంపమును అనగా నూచుటను, అనగా నీ వీణా ధ్వనిని రెండు 
చెవులతోడను శ్రోతలు వినుచు తలలు నూచునట్టు చేసినది. మజీయు వీణా 
వాదనకాలమందు హస్తములయందు నానా విధములగు చలనములవలన అనగా 
చేతి (వేళ్ళను గ దలించుటవలన |దుతవాదనరూపమగు చలన _ మేర్పడుచున్నది.. 
మణియు గజపక్షమున మనోహరమగు తొండవు కదలికలు గలుగుచున్నవి. 
వానితో గూడిన యాడయేనుగు వలె నావీణ మధురముగను బిగ్గరగను ధ్వనిని 
( బృంహణమును) నొవిష్క్లరించినది. అనగా నా గన్ధర్వరాజ వ్యుతికలు నిషాద 
స్వరమున ఏణాలాపము గావించిరని యాశయము. 

మజశియు షడ్డాది స్వరములకు మ్‌క్కిలి సూక్మాంశ ములు (శులని 
చెప్పబడును. అందు షడ్డ మందు ఓ, బుషభమందు కి, గాంధారమందు 2, మధ్య 
మమునందు 4, పంచమమునందు 4, ధైవతమందు ని, నిషాధమందు 2, అని 


ఏకవింశ సర్గ | 858 
[శుతుల సంఖ్య. ఇవి యన్నియు కలిని (4_1_8 LOLA LSID 
28) యిరువదిరెండు {i శుతులేర్పడినవి. 

మరియు 


షడ్డం మయూరో వదతి గావ _స్టృషభ భాషిణ$, 
అశావికం తు గాన్లారం (కౌఇ్బ్చః క్వణతి మధ్యమమ్‌ 
పుష్పసాధారణే కాలే పికః కూజతి పఖ్బుమమ్‌ 
"దె వతం (హేషళతే వాజీ నిషాదం బృంహళతే గజ 
a 
అని షడ్డస్వరమును నెమళ్ళు, బుషభస్వం మును గోవులును, గాన్టారస్వరమును 
మేకలు గొజ్టెలు, మధ్యమ స్వరమును [కౌజ్బు పక్షులును, పజ్బృమ స్వరమును 
వస న్తృబుతువునందు కోకిలయు, ధైవత స్వరమును గుజ్జములును, నిషాద స్వరము 
నేనుగులును పలుకునని చెప్పబడియున్నది. 


ల్లో ఆకృష్యు సార మఖిలం కిము వల్తకీనాం 
తస్యామృదుస్వర మసరి నకణనాలమ్‌ 
జ "ఆ 
తేనా నరం తరలభావ మవాప్య వీణా 
(హీణా న కోణ మముచత్‌ కిము వా లధయేము ॥ 124 


ప, వి. ఆకృష్య _ సారం _ అఖిలం - కిము - వల్సకీనాం - తస్యాః - 
మృదుస్వరం - అసర్ది _ న - కణ్ధనాలమ్‌ _ తేన _ ఆన్సరం - తరల 
భావం _. అవాప్య _ వీణా = (హీణా _ న - కోణం - అముచత్‌ _ 
కిమ్‌ _ ఉ - వా - లయేషు. 


అర్థము - వల్ణకీనాం = వీజెలయొక్క-, ఆభిలం డా సమగమైన, సారం = 
ముఖ్య మైన యంశ మును, ఆక్ఫష్య= సం గహించి, 'మృదుస్వరం న 
కోమలనుగు స్వరముగల, ఆదమయ న్తియొక ౪, క జ్ఞనాలం == క బ్దము 
యొక్క కొడను,, నానర్జి కిము == సృజింవ లేదా యేమి? కాని యట్టి 
దానినే సృజించెను. ఆట్టుకానిచో వీణాధ్యని కంచెను దమయంతియొక ్క. 
క భ్ఞధ్యని కంతచ్‌ మాధుర్య మెట్టుక లుగును, తేన=--ఆఅ కొఠణము చేత, 


860 


శ్రీహర్ష నె షధము 


_ఆన్హరం మా. లోపలనున్న , తరలభావం == ధ్వనియొక్క చాంచ ల్యమును 


అనగా సర్వసారమును లాగివెయబచే శూన్యమైన లోపలిభాగ మును 
కలిగియుండుటను, వమా _నవమున, ఆనరం = మనస్సును సంబ: 
దించిన, తరల భావం = బాంచ ల్య మును -= ఫొ -ది, వీణా = 
వీణ, _పైణా నిగుపడినదై., Wo మై నా అనగా 
లయకాలమందు, పతాన్ల నరమున, ఆలయేషు ౫ గృహ ములయందు, 


కోణం = వీణను వాదించెడి నక్కీని, ఇంటియొక్క- మూలను, నాము 


 _చత్‌ కిమ్‌ావిడువ లేదా యేమి? సారము లేని మనుష్యుడు గూడా 


మనస్సునందు చాంచల్యము నొంది నిగ్గుపడినవాడై బయటకి రాక 
యింటియం దొక మూల యెట్టుండునో యత్తే వీణెయు నుండినదని 


_యరము. 
థ్‌ 


మృదున్వరం : మృదు శ్చాసౌా స్వరశ్చ = మృదుస్వరః, తం = 
మృదుస్వరమ్‌. 

క ణ్ఞనాలం : క లస్య నాలం = క జ్ఞనాలం, తత్‌ = క ్ధ్ఞనాలమ్‌, 
ఆనరం : అన్హ్లః భవః == ఆన్తరః, తమ్‌ = ఆన్తరమ్‌, 
తరలథావమ్‌ : తరలస్య భావః --- తరలథభొావ;ః, ప్ర పము తరలభావమ్‌. 


క 


భావము; 


(బ్రహ్మ వీణ లన్నింటియొక్క సారమును [గహించి యా దమయన్తి 


క భ్రైనాలమును సృజించెనా యేమి? అట్టు కానివో వీణాధ్యనిక ౦ 'చెను నామెయొక్క 
కణధ్యనిక రతటి మాధుక్య మెట్టు కలిగినది! దానిచేతనే లో..సారము తొలగి 
నందువలన, నావీణెధ్యని చాంచల్య మును (మనుష్యుడు లోన సారము లేనందువలన 
చిత్తచాంచల్య మును బొంది నిగ్గుపడినవాడై, సామ్యమునందు అనగా లయకాలము 
నందు నింశయందు కోణము ననగా వీణను వాదించెడి నక్కీని (ఇంటనొక . 
మూలను) విడుచుబలేదు. వీణె నిగువడినదై కోణము న్మాశయించినవి. అనగా 
వీణెను వాదించెడి నక్కీని ఆ శ్రయించినదోని యర్థము. లోన సారము లేనివాడు 


న 


చాంచల్యము నొందె నిగుపడి కోణము నా; శయింటేె ననగా 2-ఏ నొక మూలనుండి 
బయటికి రాక కంపన నాశయము, 
he తద్దమృ్బతి, శుతిమధూ న్యథ చాటుగాథాః 
వీకా స్తథా. జు రతిప్ఫుటవర్థ్య బన్టమ్‌ | 
ఇత్థం యథా వసుమతీ రతిగృహ్యా క సాః 
కీరః కిరన్‌ ముద ముదీరయతి స్మ విక్వాః ॥ 126 
పః తద్దమ్పతి[ కుడి మధూ? స తం _ చాటుగా థా - సీణాః _ తథా - జగుః- 
ఆతిస్సు టవర్ణ బన్గ్ధమ్‌ == ఇత్త _ యథా - వసుమతీరతిగృవ్యాకః - తాః - 
కీర _ కిరకా - ముదం _ ఉదీరయత - స్మ-విళ్వాః. 
అర్థము : ఆథ = తర్వాత, అనగా ముందు వర్ణింపబడిన మధురధ్వని ఎల్వడిన 
విదప, వీణాః = వీణెలు, తద్దమ్పతి, శుతిమధూని, తద్దమృతి == ఆ 
భార్యాభర్త రలగు దమయ నీనలులయొక గ్రా [శు == చెవులకు, పుధూసి = 
తేనెవంటి, చాటుగాథాః = |వియగీత ములను, అతిస్పుటవర్ణ బంధం, 
అతిస్సుట = = మిక్కిలి న్పష్టమవై న, వర్ణ బస్టం — అక్షరవిన్యాసములు 
గలుగునట్లు, తథా == అట్టు, జగుః = పాడినవి, యథా = వీ 
విధముగా, వసు మతీరతిగృవ్యాక ౩, rar = భూలోకరతీదేవి 


యగు దోమయ న్రికి, గృహ్యక 8 — పజ్ఞురము నందుంచబడినదై స, 
కీరః -- చిలుక, ముదం = అచ్చటి జనులకు (బీతిని, కరన్‌ — 
కలిగించుచు, ఇత్తం = చెప్పబోవునట్లు, విశ్వాః == నమ స్తములగు, 
చాటుగాథాః = వర్ణనాగీతములను, ఉదీరయతి స్మ = ఉచ్చరించు 
చు_డినది. 

సమాసములు : 


తద్దమ్నతి శుతి మధూని : జాయా చ పతిశ్న్చ=-దమ్పతీ, తౌచ 
దమృతీ చ= తద్దమ్పతీ, తద్దమృత్యోః (శుతీ== తద్దమృతీ[॥ శుతః, తద్దమృ 
త్మ చత్యోః మధూని= త ద్దమృ్పతి శుత' మధూని. 

చాటుగాథాః : చాటవశ్చ తాకి గాధాశ్చ = చాటుగాధాః, తాకి = 
చాటుగాధాః. 


962 : శ్రీవార్ష నైషధము 
అతిస్పుటపర్ణబస్థమ్‌ | అత్య నా స్పుటః — ఆతినృుటః, వర్ణానాం 
బంధః = వర్ణ బన్ధః, అతిస్ఫుటః వర్ణ బన్టః యస్మిన్‌ కర్మణి తద్యథా భవతి 
తథా = అతిస్ఫుటవర్త బన్షమ్‌. 

| ణ అ 
వసుమతీరతిగృహ్యకః : వసు మత్యాం రతిః వసుమతీరతిః, వసుమతీ 
రతే గహక ః =వనుమతీగృహ్యక ౭, 
భావము న 


_ పూర్వము చెప్పినవిధముగా పీణనుండి మధురధ్వని వెలువడినవిదప, 
నచ్చటి వీణలు దంపతులగు నా దమయ స్లీనలుల చెవులకింపు గూర్చునట్టి ప్రియ 
గీత ములను స్పష్టములగు వర్షవిన్యాసములు గలుగునట్టు చక్కగా పాడరి, అంచు 
వలన భూలోక మునకు రతీదేవియగ దమయ న్లిచే నింట బంజరమందుంచబడిన 
చిలుక యచ్చటి జనులకు [బీతిగొల్పుచు, చెప్పబోవున ట్టా సమ స్తములగు (ప్రియ 
గీత ముల నుచ్చరించుచుండినది. 
శో అస్మాక ముక్తిభి రవై ష్యథ ర్స్‌ బుద్ది 

రాధం యువా మతిమతీ। స్తుమహే తధా౬ఒపి | 
జ్ఞానం హి వాగవసరా వచనా దృవద్భ్యా 
మేతావద హ్యనవధారిత మేవ నస్యాత్‌ ॥ 128 
ప. వని. అస్మాకం ప ఉ క్రిభిః = అవై ష్యథః జరు బుద్ధిః _. గాధం.యువాం - 
మతీ _ స్తుమహే _..తథాఅతి - ఆవి.. జ్ఞానం _ హి - వాగవనరాఒ 
వచనాత్‌ - భవద్భ్యామ్‌ _ ఏతావత్‌ _ ఆపి=-అనవధారితమ్‌ - ఏన -న- 
స్యాత్‌, 
అర్థము : ఆతిమతీ, అతి=- అధిక మెన, మతీ = బుస్టిగల్లిన దమయ స్తీ నలులారా! 
(కావుననే). అవై ష్యథః = తెలుసుకొనగ లరని యర్థము, యువాం = 
మీరిరువురు, అస్మాకం== మాయొక్క, ఉ_క్తిభిరేవ=- మాటలచేత నే, 
మేముగా గావించిన మీయొక్క స్తుతులచేతనే యని యర్థము, బుద్దేః == 
మాజ్ఞానముయొక్క; గాధం---లోతులేని తనమును, అనగా నగ మృీరత్వ 
మును ననగా స్థూలబుద్ధితమును, ఆఅవెష్యథ = ఆరయగలరు, 


ఏక వింశ నర్గ లికి 


తథా౬ఒపి -- అయినను, స్తుమహే =స్తుతిజేసెదము. హి - ఏలయనగా, 
భవద్భ్యామ్‌ = మీ రిరువురిచే, వాగవసరాఒవచనాత్‌, వాగవసర --మాట 
చెప్పుటకు తగినసనమయ మందు ననగా మీగుణాతిశయమును దగినవిధము 
గా వర్ణించుట కవసర మున్నను, అవచనాత్‌ -- ఆవిధముగా వర్ణనము 
జేయనందువలన, . ఏతావదవి - ఇంత స్వల్ప మైనను, జ్ఞానం — మా 
యొక్క బుద్ధి, అనవధారిత మేవ మీకు తెలియబడనిదిగా నే, న స్యాత్‌ వా. 
కారాదు. మజేమనగా తెలియబడినదిగానే కావలయును యని యర్థము. 
మీయొక్క గుణాతిశయమే బుద్దిీహీనులమైనను మమ్ములను స్తుతిజేయబ్రోత్స 
పొంచుచున్నది కాన లోతులేని మతి గల్గిన మేము మిమ్ములను స్తుతించు 
చున్నాము. ఇందువలనసు ఈ స్తుతిచేతనే మాతెలివి యెంత టిదై నదియు 
మీరు గ హింవగలరని యాశయము. 


సమాసములు ; 
అగాధం: న గాధః = అగాధ, తం = అగాథం. 
అతిమతీ : అత క్ఞిధికా మతిః యయా సౌ — ఆతిదుతీ. 
వాగవసరాఒవచనాత్‌ : వాచః అవసరః = వాగవసరః, వాగవసరే 


అవచనం = వాగవనరా ఒఇవచనం, తస్మాత్‌ =వాగవనరా ౬వచనాతి. 
అనవధారితం ; న అవధారితం ౫ అనవధారితం. 


భావము : 

గొప్ప బుద్ధి గలిగిన దమయ స్తీ నలులారా ! మీరు మేము గావించిన 
స్తుతుల చేతనే మా బుద్ధియొక్క- లోతులేని తనమును ననగా నగ మృీరత్వమును 
తెలిసికొనగ లరు. అయినను మేము మిమ్ములను స్తుతించెదము. ఏల యనగా, 
మీ గుణాతిశయమును వర్ణించుటకు దగిన సమయమున్నను వర్ణింపకుండుటవలన 
మా బుద్ధియొక,- కొలదిపాటితనము  నిళ్ళ్చితము కాకపోదు. కాని తప్పక 
నిశ్చిత మే యగును. మీ యిరువురి గుణాతిశయమె బుద్ధిహీనుల మగు మమ్ములను 
[బోత్సృహించుచున్నది. కోన లోతులేని బుద్ధిగ లవార మైనను మము మిమ్ములను 
స్తుతి జేయదుము. ఈ న్తుతి చేతనే మా జ్ఞాన మెంతయని తెలిసికొనుటకు మీకు 
అవకాశ మెర్పుడును. 


864 


33 


(A 
£9 


డూ 
ల 
వీల 
faa 
PA 
ఈ 
రో 


భూభృద్చువా జ్కభువి రాజశిఖామణేః సా 

త్వజ్బాస్య భోగసుభగస్య సమః (క మోఒయం 
యన్నాకపాలకలనాకలితస్య భర్తు = 

ర (తాపి జన్మని సతీ భవతీ స భేదః ॥ 1వ" 


] భూభృద్భవా 2 అజ్కభువి . రాజఖభామణక _ సా - త్వం మ = 


అస్య _ కోగసుభగస్య - నమః - కమః - అయమ్‌ - యత్‌. 
నాక పాల కలనాకలిత సర _ భర్తుః _ ఆత - అవి _ జన్మని . సతీ 
భవతీ _ సః _ భేదః, 


అర్థము : హేదమయన్ని! == ఓదమయిన్తీ ! భూభృత్‌ == హిమాలయ వర్వత ము 


నుండియు( భీ మరాజునుండియు' భవా == ఉద్భవించిన, సా = ఆపార్యతియు, 
త్యం చడానీవును, భోగసుభగస్య, భోగ = సర్పశరీరములచే, పుష్ప 
మాలలు చన్దనము మున్నగువానిచే, సుభగస్య వా సున్దరుడై న రాజళిఖా 
మణేః, రాజా చన్దుడు, శిఖా పుబేః == శిరోటూషణముగా గల్లినశివుని 
యొక్కయు, ఠరాజ- రాజులకు, శథామణేః == చూడామణియైన యనగా 
రాజ శష్షుడెన, అస్య  ఈశివునకు, ఈ నలునకు, అజ్క-భువి = ఒడి 
యంచు, (వర్శతే=- ఉన్నది, వర సే = ఉన్నావు) ఆయం = ఈ, 
(క మః=పద్ధతి, సమః=- నీకు పార్యతితోడి సమానము, పరస్తు=ాకాని 
భవతీ=- నీవు, అతావి == వూర్వజన్మమందేగాక యీజన్మ మందును, 
నాక పాలకలనాక లితస్య, నాక పాల -- న్యర్గపాలకుడగు నిం దునియొక్క, 
కలనా= సాదృశ్య ముతో లేదా ఆంశ ముగా నున్నవాడుగా, కలిత స్య = 
తెలియబడిన యనగా నిం దునకు సమానుడై న, భర్తుః = భర్తయగు నలు 
నకు, సతీ సంబంధించిన దాన వగుచు, యత్‌ == ఎందువలన, వ. 
ఫత్మివతగనె, వర్త సే = ఉన్నావో, (పార్వతియో) ఆత = 

జన్మని=- జన్మ మునందు, నాక పాలక లనాక. లితన్య = కపాల ల 
గూడనివాడుగా తెలియబడని యనగా కపాలధారణచే గూడినవాడుగా 
తెలియబడిన __ (న-_-ఆక పాల కలనా కలితన్య, యనునెడ న కపాల; = 
ఆకపాలః, న అకపాలః- నాక పాలః యని నజ్‌్ద్యయముతో విగహ 


ఏక వింశ సర్గ 965 


మును జెప్పకొనవలయును,) అనగా [బహ్మక పాలమును జేపట్టినవాడ:గా 
(బసిద్దుడెన, భర్తుః == భర్య యగు శివునకు, (సమృన్థిసీ) నతీ - సంబ=ధించి 
నదగుచు, యత్‌ == ఎందువలన, ఆసతీ == నతికంటె భిన్నురాలుగా 
(వర్తతే ఉన్నది) సః==ఆ విధముగా జెప్పబడినదే, భేదః== పార్వ 
తికిని నీకును గల భేదము. దుర్గ పూర్వజన్మ మందు చక్షక న్యయె సతీనామ 
ముతో (బసిద్దురా లై యుుడినడి. ఇపుడు హిమాలయుని క న్యయె పార్వతి 
యను పేర తెలియబడినదై (ఆసకియై) సతీనామములేనిద్లై యన్నది. 
నితో కః జన్మ మందును పాతి! వత్య ముతో సతిగా (పతి వతగా) పసిడి 
నొండితీవి, ఇదియే నీకును పార్యతికిని గల భేదము. 

సమాసములు ; 
భూభ్యద్భవా ; భువం బిభర్తితజాభూభృక్‌, భూభృకః భవతీం భూ 
భృద్భవా. 
అణ్కభువి : ఆజ్క ఏవ భూః = అజృ భూః, తిన్యాం == అజ్కభువి. 
రాజశిఖా మకేః ఏ “ఖాయాం మణిః = శికామణి:ః, రాజా శిఖా మణిః 
యస్యసః = రాజశిఖా మణిః, తస్య = రా జశిఖా మణ: పక్షాన్హర మున, 
రాజ్ఞాం స్‌ఖా మణిః — రాజశిభామణిః, తస్య = రాజకఖా మణేః, 
భోగనుభగస్య;భోగేన సుభగః= భోగ సుభగ ౭, తస్య = భోగ సుభగస్య, 
నాకపాలకలనాకలితస్య ; నాకన్య పాలః = నాకపాలః, నాకపా 
లస్య క ఎనా-నాకపాలకంలనా, నాకపాల కలనయా కలిత: -- నాక పా౭ 
కలనాకలితః, తస్య = నాక పాలక లనాక లితస్య , పజాన్తరమున, 
న__ ఆ _(_ క పాంక లనాక లితస్య, కపాంస్య కలనా ఈ కపాలకలనా, 
కషౌలకలనయా కలితః -- కపొలకలనాకలితః, న కపాల కలనా 


అనాలా 


'కళితః- అకవాలకలనాకలితః, న అకపాల కలనా కలితః == నా 
కపాలం కలనా కలిత, తన్య నాకపాల కలనా కలితస్య. 


భావము ; 
ఓ దమయని! హిమాలయపు్య తికయగు నాపార్వతియు భీమ నృపాలుని 


అలాల 


పు తికయగునీవును, నాభరణమాగు స్పశరీరములచేతను,  వువ్పమాలాది 


ధము 


లగి 


966 శ్రీహర్ష నై. 


జోగములచేతను నుంచరుడునుు చదుని కిరోభూషణముగా దాల్సి నవాడును 
రాజులలో | శేష్టుడైనవాడునగు శివునకును నలునకును నొడియం దున్నారు. 
అనగా పొర్వుతి శివుని వడియంి దున్నది. నీవు నలుని యొడియం దున్నావని 
యర్థము. ఈ విధముగా తమతమ భర్తల యొడియం దుండుట మీయిరువరికిని 
సమానమే. కాని నీవు పూర్వజన్మ మందేగాక ఈజన్మమందును విం|దునితో సమా 
నుడగు భర యైన సలునకు సంబంధించిన దాన వె సతిగనే యనగా పతివతగనే 
యున్నావు. పార్వతియూ [బహ్మకపాలమును చేపట్టినవాడుగా (వసిస్టినొందిన 
భర్యయగు శివునకు సంబంధించినదె యుండుచు అనతిగనే ఆనగా పక్మివత 
గాకయే (సతీదేవి గాకయే) యున్నది. ఇదియే నీకును పార్వతికిని గల భేదము. 
దుర్గ పూర్వజన్మ మందు దశ్నకన్యయై “సతీ నామముతో | పసిద్ధినొందియుండినది, 
ఆమె హిమాలయ పు తికయై యిపుడు పార్యతియను నామముచే తెలియబడిన దె 
“యనతి' యెనది, అనగా అపత్మివత యైనది. అనగా సతీనామమును పరిత్యజించి 
నషుస్‌వో ఈజన్మ మందును పాతి నత్య ముచే సతిగనే యున్నావు. ఇదియే నీకును 
పొర్వతికిని గల భేదము, 


శో. ఏషా రతిః స్పురతి చేతసి కస్య యస్యాః 

సూతే రతిం ద్యుతి రథ త్వయి వా౭౭౬తనోతి। 
కై యక్ష వీక్షణఖితీకృత నిర్ణరత్వ 

సిద్దాయురధ్వ మకరధ్వజ సంశయం కః॥ 120. 


ప. వి. ఏషా - రతిః - స్ఫురతి _ చేతసి _కస్య - యస్యాః _ సూతే _ రతిం- 
ద్యుతిః _- అథ _ త్వయి ._ వా - ఆతనోతి _ తె యక్ష వీక్షణ ఖిలీకృత 
నిర్ణరత్య నిద్ధ్దాయురధ్య మక రధ్యజసంశయం _ 5కి, 


' అర్థము; హే నల!=-ఓ నలమహారాజా!, వీషా=ఈ దమయన్తి, కస్య== 
ఎవనియొక్క-, మనసి= మనస్సునందు, రత్కి==మన్మథుని భార్యయగు 
రతీదేవి యని, స్ఫురతి=- ప్రకాశించును? కాని ఎవని మననునందును 
[పకాశింపదు. (ఏలయనగా) యస్యాః పు ఏదోమయని యొక ,, ద్యుతి 
రేవ = ళరీరకా ని యే, రతిం== అనురాగ మును, (మన్మథుని భార్యయగు 
రతీదేవిని) నూతేకలిగించును. ఎవతె యొక్క దేహకాంతి రతిని 


వింశ సర్గ | 967 


గల్లించునో యామె వవిధముగనూ రతి కానేరదని భావము,క = ఎవ్వడు, 
త్యయి == నలుడ వె న నీవిషయమునందు, తై యక్ష ఏక్షణ ఖిలీకృత నిర్ద 
రత్వ సిద్ధాయురభ్వ మక రధ్వజ సంశయం, తై (యక్ష == ముక్కంటికి 
సంబంధించిన, వీక్షణ= దృష్టి చే, ఖిలీకృత — నాశముచేయబడిన, 
సిర్ణరత్వ -= దేవత్శముచె, సిద్ధ== | పసిద్దమైన, ఆయుః -- బీవించుకాల 
మునకు, అనగా నమరత్వరూపమైన దిర్జ జీవమునకు సంబంధించిన, 
అధ్వ=-= మార్గముగల, మకరధ్వజ= మన్మథునియొక్క , సంకయం == 
సందేహమును, ఆనగా మన్మథుడనెడి  భాన్లి ని, ఆతనోతి-- కలిగించును 
అనగా విస్తరింపచేయను. ఎవ్వడును విస్తరింప జేయడని యర్థము. 
మన్మథుడు దేవకాత్వము గలిగియున్నందువలన నమరుడై నను శివుని 
నేక్రాగ్నిచే దగ్గుడె మృతినొందెను. కాన నకడు జీవించునను విషయమున 
సందేహము లేనందువలన నితడు మన్మథుడా కాడా యను సంశయము 
గలుగు నవకాశము లేదు. కాన మీరిరువును రతికాములకం టను మనో 


హరమగు శోభను కల్గిన వారని తాత్పర్యము. 


తె యక్ష వీక్షణ ఖిలీకృతనిర్ణ రత్వసిడాయురధ్వమకరథ్వజ సంళ 
యం : (తీణి అకీణి యస్య సః = [త్యతమంః, [తక్షస్య ఇద _ = 
తె గయక్షం, తె యక్ష ంచ తత్‌ వీక్షణం చాత్ర రియక్షవీక్షణం, నిర్జరస్య 
భావః = నిర్ణరత్వం, ఆలఖిలీక్భతః ఖిలీకృత స్సమ్పద్యమానః కృతః = 
ఖిలీకృత్వ,తై ౨యక్షవీక్షణేన  ఖిలీకృతః = తెంయక్ష వీక్షణ ఖిలీకృతః 
ఆయుషః అధ్వా = ఆయురధ్యా, నిర్ణరత్వేన సిద్ధః = నిర్ద రత్వసిద్ధః, నిర్ణ 
రత్వ సిద్ధళ్చాసా ఆయుర ధ్యా చ =నిర్జరత్య్వ సిద్దాయుర ధ్యా, తై యక్ష. 
ఏీక్షణ ఖలీకృతః నిర్ణరత్వ సిద్ధాయురధ్వా యస్య సః=ాతై యక్ష 
వీక్షణ ఖిలీకృత నిర్ణరత్వ నిద్దాయురధ్యా, తె9యక్షవిక్షణ ఖిలీ కృత 
నిర్ణరత్వ సిద్దాయురధ్వా బాసౌ మక రధ్యజశ్చ= త్రెయత్న వీక్షణ ఖిలీ 
కృత నిర్ణరత్వ్య సిద్దాయరధ్య మక రధ్వజః, తై 9యక్షవీక్షణఖిలీకృత 
నిర్ణరత్య సిద్ధాయురధ్వ మకరధ్వజస్య సంశయః = లై 9యక్షవీక్షణ ఖిలీ 


( 


868 జె శ్రర నైషభము 


కృతి నిర్ణరత్వ సిద్రాయురధ్వ మక రధ్యజ సంశయః, తం = తె యక్ష 
వీక్షణ ఖిలీకృత నిర్ణరత్వ సిద్దాయురథ్వ మకరధ్వజనంశయం. 
భావము: 


నలదుహారాజా! ఈదమయన్ని యెవరి హృదయవ..న రతీడేవిగా న్ఫురిం 
చును. కాని యెవరి హృదయమందును స్ఫురింపదు, ఏలయనగా ఏదమయన్లి యొక్క 
శరీరకాంతి రతిని_.అఆనగా ననుఠాగమును గల్లించునో యామె యేవిధముగా రతి 
కాగలదు? ఏవిభముగను రతి కాజాలదు. ఆశ్లే, ఎనరు నీవిషయమున ముక్కంటి 
మూడవకంటితో భస్మ మైన మన్మథుని |థ్రాన్సిని కల్గియుండును? అమరుడై నను 
మన్మథుడు ముక్కంటియొక్క మూడవ కంటిలోని చిచ్చుచే దగ్గ్వడె మరణిం 
చెను. మృతుడు (బతక జాలడు కాన నీయెడ నెవ్వరికిని మన్మ థుడను సంశయ 
మేర్పడదు. దమయ న్లియొక్క శరీరకాంతి యనెడి యామె వత్రిక రతిని 
గల్లించినందువలన నారతీదేవి డమయని కీ దౌప్మాతురా లగును గాని దమయని 
ఇనేరదని యర్థము. మగ్మథు డమరు డై డె నందున దానిచే నేర్పడిన దీర్భజీవ న 
కాలమున్నను a కడు ముక్కంటి మూడవకంటిచే దగ్గుడె మృతుడై నందువలన 
నిన్ను ఆమన్మథుడని యొవ్వడును భాన్మి పడడు. కాన క. మయన్మియు సివును రత 
మన్మథులకంటెను మిక్కిలి సౌందర్యవంతులని యాశయము. 


ల్లో, ఎతాం ధరామివ సరిచ్చవిహారి హారా 
ముల్లాసిత స్వమిద మానన చన్షంభాసా। 
బిభ ద్విభాసి పయసామివ రాశి ర్ల 
ద్వేది శ్రియం జనమనః (పియమధ్య దేశామ్‌ 1 129 
ప. వి. ఏతాం. ధరాం _ ఇవ . సకెచ్చవిహారిహారామ్‌ - ఊల్పానితః | త్వమ్‌- 
ఇదం - ఆనన చన్ద్చభథాసా-బి భత్‌ _ విభాసి _ పయసామ్‌. ఇవ-.రా?8_ 
అ న్తర్వెది శియం _ జననునః [వియమభ్యదేళామ్‌. 
అర్ధము: హే రాజన్‌!=- ఓ రాజా ! త్వం= నీవు, సరిచ్చవిహారివోరాం, సరిత్‌ == 
నదివంటి, ఛవి .- తెల్టనికా స హారి = = మనోహరమ/ఏ; హారాం = 
ముక్తాహారము గలిగిన, పతశాంతరమున, సరిత్‌  నదులనే, ఛవి = 


ఏక వింశ సర §69 


కొ న్తిచే, హార నునోహరములగు, హారాం == ముత్తెంవు సరములుగా 
గల్గిన, అ న్లర్వేది, *య;, ఆ న్హర్వేది= వేదిక యొక్క మధ్యభాగ మువలె 
మిక్కిలి కృనించిన, శయం — శోభ కలిగిన, లేదా-ఆ_న్లః = శరీర 

' మధ్య మందు, వేది : ఒకనొక పురుుయొక్క_, | కియం == శోభవంటి 
కోభ కఠిగిన (కుమార సంభవమందును - “మధ్యేన సా వేది విలగ్న 
మధ్యా” యని (పయోగింపబడినది.) పజాన్తరమునందు _ అ నర్వేది 

శయ, ఆ న్లర్శ్వెది= గంగా యమునా సజమ స్థానముతోటి, [శయం == 
శోభగలిగిన. తధా == ఆరే, జనమనః  వియమధ్య దేశాం, జన=- జనుల 
యొకు, మనః మనస్సునకు, (వాయ — ఇష్టమైన. మధ్యదేశాం వ 
నితంబి పదేశ ము గలిగిన, పతా న్లరమున_జ మనః, వియమధ్య దేశాం, 
జన== జనులయుక్క మనః == మనస్సునకు, (ప్రియ = హర్షమును 
గొల్పు, మధ్యదెకా చ విన హిమాచలమురి మధ్యనుస్న భూభాగము 
'గల్లిన, (విన్ధ్య పామాచలములకు మధ్యనున్నదియు, క నఖలక్నే| త మునకు 
_ దూర్పున నున్నదియు, పయాగకు బడమట నున్నదియు నగు | పవేశము: 
మధ్యదేశ మనబడును.) ఏతాం = ఈ దమయ సిని, ధరామివ -= భూమిని 
వలె, వ్మిభత్‌ =- ఒడియం దుంచుకొనిన, యస్యాః == ఏ దోమయ్తి 
యొక్కయు, _థఠరాయాళ్చ=- భూమి యొక్కయు, ఆననచన్హ్చభాసా == 
ఆననచన్హ్ర=- చన్దు)ని వంటి ముఖము యొక్కయు, ముఖమనెడి చన్దుని 
యొక్కయు, భాసా=కా న్హిచే, ఊల్లాసిత 8 == హర్ష మును బొందింపబడిన 
(వృద్ధిని బొందింప బడిన) పయసాం= ఉదక ముల యొక్క, రాశిరివ = 
రాశియైన సము దునివలె, విభాని == (పకాశించి చున్నావు. సము్ముదుడు 
చన్హ్రకా నితో వర్ణిల్లుననుబ (_పసిద్ధము గదా! 


సమాసములు శి 
| సరిచ్చవిహారి హారా మ్‌ : సరిత ఇవ చృవిః = నరిత్చవిః, సరిచ్చావా 
హారీ= నరిచ్చవివారీ, సంచ్భవిహారీ హార యస్యా సా = సరిచ్చ 


వివోరి హోరా, తాం == సరిచృవిహారి హారాల లేదా, సరిత ఏవ చృవీహో 
24) [1 


970 సై కశష 


L అ 


రిణః = సరిచ్చవిహారిణః, సరిచ్చవిహారిణః హాఠాః యస్యాస్సా == సరి 
చ్చవివోరిహారా, తామ్‌ = సరిచ్చవివోరివోరామ . 

అ నర్వేది? యమ్‌ : వేద్యా న న్ల నః = అ నర్వేది, ఆ న్తర్వేదివత్‌ 
EE యన్యా సా ఎ వా అ న్తర్వేవ Us, తాం = అ _న్లర్యేది యం. లేదా, 
అంతః వేదే | దివ (శ్రీః యస్యా స్సా == — ఆ న్తర్వేది క తాం = 
అ న్లర్వెతి | 

జనమనః|పీయమధ్యదేశాం : జనానాం మనాంసి == జనమనారిసి, 
జనమననాం వీయ _ జనమనః (వయః, మధ్యళ్చాసౌ దేశశ్చ = 
మధ దేశః, జనమనక (వయః మభ్యదేళః యస్యా స్సా — జనమనః 
| వియమధ్య దేశా, తాం---జనమన్వ వీయమధ్య దేళామ్‌. 

ఆనన చన్దరిభాసా ; ఆనన; చన్ద్ర ఇవ = ఆనన చన్హ్రః, యదా. 


లాలన 


ఆననమేవ చన్ద్ర == == ఆనన చన్ద్రః, ఆనన చన్ద్రస్య ఖాః = ఆనన 
చన్ధిభాః, తయా == ఆననచన్ద్రభాసా. 


భావము : 


ఓ రాజా! నీవు నదివ=టి తెల్హనికాంతిచే మనోహరము వారముగలదియు. 
లేదా నదులనెడి. మనోజ్ఞములగు ము_త్రెపు సరములు గలదియు, వేదిమధ్యవలె 
మిక్కిలి కృశించిన శోభ గలదియు లేదా శరీర నుధ్యమందు వేదియనెడి వురుఃఏ 
యొక్క సౌందర్శము నంటి సౌందర్యము గలదియు, లేదా అ న్లర్వేడియను 
పేరుగల గంగాయమునలసంగ మస్టానముతోటి శోభ గలదియు, జనుల 
మనస్సులకు హర్షము చేకూర్చు వింథ్య పామాచలమధ్యభూమిగలదియ నగు. 
దమయన్తిని, భూమినివలె నొడియం దుంచుకొనుచు దమయధన్తి యొక్క 
చందుని వటి ముఖమునకు సంబంధించిన కాంతిచేతను, భూమికి సంబంధించినట్టి 
చన్చ్ర్వడనెడి ముఖముయొక్క_ కాన్లిచేతను సంతోషమును (పొంగును) పొందింప 
బడినవా(డవై సము, దమువలె కోఖించుచున్నావు. చన్దునికాంతిచే సము[దము 
పొంగుట పసిద్ధము గదా! ఇచ్చట దమయ న్తివరమగునట్టి భూమిపరమగునట్టి 
యర్థములతో తగురీతిగా నన్యయింప బడినది. 


ఎక వింశ సర్గ | 971 


శో దతే జయం జనితప్యత్ర నివేశనేయం 
__ సాకీకృతేన్గు వదనా మదనాయ తన్వీ 
మధ్యస్థ దుర్చల తమత్వ ఫలం కిమేత త్‌ 
భుక్తి ర్యద(త్ర తవ భీ _ర్ర్సీత మత్స్య కేతోః n 180 


వ.వ్ని దత్తే - జయం - జనిత వు తనివేశనా జ పతం సాక్షీకృతేన్చువదనా లై 
మదనాయ _ తస్వీ - మధ్యన దుర్భలతమత్య ఫలం - కిం - ఏతత్‌ అ 
భుక్తిః - యత్‌ _ ఆత _ తవ - భర్తితమత్స్య కేతోః. 
అర్థము ;. హేమహారాజ! -= ఓవ వోరావా!, జనితప్మతనివెశనా, జనిత == (చెలి 
క త్తైలచే) (వాయబడిన, పృ్రత=కస్తూరి మున్నగువానిచే కల్పింపబడిన 
మకరప్యతపు తీగెలవంటి తిలకములయొక్కయు, జయసూచక ములగు 
ప తములయొక ,యు, నివేశ నా=ా రెచనగలదియు, తథా = అనే, సాక్షీ 
కృలేశ్థవదనా సాక్షీకృత == కన్నులతో గూడినదిగా జేయబడిన, 
ఇందు = చం దుడనెడి, వదనా := ముఖముగ లదియు, చన్దుని నేత్రములు 
గలవానినిగా జేయనిచో ముఖమున నేత్రములయనికి తగదుగదా! పకా 
న్లరముక, సాత్షీకృత = సాక్షాత్తుగా | దష్టలుగా ననగా జూచెడివారుగా 
జేయబడిన, ఇందువదనా = చం|ద ముఖులగు చెలికతెలను గలదియు 
(మన్మథుని జయవిషయమునందు దిమయని కి జెలికత్తె లె సాక్షిణుల్తై 
యున్నారు. దమయన్ని యందు నలుడు కామముచే వళ్యుడ గుట వారిచేత నే 
చూడబడకినదని యర్థము. ) లేదా సాక్షీకృత = [దష్షగా జేయబడిన, ఇన్లు 
వదనా = చం|దునివలె సుంచరమగు తన ముఖము గల్లి! దియు (నలుని 
మన్మథుడుజయించు విషయమున దమయని యొక్క ముఖచం దుడే 
సాక్షి)న గు ఇయ౦=- ఈయెదుటనున్న, త స్వీ = కృశాంగియగు, (దమ 
యన్తి )పకాన్నరమున-ఇయం == ఈ, తన్వీ = నూక్ష్మమైన విచార। పణా 
లియు, మదనాయ == మన్మథునిక్రై, జయం = విజయమును ,దతే =ఇచ్చు 
చున్నది, మన్మథునిచే నిన్ను జయింపదిడినవానిని గావించుచున్నదని 
యర్థము. పతా న్మరమున ._ నలునికిని మన్మథునికిని వివాద మేర్పడి 
_నవుడు కామునికే విజయము నొసంగుచున్నది. అనగా దమయన్నీ విష 


శ్రీవార్గ నై షథము 


యమున మన్మథుడు నలుని జ ుంచెనని యర్థము. త థాఒ౬వి-- అయినను, 

భర్త్సిత మత్స్యకతోః, (సౌందర్యముచే, | భర్తిత == బెనిరింపబడిన 

మత్స్య కతోః = మన్మథుని గలిగిన, పవాన్తరమున _ భరిత = బల 
ముతో బెదిరింప బడిన, మత్స్య కేతోః = మన్మథుని గలిగిన, తవ = నీకు, 
ఆత = ఈ దనమయన్నియందును, భూమి _ యందును, -యక్‌ == ఎదు 
వలన, భుక్తిః=- సురతభోగము, పతాన్తరమున,బలమువలన శతువునుండి 
బట్టుకొని తాను ఉపభోగించుట, తదేతత్‌ -=అట్టిదైన యిది, మధ్యన 
దుర్బల త మత్తుఫలం, మధ్యస్థ == నడుమనున్న వాని, దుర్భలత మత్వ = 
మిక్కిలి బలహీనత్య ముయొక ,_యు, పవానరమున జ మధ్యస్థ = విచా 
రించెడివారికి, దుర్చులత మత్వ క (బాధనొస-గుఓయందు శక్తి లేక 
యుండుటబే) మశోదౌర్భల్యమునకు. ఫలంకిం? = వరిణామమాబెమ్‌? 
దమయ న్సియొక్క నడుము మిక్కలిసన్నముగ నుండుటయే మిగుల 
సుందరుడ వెన నికు భోగమున రుషయోగపడును. ఆట్టుకానిచో నోడింప 
బడిన నీవు వివాద? న్నమైన ఈస్థలము నెట్టనుభవింపగ లరని యర్థము, 
పశాంతరమున జయప తమునందు సాత్షులున్నను మరియొకడు బల 
ముతో విజయవంతుని డిరస్కరించి యనుభవించుటలో సభ్యుల మనో 
దొర్చల్యమే కారణ నుగుచున్న దని యర్థము. 

భావము : 

ఓ మహాోరాశా! ఆధమయని నిన్ను జయించు నట్టు మన్మథుని జేయుచున్నది. 
ఎట్టనగా నామె చెలికత్తైలు కన్తూరి మున్నగవానిచె వ్రాసిన మకరికాది పృతము 
అనెడి జయనూచక ములగు ప|తములను (కాగితములను) గల్లియున్నది, ఆందు 
చన్ద్రిముఖులగు చెలిక త్తైలను సాక్షిణులుగా చేసినది. మన్మథ విజయము విషయ 
మున చెలికలెలే సాక్షిణు లై యున్నారని యర్థము. ఐలయనగా! దమయన్ని 
యందు నలుడు కామపారవశ ము నౌందిన విషయమును నాబెలీక తెలే చూచి 
యున్నారు. మతీయు నాదమయని, యొక్క ముఖచం|దుడు కూడా నీవిషయమున 
సాక్ష్యము వహించియన్నాడు. ఈకృళాంగియైన దమయని యు ఈనూక్ష్మ మైన 
విచారణ పణాలియు మన్మధునకు నిన్ను ద్దెశించి జయము నొసంగుచున్నవి. కాని 
నీవు ఆమన్మథుని సౌందర్యముచే తిరస్కరించినవాడవై (బలపరఠా!క మములచే 


ఏక వింశ సర్ల §78 


బెదిరించినవాడ వై ) ఆద మయన్మియందు నురత సంభోగ మును గావించుట మధన 
మర్చలత మత్య మునకు ఫలము. ఆనగా నడుమునందున్న కృళత్వమనెడి దౌర్చ 
ల్యమునకు ఫలము. “కృళాంగీ మైథున్నవియా”యని చెప్పిన చొప్పున కృశించిన 
నడుముగల యాదమయన్లి యానలునకు సంభోగ మునందు నుఖము నొసంగు 
చున్నది. 

పకాన్తరమున బలముచే శ|తువునుండి లాగికొనిన భూమి ననుభవించుటయు 
మధ్యన దుర్భల. తమత్వఫలమే. అనగా మధ్యస్టులెనవారు భూమి న్మకమముగా 
నా|క మించినవారిని శిక్షింప సమర్థులు కానందువలన వారి దౌర్బ్చలమున కది 
ఫలమగుచున్నది. అనగా భూమి న్నాకమించి యపయోగించుకొనుట మధ్యస్థుల 
దౌర్భల్యముచేత నే యేర్పడుచున్నది. అనగా దమయ న్లినడుము మిక్కిలి కృశించి . 
_ రమ్యముగా నుండుటయే యతీనుందరుఉవై న సీకు భోగమునకు సాధసమైనది. 
ఆట్టుకానిచో నోడిపోయిన సీవు వివాద గన్మ భూమివంటి యాడమయని నెట్టు 
భోగింపగలవు, మటియు జయపత మునందు సాతులున్నను విజయము నొందిన 
వానిని దిరన్కరించి భూమిని లాగికొని యనుభవించుటలో సుధ్యస్థులగు సభ్యుల 
మనోదౌర్బల్యమే కారణము, 


శ్లో. చేతోభవన్య భవతీ కుచప్యతరాజ 
ధానీయ కేతు మకరానను రాజధాసీ 
అస్యాం మహోదయమహస్పృళి మీనకేతో 
కే తోరణం తరుణి న (బ్రువతే (భువౌ తే॥ 181 


క మః చేతో భవస్య _ భవతీ - కుచప|తరాజధాసీయకెతు మక రా జవను: ఇ 
రాజధానీ -_ అస్సాం - మవోదోయ మవాస్పృకశి _ మీనకేతో, _ కే - 
తోరణం - తరుణి! - న _ (బువతే _ భువౌ- తే. 


అర్థము! నను ఓనమయనీ వి !కుచప[త ఠాజధానీయ కేతునుక రా,కుచా న్తనముల 
యందు, పత తిలక ములను [వాయబటయే, రాజధానీయ == రాజునకు 
నివాసమైన నగఠమునకు సంబంధించిన, కెతుః == ధ్యజమెన, మకర; = 
మకరము గల్లిన, భవతీ _ సీపు, చేతోభవస్య = నున్మథునకు, రాజ 


ధాసీ-- రాజునకు (పధాననగరివి.. (రాజధావీనగరమందే రాజులు 


న్‌” శీ శ్రీహర్ష నైషధము 
తమకు తమకు నంబంధించిన యసాధారణ చిహ్నములతో గూడిన ధ్వజ 
ములను స్థావింపవలయును గాన మన్మథుడను రాజుయొక్క- ముఖ్యచిహ్న 
ముగు కృకభోము అతని రాజధానులగు నీ _సనములయందు చి తింపబడి 
యద [పకాశించుచున్నదని యర్థము) 
తరుణి! —ఓయువతీ!. కే జనాః=వీ జనులు, మీనకేతో == మన్మభుని 
యొక్క, మహోదయ మహస్పృః, మహోదయ=- రాజ్యప్రాప్తి యనెడి, 
మహ == ఉత్సవమును, స్సృశి= తాకునట్టి, ఆసార్థిం = రాజధానివె న సి 
యందు, తే = నీయొక్క, |భువౌ=-కనుబొమ్మలను రెంటిని, తోర 
ణం=- నగరమునకు వెలుపలి న్యార మునకు సగవు నెలవంకవలె వంవుగా 
నమర్చెడి కొయ్యగా,న (బువతే:= చెప్పరు, కాని ఆందజును చెప్పెదరు. 
సమాసములు : 
చేతోభవస్య : చేతసః భవతీతి == చేతోభవః, తస్య == చేతో భవస్య, 
. కుచపతరా జధానీయ 'శేతుమకరా: కుచయోః పత ంకుచప, తం, 
కుచప్మ త్రమేవ రాజధానీ యః కేతు = కచసప, తరాజధానీయకేతుః, 
కుచపత రాజధానీయ కేతుః మక రః యస్యా స్పా== కుచవత్రరా.. ధాాయ 
కెతుమకరా. 
రాజధానీ ; రాజానః. ధీయనే అస్మి న్నితి = రాజధానీ. 
మహోదయమహస్ప్యశళి ; మహాం జాస్రౌ ఉదయళ్చ జ ముహో 
దయః, మహోదయ ఏవ మహః మహోదయమహః, మహోదయ 
మహం స్పృశ తీతి=- మహోదయ మహస్పృక్‌ , తస్యాం మహోదయ 
మహస్పృః. 2 
మీన కేతోః : మీనః కెతా యస్య సః== మీనకేతుః, తస్య == మీనకెతో:. 


భావము : 

ఓదమయన్తీ! నీచనుకోయివైన మకరికాని ప తరచనయే రాజధానియు 
నగరమునం దుంచదగిన ధ్వజస్థానమం వలి మక రముగా గల్లిన నీవు మన్మథునకు 
ఠాజధానియైన నగరివి. జ తరుణీ! మన్మథు నకు రాజ్యప్రాప్తి యనెడి యౌన్నత్య 
మునకు సంబతిధంచిన యుక్సవమును దాకెడి యనగా నాయుక్సవమునకు సంబం 


ఏక వింశ సర్గ 3 వ్ర ర్‌ 


ధించిన రాజధానిపై న నీయొక్క కనుబొమలను నగరవు వెలుపలి ద్వారమునం 
దుంచెడి యర్ధచంద్రాకారముగ వంవుగల కొయ్యగా నెవ్వరు చెప్పరు! అందరును 
చెప్పగలరని యాళయము, 
శ్లో అస్యా భవన్న మనిశం భవత స్త స్త థెనాం 
కామ(శృ్శృమం న కథ మృచ్చతు నామ గచ్చన్‌, 
_ ఛామైవ వా మథ గతొఒఒగత మాచరిష్టొః 


తస్యాధ్వజ[(శమహరా మకరధ్వజస్య॥ 182 
ప, వి. ఆస్యాః - భవన్నం - ఆనిశం _- భవతః - తథా _ ఏనాం - కామః - 
శమం -న- కథం - బుచ్చతు _ నామ _ గచ్చన్‌ _ భాయా _ ఏవ 
వామ్‌ - అథ - గతొఒ౬గతమ్‌ - ఆచరిష్టోః _ తస్య - ఆధ్యజ [శమ 
హరా _ మక రథ్వజన్య. 
అర్ధము; హేమవాఠాజ!==ఓ మహారాజా, స ఆస్యాః == ఈ 


దమయని న్తియొక్క్‌, (సకాశాతీ = సమీపమునుండి)భవన్తం = నిన్ను, 
తథా ా ఆపే, భవతః = నీయొక్క, (సకాశాత్‌ = సమీపము 
నుండి) ఏనార్‌ == ఈ దమయ న్తిని, అనిశం = ఎల్బవుడు, గచ్చన్‌ == 


గమనాగ పనులు న! కథం — "ఎట్టు, [శమం చై 
ఆయానమును, నబుచ ఎతునామ — పొందడు? తప్పక పొందు 
ననియే యర్థము. అధ --- లేదా, గతాఒఓఒగతం = గమనా 


గమనములను, ఆచరిష్టోః = = చేయచున్న, తస్య == ఆ, మకరథ్వ 
జస్య == మన్మథునకు, “వాం మీయిరువురియొక్మ, ఛాయెవ=ా నీడయే, 
ఆధ్వజ శ మహరా, ఆధ్యజ = మార్లమందు గలిగిన, 'శేమడాపరిశ 
మను, హరా హరించునదిగా, భవతి == ఉండును. సీడ నిండుగా నున్న 
మార్గమునందు రాకపోకలు గావించెడి బాటసారులకు: మార్గాయాసముండ 
దని యర్థము. దమయన్ని యొక్క- కామము నలునియందును నలుని 
కామము దమయన్ని యందునున్నది _గాని మరఠియిక చోట లేదని భావము, 
సమాసములు : 
గతొఒజఒగతం : గలేన యుక్త ం ఆగతం = గతాఒ౬గతం. 
అధ్యజ|శమళహారా : ఆధ్య్వని యక కతి అభ్యజ:ః, అధ్యజ శ్చాసౌ 


_శమశ్చ == ఆధ్వజ శమ., అధ్యజ శ్రమం హరతీతీ== అధ్వజ + మహరా. 
మక రఛ్వజన్య ; మకర; ధ్యజః యస్య నః= మక రధ్వజః, తస్య = 
లే రధ్యజస్య, 
భావము : 
ఓ నలమవోరాజా! మన్మథుడు (కామము) దమయ న్లియొద్దనుండి నీ 
యొద్దకు ను నీయొద్దనుండి దమయన్ని యొద్దకును రాకపోకలు గావించుటవలన 
నేల బడలికనుపొందడు? తప్పక పొందుననియే యర్థము. ఆవిధముగా 
మీ యిరువురి మధ్య రాకపోకలు గావించెడి యామన్మథునకు మీయిరు 
వురి నీడ యాబడలికను హరింపగలదిగా నున్నది. అనగా చమయన్నికి కామము 
నీవైనను నికు కామము దమయన్ని _వెనను నున్నదేగాని మరియుండు చోట లేదని 
భావము. 
గో.  సెదప్ప్లవ(పణయినీ తవ రోమరాజీ 
గ ఎ గా 
రతే్య య భాచరతి జాగరిత (వతాని 
అభాసి తేన నరనాథ మధూక్లసాన్ద్ర 
మగ్నాసమేషు శర'కేశరదన్లు రాజ్ఞః॥ 1838 
ప. వి. స్వేదప్పవ్యవణయినీ _ తవ _ రోమరాజః - రతైక-యత్‌- ఆచరతి - 
జాగరిత|వతాని - ఆధాని _ తేన - నరనాథ _ మధూత్లసాన్హి మన్నా 
సమేషుశర కేళరదన్తురాజ్ఞః. పం. “శ్ర 
అర్థము; నరనాథ! == ఓనలమహారాజా!, _ స్వేదప్టవ్యపణయినీ, స్వేద == చెమట 
యందు, ప్లవ=ా స్నానము గొవించుటలో, (పణయినీ ఆస కక్తిగలిగిన, 
తమున కై, శాగరిత ప్రతాని, జాగరిత =-జాగరణములనెడి (వైకినిక్కి. 
పొడుచుకొనుట యనెడి) (వ్రతాని= [వతములమ, యత్‌ = ఎందువలన, 
ఆచరతి = ఆచరించుచున్నదో, (వుష్పవతియగు శ్రీ. యెట్లు పద్ధస్నానము 
గావించినదై భర, ను సంతోషపరచుటకు జాగ రితముంనెట్లు చేయునో 
అట్లని యర్థము) లేన = ఆ (వతాచరణమచే, మధూర్థసాన్దృమగ్నస 
మేషు శర కేశరదొన్తురాజ్ఞః, మధు తేచెయొక్కం, అనగా బాణములనెడి 
వుష్పముల నసారముయొక్కా_, = ఉద్గమముచే, సాన్ల్ఫ = గాఢము 


ఏకవింశ సర్గ 977 


లైవ, మగ్ను=నీశరీరఠమునందు లోపల (ప్రవేశించిన, ఆసమేషు. మన్మ 
థధునియొక్క, శర =కుసుమరూపములగు బాణములయొక్కా, కేశర 
కేసరములచే, దన్తుర వ్యాప్తమైన, లెదా మిట్టపల్పములుగల, ఆజ్ఞః =- 
దహముగల్లిన వాడవువలె, ఆఖాసి=-| పకాశంచుచున్నా వు, 
సమాసములు : 
స్వేదప్ప్టవ(పణయినీ : స్వేదే వ్రవః == స్వేదప్టవః, |ప్రణయః అస్యా 
సాత్‌ = (ప్రణయినీ, న్వేదస్ట వే (పణం యినీ== స్వేదస్టవ [పబయినీ. 
రోమరాజః : రోమ్లూం రాజి రో మరాజిః. i 
జాగరిత్మవతాని : జాగరితాన్యేవ వ్రతాని == జాగరిత్మవతాని, 
తానీ= జాగ రిత| వతాని, 
నరనాథ : నరాణాం నాథః నరనాధః, తస్య సంబుద్ది = హేనరనాథ. 
మదూత్తసాన్ష )మగ్నాస మేషుశర కేశరదన్తురాబ్లః : మథునఃఉత్ధః = 
మధూత్సః, మధూల్లేన సాన్దాః == మధూత్తసాన్హారిః,  మధూళ్త 
సాన్దాగిశ్చ తేమగ్నాళ్చ = మధూత్థ సాన్ట్రమగ్నాః, ఆసమాః ఇషష;ః యస్య 
నః-- ఆసమేమః, అసమేషోః శరాః _ అసమేషశరా;ః, మధూళత్త సాన్ట్ర 
మగ్నాశ్చ లే అసమెషుశ రాళ్ళ =. మధూత్త సాన మగ్నాసమెషుళరాః, 
మధూత్త సాన్హ్లీ మగ్నాసమేభ శరాణాం కేశ రాః == మధూత్తసాస్త్ర. మగ్నా 
సమెమ నర కేళరాః, మధూత్త సాన్ట) మగ్నాసమేష శర కశరై క దన్తురాణి 
అక్లాని యస్య స్య మరూర్ధసాన్ట) మగ్నాసమేమ కరకేళర దన్తుఠాజ్ఞః, 
భావము : 


ఓ రాజా! 'స్వేదజలమునందు జలక ములాడ (బీతిగలిగిన నీరో మప జ్సా, 
సురతమునకై జాగ రణములు( నిక్కజొడుచుకొనువిధ ముగా జేయుట ) యనెడి వ్రత ము 
లను జేయుచున్నది. పుష్పవతియగు స్త్రీ యేవిభముగా శుద్ధస్నానముగావించినదై 
భర్తను సంతోషపెట్టుటకై జాగరితములను |వతములను జేయునో ఆ విధముగా 
[(వకాచరణముచే బాణములనెడి వువ్పసారమునకు సంబంధి =చిన, బై బైకి నిక్కినవై 
గాఢములును నీదేహమున లోనికి జొరబడినవియును వుష్పసారము దిగుటచే 
గట్టిగ గుచ్చుకొనినవియనగు వృష్పబాణములయొక్క_. కేసరములచే . మిట్టపల్లి 


975 శ్రీహర్ష నై షధము 


ములను బొందిన య'..యవములు గలవాడుగా | బకొళించుచున్నా వు, దమయ ని 
యొక్క సమృల్కమువలన నాత్వికభావ ముదయించుటచే రోమాంచములతో 
గూడిన దేహముగ లవాడవై చెమున్బన దేహముగలవాడుగా నున్నావు. అనగా 
ఓరాజా! నీచెముబనీబ జంక ములాడుటకు [పీతిగలిగిన సీరోమరాజి నుగతమునకె 
జాగరణము లనెడి వతముఒను, వువ్పవతియగు స్రీ శద్ధస్నానము గావించినదై 

భ రను సంతోషపరచుటకై యెట్లు ఆచరించునో అట్టు, ఆచరించుచున్నది. ఇ 
| (వతము నాచరించుబచే మన్మథుడు (ప్ర పయోగి -చిన. పువ్చబాటములు వె వెనబడుట 
వుష్పరూపమగు నాశ ఠములనుండీ వెలుపలికి వచ్చిన తెనెచే దట్టములును 
లోనికి గాఢముగా జొచ్చుకొనిపేయి న యా బాణములనెడి పుష్పముల కేసరములచే 
సీయవయవములు మిట్టపల్పములై నవి. అట్టి అవయవములు గలవాడుగా నీవు 
శోభించుచున్నావు, దమయ స్టీ సమృర్క_ముచే నీదేహమున వులక ములు స్వేదాది 
సా_క్టిశకఖావము లుదయించినవని యాశయము, 


లో. (పాపా తవాఒపి నృప జీవిత దేవ తేయం 
ఘర్మామ్బుశీకరకరమ్బన మమ్బుజాకీ । 
తే తే యథా రతిపతేః కునుమాని బాణాః 
స్వేద స్తథైవ కిము తస్య శరక్షతా(సమ్‌ n 134 
ప. వి. పొప్తా. తవ _ అవి _ నృపజీవితదేవతా - ఇయం _ ఘర్మామ్చుశీకర 
క రమృనమ్‌-అమ్బుజాక్షీ - తే_తే _ యథా _ రతిపతేః - కుసుమాని.. 
దాణా: - స్వేదః - తథా-ఏవ _ కిమ్‌ _ & _ తస్య _శరక్షతాస్రమ్‌. 


అర్థము ; హే నృప! == ఓ నలమవిరాజా! తవ = నీయొక్క, జీవిత 
దేవకా, నీత = = జీవనమునకు, దేవతా = ఆధిదేవతయగు, అమ్బుజాశ్నీ == 
తమ్మి కంటియెన, ఇయ మవి-- ఈదమయ నియు,ఘరా శ్రమ్బు+కరక రమ్బ 
వం, ఘర్మామ్చు = వెడినీటియొక్క అనగా చెమటయొక ,, శీకర = 
తు ంవ్ననుఐచే, కరమ్బనం = = కలయికను, | పాప్తా జ పొందిన 


అనగా సాత్తికభాన ముదోయించుటవలన స్వేదమే దడినిన నొడలు 
గలిగినదాయెనది యర్థము, రతిపతేః _- మన్మథునియొక్క, తే తే. 


పకవింశ సర్గ . 879 
ఆయా| పసిద్ధములగు, బాణాః యథి = కోషణములనియు నమ్మోహనము 
లనియు తున వో వానివలె, కునుమాసి: = పద్మ ములుమున్నగు 
పుష్పములు( ఆ) భవన్‌ == అయినవి) తథై వ=-ఆవిథ ముగనే, స్వేదః = 
చెమట నీరు, తస్య = ఆ కామునియొక్కం, శరత్నతా[సం శీం%, శరా 

బాణములయొక -. క్షత -- గాయములనుండి వెల్వడిన, అ్మసరి కిము -- 
నెత్తురా యేమి! అది యుక్త మే. నుకుమారములగు పుష్పములు మన్మథుని 
వాడి బాణములుగా గళిగినపుడు, ర_క్రవర్హముకాని 'స్యేదజలముగూడా 
ఆమన్మశని బాణములవలన బెబ్బలనుండి వెల్వడు నెత్తురుగాదగినదే. 
ఏలయనగా దైవ పఖావ మంత టను నమానమెగ దా. 


సమాసములు : 
జీవిత దేవతా : జీవితస్య దేవతా= జీవిత దేవతా. 
ఘరాశ్రమ్చుశీకరకరమృ్బనం : ఘర్మన్య ఆమ్బు = ఘర్మా మ్బు, 
ఘర్మామ్బునః నీక రాః = ఘర్మామ్బు శీకరాః, ఘర్మామ్చు శీక్రరై: 
కరమృనం == ఘర్మామ్బుశీకరకరమృనం, తత్‌ = ఘర్మామ్బు 


శీక ర కరమ్బనం. 

రఖవిపతేః ; రతేః పతిః== రతిపతిః, తస్య రతిపతేః. 

శరక్షతా[సమ్‌ : శరాణాం క్షతాని శ రవతాని. శరక్షతానాం ఆ[సమ్‌=- 
శరక్షతా[సమ్‌. _ 


భావము : 

ఓ నలమవోరావా! సీ జీవితేశ్వరి యిన తమ్మికంటి యిన యా దమ 
య న్తియ. స్వేదోదక ముల మిశణమును బొందినది. ఆనగా సాత్త్విక భావ 

ముదయించుట వలన _ స్వేద జలమునందు తడినినదై యున్నదని యర్థము. 

మన్మళునికి సంబంధించిన శోషణములు సమ్మోహనములవి చెప్పబడు | 

లుగా కమలములు మున్నగు వుష్పము లెట్టాయెనో అర్హ స్యేదజలము గూడా 

బాణముల వలని గాయముల నుండీ సవించు ర క్రమముగ గూడా గాదగును, రెండు 
ఏభములలోను దై.వవభావము నమానమే గదా.. 


880 


39 


శ్రీహర్ష నైషధము 


రాగం (_పతీత్య యువయో _స్తమిమం (పతీచీ 
భానుశ్చ కిం ద్వయ మజాయత రక్ష మేతత్‌! 
తద్వీక్ష్య వాం కిమిహ కేలిసరిత్సరోజై ః 
కామేషుతోచితముఖత్వ మధీయమానమ్‌ ॥ 185 


_వ.వి. రాగం - .పతీత్య _ యువయోః - తమ్‌-ఇమం - | పతీచీ _ భానుః - 


చ - కిం - ద్వయం - ఆజాయత్న- రక్తం - ఏకత్‌ - తత్‌ _ వీక్ష్య - 
వాం - కిం - ఇవా - కేలిసరిత్సరోజై 8 _ కామేషుతోచిత ముఖత్వమ్‌ - 
ఆధీయమానమ్‌. | 


ఆరము:; హే రాజన్‌ ! ఓ రాజా, ! (పతీనీ — పడమటి దిక్కు, భానుశ్చ = 
ఇ, 


నూర్యుడును. ఏతగ్‌ ద్వయం -- ఈరెండును, యవయోః=- మీ యిరువురి 
యొకు, తం == ముందు చెప్పబడిన న్వేదాది సా_త్రక భావములబే 
నూచింప బడిన, ఇమం వ ఈ కానవచ్చెడి, రాగం — అనురాగ మును? 
(వఠీత్య =ా|పత్యక్షముగా తెలుసుకొని, ర_క్రం = రక్తవర్తము గలవి 
గాను, (అనురాగము గలవిగను) అజాయత కిం — ఏర్పడెనా యేమి ? 
ఒకనొకరగు న్రీ వురుషల సంభోగానుఠాగమును జూచి మరియొక త్రీ 
వురుషులకు నట్టి యగురాగము తజచు కలుగుట యనుభవ సిద్ధము కదా. 
దివా సంభోగము శాస్ర నిషి ద్రముగాన దమయ గీ నలుల యత ధిక 
సంభోగాభిలాషను జూచుట వలన దయతో తాన న్లమించుట. ద్యారా 
రా తనిదవలయు నను నభి| పాయముచే నూర్యుడు రరక్రవర్గు డాయెను 
ఆని యర్థము. (తథా = అట్టు) ఇహ = ఈ నమయము నందు, కేలి 
సరిత్స రోజై ౩, కేలి సరిత్‌ == నీ కీడానది యొక్క, సరోజై ౪ కమలముల 
చెత, తత్‌ == ఆ, ద్వయం == పడమటి దిక్కును సూర్యుడు నను 


_ నారెందిని, వాం--మీ ఇద్దరిని, వీక్ష్య = చూచి, అనగా వడ మట నున్న 


సూర్యు న_న్హమింప నున్నవానని గాను, మీ యిద్దరిని సంభోగాభిలావగల 
వారిగను జూచి, కా మేషుతోచితముఖత్వం, కామ== మన్మథునియొక్క_, 
ఇషుతా.--- వాణముగా నుండుటకు, ఉచిత--త గిన, ముఖత్వం౦=- ముఖ 
మును అనగా కొనను గలిగియుండుటను, ఆధీయమానం == అథ్యయనము 


ఏక వింశ సర్గ 801 


ముకుళించినచో నపు డవి కూచియైన కొనలు గలిగిన మొగ్గలు నేర్పడి 
మన్మథు నకు పదునైన కకత. నుండుటకు | బగియుండునని యర్థము. 
అనా దమయ స్టీనలుల సంభోగకాలమందు మన్నథ థున నకీ వ్‌ 
లాయ త పరుచ బడుచుండినవని వ ని యర్థము. సాయలకాల మేర్చడగనే పడమటి 
దిక్కును సూర్యుడును నెజ్బబారిరి, కమలములు ముకుళించినవి, ఇక రాత్‌ 
శీ ఘముగనే యేతెంచుచున్నది. ఇక మీరు బాధపడవలనిన యవసపళము 
లేదని యర్థము. 
సమాసములు ; / 
శేలిసరిత్సరోజై 8: కేలేః సరిత్‌ == కేలిసగక్‌ , కేలినరితః సరోజాని= 
'కేలినరిత్సరోజాని. తైః = కేలిసరిత్సరోజై 8. 
కా మేషుతో చితముఖత్వం : కామన్య ఇషవః == కామేషవః, కామేషూ 
ణాం భావః _ కామేషుతా, కామేషతాయా? ఉదితం -- కామేషు 
తోచికం, కామేషతోచితం ముఖం యేషాం కాని = కామేషతోచిక 
ముఖాని, కామేషుతోచితముఖానాం థానః = కామేమతోచితముఖత్వ:. 
భావము ; 


చేయబడుచున్న దిగా, వరతే కిం? -- ఉన్నవా యేమి? కమలములు 


. & రాజా! పడ మటిదిక్కును సూర్వుడును అను నీరెండును వూర్యము 
చెప్పబడిన స్వేదాదులచే నూచిత మగు మీబిరువురి ఆనురా గ మును [ప్రత్యక్షముగా 
జూచి రక్తవర్ణము గలవిగను అనుఠాగ ముగలవిగను నైనవాయేమి? ఒరుల 
యనురాగ మును జూచిన స్రీ పురుషులు తామును అనురక్తులగుట నవాజము. కాన 
నిట (పతీ (వడ మట యను స్రీకిని నూర్యుడను వురుషునకును దమయ స్తీనలుల 
యనుఠాగదర్శనముచే ననురాగ మేర్పడినదా యని భావి_పబడినది. ఇచ్చట 
ననురాగ మనగా సాయంకాలపు బరుణవర్ణమని యర్థము. అందువలన పగలు 
నంభోగము నిషిద్ధముగాన దమయ స్పీనలులయొక గా మిక్కు-టమగు సంభోగాభి 
లాషను జూచి నూర్యుడు దయతో తానన్లమించుబచే రాతిని దేవలయునని 
యభి పాయము జెంది ర కవరు డాయెనా యని యర్థము. ఈ విధమగు 
నభ్ని పాయముతో నూర్యు డ న్లమించుటను గ్రహించిన నీ|క్రీడానదియందలి 
కతలు ముకుళించుచు, వారి యిరువురి సంభోగకాలమునకు చక్కగా 


88 శ్రీవార్ష నై షథము 


మన్మథుని కుపయోగవడుటక్రై కూచియెన కొనలు గలిగిన మొగ్గలుగా నేర్పడి 
పదునైన బాణములుగా నై యున్నవా- ఆనిభావింపదగియున్న వి. సాయంకాల 
మేర్పడుటవలన పతీచియ నూర్యుడును నెజ్జబారిరి. కనులములు ముకుళించు 
కొనినవి. ర్మాత్రి క్వరలో వచ్చుచున్నది. కాన మీరు బాధపడనవసర ములేదని 
యాశయము. 
ఖో ఆన్యోన్యరాగవశయో ర్యువయో ర్విలాస 

స్వచ్చన్టతాచ్చి దపయాతు తదాలివర్షః । 

అత్యాజయన్‌ సిచయ మాజి మకారయన్‌ 
వా దనైర్న ఖే శ్చ మదనో మదనః కథం స్యాత్‌ 11 


ప. వి. అన్యోన్మరాగ వయో ః - యువయోః . విలాసస్వచ్చస్టతాచ్చిత్‌ .అపయాతు _ 
తత్‌ _ఆరివర్గః,. అత్యాజయన్‌ _ నిచయం_ ఆజిం _ అకొరయన్‌ =వా..ద నైః జ్జ 
వఖిః-చ .మదన: - మదనః-క థం. నాకిత్‌. 


అర్థము : : హేదమయ స్తీ నలౌ=-ఓదమయ స్తీనలులారా!, శక్‌ == అందువలన, 
ఆనగా మీక్రిద్దరికిని నుత, ఏమగు సంభోగాభిలాష యుండుటవలన, 
అన్ఫోన, రాగవశయోః, అన్యోన్య = జఓండొరులయందు, రాగ -- 
నురళాభిలాషకు, వశయో!౯- ఆధీన్నులెన, యువయోః - మీయిరువురి 
యొక్క, విలానన్వచ్చన్షతాచ్చిత్‌, విలాస సురత, కీడశయొక్క, స్వచ్చ 
నతా=ా స్వేచ్చను, ఛిత్‌  హరించెడి, ఆలివర్ష 8 మై చబెలిక త్తెలసంఘము, 
ఆపయాతు = తొలగిపోవునుగాత. తథాహి == అది యక్రమే, 
మడనః = మన్మథుడు, సిచయం = (దమ్పతులగు మీ యిరువురి 
యొక) వస్త్రమును, ఆత్యాజయన్‌ = (మీ చేతనే యొకరి వస్త్రమును 
ఒక రిచే)విప్పింపక , వా==లేదా, దన్తైః= దన్తములచేతను, నఖైశ్చు = 
గోరుల చేతను, ఆజిం = ఒండొరులను గాయపజచు కొనుట మున్నగు 
యుద్ధమును, అకారయన్‌ == చేయింవక, మదనః == సురత వ్యాపారము 
సా మదమును (మోహమును) గల్లించు వాడుగా. కథం -- ఎట్టు, 
స్యాత్‌ చైఆగును. ఏ విధముగను గాశేరడని, యర్థము. 


ఏకవింశ సర 
(౧ 
సమాసములు ; 


అన్యోన్యరాగవశయోః? : ఆన్యోన్యయో:ః రాగ -- అన్యోనుఠాగె , 

అన్యోన్య రాగయోః వశ = అన్యోన్య రాగవళౌ, తయోః == అనోోన్య 

ఠరాగవశయో!, | 

విలాస స్వచ్చనతౌఛిత్‌ ; విలాసే స్వచ్చన్గతా — విలాస స్వచ్చన్గతా, 

విలాస స్యచ్చన్లతాం ఛిన త్రితి= విలాస స్వచ్చన్దతాఛిత్‌ . 

ఆలివర్గః : ఆలీనాం వర్షః = ఆలివర్షః. 

అత్యాజియన్‌ : న త్యాజయన్‌ = ఆత్యా జయన్‌. 

అకారయన్‌ : న కొరయన్‌ - ఆకారయ; 

మదనః : మదయతీతి _. మదనః, 
భావము : 

కీ దమయ నీ నలులాఠా ! మీకిణువరికిని మిక్కుటముగా నురతాభిలాష 
యుండుటవలననే మేసురత (కీడ యొక్‌ స్వేచ్చకు భంగము కలిగించెడి 
యీ మీ చెలిక ల్తెల సంఘము ఇటనుండి తొలగవలయును. మదనుడు దమృతుఐ 
యొక వలువలను వారిచేతనే విప్పింపక వారి మధ్య దంత ములతోడను 
నఖములతోడను యుద్ధము కల్పింపకయే మదను డెట్టగును? మదనుడనగా 
“మదయతీతి” నిర్వచనముచే మదమును గల్లించు వాడు ఆని యర్థము. కాన 
మదనుతట్టు మీకు మోహము గల్పించియ సార్థకనామము గలవాడగునని 
యాశయము. 


శో. ఇతి సఠతి శుకే మృషా యయుస్తా 
బహు నృపకృత్య మవేత్య సాని వేలం | 
కుపిత విజసఫీ దృశా ఒర దృష్టాః | : 
కమలతయేవ తదా నికోచవత్యః॥  - 187 
ప. వి ఇతి.పఠతి-శుకే - మృషా - యయుః_లాః_బహునృప కృత్యం -అ వెత్య- 


సాన్థివేలం _- కుపిత నిజసభఖీదృళా - అర్హదృష్టః _ కమలతయా _ ఇవ - 
తదా - నికోచవత కః. | 


334 శ్రీహర్ష నైషధము 


అర్థము: ఇతె ఈ విధముగా, శురే- చిలుక, పఠతి సతి పలుకగా, గంధర్మ 
రాజవుఅకల వీణాగానానువాదము ననుసరించి స్పష్టముగా నుచ్చరిం 
పగా, తదా = ఆ సంధ్యాకాలమందు, కమలతయా ఇవ --= తమ 
ముఖములు పన్మమ్సలుగా నుండుట చేతనో యనునట్టు, నికోచవత్యః ==: 
సంధ్యాకాల మాసన్నమగుటచే ముడుచుకొనుటయు సంభోగ పసజ్ఞముచే 
లజ్జవలని నంకోచము గలవో యనునట్టున్న. తాః = ఆ చెలిక లత్తెలును, 
ఆ గన్గర్య రాజ పుతీకలును, మృషా == అసత్యముగా, కువితనిజ 
సఖీదృళా, కువిత = కోవించిన, నిజ తమయొక్కం, సఖీ == చెలిక త్తెయైన 
గమయోన్తియొక ్క-, దృశా== నేత్రముతో, అర్థదృష్టాః =: కొంచెము చూడ 
బడినవారై , కోపనునెడి నెపముచే కొద్దిగా జూడబడినవారై, సాన్థివేలం = 
న+ధ్యాకాలమంరు గలిగిన, బహున్ఫపక ఎత్యం, బహు -- పెకై గన, 
నృప = రాజుయొక్క, కృత్యం = కార్యముంను, ఆనగా సంధ్యోపాసనాది 
కార్యములను, అవెత్య == తెలిసీళొనియయుః -— (ఆయింటినుండి) 
వెడలిరి 


సమానములు ; 


బహున్వపకృుత్యం : నృపస్య కృత్యం = నృపకృత్యం, బహు చతత 
నృపకృత్యం చ = బహునృపకృత్యం, తత్‌ మై బహునృపకృత్యం. 
కుపితనిజస ఫీదృళా : నిజా చ సా సఖీ చ-నిజనఖీ, కువితాచ నా 
నిజసఖీ చ --కుపిత నిజసథీ, కువిత నిజసక్యాః దృక్‌ = కుదిత్రసిజస 
దృక్‌, తయా=కువితనిజసభీద్భశా, 
అర్థద్భష్టాః : అర్ధం దృష్టాః = అర్ధదృష్టాః. 
కమలతయా ; క మలస్య భావః==-కమలతా, తయా--శమలతయా. 
నికోచవత్య ౩: నికోచః ఆసా మ స్తీతి == నికోచవత్యః. 

భావము : 


ఈ విధముగా చిలుక గ స్థర్విలాజవు ఈక లయొక వీణానావము ననుసరించి 
[క మముగా నుచ్చరించినది, అపుడు సంధ్యాకాల మేర్పడుటవలన, పద్మములగుట 


ఏక వింశ సర్ల కిరిర్‌. 


జేతనో యనునట్లు, చెలిక త్తెలమోములు సంకోచముల జెందినవి. ఒక పక్షము 
నందవి పద్మములగుటవలన నూర $కాంతి లేనందువలన ముడుచు 
కొనినవి. మరియొకపక్షమున  దమయగ్తీ నల సంభోగ|పసక్తివలన వారి. 
ముఖములు నిగ్గుచే సంకోచము నొందినవి, ఆతరుణమునం దాచెలిక తెల్సు 
దమయ నిని నలునియొద్ద నొక్కతెగా వదలిపోవుచుండిరి. అందువలన నామె తన 
సిగును గవ్చివుచుకొనుటకై. చెలికత్తెలు మున్నగు వారివె మిథ్యాకోపము ననగా 
_కృత్రిమకోపమును వహించి యర్ధదృష్టితో వారిని అనగా నాగ న్ధర్యఠాజ ప్యుతిక 
లగు చెలిక త్తెలను జూచుచుండినది. ఆడి సంధ్యాకాల మగుటవలన నలమహారాజు 
నకు సంధ్యోపాసనాది కార్యము లుండునని తెలిసికొని యా చెలికత్తెలు మున్నగు 
వారా [పదేశము నుండి నిర్షమించిరి. 
ల్లో. అకృత పరభృత స్తుహి స్తుహీతి 
(శుతవచన్యసగనూ క్కి చుజఖ్బు చజ్బుమ్‌ 
పఠితనలనుతిం (వతీవ కీరం 
తమివ నృపం (ప్రతీ జాతన్నేతరాగః। ॥ 138 
వ, వి, అకృత _ పరభృతః జ స్తుహి_స్తుహి- ఇలి- శత వచన సగనూక్తి చు ఇ 
చజ్బుమ్‌ - పరితనలనుతిం -_ (పతి _ ఇవ - కీరం - తం- ఇవ 
నృపం - (పతి _ జాతన్నేత రాగః 
అర్ధము: పరభృతః = చెలిక త్తెలు తెచ్చిన కోకిల, నృపం=-రాజై న, తరి== ఆ 
నలుని, (పతి=-= ఉద్దేశించి, జాతనేతరాగః, జాత మూ ఉత్పన్న మైన, 
నేత జ కన్ను లయందలి, రాగ ఇవ-- రక్ష్తవర్ణము (అనురాగ ము) కలిగి 
నదో యనునట్టున్నదై , (చతవచవ్యసగ నూక్తి చుఖ్చూచక్బూం, [శుత = 
తనచే వినఐడిన, వచనససక్‌ == వాక్యపరమృఠయొక్కం, అనూకి == అను 
వాదముతో, చుక్చా=|పనిద్ధిగ లిగిన, చక్నూం = ముక్కులవు ఏములు 
గలిగినదియు, తథా==అట్రే, వఠితనలనుతిం, పఠిత == ఉచ్చరించబడిన, 
నలనుతిం=- నలునిస్తుతి గలిగిన, _కీరం|పతీవ=- చిలుక _ నుద్దేశించియో 
యనునట్లు, “స్తుహిస్తుహి' == నుతింవుము నుతింపుము, ఇతి=-ఆని, 
25) 


- 886 శ్రీహర్ష నైషధము 
ధ్వనిని, అకృత = చేసినది. కోకిల రాజుకై, మిక్కిలి యనురాగమును = 
వహించినందువలన, నలుని నుతించు విషయమున విరమించిన చిలుక 

_ నుద్దేశించి “స్తుతింపుము స్తుతింవుము” అని a బలికి (బోత్స 
హించె నని యర్థము. 

సమాసములు 
(శుతవచనసగనూ క్రి క్రి చుఇఖ్బుచజుం: వచనానాం (సజః == వచన న్రజ్య, 
(శుతాశ్వు తాః వచన నజశ్చ = _గతవచన సజః, (కుత వచన సజాం 
అనూ క్తి; (్ర్రోతవచన సగనూక్తి 8, [శుతవచ నృసగనూక్త్యా విత్తే జా 
[శత వచన్మసగనూక్తి చుఇ్బు, _శతవచన్యసగనూక్తి విత్తే చఖ్భూ 
యస్య సః = (వతవచన్య సగనూక్తి, తన తం -- (పత 
వచన సగనూ_క క్రి చుళఖ్బుచజ్బూం. 
పఠితనలనుతిం : నలస్య నుతీః— నలనుతిః, పఠితా నలనుతిః యేన 
సః = పఠితనలనుతిః, తం = పఠితనలనుతిమ్‌. 
జాతనేతరాగః శ న్మేతయోః రాగః = న్నే! తరాగః, జొతః is, 
యస్య సః=-జాతనే _తరాగః. 

భావము ; 


చలికత్తె తెచ్చిన కోకిల, రాజుయొక్క పర మసున్దరాకృతిని జూచి న్నేత 


ములయందు తనకు సహజమగు నెట్ట తనమును (ఆనురాగమును) వహించినదై , 

రాజును స్తుతించు టయందు చిలుక ను _పేరేవింప దలచినది. దానికి వూర్య మా 
చిలుక యితరులవలన దా వినిన వాక్యపరమ్పకల ననువదించుటచే థ్యాతినొందిన 
ముక్కువుటములుగల దానియొక్క సామర్థ్య మును [(గహించినద్దై ద , తత్పూర్వము 


రాజస్తుతినిబఠించి విళ మించిన యాచిలుకను “స్తుహి స్తుహి” (నుతింవుము నుతిం 
వుము)అని నురల |పేరేవించెనని యాశయము. 


a 


తుబ్గ పాసాదవాసా దథ భృశకృశళశతా మాయతీం కేలికుల్యా 
మాకీ దర్క్శ-బిమృ (_పతికృతిమణినా భీమజా రాజమానామ్‌। 


| వ[కం వక్రం (వజనీం ఫణి యువతిరితి (తన్ను భి ర్వ్యుక, ముక్తా 


న్యోన్యం వి(ద్రుత్య తీరే రథపదమిథునై సూచితా 
మార్తిరుత్యా॥ 139 


ఏకవింశ నర్గ 887 


ప, వి, తుజ పాసాద వాసాత్ర్‌ - అధ = భృశకళతాం - ఆయతీం - కేళి 
_ కుల్యాం - అదాక్షీక్‌ _ ఆర్మ-బిమృ| పతి కృతి మణినా _ ధభీమజా - 
రాజమానామ్‌. వకం స్త వ్యకం గ వజ సీం. ఫణియువతిః - ఇతి - 
boys లా వ్యక్త ముకా కా నో్యోన్యం జై విదుత్య - తీరే _ రఖపదమిథు 
నైః - సూచితాం = ఆరి ర్తి రుత్యా, 
అర్థము! అథ = కోకిల పలికిన విదప, భీమజాా దోమయని, తుజ పాసాదవా 
సాత్‌, తుజ్ల==ఎత్తెను |పాసాద= మేడయందు, వాసాత్‌ == నివాసము 
వలన, భృశకృళతాం, భృశ = మిక్కిలి, కృళశతాం == శ్షీణత్వ మును, 
ఆయతీం == పొందుచున్న, (విశాలమైన వస్తువుగూడా ఎత్తైన మేడనుండి 
చూచెడి దమయన్తి దృష్టికీ మిక్కిలి సన్నమైనదిగనే కన్పించుచున్న దని 
యర్థము) తథా=అపే, అర్క-బిమృ [(పతికృతిమణినా, ఆర్క_దింబ = 
అ సమింపనున్నదై కొలది _యెజ్బదనము గలిగిన నూర్యబిమృము 
యొక్క; (పతికృతి==। పతిబిమృ మనెడి యనగా చెప్పటోవు కాలువసీటి 
యందలి |పతిబింబ మనెడి, మణినా == రత్నముచే ననగా, పెద్దదైన 
పద్మరాగ మణిచే, రాజమానాం = | పకాశించుచున్నదియు, వృక్షం వక్రం 
—వంకరవంక రగా, వజస్త్రీం = |1పవహించుచున్నదియు (కావుననే) 
ఫణియువతి రికి ఓకానొక నాగయువతి యని, [తస్నుథిః == భయపడు 
చున్న, రథపదమిథునై*, రథపద -=చ(కవాకములయొక్క, మిథు 
నై 8 జంటలచే, వ్యక్త ముకాన్యోన్యం, వ్యక్త =స్సుటముగా, ముక్త = — 
విడువబడిన, ఆన్యోన్యం=ఒండొరులు గ లుగునట్టుగా, ప్రీ లే ఆకౌలువ 
యొక్క  యొక్కొక్క-గట్టునందు, వి|దుత్య= పరుగిడి, ఆర్తి రుత్యా, 
ఆర్తి = పీడవలని, రుత్యా = దుః ఖధ్వనిచే, ననగా రఠాతివచ్చుటవలని 
_ విరహచింతచే నేర డిన దీనస్వరముతో, సూచితాం= నూచింపబడిన, 
కొలది చీకటి వచ్చుటచే స్పష్టముగా గానఠాక పోయినను, చ్యకవాక ముల 
దీనారావములచే దెలియబడిన, ss కానని, అ దాషీత్‌ = 
చూచెను. 


సమాసములు : 


తుజ్ల పాసాదవాసౌాత్‌ : తుజ శ్చాసౌ పాసాదశ్చ == తుబ్లప్రాసాదః, తుజ 
(పాసాదేవాసః = తుబ్లప్రాసాదవాసః, తస్మాత్‌ =-తుజ| పాసాదవాసాక్‌, 


888 శ్రీహర్ష నైషధము 


(a 


భృశకృశతాం: భృశం కృళశతా ఎ భృకకృళలతా, తాం = భృళకృళతామ్‌ 
కేలికుల్యాం ; కేలేః కుల్యా = కెలికుల్యా, తామ్‌ వ కేలికుల్యామ్‌. 
అర్యవిమృ[ పతికృతిమణినా : అర్క_-న్య బిమృః మై ఆఅర్క-బిమృః, 
అర్కబిమృస్య |పతిక తిః == అర్క్భ-బిమృ | పతికృతిః, అర్క-బిమృ (పతి 
క వా లేన ఆర్కలిమృ [పతి 
కృతిమణినా, 
ఫణియువతిః : ఫణినాం యువతిః _ ఫణియువతిః. 
వ్యక్త ముకాన్యోన్యం ; వ్యక్తం ముకం అన్యోన్యం యన్న్మిన్‌ కర్మణి 
తదంథా భవతి తథా = వ్యక్త ముకాన్యోన్యమ్‌. 
రథపదమిథునై 8: రథపదానాం మిథునాని = స తెః= 
రథప దమిథునై 1. 


ఆ ర్రీరుత్యా ; ఆర్తేః రుతిః==ఆర్తిరుత్రః, తయా= ఆర్తి రుత్యా. 
భావము; 


కోకిం పలికిన విదస దమయ _ని మేడ వైభాగ మునుండి యొక క్రీడానదిని 
చూచినది. ఆనది మిక్కిలి విశాంముగ నున్నను, చాల యెత్తెన మేడవైనుండి 
చూచుటవలన; నావమయని ని కన్నులకు చాలా సన్న నెనదిగా గానబడుచున్నది, 
స్థూలమైన దేదై నను దూరమునుండి చూచినచో సస్నగనే కనబడును కదా. 
మరియ నా, .కీడానదియం దు, సూర్యబింబము (పతిబింబించి నదై గొవ్ప పద్మరాగ 
మణివలె కోభించుచున్నది. ఆనది వంకరవంకరగా పారుటవలన నొకానొక నాగ 
యవతవలె నున్నదై దానినిచూచు చృకవాకముల జంటల కట భయము గల్లించు 
చున్నది. అట్టి చక వాకములు రా|తి సమీవించుటవలన నొండొంటిని వీడి ఆ కీడా 
నదియొక్కు యిరుగట్టులలో నొకొ_క్కగట్టున నొక్కాక్కటిగ. వసించుచు 
రాత్రి సమీపించు కొలది _పబలమగుచున్న వియోగదుఃఖమునొంది పరుగిడుచు 
దీనస్వరమున కేకలు వేయచున్నవి. చీకటి మనక లయందు ఆ కీడానది చక్కగా 


గానరాక సోయినను, ఆచ కవాకపు 'దీననాదముచే స అట్టి [కీడా 
నదిని దమయ న్ని గాంచెనని యాశయము. 


ఏక వింశ సర్గ 889 


శ్లో. అథ రథచరణౌ విలోక్య రక్షా 
వతివిరహాసహతా=. హతా వివానై 9 
a 
అప త మకృత పద్మసుప్తికాలం 
శ్వసనవికీర్ణ సరోజసౌరభం సా! 10 
ప. వి, ఆథ - రథచరణా _ విలోక్య _ రకౌ -అతివిరహా సహతా౬ఒహతె- 
ఇన _ అనై9ః -_ అవీ _ తమ్‌ - అక త లా పద్మనుప్తి కాలం = శ్వసన 


వికీర్ణ సరోజసౌ రభం -సా, 
అర్ధము, ఆధ == (కీడానదిని చూచిన పిదప, సా==ఆదమయ న్లి, రథచరణా= 


చ్మకవాక ముల జంటలు, అతిపవిరహాసహతాఒ ఒవాతావివ, ఆతివిరహ ౫ 
మిక్కిలివిరహమును, ఆనహతా= నహింపజాలక పోవుటచే, ఆహతా 
వివ దెబ్బతినినవో యనునట్టున్నవియు, ననగా కామబాణములచే, గొట్ట 
బడినందువలన భయము జెందినవో యనునట్టున్నవియు రెండుగా వీడి 
పోయినవియును కావుననే, అనై)రివ == నెత్తురులచే, ర కౌ == ఎజ్జసివన్నెను 
బొందినవియు, సనురాగము జెందినవిగ నున్న వానినిగా, విలోక p= 
చూచి, తం == ఆసమివించుచున్న, పద్మసు పెకాలం, పద్మ =క మలముల 
యొక్క, సువి ఏ, కాలం == ని డించుసమ యమును అనగా ముకుళించు సమ 
_ యమగు సాయంకాలమును, శ్యసనవికిర్షస రోజసౌరభం, శసన= గాలి 
చే, వికీర్ణ — వెదజల్లి బడిన, సౌరభం -- పరివుళము గలదానిసిగా, 
అకృత = చేసినది. ఆనంధ్యాకాలమునందు పద్మ ములు ముకుళించుకొని 
ఫోవృుటవలన, వానిపరమళము లభింపక పోయినను, వమయన్ని తాను 
పద్మి నీజాతికి చెందినదగుఓవలన నామె నిఃశ్యాసములు పద్మ నుగంధము 
లుగా నుండుటవలన నామెనిట్టూర్పుతే యాపద్మపరిమళ మును విస్తరింప 
చేయుచుండినదని యర్థము. 


సమాసములు 
అతివిరహానహతాహతో : ఆత్మన నం Sess వ rn సహేలే 
'ఇతిసహౌ, సవహయోః భావః -= సహతా, న సహఠో = అసహాతా, 


అతివిరహస్య అసహతా = అతివిరహాసహతా,. అతివిరహిసహతయా 


890 (శ్రీహర్ష నై షభము 


ఆహాతౌ = ఆతివిరహా సహతావతా, తౌ ఆతివిరహాసవాతాహతౌ. 


పద్యృసు పీకాలం : పద్మానారి సువిః = పద్మసు వ్లిః, పద్మసుప్తేః 
కొలః = పద్మను వ్లీకాలః. తం దా పద్మోను ప్రికాలం. 
శ్వసనవికీర్ణసరోజసౌరభమ్‌ : శ్వసనేన వికీర్ణం "== శ్వసనవికీర్ణం, 


సరోజూనాంసౌరభం -_ సరోజసౌరభం. శ్వసనవికిరం సరోజసౌరభం 
యస్మిన్‌ సః = శ్వనన వికీర్ణసరోజ సౌరభః, తం= శసన వికీర్ణసరోజ 
సౌరభమ్‌. 


భావము: 

అ క్రీడానదిని జూచిన విదప దానిగట్టున రాత్రియంతయు నొండొరుల 
వియోగ మును నోర్వజాలనివై, మన్మథ బాణముల బెబ్బలచే కెండుగా విడిపోయి 
నవై ఆ బెబ్బలవలని రక్తముచేతనో యనునట్లు, రోక్తవర్ణములును, నొండొంటివై 
ననురక్తములును న్నైయున్న చ| కవాక ముల జంటను గాంచి దమయ న్తియావత్షు 
లె దయతో తాను విషణ్జురాలై దీర్ణ ములగు నిఃక్యాస ములను విడిచినది. ఆడి 
సాయంకాల మగుట వలన పద్మములు _ముకుళించుటచే వాని పరిమళములు ఆగి 
పోయినను పద్మినీజాతికి చెందిన దమయన్తి విడిచిన నిట్టూర్చులనుండి పద్మగంథ 
ములు చుట్టును వ్యావింప దొడగినవి, 

a _అభిలపతి పతిం (ప్రతి స్మభైమీ 
సదయ విలోకయ కోకయో రవస్థామ్‌ | 
మమ హృదయ మిమౌ చ భిన్షతీ హో 
క ఇవ విలోక్య నరో న రోది తీమామ్‌ ॥ 14! 
వ. వి. అభిలపతి - పతిం - (పతి జ స్మ ఖైమీ _ సదయ - విలోకయ _ 
కోకయోః = అవస్థామ్‌ - మము హృదయం - ఇమౌ.- చ - భిన్దతీ- 
వో -కః -ఇవ _ విలోక్య - నరః _ న - రోదితి - ఇమామ్‌. 
అర్ధము: ఖై మీ=-= దమయ is వతిం| పతి == భర్తయగు నలు నుద్దేశించి, అభిల 
పతి స్మ పలుకుచుండెను. ఏమనగా, హే du bo ren 
కోకయోకః __ చక్రవాక ముల యొక్కం, ఆవస్థాం = కష్టదోశను, 
విలోకయ-=-చూడుము, మమ=నాయొక,., హృదోయం= వక్షః స్ట 


పఏకవింశ సి 991 


మును, ఇమౌ = ఈ చక్రవాక ములు, భిన్లస్తి == — వగులగొట్టుచున్న వియ 
(వియు కము గావించునవియు) నగు ననగా వీనిదుఖమును చూచుటవలన 
నావృదాయము పగులుచున్నట్టున్నది. మణియు నాకును వియోగ మును 
'గల్పించుచున్నట్లున్నదని యర్థము. ఇమాం == ఇట్టి వియోగదశను, 
 విలోకక్టి=- చూచి, హా కష్టము. క ఇవ. నరః= ఏమను నుష్యుడు, నరో 
_ దితి=దుఃఖించడు. లప్పక 'దుఃఖించునని యర్థము. సీవు దయాలువుగాన 
సీకును దుఃఖము గలుగునని నేను తలంతును. 
సమాసములు ; 


హే సదయ: దయయా సహ వర్తత ఇతి==సదయః, తస్య సంబుద్ధిః== 
హే నదయ!. 
భావము : 
దమయన్ని భర్తయగు నలు నుద్దేశించి యిట్టు పలుకుచున్నది. ఓ 
దయాలూ! చ| క వాకములకు వియోగము వలన గలిగిన యీదుర్లశను గాంచుము. 
నావక్షఃస్థలమును పగులగొట్టుచున్నది యును (వియు రము గావించునడియును) 
నగు వీని.దుర్దశను గాంచి అయ్యో! ఏ మనుష్యుడు దుఃఖింప కుండును? అనగా 
మనుష్యు అట్‌ దుఃఖింతురు. నీవు క గాన నీవును దుఃఖి;తు వని 
నేను తలంతును. 
శ్లో. కుముద ముదేష్యతీ మసోడా రవి 
. రవిలమ్బితు కామతా మతాసీత్‌। 
(ప్రతితరు విరువన్ని కిం శకు న్తాః 
స్వహృది నివేశిత కోకకాకు కున్తాః ॥ [92 
ప, వి, కుముదం - ఉదేష్యతీమ్‌. ఆసోఢా _ రవిః - అన్షిఇమ్బితువామతాం - 
అకానీత్‌ - (షతితరు - విరువన్సి _ కీం'- శకుసాః. స్వహ్మృడి - నివేశిత 
కోక కామకునాః. 


ఆర్థము; రవిః -= = సూర్యుడు, ఉదేష్యతీం వ ఉదయింపనున్న - కుముగముదం, 
కుముద = కలువల యొక్క; ముదం == వికాసరూపమైన సంతోషమును, 


892 శ్రీవర్ష నై షథము 


 అసోఢా=-సహింపని వాడగుచు, అవిలమ్బితు కామఠాం, అవిలమ్బితు == 
శ్మీఘముగా న న్తమించుటకు, కామతాం = కోరికకలిగి యుండుటను, 
ఆతానీత్‌ = కావించు కొనెను. లోకమునం దొరుల యభ్యుదయమును 
జూచి యోర్వజాలనివారు ఆస్థానమునుండి శీ ఘముగా వెడలగోరెదరు 
గదా! తథా == అట్లే, (పతితరు== _పతివృక్షము నందును, శకునాః = 
పక్షులు, స్యహృడి = తిమతమ గుండెల యందు, నివేశిత కోక కాకు. 
కునాః, నివేశిత == (ప్రవేశ వెట్టబడిన, కోక -- చక్రవాక ముల యొక, 
కాకు= వియోగ ము వలన గలిగిన దీనాలాపము అనెడి, కునాః = బల్లెములు 
గలవై, విరువన్తి కిం? ళబ్దించు చున్నవా యేమి ? 


సమాసములు ; | 
కుముదముదం ; కుముదానౌం ముత్‌ --కుముచముత్‌, తాం--కుముద 
ముదం. 


అసోఢా : సహత ఇతి==సోఢా, న సోఢా-- అసోఢా. 
అవిలమితుకామతాం : అవిలమ్బితుం కామః యస్య సః __ ఆవిల 


మృతుకామః, అవిలమృతు కామస్వ భావః --. అవిలమ్బితుకామతా, 
తాం = అవిలమ్బితుకొ మతాం, 
(పతితరు : తరుం తరుం (పతి == (ప్రతితరు. 
స హృది : న్వస్య హృత — స్వహృత్‌ , తస్మిన మై స్వహ్మధది. 
ని వేశితకో థకాకుకునాః : కోకానాం కాకవః--కోకకాకవః, కోకకాకవ 
ఏవ కునాః = కోక కాకుకునాః, సివేశితాః కోక కాకుకునాః యేషాం 
. _. తేడానివోతకోకకాకు కునాః. 
భావము : 
' సాయంకాలము కాగనే కలువలు వికాసమనెడి యానందమును అనుభవింప 
_ బోవుచున్నవి. సూర్యుడు వాని యానందమును సహింప జాలక పోయెనో యను 
నట్టు క్రీ ఘముగ న స్తమింవగోరికను (పదర్శించెను. లోకమునం దొరుల 
యానందమును సహింపలేనివాడు శఘముగా నాస్థలమును వదలి వెడలిపోవ 
తొందర పడుచుండుట పనిద్ధమే కదా! అక్ర చెట్టు చెట్టున నివనించు పతులు 


పీక వింశసర్గ 999 


చక వాక ముల వికారధ్వనులనెడి బల్రైములచే గుండెల యందు బొడువబడినవో 
యనునట్లు శబ్దించుచున్నవా యేమి? 
శో అపి విరహ మనిష్ట మాచర నా 
వధిగమ పూరక పూర్వ సర్వచేషా। 
ఇద మహహ ! నిదర్శనం విహబ్లౌ 
విధివశ చేతన చేష్టితానుమానే [| 14 
ప. వి. అవి _ విరహమ్‌- అనిష్టమ్‌ - ఆచరనా - అధిగ మవూర్వక వూర్వ 


సర్వ చేష్టా - ఇదమ్‌. ఆహాహా! నిదర్శనం అ వివాజ్ఞా _ విధివళచెతన 
చేష్టి తానుమా నే, 


అర్ధము: (హే నాథ ! ఓ నాథుడా 1) అధిగమ పూర్వక వూర్యగర్య్వచేష్టా, 
అధిగ మ==వియోగ దుఃఖము యొక్క జ్ఞా జ్తానము, వూర్వక = ఆదియందు 
గల్షిన, పూర్వ = ముందటి, సర్వచేష్టా = — సమ న్లదుఃఖము గలిగిన, 
అనిష్టం == ఇష్టముకాని, విరహం = = వియోగ మును, ఆ చరనె = 
ఆచరించుచున్న, (బహ్మక ల్పిత నియమముననుసరించి చిరకాల 
మాచరించు చున్నట్టి, యని యర్థము. విహజ్గొ == చృకవాక పక్షులు, 
విధివశచే తన చేష్టి తానుమానే, “విధివళ = దై వాధీనమైన, చేతన = 
జన్తువులయొక్క... చెన్టిత == ఆచరణను గూర్చిన, అనగా (పాణులుచేయు 
సనులు దై వాధీనము లనెడి, 'అనుమానే == కార్యము వలన కారణ. 
మూపాంపబడుట యను విషయమునందు, ఇదమ్‌ - ఇదియే, 
నిదర్శనం = దృష్టాన్తము, అవాహ = కష్టము. లేదా ఆశ్చర్యము. ఇది 
యుక్తమె. లోకమునందు (పాణులన్నియు 'దై వాధీనములుగ నే హితమై 
నను లేదా హితము. గాక పోయినను సమ _స్తకొర్యవర్ష మును కోరియో 
కోరకయో చేయుటకు | పేరేపించబడుచున్నవి. అందువలన విరహులు 
తమ కహితమని తెలిసియు చక్రవాక ముల జంట తాముగనే దాని 


నాచరించుచున్నవి గాన నవియే ఈ విషయమునకు _ దృష్టైన్తమని ' 
యర్థము. 


894 శ్రీవార్ణ నై షథము 
సమాసములు ౩ =. 
అని ష ష్టం: న ఇష్టః = ఆనిష్టః, తర్గ కా అనిష్టం. 
అధిగ మపూర్వకపూర్వునర్వ ఇషా : అధిగమః పూర్ణం యాసాం 
శాః -—- అధిగమ వూర్యకాః, నర్యాశ్చ తాః చేష్టాళ్చ — నర్వచేష్టాః, 
పూర్వాశ్చ తాః సర్వచేష్టాః మై వూర్వసర్వచేష్టాః, అధిగ మవూర్వుకాః 
పూర్వసర్వచేష్టాః యయోఃతౌ ==అధిగ మవూర్యక పూర్వసర్వచేష్టా.. 
_ విధివశచేతనచేష్టితానుమానే : చేతనానాం చేష్టితాని == చేతనచేష్టితాని, 
విధేః వశాని=- వీధివశాని, విధివశాని చ తాని చేత నచేష్టితాని == విధివశ 
చేతనచేష్టి తాని. విధివశచేతన చేష్టితానాం అనుమానం = విధివశ చేతన 
చేష్టితానుమానం, తస్మిన్‌ == విధివళ చేత నచేష్టితానుమానే. 
భావము య గ | 
వియోగమువలని కష్టములను తొలుత తెలుసుకొనియు తాము విరహము 
నకు సంబంధించిన సకల చేష్టలను నాచరించుచు, తమకు [వియముకాని విరహమును 
విధియొక్క నియమముననుసరించిచిరకాలము పాలించుచున్నవి ఈ చక్ర వాక ములు. 
పాణుల కార్భములన్నియు దై వాదీనములు, వారి కిష్టమైనను ఇష్టము కొక పోయి 


బీ వూర్వజన్మమందలి కర్మ మునలననే వారికి విషయ ములయందలి (నయత్నము 
కలుగుచున్నది. ఏరికిట్లు కలుగుచున్న పవృ తి తియనెడి కార ్యములబే. దానికీ కారణ. 


ములై న వూర్వజన్మక ర్మలు ఊహింపబడును. కాన సీ సిద్ధాన్తవిషయమునందు సీ 
చ[క వాకముల జంటయే నిదర్శనము, విరహము తమకని నిష్టమని తెలిసియు నవి 
యా విరహమును తాముగనే యాచరించు కొనుచున్నవి. ఆది యనిష్టమని తెలిసి 
నవు డఏ దానిని పరిహరించుకొ నవచ్చునుగ దా! కాని యవి యావిధ ముగా 
జేయలేక పోవుటకు కారణము వాని వూర్వజన్మమందలి కర్మయే యగుచున్నది. 
ఆక ర్మకు వశమై యవి యావిరహబాధ ననుభవింపవలనినవే యగుచున్నవి. 
_ శ్లో. అజ్షిస్తారుణిమేష్టకావినరజై ౪ ళోణే కృపాణః స్ఫుటం 
య యం ౨ అ టం 
కొళోఒయం విధినా రథాజ్ఞమిథునం విచ్చేత్తు మన్విచ్చతా 1 
రశ్శ్మి(గాహి గరుత్మద(గజ సమార బ్ఞావిరామ (థమౌ 
దణ్జ(భాజిని భానుశాణవలయే సంసజ్య కిం తిజ్యతే, n 144. 


ఏకవింశ న సర్గ 895 


. వి. అబి ఇ 9స్థారుణి మేష్టకావిసరడై క. కోజ _ కృపాణః _ సృుటం - కాలః. 
ఆయం _ విధినా-రథాజ్ఞమిభథునం - విచ్చేత్తుం _ అన్విచ్చతా - రళ్ళ్మిగా 
హాగరుత్మద|గజసమారబ్దావిరామ భమౌ a దబ్బ ఖాజిసి - భానుకాణ 

_ 'విలయే _ సంసజ్య - కిం _ తిజ్యతే. 

అర్ధము: (హే (వియతమ। == ఓ్మపియత మా1) రథాజ్ఞమిథునం చక వాక ముల 

జంటను, విచ్చేత్తుం== విశదీయుటకును, విశేషముగా చీల్చుటకును, అన్ని 
చృతా= కోరుచున్న, విధినా=|బహ్మ లే, ఆయం=ాఈ, కారిః = 
సాయంకాలస్యరూపము గలదియు నల్చనివన్నెగ లదియునగు, కృపాణః == 
కత్తి, అజ్జిస్థారుణిమేష్టకావిసరణై 8, అఆజ్జి 9న = పాదములయందున్న, 
కిరణములయందున్న, ఆరుణిమ=- ఎజ్బదనము లనెడి, ఇష్టకా == ఇటుక ల 
చూర్ణముయొక్క-, విసరణై * =విసరడముచే, ళోణే= ఎజ్జనైన, రళ్ళ్శిగా 
హి గరుత్మద్యగజ సమారబ్దావిఠామ ఛ్రమౌ, రళ్ళి = గుజిపుపగ్గ ములను, 
(గహ పట్టునట్టి, గరుత్మద[గజ=- గరుడుని యన్నయెన యరుణునిచె, 
సమారబ్ధ — [పారంభింపడిన, అవిఠామ == విశా నిలేని, [భమౌ=== 
[భ్రమణము గలిగిన (తథా == అస్టే)దణ్ణ భాజిని, దణ = నూర్యునిపారి 
పార్శ్వకునిచేతను, (సానయందలి గుండవు కొయ్యచేతను) భాజిని == 
ఢోభించెడి, భానుకాణవలయే? భాను = నూర్యుడనెడి, శాణవలయే = 
సానబెట్టు చక మందు, సంసజ్య = ఎక్కించి, న్ఫుటం = హై స్పష్టముగా, 
తిజ్యతే కిం! ఎ పదునుబెట్టబడుచున్న దా యేమి? సా నబె ధ్రైడివా డు, యిటుకల 
పొడిని 'తడవత డనకు జల్లి కత్తులను బదునువెట్టుట లోక ప్రసిద్ధము. 


సమాసములు : 
అజ్లిిస్తారుణిమే షకావిసరణి 8 : అజ) తిష నీతి -- అజ్జిిస్తాః, 
భు ఐ అ యె ధ్‌జూవ ఖు) 9 
ఆజ్ఞి9స్థాశ్చ తే ఆరుణిమానశ్చ చై అజీ ౦స్తారుణిమా నః, 
భధ. | భు) @ 
ఆజ్ష9స్థారుణిమాన ఏవ ఇషకానాం విసరణాని అజ్ఞిస్తారుణిమేష్టకావిసర 
wD ట్‌ | w/a: టు 
కాని, తె 8 = ఆజ్జి 9స్టారుణి మేష్టకావిసర జై 8. 
య కణ ఖత ల మూలా 
రథాజమిథునం ; ర థాజ్ఞయోః మిధునం = ర థాజ్ఞమిథునం, తత్‌ = 
రథాజ్ఞమిథునం. 


896 శ్రీహర్ష నైషధము 


రశ్మి గ్రాహిగరుత్యద గ్రజన మార బ్ఞావిరామ భమౌ : రక్మీన్‌ గృషహ్లో 
తీరి రశ్మిగాహి, గి రుత్మత; అ|గజః = గరుత్మద| గజః, రశ్మి గాహి 


చాసౌ గరుత్మద్యగజళ్చు == రశ్మి గాహిగరుత్మద్యగజః, రళ్శిగాహి 
గ రుత్మద్యగ జేనసమారబ్దా == రళ్ళి [గాహిగరుత్మ దగజసమారబ్దా, అవిద్య 
మానః విరామః యస్యా స్పా==అవిఠామా, అవిరామా చ సా |భమిః = 
అవిరామ| భమిః, రశ్మి గాహిగ రుత్మద గ జసమారబ్ఞాఆవిరా మభమి, 
యస్యాస్సా మా రశ్మి గాహిగరుత్మద్మగజసమార ద్ధావిరామ భమిఃః 
తస్మిన్‌ = రశ్మి గాహాగరుత్మద్యగ జసమారద్ధావిలా మ భమౌ. 
దణ థాజిని ఇ దల్లేన (భాజతీతి == దబ్బ ఖాజీ, తన్మిన్‌ = దణ్జ భాజిని. 
భానుకాణవలయే ; శాణ ఏవ వలయః = శాణవలయః, భానురేవ కాణ, 
వలయః = భానుశాణవలయః, Te re 

భావము 3. 

ఓ పియతమా! చక వాక ములజంటను విముక ములను గావించుటకును 
(తెగ గొట్టుటకును) ఈసాయంకాలరూపము కలిగినదియు (నల్ల నైనదియు) నగు 
కత్తి పాదోములయతదును (కిరణములయందును) నున్నట్టి యెజుపువన్నె లనెడి 
యిటుకలపొడిని జల్దుటచే నెరనై నట్టివాడును, (ననగా పదనువెట్టుటకై సానవైన 
నిటుక లపొడిని చల్లుఏ (పనిద్ధము) గాన సారథియై పగ్గము పట్టుచున్న యరుణుచే 
(బారంభిం పబడిన, విరామము లెని సంచారము (| భమణము- _చుట్టుట) గల్గిన 
వాడును నాయరుణుని పారిపార్శ్యకుడుగా గల్లినవాడును (సానకు సంబంధించిన 
గుంత వుకొయ్యతో గూడినవాడును) నగు నూర్యుడనెడి శాణచ| క్ర మునందు . 
నెక్కించి వదును వెట్టబడుచున్నదా యేమి? సాయంకాలమను కాలఖడ్గము కిరణము 
'లనెడి పాదముల యెజ్జదసమను నిటుక లపొడిని చల్లి నూర్యుడనెడి పానయందు 
ఐదోను బెట్టబడుచున్న దా యేమియని సారాంశము. 


_శ్లాః ఇతి స విధుముఖ్రీ ముఖేన ముగ్దా 
లపితసుధాసవమర్చితం నిపీయ 
స్మిత శబలవలన్ముఖోఒవదళ్తాం. 
స్ఫుట మిద మీదృశ మీదృశం యథాత్చ॥ 146 


ఏక వింశ సర్గ | పర? 


ప. వి, ఇతి - సః - విధుముఖీముఖేన _ ముగ్దాలవిత సుధాసవం _ ఆర్పితం _ 
నివీయ _ న్మితశబలవలన్ముఖః. _ ఆవదత్‌ . తాం - స్పుటం _ 
ఇదరి _ ఈదృశ ౦- ఈద్భుశం _ యథా - ఆర. 

ఆర్థము; సః==-ఆ నలుడు, ఇతి = ఇవ్విధముగా, “విధుముఖీముఖేన, విధు 
ముఖీ == చలదముఖియగుదమయని యొక్క. ముఖేనవ= ముఖముచే, 
ఆర్సితం == సమర్పించ బడిన, ముగ్గాలవిక సుధాసవం, ముగ్గ == మనో 
హర ములగ, ఆలపిత --మాటలనెడి, నుధా == అమృత మువలె రుచి గలి 
గిన, ఆసవం= మద్యోమును, _నిపీయ=- చక్క-గావిని, స్మితశబలవల 
న్ముఖః, న్నిత == చిరునగ వుతో, శబల=చిత వర్ణ ముగలిగిన, వలత్‌ = 

ఉత్త రము చెప్పుటకై కదిలడి, ముఖః = మోముగలవాడై, తాం = ఆ 
దమయన్నినిగూర్చి, ఆవదత్‌ -- పలికెను. ఏమనగా, (హే [వియే! = ఓ 
[వీయురాలా) యథా == ఎట్టు, ఆత్త == చెప్పుచున్నావో. ఈద్భళం = 

_ ఇటువంటి, ఇదం ఈమాట, ఈద్భశం == ఇటువంటిదే, స్పుటం= 
న్పష్టము. 

సమాసములు ; 


విధుముఫీముఖేన ; విధోః ముఖమివ ముఖం యస్యా స్సా= విధుముఖే, 
విధుముఖ్యాః ముఖం విధుముఖీముఖం, తేన= విధు ముఖీముఖ్లేన. 
ముగ్గొలపిత నుధాసవం : ముగ్గాని చ తాని ఆలవితాని చ 'ముగ్గాల 
పితాని, ముగ్దాఅపికాన్యేవ సుధా = ముగ్ధాలవితసుధా, ముగ్గాలవితనురై వ 
అనవః = ముగ్ధాలపిత సుధానవః, తం == ముగ్గాలవీత సుధాసవం. 
స్మితశబలవలన్కుఖః : న్మి తెన శోబలం= స్మిత శ బలం, స్మితశబలం చ 
తత్‌ వలచ్చ = స్మితశబలవలత్‌ , న్మితశబలవలత్‌ ముఖం యస్య సః = 
స్మితశ బల వలన్ముఖః. 
భావము : 
ఆ నలమహారాజు చన్ట్రవదనయగు దమయన్ని చెప్పిన రమ్య మైనయస్ఫుత 
మువంటిమాటలనెడి మద్యమును బానము గావించి, చిరునగ వుచే రంజిత మైన మోము 
గలవాడై ఇట్టు మాట్టాడెను. కాముకులు కామినులు తమనోటినుండి యొసంగిన 


890 శ్రీహర్ష నైషథము 


సుద్యమును |శద్ధతో బానముచేని, ముఖమును తివ్పినవారై, నవ్వుచు కొంచె 
ముగా నెట్టు మాట్లాడెదరో ఆవిధముగా నితడు మాట్టాడెనని యర్థము. అదేమనగా 
ఓ [పియురాలా! ఏవిధముగా నీవు చెవ్పితివో యది యావిధముగనే యున్నది. 
ఇదిస్పష్టము. అని యామె వచనము నామోదించెను. 
శ్లో త్రీపుంసొ (పవిభజ్య జేతు మఖిలా వాలో చితొచిత్యయోః 
న(మాం వేద్మి రతి పసూన శరయో శ్చాసద్వయీం త్య (ద్భువౌ। 
త్వన్నాసాచ్చలనిహ్నూ తాం ద్వినలికీం నాలీకముక్స్యెషిణో 
త్వన్ని ళ్యాసలతే మధుశ్వస నజం వాయవ్యమస్రం తయోః॥ 
"ప. వి. శ్రీపుంసా జ _పవిభజ్య _ జేతుం _ అఖిలౌ క ఆలోచితౌచిత్యయో: క్‌ 
న్యమాం ఆ వేడి - రతి! పనూనశరయోః . చాపద్యయీం-త్యద్భు9వౌ-_ 
తళ్ణిన్నా సాచ్చ లనిహ్న తాం అ ద్వినలికీం _ _నాలీకముక్య్యైషిణోః - 
త్వన్నిళ్శ్వాసలతే క్త మ ధుశ్వసనజం మ వాయవ్యం స్త అస్ర్రం కా 
అర్థము: (హ్మేవియే =-ఓ |వియరాలా!) త్వద్భువౌ== నీవంకర తిరిగిన కను 
బొమ్మలు రెండును, అఖిలౌ=-సమ స్తములై న, స్ర్రీవుంసౌ == న్రీజాతిని 
వురుషజూతిని, |పవిభజ్య = చకుగా విభజించి, అనగా' రతియొక్క 
యంశ మునకు స్రీలనియు, మన్మథుని యంశమునకు వురుషులనియ, 
విభజించి యని యర్థము. జేతుం == (ఆన్ర్రీవురుషులను) స్వాధీనులను 
గావించు కొనుటకు, ఆలోచితౌచిత్యయోః, ఆలోచిత == ఆలోచింప 
బడిన, జొచిత్యయోః == యుక్తి యుక్తత్యము గలిగిన, రత్మిపనూన 
శరయోః, రతి  రతీదేవికిని, [పసూన శరయోః = వుష్పబాణుడగు 
మన్మథునకును, న్మమాం = గురిపెట్టి లాగుబచే వంక రయైన, చావ 
ద్వయీం = విండ్రజంటనుగా, వెద్మి = తెలినికొను చున్నాను. నాలీకము 
క్యైషిణోః, నాలీక తుపాకులను లేదా --తుపాకి గుండ్డను, ముక్తి — 
విడుచుటను, ఏషి జో*ః=- కోరుచున్న, తయోః -- ఆ రతీమన్మథులకు, 
త్వన్నాసాచ్చల నిహ్నృతాం, త్వత్‌ == నీయొక్క, నాసా -- ముక్కుల 
జంటయొక్క-, థల = నెపముతో, నిహ్నాతాం == క వ్పిపుచ్చబడిన 


ఏక వింశ సర్గ 399 


దానిని, ద్వినలికీం == రెండు గుంక్టను వదిలెడి తుపాకిగా, వేద్మి = 
తెలుసుకొందును, తథా == అలై, త్యన్ని కాకసలతే, త్వత్‌ = నీయొక్క, 
నిశ్శ్వాస = నిట్టూర్చులజంట యనెడి, లతే _ తీగలు, ఆనగా నిట్టూర్పుల 
(ప్రవాహము యొక్క- జంట, తయోః ---ఆ రతీమన్మథులకు, మధుశ్యస 
నజం, మధు = వసంతకాలమందలి, శ్యసన — గాలివలన అనగా 
మలయ మారుతము వలన, జం=ా కలిగిన, వాయవ్యం = వాయుదేవతాక 
మగు, ఆస్త్రం _ ఆయుధ ముగా, వెడ్ని=ా తెలుసుకొనుచున్నాను. కామము 
నుద్దీపింప చేయుటలో నీవు చాలా నమర్జురాలవని యర్థము. 


సమాసములు : 
స్ర్రీపుంసౌ : త్రీ చ వుమాంశ = త్రీ పుంసొ. 


. ఆలోచితోచిత్యయోః : ఉచిత స్మ భావః -2 బజొచిత+ం, ఆలోచితం 
జాచిత్యం యయో చ్‌ ఆలోచితౌచితా, తయోః = ఆలోచితా 
చిత్యయోః. 


రతిప్రసూనశరయోః : (ప్రనూనం శరః యస్య సః = పనూనళరః, 
రతిశ్చ (పనూనశ రశ్చ = రతిివనూనశరౌ, తయోః = రత్రి పనూన 
శరయోః. 
చొపద్వయీం ; చాపయోః ద్యయీ = చాపద్వయీ, తాం = చాప 
ద్యయీమ్‌. 
త్వద్బు వౌ ; తవ |భువౌ = త్వద్భు9౨వెౌ, లౌ = త్వద్భు9వా. 
తన్నాసాచ్చలనిహ్న్నుతాం : తవ నాసౌ = త్యన్నాసౌ, తన్నా 
సయోః ఛలం = త్వన్నాసాచ్చలం, త్వన్నాసాచ్చలేన నిహ్నతా ==. 
త్యన్నాసాచ్చలనిహ్నుతా, తాం = త్యన్నా సాచ్చలనిహ్నతాం. 
ద్వినలికిం : ద్యయోః నలకయోః సమాహారః = ద్వినలికీ, లాం = 
ద్వినలికీం. _ 
నాలీకము కె షిణోః : నాలీక న్య ము క్రిః = నాలీక ము క్తిః, నాలీక 
ము క్తేః ఈషిజే == నాలీక ము క్త్మేషిణే, తయోః =నాలీకమ్నుక్యెషిణొః. 
త్వనిన్నశ్శా్వాసలతే : తవ నిశ్శ్వాసా == త్వన్నిళ్వ్వాసా, త్వన్నిశ్శ్వాసా వవ 
. లతే == త్వన్నిశ్శ్వాలళే, తే త్వన్ని క్భ్యాసలతే. 


400 _ భ్రీహర్ష నైషథము. 


మధుశ్వననజం : మధోః శ్వసనః == మధుశ్యసనః, మధుశ్వసనాత్‌ 
జాయత ఇతి = మధుశ్వననజః, తత్‌ == మధుశ్వసనజమ్‌. 
వాయవ్యమ్‌ : వాయుః దేవతా అస్య ఇతి == వాయవ్యం, తత్‌ = 
వాయవ్వమ్‌. 

భావము ; =. 

_ & [వియురాలా! లోక మునందు సకలురగు స్త్రీలను సకలురగు పురుషులను 
రతియొక్క యంశ మందు స్రీలను, మన్మథాంళశమందు పురుషులను విభజించి 
స్వాధీనపరుచుకొనుటకు యు క్రి నాలోచించి గురివెట్టి వంకరగా జేయబడిన 
. విల్లులుగా సీరెండు కనుబొమ్మలను [గ హించుచున్నాను. తుపాకిగుండ్లను విడువ 
గోరిన యీరతీనున్మథు౨ కిణువురికిని నీరెండు ముక్కులను రెండు గుండ్డు 
పారెడు తుపాకిగా ఖావింతును. ఆ విధముగనే సీయొక్క- రెండు నిట్టూర్చులనెడు 
తీగలు అనగా నిట్టూర్పుల పవావాములు ఆ రతీమన్మ థుఅకు వసంతకాలవు 
మలయమారుత మువలన గల్గిన వాయవ్యాస్రములుగను భావింతును. కామోద్దీపన 
మునందు నీవు మిక్కిలి నివుణురాలవని యాశయము. 
శ్లో. పీతో వర్ట్సగుణ _స్తవాతిమధురః కౌయోలఒపి సోయం యథా 

యం బిభత్‌ కనకం సువర్డ మితి కై రాదృత్య నోత్కీ్‌ ర్ర్యతే 
కా వర్ణా _న్లర వర్ణనా ధవలిమా రాజైన రూపేష యః 
తదోక్టగాదపి తక రజతం దుర్వర్థ తా దురక్భిశః ॥ 1&7 


బహ 
టి 


. వీతః - వర్హగుణః - తవ - అతిమధురః - కాయః - అవి _ సః - 
ఆయు - యథా - యం _బ్మిభత్‌ - కనకం = సువర్ణం - ఇతి - 
తైః _ ఆదృత్య -న - ఉఊత్కీర్యతే - కా _ వర్ణాన్తరవర్ణనా _ 
ధవలిమా _ రాజా _ ఏవ - రూపేషు _ యః _ తద్యోగాత్‌ - ఆపి - 
యావత్‌ - ఏతి . రజతం - దుర్వర్హతాదుర్యశ ః. 

ఆర్గము: (హ్నేవియే! = ఓప్రియరాలా!) సః (పసిద్ధుడెన, ఆయం — ఈ, 


— 


పీతః = పసుపుపచ్చని, వర్ణ =-రంగుయొక్కు, గుణః == స్వభావము, 


ఆతిమధురః == మిక్కిలిరమణీయము, యథా== ఎట్లనగా, యం = వ 
పనుపువన్నెను, బి|భత్‌ = ధరించిన, కనకం =- బంగారు, కై = ఎవ్వరిచే, 


GX 
9 


క సర్గ 401 


సువర్ణ మితి — శోతనవమగు వర్ణ ముగ లదియని, ఆదృత్య == ఆచరించి, 
వట్టుద లచే, సోతీం రరతే=ై గట్టిగా మెచ్చబడడు అనగా యంచరి చేతను 
మెచ్చబడునని యర్థము. (తథా == అస్ట్రే) తవ == నీయొక్క, 
కాయేఒవీజా దేహమ:దును, (అ స్తి=- ఉన్నది /కావుననే మిక్కిలి రమణీ 
యమని భావింతును. వర్ణాన్తర = పీత శుక్షవర్ష ములక ం టె భిన్నములైన. 
నీలాడివర్ల్ణ ములయొక్క, వర్ణనా == (పశంప, కా? == ఎట్టిది? అనగా 
దూర మున=దు ఉంచదగినదని యర్థము. యః == ఏ, ధవలిమా = తెలుపు 
వన్నె, రూపేషు-.- రంగులయందు, రాజై వ=-రాజుగ నే, యనగా (శేష్ట 
మైనదిగవే యేర్చడినదై, యనగా మరియొక వర్షముతో గలయిక లేనందు 
వలనను వర్ష ములలో తొలుత జెప్పబడినందువలనను _శేష్టముగా 
నేర్వడినదై , తద్యోగాదపి, తత్‌ == తెల్లదనముయొక్క, యోగాదవి == 
సంబంధ మువలనను, రజత౦--- వెండి, యావత్‌ _ == వూరి చీగా, దుర్యర్హతా 
దుర్జశోః, దుర్యర్హతా= దోషయు క్ర క్రమెన రంగును గలిగియుండుటవలన, 
దుర్యశః = == అపకీర్తిని (దుర్వర్ణమను పేరువలని యపకీర్తిని) ఏతి == 
పొందుచున్నది. 


సమాసములు : 


వరగుణః : వర్షస్య గుణక --వరగుణు 9. 

CED చ ణు 
అతిమధురః : అత్యన్తం మధురః = ఆతిమధుగదిః. 
సువరమ్‌ ; శోభనః వరః యస? తత్‌  నసుకరం. 

౯ | 19 లి ణి 

వర్ణాన్తరవర్షినా : అన్యే వర్దాః == వర్ణాన్తరాణి, వర్ణాన్తరాణా౨ వర్ణనా= 
వరానరవరనా. 

వ నో 


తద్యోగాక్‌ : తస్య యోగఃజాతద్యోగః, తస్మాల్‌ =తద్యోగాత్‌. 


దుర్వర్షతాదుర్యశః 1 దుష్ట వర్షః యస్య తత్‌ == దుర్వర్ణమ్‌, దుర్వర్హన్య 
భావః == దుర్వర్హతా, దుర్వర్ణతాయాః దుర్యశః == దుర్వర్షతా దుర్యశః, 


తల్‌ = దుర్వర్హతా'దుర్యశ౭. . 


26) 


402 శ్రీవార్ష నైషధము 


భావము | | 

ఓ, వీయరాలా! ఆ |పనిద్ధమగు పసువువన్నె బాల మనోహరమైనది. ఆ 
పసువువన్నను ధరి-ఓన-దు వలననే బంగారు జనుల-దరిచేతను సువర్ణ మని 
పొగడబడుచున్నది. ఆవన్నె నీ దేహమందున్నది. గాన నీదేహము సైతము 
మిక్కిలి మధురమైనది. పసువువన్నెను తెలుపువన్నాను వదలి తక్కిన నలుపు 
మున్నగు వన్నెలను వర్ణింప వసరముకదు. తెలుపువన్న వన్నెలయ- దంతట 
(షమెనది. ఇది యే వన్నెతోడను మి ణమును బొందదు. మరియు వర ములలో 
దొలుత పేర్కొనబడియున్నరి అట్టి 3లువువన్నెను వహించియు వెండి దుర్యర్డ 
మను నపఖ్యాతిని ననగా హీనమైన ఎన్నెగలదని యపయశమును బొందినది. 
అందువలన తెలుపు'న్నెయు హీనమైనది. ఒక్క. పనుపువన్నెయె గ్రోష్టమెనది. 
ఏలయశగా నది బంగార్వనం దున్నదె దానికి నువర్ణమను చేరు నేర్పరచినది. ఆ 
పనుపువన్నెయే నీదేహమునం దుండుబవఎన, నీదేవాముగూడ సువర్ణమువ-టిడై. 
మిక్కిలి: ధురమైయున్న దని యాశయము. ఆ శెలువువన్నె రంగులలో |శేష్ణమై 
నను డానిని గలిగియు=దుటవలన వెండి దుర్వక్హమను నపకీ రిని బొందుట వలన 
నావర్హము పనువవన్నెక ౦ చెను హీనవని సారాంశము. 

దెసటే క 

శ్లో, _ఖజ్జతోద మృదిస్థలే మధుపషయః కాదంబినీ తర్పణాత్‌ 

కృష రోహతి దోహదేన పయసా పిళ్లేన చేత్‌ పుణ్లకః । 

ధి య ‘3 
స [దాక్షదవనేచనై ర్యది ఫలం ధ_క్తే తదా త్వరద్దిరా 
ముద్దేశాయ తతో2.ప్యుదేతి మధురాధార స్తమ(ప్పత్యయః ॥145 


'ప, వి. ఖజ్జత్షోడమృది - స్థలే _ మధుపయః కాదమ్చినీ తర్పణాత్‌ - కృష్ణే. 
రోవాతి _ దోహదేన - పయసా - విణ్ణేన - చేత్‌ _ పుణ్ణకః సః. 
[దాశాసవసేచనై ౩-యది - ఫ._ం - ధత్తే _ తదా-త్వద్గిరాం_ ఊద్దేశాయ - 
తతః - అవి . ఉిదేతి - మధురాధారః -_ తమ(ప్పత్యయః, 


అర్ధము: మధుపయః కాదమ్చినీతర్పణాత్‌, మధు==తేనెలనెడి, పయః = ఉదక 
ములుగల, కాదమ్బినీ- మేఘపజి యొకు, తర్చణాత్‌ == ఆప్యాయన 
ముగా నుదక మును వర్షించిన విదప, కృషే = మరల నాగలిచే దున్నగా, 


ఎకవింశ సర్గ | 408 


(ముందు దున్ని నను వర్షము వచ్చిన విదప మరల దున్నుట (ప్రసిద్ధము) 
ఖణ్లక్షోదమృది, ఖబ్జ్బ == మట్టివెళ్ళలయొక్క-, టోద == చూర్ణమనెడి, 
మృది=మట్టిగ లిగిన, స్థలే = పొలమునందు, విండేన = పాక విశేషముచే, 
ముద్దయై గట్టిపడిన, పయసా = పాలనెడి, దోహదేన= ఆకాలమున బెట్టు 
వగైరాలను గాయునట్టు చేసెడి నంస్కారముచే, వుబ్దకః ౮ చెలుకు, 
రోహితి యది=- మొలచినచో, తదా= ఆప్పుడు, తతో= వీ=- ఆచెజుకు 
పండుకం చెను, త్యద్గిరాం = నీమాటలకు, ఉద్దేశాయ= ఆతిశయమును, 
జూపుటకై ,మధురాధారః, మదుర -_ మధుర మను శబ్దమును, ఆధారః — 
_పకృతిగా గలిగిన, తమప్‌|పత యః = అతిశయార్ధ మగు తమవ్‌ పత్య 
యము, ఉఊదేతి _- ఏర్పడుచున్నది, ఊహింపబడెడి యట్టి చెఅకు పండు 
కంకెను సీవాక్కు. మధురతమము. అనగా మిక్కిలి తియ్యనై నదని 
యర్థము, 

సమాసములు : 
ఖబ్బమోదమృది : ఖల్జస్య కోదః == ఖబ్లత్షోద ః, ఖబ్బ్దమోద స్‌న మృత్‌ 
యన్మి౯ తక్‌ == ఖజ్జమోద మృతి, తస్మిన్‌ = ఖణ్జమృది. 
మధుపయః కొాదమ్విని తర్పణాత్‌ ;మధూన్యెవ పయాంసి యస్యా స్సా= 
'నుధుపయసీ, మధుపయ'స్యేవ కాదమ్చినీ = మధుపయః కాదమ్బినీ, మధు 
పయః కాదమ్బిన్యాః తర్పణం = మధుపయః కాదమ్మిసి తర్పణం, 
తస్మాత్‌ == మధుపయఃకాదమ్బినీళర్పణాత్‌ . 


దాజొదవసేచనై ః : (దాతాయాః [(దవాః చై 'దాఖాాదవాః, (దాకా 
(దవైః సేచనాని =| దావా దవ సెచనాని, తైః == దాకా దవ సేచనై ౬. 
త్వద్దిరామ్‌ : తవ గిరః త్వద్షరః, తాసాం ==త్యద్గిరాం. 
మధురాధారః: మధుర్య (ఇతి శబ్దః) ఆధారః యస్య నః = మధురాఒ 
ధారః. . 


తమప్‌[పత్యయః : తమప్‌ ఇతి [పత్యయః == తమహ్మ్‌ పత్యయః, 


404 శ్రీహర్ష నైషధము 
తేనె ఐనెకి యుదకములతో గూడిన మేఘప జీ వర్షించిన వీదప నాగ 
లిచే మరల దున్ని యందలి మట్టిగడ్డలను బొడి గావించి, యాపొలమ:దు కాచు 
టచే ముద్ధయై గట్టిపడిన పాలనెడి సత్తు; నాస=గెడిదియు సకాలమునందు వృక్ష 
ములను గాచునట్టు చేనెడికయయు ను దోహద, నవ్యముచే చెటుకును మొఐవి=చి 
దానిని [దాషారసములతో వడివినచో నేర్చడిన దానిపండుకం చెను నీమాటల యా 
ధిక్యమును జెప్పుఓకు మధురతమశబ్దము తగినదిగా సంభవించును. వై విధముగా 


నూహింపబడిన చెణికుసండ.క 6టెను నీవాక్కు మిక్కిలి తియ్యనై నదని యాశ 
యము. 


ళో. ఉన్మీలద్గుడపాకత న్తులతయా ర్వా (భమీ రర్భయన్‌ 
చానాన్మ(శుతశర్మరాచల మథ స్ప్వేనామృతాన్గా స్స్మరః | 
నవ్యా మిక్షురహోదచే ర్యది సుధా ముళ్ళాసయేత్‌ సా భవ 


జ్రహ్వాయాః కృతి స కక. మత్క-ర్ట యోః 


2 పారణామ్‌॥ 149 
బట స. ఉన్మీ రిద్దుడపాక త న న్తులతయా జ రజ్ఞ్యా సీ [భమీః జ ఆర్హయన్‌ అ. కో 


నాన [శత గర్భ రాచలమథః - న్వేన _ అమృతాన్థాః _ స్మర - 
_ నవార్ణం - ఇకురసోదధేః: = యది - సుధాం - ఉత్తాపయేత్‌ న. 
పల. - కృతం - అహ్వామేత - పరమాం - మత్క-ర్షయోః జ 
అర్ధము; హే (వియతమే!-= ఓ మిక్కీల్మవియమైన నదానా! ఆమృతాన్ధ్థాః, అమృ 
త = అమృతమె, అన్ధాః == అన్నముగా గలిగిన, స్యరః= మన్మథుడు, 
స్వేన == న్వయముగనే, (అనగా నితరసావోయ్యి ములేక , అట్టగుచో 
సంతోష హేతువుగాదని యర్థము) ఉస్మి లద్దుడపొక తను లతయా, ఉన్మీ 
లక్‌ -(పకటమగుచు నేర్పడుచున్న, గుడ = చెరుకురస వికారముయొ 
క్కు, వాక =నిప్పువె బెట్టి యుడికించుటవలన, నేర్పడిన, తన్తుల 
. తయాడాదారములుగ లిగియండుట యనెడి, రజ్ఞ్వా == పగ్గముచే, 
ననగా చెరుకురసమును వండుట వలన నేర్పడిన దారము లనెడి పగ ములచే, 
దీనీన్తః కుతళర్క_రా చలనుథః, దానా తులాపరుషాదిదానములయొ వ. 


ఆంత8 = మధ్య, (శుత ==ళాస్త్రములయ ఐదు వినబడిన, శర్యూరాచల== 
చక్కెరకొ:డ యనెడి, మథః:కవ్వముయొక్కం.. [భమీః =చుప్టను, 
అర్హయన్‌ == లాగుటచే గలిగించుచు, ఇక్షురసోదధేః, ఇమరస = చెరుకు 
రసవు, ఉదధేః- క డలినుండి, ns సంపాదించిన 
యమృతముకం చెను) కొత్త దః సుధా = అమృత మును, యది 
ఉతాపయేక్‌ = వెకితెచ్చినచో, తదా= అప్పుడు, సౌ ఆయమృతము, 
మత్కర్షయో: మానా చెవులకు, పరమాం== గేష్టమైన,పారణాం=త్భ ప్రీ 
హెతువై న, భవజ్జిహాాయాః = నీ నాలుక యొక్క, కృతిం ==కార్యమైన 
వాక్కును, ఆహ్వయేత = పోటిగా విలుచును గాత, 


సమాసములు : 


ఉన్మీలదుడపొకతన్తులతయా : గుడస్య వొర౭-గుడపొకళః, తన్రూన్‌ 
లాతీతి = త న్రులం, తన్తులస్యు భావః=-తన్తులతా, గుడ పాక స్యత స్తులతా జ 
నసుణపాకతన్తులతా. ఉస్మిలన్తి చసా గుడపాకత న్తులతా చ= ఉన్మీలద్దుడ 
పాకతస్తులతా, తయా = ఉస్మీతాద్దుడపాక త న్తులభయా. 

దానాన్నః (శుతశ ర్యరాచలమథః: దానానొం౦ అన్రః=దానాన్మః, దానా 
నః (తః = దానాన్మః |శుత 8, శర్శ్క-రాణాం అచలః = శ ర్థారాచలః, 
డానాన్మః శుతక్చాసొ శర్కరాచలశ్స = దానౌన -(శుతళర్యంరాచలః, 
దానాన్తః | (శుతళర్కరాచల ఏక మన్గాః = దానా న; (శుతశర్కరాచ ల 
మనకి, తస్మాత్‌ = దానాన్నః (శళళర్కరాచలమథ:. 

ఆమృతాన్థాః : ఆమృత మనః యస: సః ఆ న్ఫుకాన్దాః. 

ఇక్షురసోద ధే; : ఇతోః రసః --ఇమర సః, ఇకురసన్ఫ ఉన "6: =-ఇకుర 
సోః నధిః, తస్మాత్‌ =ఇక్షురసోదధేః, 

భవ జిహ్వాయాః : భవత్యాః జిహ్మో=ా వజ్జిహ్వా. త స్యాః= భదజ్జివ్యో 
యాః, 


మత్కర్హయోః : మమ కర్ణౌ మత్కార్న్మః తయోః = మత్కార్జియో:ః. 


406 శ్రీవార్ష నైషథము 
భాపము : 
ఓ |పేయసీ! అమృతమునే యావోరముగా గల్లిన మన్మథుడు న్యయ 
ముగా చెజకుపాలను=డి యుద్భవించిన బెల్జమును వండుట చే నేరడిన డాని 
దారములనెడి కవ్యపుత్రాడుచే, మహాదానములమధ, _్రనిద్ధినాం దినదే దానము 
జేయుట కై కొంకంఠతరా?గా జేయబడిన చక క్కైారయను కవ్వ్రముయొక్క_ చుట్టను, 
అనగా చుట్టుచుట్టు తిరగడములను చేయుచు ననగా నాచక్కారకొండ యను కవ్వ 
ముచే చిలక డమును చేయుచు, దేవానురులు చిలికితెచ్చిన యమృతమునకం చెను, 
భిన్నమైన నూతనమగు నమృతము తెచ్చినచో నపుడాయమృతము నాచెవులకిం వైన 
సీనాలుక నుండి వెల్వడువాణిని బోటీకి బిలువగలదు. అమృతమును [ద్రావిన మన్మ 
గుడు చిలుకువాడు, బెల్పవుపొకరసమును=డి వెల్వడిన దారముతో నేర్పడినవే 
కవ్యపుదార ములు; శాస్ర్రములయందు మహాదానములలో నొక్కటిగా (ప్రసిద్ధి 
బొందిన చక్కెరకొండయే కవ్వము. వీనిచే నేర్పడిన ఆమ్బృతము అనగా నూతన 
నును నమృతము నాచెవులకు హాయినిగూర్చు సీపలుకులను క య్యమునకు బీలు 
చును. మధురదవ్యముంచే నేర్పరచబతిన వస్తువు మిక్కిలి మధురముగా 
నుండును. కాన బై విధముగా మధుర|చవ్యములనెడు సాధనములబే గల్పింవబడిన 
యమృతము నీమాటలతో పోలికను వహించును కాని మరి యింకొక టేదియు 
సీమాటలితో బోలికను వహింపదని యాశయము. 
కో ఆన్యేయా తవ భారతీ వసతి త శ్రీలార విన్హోల్డన 
దానే తత్క_లవై ణనిశ్వణ మిలద్వాణీ విలాసామృశే | 

త త్యేలి (భమణార్హ గై రికసుధా నిర్మాణ హర్మ్యాధరే 

తన్ముక్తామణిహార ఏవ కిమయం దన్న(సజౌ రాజతః॥ 150 
ఆస్వే -యా_ తవ - భారతీ _ వసతి - తల్టీలారవిన్లోలసద్వా సే జ్ర 
తత్యలవై. జనిక్పుణమి లద్యాణీవిలాసామృతే ల్‌ తత్కాల్మి భమణార్హ 
గై రిక సుధానిర్మాణ హరా బ్య్యభరే - wo మణివోరః _ ఏవ. క్రిమ్‌- 
అయం - దన న. సజొ _ రాజతః, 


సని 
29 


అర్థము; హ్మేపియే! = .&్యవియులాలా, తల్రీలార విన్లోలసద్వా సే, తత = ఆ 
భాంతియొక్క-, లీలారవిన=- చేతయందున్న కెలిపద్మ ముయొక్కం, ఉల్లి 


ఏక వింశ సర్గ క AUT 


f 


సత్‌ = |పసరింబెడి, వాసే= పరిమళముగల్లెన, ఆమె పద్మినిజాతికి చెం 
దినదగుటబవలన పద్మగింధము గలిన యిని యరిము, (తథా ==అ క్రై) 
౧ 6 . య, 
తత్క-లవై నిక ఇణమిలద్యాణీవిలాసా మృతే, తత్‌ ==-ఆభారకియొక ,, 
కల=-=-మధుర మును నస్ఫుటమువైన, వైణ -—_ వీణకుసంబంధించిన, 
నిక్వుణ-== నాదరూప ముగా, మిలత్‌ = సంబంధించిన, వాణీ=- సరస్వతి 
యొక్క, విలాన==వ కో క్రి మున్నగు పలువిధ మురె ననా గె వచి క్ర 
మనెడి, అమృతే=- ఆమృత ముగలిగిన. తత్కేలి [భమణార్హ గైరిక సుధా 
లా మా 
నిర్మాణహఠ్మ్యాధ రే తల్‌ = ఆభారతియొక్కూ,. కేల్మిభమణ == విలాస 
గమనమునకు, ఆర్హ = తగిన, గ్లైరిక = ఎట్టినిధాతువుచె రంజింపబడిన, 
సుధా == తెల్ల్రచనమునకు నాధనమగు [దవ్యముచే, నిర్మాణ చ్మితాది 
రచన గలిగిన, హర్మ్య = మేడ యనెడి, అధరే-- వెదవిగ లిగిన, 
తష=ానీయొక గ, ఆస్యే == ముఖమునందు, యా= ఏభారతి, వసతి== 
ఉన్నదో, దన్మ|సజౌ=నీనోట రెండుదంతవు పజు,-లు, రాజత 8 == 
కోభించుచున్న వో, ఆయం = ఈ రన్ముక్తామణిహారః, తత్‌ =ఆభారితి 
యొక్క, ముక్తామణిహార ఏవ ముత్తైములహారమే. కీం= ఏమి! 
ఆగునా యేమి? యని యర్థము. 
సమాసములు ; 


తల్దీలారవిన్హో లనద్వ్వాసే : లీలాయాః అరవిన్దం = లీలారోవిన్ద", తస్యాః 
లీలారవినం==తల్లీ లారవిన్ల =, రలీలారవినె ఉలసన్‌ వాసః యన్మిన సః 
(లు ర్‌ ఏ ల 6 రా 
— తలీలారవిందోఅ సద్యాసః, తని, న్‌ --కలీలారవిందోల్లసద్వా సే. 
ధా 0 అ 0 ళు 

తత్కలవై ఆ నిక్వణ మిలద్వాణీవిలాసా మృతే: కీణాయా; అయ. = 

వెణః, వై ణళ్చాసా నిక్యణళ్చ == వై.అనిక ఇణః, కల శ్సాసౌ వై ణనిక్వ 

ణశ్చ ==కలవై ణనిక్వణః,. తస్తొాః కలవై ణనిక్టణః == తత్భ్కలవై ణ 
నిక ఇణః, వాణ్యాః విలాసః == వ బీవిలాసః. వాణీవిలాస ఏవ అమృత లా 

వాణీవిలాసామృతే 6, తత్కలవెణ నిక గ్గణ ఏవ మిలద్వాణీవిలాసామృతం 

యస్మిన్‌ సః= తత్క-లవై ణ నీక్యణమి లద్వాణీవిలాసామృత క, తస్మి 

న్‌ =తత్యలవైణ నిక (ణమిలద్యాణీ విలాసామృతే. 


405 శ్రీహర్ష నైషధము 
తత్కేలి (భమణార్తగై రి కసుధానిర్మాణహరాష్ట్యథరే ; కెల్యాః [భమ 
ఇం= కేల భమణం, తస్యాః కెల్మిభమణం=-త తేలి, భమణం, తత్కా 
లీ భమణనస్య అర్హం == తత్కేలభమణార్హం, గై రికేణ రజ్షితా సుధా 
గరిక సుధా, గై రక సుధయా నిర్మాణం యనిన తత్‌ =గై రిక నుధా 
నిర్మాణం, గ్రైరిక సుధానిర్మా ణం చ తత్‌ హర్భ్యు- చ=గై రిక సుధా 
నిర్మాణ హర్మక్థఆ, త తేలి (భమణార్హం చ తక్‌ గై రిక సుధానిర్మాణ 
వరం చ = తత్కేల్మభమణార్హ గై రిక సుధానిర్మా ణహర్శ్యం, 

. . తత్కేల్మిభమణార్హ గై రిక సుధానిర్మాణహర్శ్యమేవ అధరః == తత్కేలి 
" (భమణార్హ గెరిక నుధానిర్మా ణహర్భ్మ్యాధరః, తస్మిన్‌ =-త ల్కే_లి భవమ 
కార గదిక సుధానిర్మాణహర్శ్యాధరే. 
బా 


తను కామణిహారః : ముక్తా మణీనాం వార _ ముకామణిహారః, 
తస్యాః ముక్తామణిహారః = తన్ను కామణిహారః 
దన్న [సజౌ ; దననాం (సజొ=ాదన్హా సజౌ. 


భావము ; 


ఓ |వీయురాలా! భారతియొక్క హన్త మందలి విలాసపద్మమునుండి 
వెల్వడు గ ౦ధమువంటి గంధము గలవియు, గ్రే భారతయొక్కం, యవ్య క్త 
మధురమగు వీణానాదముతో గూడిన వ్యక్‌ క్తిమున్నగు వివిభవాగ్రైచిత్యము 
లనెడి యమృతముల కీరవును, గై రికమను నెజ్జని ధాతువుచే రంజింపబడిన సుధ 
యను నున్నమువంటి తెల్పనివదోర్థముచే రంజింపబడిన చిత్త రువులతో కోభించు 
భవనమనెడి యధరముగలిగిన నీముఖమునందు భారతి వనించుచున్నది. నీనోట 
శోభించు దన్త మాలికలు రెండును నాభాంతికి ముక్తామణులతో గట్టబడిన హోర 
ములు గాదా యేమి? తప్పక ముక్రామణిహారమే కాదగును, అనగా నాద న్త ముల 
వరుస ముకామణిహార మువలె _బకాళించు చున్నదని యర్థము, సరన్వతీ వీణానాద 
ముతో సమానముగా నివాణియన్న దని యర్థము. ఇచ్చట వాణీవర్షనము | పక్శ 
తము. దమయని పెదవులయందలి పద్మగంధములతో నామెముఖమునందు 


తాణణదీ 


“భార తీనివిసము ఊపాఠిపబడుచున్న ది, 


ఏక విరిళ సర్గ 409 


శో, 


వ్‌. 


వాణీమన్మథ తీర్ణముజ్లల రసఫ్రోతస్వతీ కాపి తే 
జ 
ఖబ్లః ఇల్లై ఇతీదమీయపులీనస్యాలప్య తే వాలుకా 
ఏత త్రీరమృదైవ కిం విరచితాః పూతాసితా శృ్నకికాః ? 
కిం పీయూష మిద మృయాంసి? కిమిదం తీరే తవై వాధరౌ॥ 151 


. వాణీ - మన్మ థతీర్షం అ ఊజ్బులరస్మసోతస్వతీ ౨ కా_ అపి. తే-_ 
® జి అం 


ఖబ్బః _ ఖల్జుః - ఇత్‌ - ఇనమయపులినస్య క్‌ ఆలప్య తే - బాలుడా _ 
ఏత శ్రీరమృదా - ఏవ - కిం - వికచితాః _ వూతాః - సితాః - 
చకికాః - కిం _ పీయూషం - ఇదమృయాంసి సక చ ఇద తీరే వ 
తవ _ ఏవ _ అధరాౌ. 


అర్థము: హే వియ = ఓ వియురాలా |, తే సీయొక గ, వాణీ = = వాక్కు, 


కా౭_ పీడా వర్ణింప శక్యము కానందువలన లోకో తత్తర మైనవి. (మబియ! 
ఉజల రససోతన్వతీ, ఉజ్జ్వలర స = eae 
యడ డై (on 
చిన, | సోతస్వతీ == నదియు నగుచున్నది. మజియు (నిర్మలోదక ములు 
లో స “క్ష 1 ర ene 
గల్లినదియు నగుతున్నడి) (కావుననే) మన్మథ ఆర్థం, మన్మథ =౩ మము 
కు, తీర్గం = కారణము, అనగా కామో ద్దీపనము చేయునది. మణియు, 
మన్మథ = మన్మథుడు దిగుటకు, తీరం -- మెటవరుస, తథా = అటే, 
ర రా య 
ఖణక ఖణకః - చెజకురసము నుండి యువృవించిన ఖుణనీ ర్కర, ఇదమయ 
యే a a 
పులినస్య, నదికి సంబంధించిన ఇసుక దిబ్బ యొక్క, వాలుకా=-ఇసుక , 
ఇ3== అని, ఆలప్యతే == చెవ్పబడుచున్నది , తథా=-అఆపే, వూతాః -- 
పవితములైన, సితాః = తెల్ల నెన, చకికాః మా చక్కెరతో చేయబడిన 
చ్యకములు, ఏత_ీరమృదైవ, ఏతత్‌ = ఈ నదియొక్క, తీర 
మృదైవ = గట్టుసందలి మట్టిచేత నే, పిరచితాః కిం? = చేయబడినవా 
యెమి * (తథా ఆజా! అమ) పీయూషల — అమృత ము, ఇదమృయాం 
సికిం? —_ఈ గెదియొక్‌ ఇ. యుదకములా?, తథా = అవీ, తశవ-- 
నీయొక్క, ఆధరౌ = వెదవులు, ఇదం తీరే కిం? == ఈ నదియొక్క. 
రెండు గట్టులా మేమి * శ్యజార రన ప్రధానమైన కామోద్దిపనము గావిం 
చెడి సీవాణి మిక్కిలి మధుర మైనదని యర్థము. 


శభ గ ఆ 
డీ! బ్రహర్ష నైషధము 


థతీర్హం : మన్మథన్య తీర్థం = మన్య భతీర్థమ్‌, 

లరస (సో స్యతీ: ఉజ్వల ఇతి రసః = ఉజ్జ్యలరనః, ఉజ్జ్వల 
రసస్థ 'సోతస్వతి = ఉజ్ఞ్యలరన! సోతస్వతీ. ఉజ్జ్వల శ్రాస్టొ రసక్చ వా 
ఉజ్జ్యలరనః. ఉజ్జ్యలరిసస్య (సోతస్వతీ == ఉజ్జ్వల రన్మసోతిస్వం.. 
ఇదమీయసప్పలినన్య : అస్యాః ఇదం — ఇవచమియం, ఇదమీయఆ చ 
తక్‌ పులినం చ=-ఇదపుయ వులినం, తస్య == ఇనమిీయ వులినస్స, 
ఏత త్రీరమృడా : ఏతస్యాః తీరం=వీత త్రీరం, ఏత తీరస్య మృత్‌ = 
వత త్రీర మృక్‌, తయా == ఏక త్రీరమృదా. 

ఇదంపయాంస్‌ ; ఆస్యాః పయాంని == ఇదంపయాంని, 

ఇదంతీరే : ఆస్యాః తీరం = ఇనంతీరం, తన్మీన్‌ = ఇవంతీరే, 


భావము : 


ఓ (వియరాలా ! సీ వాక్కు వర్ణింప కక్యముకాని లోకో త్రరమైనడియ 
వర్ణింప శక్యము కానిదియు నగు ళృడ్షౌర రప సమృన్ధము గలదిగను, నిర్మల 
జలములు గర్గ్‌ినవిగను నున్నది. కావుననే యీ నడి మన్మథుని మూలమైనని 
(కామోద్దివనము, గలవి). మజియు మన్మథుడు దెగుటక్షై యేర్పడిన మెట్టవరుస 
గలిగినది. చెరకుపాలతో  జేయబడిన ఖండపర్కర యీ నవి యొక్క. యినుక 
దిబ్బలకు జెందిన యిసుకయని చెప్పబడును. అథే నిష్మలములై న తెల్లనివన్నె 
గలిగిన చక్కెరతో జేసిన చృక్రములు ఈ నది గట్టునందలి తెల్లని మట్టితో 
చేయబడినవా యేమి ? అక్లే సీ యొక్క రెండువెదవులును నీ నది యొక్క 
రెండు గట్టులా యేమ ? అనగా ళృజ్లార రస పధానమై, కామోద్దీపనము గావిం 
చెడె సీ వాణి మిక్కిలి మధురమైనవని యర్థము. 
కో, పరభృత యువతీనాం సమ్యగాయాతి గాతుం 

న తవ తరుణీ: వాణీయం సుధాసింధువేణీ | 

కతి న రసికకళ్టై కర్తు మభ్యస్యతేఒసా 

భవదుపవిపినా(మే తాభి రామేడితేన ॥ _. 152 


వక విం సర్ష త్త] 1 


ప. వి. పరభృతయువతీనాం _ సమ్యక్‌ _ ఆయాతి - గారు - న - తవ _ 
తరుణి! _ వాణీ-ఇయం _ నుధాసింధువేణీ _ కతి - న - రసిక కట్టే - 
కర్తుం - అభ్యస్యతే - అసౌ _ భవదుపవివినామే _ తాభిః- ఆమేడితేన. 

అర్థము: తరుణి! = ఉఓపడతీ!, సుధాసింధువేణీ, సుధాసింధు -- పాలకడలి 
యొక్క, వేణీ = _పవాహరూపమైన, తవా నీయొక్క, ఇయం == ఈ, 
యుచ్చరించ బడుచున్న, వాణీ - వాక్కు, పరభృతయువతీనాం, కోకిల 
తరుణులకు, సమ్యక్‌ చక్కగా, గాతుం - పాడుటకు, (భాష్‌ ంచుటకు) 
న ఆయాతి-- రాధు, కోకిలయు ఇటువంటి మధురన్వరము లేనందువలన, 
నీయదుట పాడుటకు సిగ్భపడునని యర్థము. అతః == ఇందువలన, 
లాభిః == ఆకోకిలచే, భవదువవివిన్మామే, భవత్‌ == నీయొక్క, 
ఉపవివిన == ఉపవ: మందలి, ఆమె == మామిడిచె చట్టున - దు (ఉండి) 
అసౌ == నీవాక్కు, రసికకళ్ణే, రనిక == రసా ఎజ్కారములజే, నతిముధుర 
మైన నాకును నిట్టివాక్కు కలగకంయుకప యభిలావతో గూడిన, కణ్ణే=== 
కళ్చుమునందు, (కబ్దధ్వనియందు] | కర్తుం -- చేయుటకు, ఆ మేడితేస= 
రెండుమూడుమాజులు ఘోషించుటచే, కతి __ ఎన్నిమారులు, 
నాభ్యన్యలే = నేర్యుబడుటలేదు? అనగా వెక్కుమాజులు నేర్యబడుచునే 
యున్నది. ఆమునను ఇప్పటికిని ఆకోకిలలకు సవాక్కు పట్టుబడలేడు, 
కోకిలధ్వని కంటెను సివాక్కు మిక్కిలి మధురమని యర్థము. గురు 
గృహమునందు (విన్మచర్యము నవల: బించి విద్యనభ్యనించుట. శాన్ర్రీయ 
మని సూచించుటకు “పరభృత” పదము. పురుషులకంటెను స్రీలకు 
నందులోను విశేషించి యువతుఐకు క జ్ఞస్వరము మధురనుని నూచించు 
టకును ల సవతి” పదము Em 

సమాసములు ; 

= పరభృతయువతీనాం : పరేణ భృతాః = పరభృ కాః, పరభృతానాం 
 యువతయః = పరభృతయువత యః, తాసాం == పరభృత యువతీనాం. 
సుధానింధువేణి : సుధాయాః నిన్టుః =-సుధాసినుః, సుధాసిన్హోః వేణీ = 
సుధాసిన్ధువేణీ. 


412 (బ్రహర్ష్మ నై షధము 


వ. 


రసికఠట్లే : రనికాళ్చాసౌ క జ్ధక్చ = రనికకజ్ఞః, తస్మిన్‌ == రసికకథ్ణే. 

భవదుపవిపినా మే ; భవత్యా: ఉపవివినం Er కక 

వివినన్య ఆమం == భవదుపవివినా మం, తన్మిన == భవదువివినా| మె, 
భావము | 

డీ యువతీ! అమృతనా గ రముయొక పవాహరూవమైన నీయీ వాక్కు 
కోకిఅయువతు లకు చక్కగా బట్టుపడ లేదు. అవి నీయెదుట పొడుటకు నిగ్గుపడు 
చున్నవి. ఆకోకిలలు నీయుద్యానపు మామిడిచెట్టునందుండి తమకు నీవ. టివాణి 
నిద్ధింపవలయునని యభిలాషతో గూడిన తమతమ క భ్రమతో రెండుమూడు 
మాజులు పలుకుచు వెక్కు_మారులు నీవాణిని నేర్చుకొనుచున్నవి, అయినను 
ఇప్పటికిని ఆకోకిలలకు నీవాక్కు పట్టుప డలేదు. 
a ఊర్ద్వ స్తే రదనచ్చదః న్మరధను రృంధూకమాలామయం 

మౌర్వీ తత తవాధరాధర తటా౬ధః సీమరేఖాలతా । 

ఏషా వాగపి తావకీ నను ధనుర్వేదః (ప్రియే మాన్మభథః 

సోయం కోణధనుష్మతీభి రుచితం వీణాభి రారభ్యతే , 58 


ప.వి, ఊర్థ్యః - తే - రదనచ్చదః - స్మరధనుర్భంధూక మాలామయం- 
మౌర్వీ - తత _ తవ _ అధరాథరతటా= ధసీ\మ రెఖాలతా - ఏషా... 
వాక్‌ - అవి _ తావకీ _ నను _ ధనుర్వేదః త్త (వియే కా మాన్మథః క 
సః - ఆయం _ కోణధనుష్మతీభిః - ఉచితం _ వీజాలిః. ఆరభ్యతే. 


ఆర్థము : హ్నేవిమే=-ఓ (వియురాలా! తే==నీ యొక్క, ఊర్ధ్యః== వైనున్న, 
రదన చ్చద = వెద'వి, బంధూకచనూలాహపయం, బ:ధథూకమాలాా 
దాసానివూవురూపముననున్న - అనగా కొంచెము వంకరగానున్న దాసా 
నివూవువంటి, స్మరధనుః = మన్మథుని విల్లు. (తథౌ= తేదీ, )త్మత == 
ఆ మన్మథుని ధనుస్సు నందు, తవ: సీమొక గా, అధరాధరతటా౬ ధన్వీ 
మరేభాలతా, అధరాథధర= క్రింది పెదవియొక్క తీట = (ప్రదేశము 
నకు, అధః = దిగువనున్న యెల్లయందల్‌, . రేఖా లతా = తీగెవంటి గీత, 
మౌర్వీ = అల్లి తాడు; ఏషా = ఈ వినబడుచున్న, తాసేకీ == నీకు సంబ 


క ఎం సర్గ 418 


ధించిన, వాగవి = వాశేయ, ను = నిశ్చయముగా, మాన్మథః = మన్మ 
థునకు సమృస్థించిన యోగా కామాదె. కత మును బోధించెడి, ధను 
ర్వేదః = ధనుర్వేదము, ఆయ ౨--- ఈ ధనుర్వేదము, కోణధనుష్మ తీభిః, == 
వీణను వాయించెడి నక్కీఅనబడు వింటివంటిదానితో కూడిన, 
వీణాభిః == వీణెలతో, ఆరభ్యతే == అభ్యసింపబడుచున్నది. ఇతి == ఇది, 
ఉచితం = య.క్తము. 
సమాసములు: 
రదనచ్చదః : రదనయోః ఛదః = రచనచ్చదః: 
స్మరధనుః: స్మరస,; థనుః == స్మ రధనుః. 
బంధూకనూలామయం : బంధూకానా: మాలా == బంధూక మాలా, 
బంధూక మాలాయాః వికారః = బంధూక మాలామయం, 
అధరాధరతటా౬ధ స్ప్సీమరేఖాలతా ; ఆధర శానా అథ రశ్చ == అధ 
_ఠాధరః, అధ ఠరాధరస్య తట? =ై ఆధరాధరతేటః, ఆధ రాభరతటస్య 
అధస్సీమా == అధరాధరతటాథస్సీమా, _ఆధథరాధరతటాధస్సీమాయాః 
లేఖా ౫ ఆధరాధరత టాథధ సీమా రేఖా. అధరాధరత టాధస్పీమారేభై వ 
లతా అధరాధరత టాధ సీమారేఖాలతా. 
తొవకీ : తవ ఇయం == తావకీ. 
మన్మథః : మన్మథస్య ఆయం == మాన్మథః. 
కోణ వనుష్కతీఖిః ౩ కోణళ్చ ధనుశ్చ = కోజధనుషి. కోణధనుషీ ఆసాం 
అసీతి== కోణధ: నుష్మత్యః, తాలి: = కోణధనువ్మరీలిః. 
భావము : 
ఓీ|వియరాలా ! నీ పై పెదవి దాసాని వూలమాలయగు మన్మథచాపము 
దాసానివూవు వంకరగా నుుండుపవలన మన్మథుని విల్లువలె నుండునని 
యర్థము. ఆ మన్మథుని విల్లునందు శ [కిందినె గవి వికి దిగువనున్న [పదెశ 
న తీగవంటి యొక్క శేఖయే యక్ష తాడు, సవా నిశ్చయముగా" కామా దై రత 
మును | పతిపాదెంచెడి ధనుర్వేదము.ఆధనుర్వేదము వీణెనువాదించెడి నక్కీయనబడు 
విల్తవలెనుండుదాని వలన నేర్పపబడుట యు కృమే కాని యిప్పటికిని యాథనుర్వేద 


త్త [క్త శ్రీహర్ష నై షథము 


_ మా వీణెలకలవడలేదు, నీవాణి వీణానాదము కంటెను మిక్కిలి మధురమైనది. భను 
ర్వేదము ధనుస్సును ధరించినవారిచేత నేయభ్య సింప బడుచుండుటయనునదియు క్త ము 
కానియది స్వయముగా బట్టుబడనిచో దాని నభ్యనించుట యు క్ర మని భావము. 
ల్లో, స (గామ్యః స విదగ్గ సంసది సదా గచ్చ త్య పాజ్కెయతాం 
తచ్చ (స్పష్టమపి స్మరస్య విశిఖా ముగ్గ ఏగానోన్ముఖాః 
యః కిం మధ్వితి నాధరం తవ కథం హేమేతిన త్వద్వపుః 
కీద్భజ్‌ నామ సుధేతి సృచ్చతి న తే ద తే గిరం చో త్తరమ్‌॥154 
ప.వి.సః- (గామ్యః - సః - విదగ్గసంసది - సదా - గచ్చతి - అపా జై 
యశారి తత్‌ _ చ _ (స్పష్టుం_ అపి న్మరస్య _ విశికా - ముగ్గే- 
విగా నోన్ము ఖాః యః ._కీం- వదు ఇతి - న - అధరం - తవ - 
' కథం - హేమ - ఇతి _ న- త్వద్వపుః _ కీదృక్‌ _ నామ _ సుధా- 
ఇతి - పృచ్చతి - న _ తే_దోత్తే _ గిరం _ చ _ ఉత్తరం. 


ఆర్థను: ముగ = ఓ సుందరీ !, యః == వవురుషడు, మధు = తేనె లేక 
మద్యము అనునది , కిం = ఎట్టిది, అని, పృచ్చతి == అడుగుచున్నవాని 
విషయమున, తవ= నీయొక్క; అథరం == (కిందివెదవియే మధువని, 
ఊఉ త్రరం== నమాధానమును, న ద త్రే-ఇయ్యడో, సః=- ఆ వురుమడు, 
(గామ్యః= పామరుడె నవాడు, అనగా చాతుర్యము లేనివాడు, (నీ నగర 
మున నివసింపదగినవాడు కాడు) (తథా = ఆర్ష) హేమ = బంగారు, 
కథం == ఎట్టిది, ఇతి = అని, పృచ్చతి=- అడుగుచున్న జనము విషయము 
నందు, యః __ ఎవడు, త్యద్యవుః = నీ శరీరమే జంగారు, ఇలి=- ఆని 
ఉత్తరం=- సమాధానమును, నదత్తే = ఈయడో, సః == ఆ జనము 
విదగ్గ సంసది=-వండితుల సభయందు, సదా=ఎల్టవుడు, అపాజ్ష్కే 
యతాం == పం క్రినుండి వెలివేయదగియుండుటను, యాతి = పొందు 
చున్నాడు. పండితుల పంక్రియండు గూర్పొనుట కతడు దగడని 
యర్థము. (తథా = అరే) సుధా నామ ==. (పసిద్ధమగు నమృతము, 
కీదృక్‌ == ఎట్టిది, ఇతి = అని, పృచ్చతి = (పన్నించువాని విషయము 
నందు, యళ్చ == ఎవడు, తే== నీయొక్క, గిరం = వాణీని, ఉతరం == 


416 


చో, 


ల్ని 
త 


1 మధ్యే క్ష బద్ధాణిమా _- యద్‌ _ సగవిమమపామ శోణి నతోజయుగ్మా వ 


(శ్రీహర్ష నైషథము 
మధ్యే బద్బాజణిమా యత్‌ సగరిమమహిమ (శోణి వకోజయుగ్మా 
జా(గచ్చేతో వశిత్యా స్మితధృత లఘిమా మాం (పతీశిత్వ మేషి 
సూక్రౌ ప్రాకామ్య రమ్యా దిశి విదిశి యళోలబ్బుకామావసాయా 
భూతీ రష్టావపీళ _సదదితముదితః స్వస్య శిల్పాయ తుభ్యమ్‌ 

155 


జా[గ చ్చేతో వరా జ న్మితధృత లపిమ* _. మార (పతి ల 


చ;శిత్యం వ నిజ ౯ సూక్షౌ షే పాకామ్య రమా, = దిశి _ వివిరి = 


యశోలబ్ధుకామావసాయా _ భూతీః _ అష్టా _ అవీ -_ ఈశః _ తక్‌ _ 


అదిత _ ముదితః - స్వస్య - శిల్పాయ _ తుభ్యం. 


: హ్మేవియే!=ట్మపియరాలా!, త్యం= నీవు, యత్‌ == ఎందువలన, 
మధ్యే== ఉదర మువైన, బద్ధాణిమా, బద్ధ= ధరింపబడిన, అణిమా == 
ఆధిక మైన నూక్ష్మత్వ్యము గలిగిన యనగాకృశోదరీత్వము గల్లిన దానవు, 
వా ఆ అరే! సగరిమ మహిమ (ోణి వక్షోజయుగ్మా, సగరిమ 

హిమ = = గురుత్వముతోడను అనగా భారము తోడను, గొప్పతనము 
న్‌ గూడిన, |క్రోణి = నితకృుపదేశము, వక్షోజ యుగ్మం =. 
చనుడోయి గలదానవు, తథా == ఆరే, జా; గచ్చేతోవత్వా, జ్యాగత్‌ = 
స్పురించెడి, చేతః == మనస్సునందలి, వశిత్యా = ఇం దియ విత్తము, 
ఆనగా జితేస్టిియత్య ము గల్లినదానవు అనగా పతిః వతవు, తథా అల్లే. 
స్మితధృత లమఘిమా, న్మిత = చిరునగ వునందు, ధృత = ధరింపబిడిన, 
అఘీమా = ఆల్పత్యము గలదానవు, తథా= ఆర్డీ, మాం=- నలుడనై న 
నన్ను, వతి = ఉద్దేశించి, ఈళితం = Es అనగా (పాణేళ్వ 
రీత్య మును, కల పొందుచున్నావు. తథా==అక్రు, సూ ర మాటల 
నేర్పరిత నమునందు, పాకామ్యరిమ్యా; [ప్రాకామ్య ౨ ఆధిక్యమే, 


రమ్యా == రమ్యత గ లదానవు, అనగా వ్యకో క్రిమున్నగు వలువిధములగు 


మాటలను వాడుఓలో సేర్పరివని యర్థము. తథా= ఆశే, దికి=-తూర్పు 


మున్నగు దిక్కుల యందును, విది! = ఆగ్నేయము మున్నగు విదిక్కుల 


ఏక వింశ సర్గ 417 


యంచును, యశోలబ్ధకామాదసాయా, యశః = సౌందర్యము మున్నగు 
వానీవలని కీ రిచే, గ్‌ ము మౌందోబడిన, కామ ees యథేచ్చగల, 
ఆవసాయా __ వ్యా వ్రీగలదానవు, తల్‌ -- ఆందువలన, ముదితః = 


“నిన్ను సృజించి సీ సౌందర్యాదులచే హర్షించిన, ఈశః = శివుడు, 


అష్టాఆపి == ఎనిమిదైన, భూతీః == తనయణిమాదై ్యశ్వర్యములను, 


స్వస్య == తనయొక్క, శిల్పాయ = నిర్మాణమైన, తుభ్యం =నీకై , 


సమాసములు : 


27) 


బద్దాణిమా : దిద్ధః ఆణిమా యయా సా= బద్ధాణిమా. 

సగరిమ మహిమ (ళోణివకోజ యుగ్మా : గరిమా చ మహిమా చ= 
గరిమమహామానౌ, గరిమ మహిమభ్యాం సహ వ_ర్దేతే ఇతి == సగరిమ 
మహిమనీ, వవమోజయోః యుగ్మం= వవోజ యుగ్మం, (శోణిశ్చ వక్షోజ 
యుగ్మం చా (కోణి వవోజ యుగ్మే, నగ రిమమహిమనీ (కోణి వతోజ 
యుగ్మే యస్యా స్సా=సగరిమమహిమ | శోణి వక్షోజ యుగ్మా. 
జా(గచ్చేతోవశిత్వా : చేతసి విత్వం == చేతో వశిత్వం, జాగత్‌ 
చేతో విత్వం యస్యా స్సా= జ్యా గచ్చేతోవళిత్వా. 

స్మిత ధృత లఘిమా : న్మితే న స్మితధృతః 
లఘిమా యస్యాస్సా = న్మితభృత లఘిమా. 

ఈశిత్వం : ఈశః అస్యా స్తీ స్తీత=- ఈశీ, ఈణినః భావః == ఈశిత్వ్యం, 
తక్‌ = = ఈకశితకం, 

సూకౌ : కోభనా డి క్రి=నూ డ్రిః, తస్మోంచ సూత 
(పాకామ్యురమ్యా : పకామస్య భావః -- [వాకాఖ్యర్య (పాకామ్మేన 
రమ్యా =| పాకామ్యరమ్యా. 

wh కామావసాయా : యశసా లబ్ధః = మ లోల కామం 
ఆవసాయః == కామావసాయః, 'యశోలద్దః ఆహాహా యస్యా 
సా=-యళోలబ్ద కామావసాయా. 


$18 శ్రీహర్ష నైషధము 


భావము ; 
ఓ ప్రేయసీ! నీవు ఉదర పదేశమున కృశిత్వమును ధరించి కృశోదరివి. 
ఆుసలయందు భారమును, చమదోయియచు వలుదత నమును వపాంచితివి, అ్లై 
మనస్సునందు . నింద్రియని(గహమును వహించిన పత్మివతవు, అక్రై చిరునగవు 
నందు చురుకుకనమును వహీంచిలివి. మరియు నాయెడ స్వామిత్వమును 
వహించితివి. ఆ'పే మాటలనేర్చరితనము నందు అనగా వృకో_క్తి మున్నగు నానా 
విధములగు వచనచాతురిని బయోగి =చుటలో మిక్కిల సొంవైనదానవు. తూర్పు 
మున్నగు దిక్కులయందును ఆగ్నేయము మున్నగు మూలలయందును నీయందలి 
సౌందర్యము మున్నగువానికి సంబంధించిన కీ ర్తి [పసరించుటచే యధేచ్భమైన 
వ్యా ప్తెగ ఐదానవు. అందువలన నిన్ను సృజించి సీస్రొందర్యాదులను గాంచి 
హర్షించిన యీశ్వరుడు, తనవగు నణిమాద్య షైశ్వర్యములను తనశిల్పమైన నీకై 
యొసంగెను.. కామావసాయమను నదియు నొక సిద్ది యని చెప్పెదరు. 


ల్లో. త్వద్వాచః స్తుతయే వయం న పటవః పీయూషమేన స్తుమః 
తస్యార్థ గరుడామ రేన్ద సమర; స్థానేస తు... 
(దాకెపానకమాన మర్దన సృజా ne దృఢావజ్ఞియా 
యస్మిన్నామ ధృతోఒనయా నిజపద(ప్రక్షాలనానుగహః 11156 


ప. వి. త్వద్యాచః - స్తుతయే - వయం - న _ పటవః - పీయూషమ్‌ నవివ 
స్తుమః - తస్య _ అర్థ అ గరుడా మరేన్షనమరః - స్థానే జ సక 
జానే _ ఆజని _ [దాశాపానక మాన మర నసృజా చీరే _ దృథా 
వజ్ఞ్జయా - యస్మిన్‌ - నామ _ ధృతః _ అనయా -నిజపద్మ ప ఇాలనాను 
గ్రహ, 


అర్థ ముః హే వియే= ఓ వఏీయుకాలా!, వయం -- ee వారలము, 
త్యద్యాచః = నీమధురమైన వాక్కులమ, స్తు సుతయే  పొగడుటకు, న 
పటవః == సమర్ధులముకా ము . (అందువలన) వీయాషమేవ= ఆమృతమునే, 


గ 419 
స్తుమః == జ్ఞాఘంతుము, తస్య ==ఆ యమృతముయొక్క, అర్జే= 
నిమి త్రమునందు, గరుడామ రెన్ట్రసమరః, గరుడ == గరుడునికిని, 

అమరేన్ష్ర ==ఇం[ దునకును, సమరః యుద్ధము, అజని __ = ఏర్పడినది, 
(తత్‌ = అది) చ్ఫె సానేాయు కము, (అని) a తెలుసుకొనుచున్నా ను. 
దాశాపానక మాన మర్దన కస్ఫజా, [దాఇాపానక = వా - పండిన దాక్షపండ్దతో 
జేసిన పానక ముయొక్క, మాన = మాధుర్యాధిక కము లనెడి యహంకార 
మును, మర్దన== మర్దించుటను ననగా ఖండించుటను, సృజా = చేనెడి, 
శీ రే = పాలయందు, దృఢావజ్ఞయా, దృఢ == దృఢమైన, అవజ్ఞయా = 
అనాదరము గలిగిన, అనయా == ఈ నీవాక్కుచే. యస్మిన్‌ జ? 
యమృతమునందు, నిజపద్మపక్షాలనాన్నుగహః, నిజపద=తనపాద ము 
అను, (పతాలన = క డుగుటచే, అను[గహః = పా (ప్రసాదము, ధృతో 
నామ = వహింపబడీనదని భావింతును. మజియు, యన్మిన్‌ = ఏ 
యమృతమునందు, అనయా == నీవాక్కుూచే, నిజపద, పఇాళనాన్ముగ హః; 
నిజ== తినదగు, పద == సు ప్తిజన్త రూపపగములను, [పక్షాలన == 
కడుగుటకు, ఆను విదప, [గహః మా (గ వాణము, ధృతో నామ -- 
చేయబడినదై యున్నది. ఆమృతమునందు గడుగుటచేతనే దోషము 
_లేకయు మధురముగను మాట్టాడుచున్నావని యర్థము. (దాషాపానక మున 
కంటెను, పాలకంటెను, నీవాణి మిక్కిలి తియ్యనిదని యర్థము, 
[పభుపున కెవ్వనియెడ ననుగహ మధికముగ నుండునో యతడే 
(పభువుయొక [ పాదముల నెట్టుకడుగునో యావిథ ముగ నమృత మునందు 
'నీవాణి పదములను గడుగుకొనినదని యర్థము. 

సమాసములు : 
తదాషచః : తవ వాక్‌ --త్వద్వాక్‌ , తస్యాః త్వీద్యొచ 8. 
గరుడామరేన్షస మరః ; అమరాణాం ఇస్ట్ర8 == ఆమరిన్ట్రః, గరుడళ్ళ 
అమరేన్ట్రశ్చ == గరుడామరేన్దా), గరుడా మ రేస్టియోః నమరః == 

గరుడా మరెన్ద్రసమరః. 


490 శ్రీహర్ష నైషధము 


- (దాకాపానకమానమర్దనసృ జా : దాకాయాః పానకం = దాక 
పానకం, దాకాపానక స్య మానః *=|దావాపానకమానః, [దావాపానక 
మా “న్య మర్దనం == దాశాపానక మానమర్దనం, (దావాపానక మానమర్దనం 
సృణతీతి == దావా పానక మాన మర్దనసృక్‌. తయా = (దాకా కాపానకమాన 
మర్పనసృజా. 
ద్యృఢావ ప్రయా : దృఢా చ సా ఆవజ్ఞా చ = దృఢావజ్ఞా, తయా = 
దృఢావజ్ఞయా. | 
నిజపదపకొలనాను[గహః : నిజేచ తే పడే చ--నిజపదే, నిజాని చ 
తానీ పదాని చ=-నిజపదాని, నిజపదానాం [పకాలనం = నిజపద పక్షాల 
నం, నిజపద వశాలనమేవ అన్నుగహః = ఆ నిజపద్మపషాలూన్ను, గహః, 
నిజపద పక్షా లనాత్‌ అన్ముగహః దా పా నిజపద| పకా అనాను [గ హః. 
భావము; 

డీ _పేయసీ | నలుడు మున్న గఏ ఏ మేమందరము నీ వాక్కు ను పథం ంనీంప 
సమర్థులము కాము, కాన నమృతమునే | పళంనించెపము. ఆ యుమృతము 
క. గ రుడునకును దేవేన న్లునికిని యుద్ధము జరిగినది. ఆది యుక్తమే ననియే 
మేము తెలుసుకొనుచున్నా ము. స్రీ వాక్కు _దాశ్షాపానక ము యొక యహంకా 
రమును మర్దించునది. డానికి పాలయందు ననాదతము దృఢమైనది. అనగా నది 
పాలను లెక్కింపదు,. అట్టి సివాక్కుు తన పదములను అనగా శన పాదములను 
(తన శబ్దములను) ఆ యమృతమున- దు కడిగి  యన్నుగవాము నొసంగినది. 
అనగా తన పాదములను గడిగి (పసాద మొనంగినది. "అద్దే యా యమృతము 
నందు తన సుబ నతి జ న పదములను కడిగిన విదప వానిని (గహించినది. 


ఎవడు (పభువుయొక్కా యను గ వపాతుడో యత డే యా పభుని పదములను 
గడుగును గదా! 


4 


లం శోక శ్చ త్కోకయో స్తాం సుదతి : తుదతి తద్వ్యాహ రాజ్ఞాకర చే 
గత్వా కుల్యా మన _స్తం (వ్రజితు మనునయే భానుమేత జ్రలస్టమ్‌, 
బిద్దేయద్యక్ఞాలా వప్యనునయవిముఖఃస్యాన్మయైక[గహోఒయం 


ద త్తైవాభ్యాం తద మ్ళాఒజ్జలిమివహ ల మామేష్య 
_మాణమ్‌ ॥ 15? 


ఏక వింశ సర్గ శక్‌] 


ప.వి. శోక; _ చేత్‌ . కోకయోః . త్వాం - సుదతి! _ తుదతి _ తర్‌ _ 


వ్యాహర క్‌ ఆజ్ఞాక రః క. గ తాళి క్‌ కుల్యాం క్‌ ఆన స్తం జ 
[వజికుం - అనునయే _ భానుం - వీతజలసం - బదే _- యది _ 
జ థి ధ 


అష్జాలౌ - అవి. ఆనునయ విముఖః _ స్యాత్‌ మ ప జ ఏక 
(గవహః - అయం గత్యా - ఏవ-ఆభ్యాం _ తత్‌ - ఆమ్మోఒజ్ఞులిం ౫ 
ఇహ _ భవలీం - పళ్య - మాం _ ఏష్యమాణం. 


ఆర్గము: హే నుదతి !=-ఓ యందములై న ద నములు గలదానా!, కోకయోః= 
చక్రవాక ముల యొక్క, శోక8 విరహము వలని దుఃఖము, త్యాం= 
నిన్ను, తుదరి చేత్‌ - పీడించు చున్నచో, తత్‌ == అవుడు, వ్యాహర -- 
చెప్పుము, ఏమనగా, తే-=నీ యొక్క, ఆజ్ఞాక రః == ఆదేశ మును చేసెడి 
(ఆహం నేను) కుల్యాం == కాలువను గూర్చి, గత్వా = పోయి, ఏత 
జ్ఞలస్థం == ఈ కాలువ నీట |పతిబి=బించిన, భానుం = నూర్యుని, 
అన_స్తం=-=అ న్త భిన్నమును, వజితుం== పొందుటకు, అనగా నస్మాదిని 

_ బొందకుండుటకు, అనునయే == వినయముతో (ప్రార్ధింతును. నీవు ఆస్త 
మించినచో =ద|క వాక ములకు పరస్పర ఏయోగము తప్ప క కలుగును, 
కానన న్లమింపవలదని వినయముతో ప్రార్థింతునని యర్థము, యది= 

. ఒకవేళ, మయా = నలుడనగు నాచే, అజ్జులౌ = 'పార్థనకు, దోసిలి, 
బద్ధేఒవి = బంధింపబడినను, ఏక గహః మ. EE 'విషయమునండే 

. పట్టుదల గల్గిన యనగా తన పట్టుదలను వదలని వాడును, ఏక గ హః== 
చన్దురిడు మున్న (గ్రహములయందు ముఖ్యుడై నవాడునగు, 
ఆయం == ఈ నూర్యుడు, అనునయవిముఖః = నాప్రార్థనకు పెడ 
ముఖము గలవాడుగా, స్యాత్‌ యది-= ఆయినచో, అనగా నాపార్గనను 
లక్కీ_:వక యస్తాచలమునకు వెడలినచో, ఇహ = ఈసాొయంకాల మందు, 
ఆమ్మోక్టలిం, ఆమృః == ఉదక ముయొక, అజ్జులిం == దోనిలిని, 
ఆభ్యాం = ఈ చక్రవాక ములక , దత్వా == ఇచ్చి, (పార్ధనను దిరస్క 
రించిన నూర్యున' కీయక), భవతీం =-నిన్ను గూర్చి, (పత్యేష్యమాణం == 
తిరగినచ్చుచున్న,. మాం = నలుడనై న నన్ను, పశ్య =ా చూడుము, 


కా - 


422 -. ్రీహర్హ నై షథము 


సాయంసంధ్య నుపానించుటకె మరియొక విధముగా వెలువలికి వెడలుట 
కనుమతి నభ్యరించెనని యరము, 
థి థి 
సమాసములు; 
కోకయోః : కోకళ్ళ కోకీ చ = కోకౌ, తయోః= కోకయోః. 
ఆజాకరః : ఆజాం కరోతీతి _ ఆజాకరః. 
షో హ్ష్‌ క 
అన స్తం న ఆన్గః — = అనన్తః, తం ఆన స్లమ్‌, 
వతజ్ఞలన్థమ్‌ : ఏతచ్చ తక్‌ జలం చ= = ఏీతజ్ఞలం, ఏతజ్జలే నా 
ఏతజ్ఞలన్థః, తం ._ ఏతజ్జలన్థమ్‌. 
| ee త అనునయే విముఖః -- ఆనునయవిముఖః, 


ఏఠకగహః * ఏకః [(గహః యస్య సః — ఏక |గ హః, ఏక శ్చాసౌ 
[గహశ్చ — ఏకగహః. 
భావము ॥ 


చి 


_& సుదతీ! సూర్యా _సమయముచే నేర్పడు చక్ర వాక ముల విరవాదుఃఖము 
నిన్ను బీడించినచో ' నప్పుడు చెప్పుము. సీ యాదేశమును బాలించిడి నేను 
కాలువను అనగా క ఎ(తిమనదిని గూర్చి పోయి, యా నదియందు (బతిబింబించిన 
సూర్యుని అస్తమింపకుండుటక్రై వినయముతో (దార్ధింతును. ఒక వెళ నెనట్టు 
(పార్ధించినను నతడు ఏక గహుడై యనగా నొక్క-పట్టుదలను వహించిన 
(ముఖ్య హుడై న) ఈ నూర్యుడు నా _పార్ధనకు విముఖుడై యస్తా దిని బొంది 
నచో నప్పుడు, , ఈ సాయంకాలమునందు జలాష్టులిని నా (పార్గనను వినని 
నూర్వ్యునకై యొసంగక, యీ చక్రవాక ములకే యొసంగి నీ యొద్దకు మటణిలి 
వచ్చెడి నన్ను గారంచుము. ఆని నలుడు దమయ నికి జెపి సాయంసంథ్య నుపా 
నించుటకు భంగ కంత రమతో వెలుపలికి బోవుట కనుమతికై దమయ న్తిని 
గోరెనని యాశయము. 


శ్లో. తదానన్దాయ త్వత్సరి హసి తకద్దాయ భవతీ. 

పాలన లీనాం స్టితిమిహ ముహూ ర్తం మృగయకామ్‌ 
ఇతి వ్యాజాత్‌ కృత్వా౬ఒ౬లిషువలిత చి శాం సహచరీం 
స్వయం సోఒయం సాయ న్తనవిధి విధిత్సు రృహి రభూత్‌॥158 


ఏకవింశ సర్గ శి 


ప. వి. తత్‌ _ ఆనన్షాయ - త్వత్పరిహసితకన్లాయ - భవతీ _ నిజాలీనాం _ 
| లీనాం - స్థితిం _ ఇవా - ముహూర్తం - మృగయతాం - ఇతి _ 
వ్యాజాత్‌ _ కృత్వా - ఆలిష _ వలిత చిత్తాం - సహ చరీం - స్వయం 

సః _ అయం - సాయన్తన విధి విధిత్సుః - బహిః - ఆభూక్‌ - 


అర్ధము : హే దమయన్ల్షి! - ఓ దమయ గీ!, తత్‌ == అందువలన, ననగా 
నావిధముగా హారాను గావెంప సలసియుఇడుటవలన, 
భవతీ == నీవు, _త్వత్పరిహనితకన్హాయ, త్వత్‌ == నీయొక్క, 
. పరివహసిత == పరిహాసమే, కందాయ == మూఖముగా గల, ఆనందాయ = 
సంతోషమునకై , ఇహ ఈ మెడయందే, నిచాఒ౬లీనాం, నిజ=-తవ్క 
ఆలీనాం = చెలిక త్తెలకు, లీనాం - గూఢమైన, స్టిం తా ఉనీకీసి 
ముహూర్తం = కొలనికాలము, నృుగయకాం = వెదక వలసినది, ఇతి = 
ఇట్లు, వ్యాజాత్‌ =-నెవముకలన, సహచరీం = దమయ నిని, ఆలిష = 
చెలిక త్రెలవిషయమునందు, ' వలితచిత్తాల, వలిత == ఆస, క్తమైన 
చిత్తాం మనస్సు గలదానిసిగా, కృత్వా=: చేని, సః - ఆ, అయం == 
ఈ నలుడు, స్వయం =కాను, సాయ _న్లనవిధివిధిత్సు&, షాయ_న్ల ననా 
gen విధి=- సంధ్యో పాసనాదిక మును, విధిత్సుః== చేయగోరిన 
, బహిః వెలుపలికి, అనగా నాభవనమునుండి _డలిన వాడుగా 
= ఆయెను. 
సమాసములు : 
త్వత్పరిహసితకన్దాయ : తవ పషరిహనితం ==. త్వత్పరిహానితం, 
_ త్వత్న్పరిహసితం కన్దః ౮ యన్య సః = త్వత్పరిహతకన్దః, తన్మె = 
త్యత్స రిహనీత క జాయ. . 
నిజాఒ౬లీనాం : నీజాశ్చ తాః ఆల్యశ్చ నిజా ఒ౬ల్యః.. తాసాం 
జాలీనాం. 
పలితచిత్తాం ': వలితాం చిత్తం యస్యా స్నా = వలిత చిత్తా, తాం = 
వలితచిత్తాం. 


సాయ న్లన విధి విధిత్సుః : సాయం. భవః = సాయ్యన్హనః, సాయన్తన 


424 శ్రీహర్ష నైషభము 


శ్చాసొ విఢిశ్చ = సాయన్తన విధిః, విధాతు మిచ్చుః == విధిత్సుః, 

సాయ న్తన విధేః విధిత్సుః=సాయ న్తన విధి విధిత్సుః. 

భావము; '" . 
ఓ దమయ ప్రీ! ఆ విధముగా నూర్య[ప్రార్థనను _ జేయవలనియండుట 

వలన నీవు ' నీ పరిహాసము వలని యానందమునకై , యీ మేడయందే యొకచోట 

నీ చెలిక త్రెలకు గానఠాక దాగియుండుటకు స్థలము నన్వేషింవుము. అని 
ఆనెపముతో దమయ నిని, చెలిక తెల విషయము నం దాస క్తురాలిని గావించి యా 
నలుడు సాయంకాలవు సంధ్యోపాసనాదివిధులను నిర్వహించుట'కై యా మేడ 

'నుండి వెలుపలికి వెడలెను. 

వ (శ్రీహర్షం కవిరాజ రాబి ముకుటాలజ్కార హార స్సుతం 
(శ్రీహారః సుషువే జితేన్టిియ చయం మామ్మల్లదేవీ చ యం 
తస్యాఒగా దయమేక వింశ గణనః కావ్యేతి నవ్యే కృతా 
'టెమీ భర్భచరి[త వర్ణనమయే సరో నిసర్గోజ్ఞ్యలః॥ 189 

వ. వి. శ్రీహర్షం _ క విరాజరాజి ముకుటాలజ్కార హారః - సుతం _ శ్రీహారః- 

_సుషువే _- జితేన్దియ చయం - మామల్లదేవీ _ చ _ యం _ తస్య -_ 
ఆగాత్‌ _.అయం - ఏకవింళగణనః - కావ్యే _ అతినవ్యే _ కృతా _ 
ఖై మీభర చరిత వర్ణన మయే _ సర్గః - నిసర్హ్షోజ్ఞ్యలః, 

అర్ధము : క విరాజరాజి ముకుటాలజాా_రహారః, క విరాజ అ క వి_క్రేషల 

యొక్క రాజి=పక్ష్యీలో, మకుట (శేష్లులైన వారికి, అలజ్కార 
- భూషణమైన, హారః == వ జ్రమణియెన, శ్రీహారః = శ్రీహారుడు, 
జితేన్టిరియ చయం = జయింపబడిన యిల్యదియ సమూహము గల్లిన, 
అీహర్షం= భ్రీహర్షుడను పేరుగల, యం=వీ, నుతం == కుమారుని, 
నుషువే == ఉత్పత్తి గావించెనో, మామళల్లదేవీ చ =. మామల్లదేవియను 
తల్టి;::యంచ'= ఏ, సుతం -= కుమారుని, సుమవే_ కనెనో, తస్య = 

ఆ (్రీహర్షనికి సంబంధించిన, '. భె మీభ _రృచర్మి తవర్గనమయే, 
ఫై మీభ్నర్చ = దమయ న్ని భర్తయగు నలుని యొక్క, 'చర్మిత = 


ఏక వింశ సర్గ 425 
చర్మితమునకు, వర్ణనమయే = వర్ణనరూపమైన, అతినవ్యె == మిక్కిలి 
నూత నమైన, కావ్యే కావ్య “రూపమైన, కృతౌ == కృతయందు, ఏక వింళ 
గణనః, ఏకవింశ -- ఇరువదొకటియని, గణనః = రై 


నిసర్లొజ్వలః = పై స్యభావర మ్యమైన, సర్గః చై సర్గము, వత 
గడచినది. 

సమాసములు : 
“ కవింశగణనః : ఏకవింశతిః గణనా యస్య సః వపా ఏకవింశ 
గణనః , 


వై మీధ ర్హృచర్మితవర్ణనమయే : భై మ్యాః భర్తా == భె మీభర్తా, భమీ 

భర్తుః చరితం = భె మీభ రు చరిత్రం, ఖమీభ ర చర్మితస్య 

వర్షనం = భే మీభర్త ర. దరి త్ర వర్ణనం, భు ప్రీభ్ర రృచర్మత వర్ణనం రూపం 

యస్య తత్‌ భై మీభ ర్రృచరితవర్డ నమయం, తస్మిన్‌ = — శిలను ర్త 

చరి తవర్ణనమయే. 

తక్కిన వ్మిగహ భావాదులు పూర్యసర్గాంత ; శోక ములకువలె జూచు 
కొన వలయును. 


ఇత్‌ 
శ్రీ మదా తేయగో(త శ్రీ మదుడాలినృసింహళా న్రితనూజ 
వి కమసింహపురీ వేద సంన్కృత కళాశాలా 
భూత పూర్ణ (పధానోపాధ్యాయ 
శ్రీ సుబ్బరా మకా స్రివిరచిత మగు 
నై షధాంథ వ్యాఖ్యకు 
ఏక వింశ సర్ల 
సమా_ప్టమ్‌ 


ల 


3 


శ్రతార నైషధము 


ఆంధ వ్యాఖ్య. 
ద్వావింశ సర్గ 


ఉపాన్య సాన్ట్యం విధి మ న్సిమాకా 

రాగేణకా నాధర చుమ్బిచేతాః। 

అవా ప్తవాన్‌ స పమభూమిభాగే 

భై మీధరం సౌధ మసౌ ధరేన్ల9 I | 


పః ఉపాస్య జ సాన్ధ్యం _ విధిం... ఆ న్తిమాళారాగేజ_కానాధర చుమ్చిచేతాః జ 


ఆవా ప్రవానే _ సప్త పుభూమిఖాగే _ ఖై మీధరం _* సొధం _ అఫొ _ 
నరెన్దిః. _ 
a] 


అరు: ఆసొ ఈ, నరేనుః== నలమహారాజు, అ నిమాశారాగేణ, అని 
థి ది ప అజాన్‌ 


+ 


మాళా _ సాయంసంధ్యకు సంబంధించినందువలన కడపటిదికె ,-న 
పడమటిదిక్కుయొక్క_, రాగేణ= 4 జ్రనివన్న యనెడు కారణముచే, కొనా 
ధరచుమ్బిచేతా*, కానా=-| వియరాలియొక్క, అధర = [కింది వెదవిని, 
చుమ్బి =-న్మరించు, చేతాః === మనను గలవాడై, యనగా సంధ్యారాగ 


_ ముతో సమానబర్జముగల చమయన్తియొక్క |కిందివెదవిని స్మరించు 


చున్నవాడై, యామెయొక్క_ వియోగమునకు దాలజాలనందు.లన బయట 
నుండుట క సమర్గుడై యామె యున్నటువంటి, న ప్రమభూమిభాగే == ఏడవ 
క క్ష్భయందున్న, భై మీథరం, భెమి == దోమయ న్షియొక్క, ధరల = 
పర్వతరూప మైన, సౌధం మెడను, సాంధక్భిం హై సంధ్యాకాలమునకు 


సంబంధించిన, విధిర= [కియను, ఉపాస్య= ఉపానించి, అవా ప్రవాన్‌ = 
పొంబిను. 


ద్వావింశ సర్గ 427 
సమాసములు ; 


సాస్థ్యం _ సంధ్యాయాం భవః = సాన్హ్యః, తం = సాన్థ్యం. 

అ నిమాళారా గేణ : అన్తిమా చ సా ఆశా చ= ఆన్తిమాకా, అ న్తిమా 
శాయాః ఠరాగ8 అ నస్తిమాశారాగకః, లేన = ఆ న్తిమాళారాగేజ, 
కానాధరచుమిచేతాః : కానాయాఃఅధర 8 ==. కానాథరః, 
కానాభరంచు మృతీతి == కాన్తాధరచుమ్చి, కానాధరచుమ్బి చేతః యస్య 
సః — = కానాథరచుమిచేతాః. 

స ప్రమభూమిఖాగే : భూమేః భాగః=-భూమిభాగ,, న_ప్పమ శ్వాసౌ 
భూమిభాగళ్చ == సప్త పమభూమిఖాగ 8, తస్మిన్‌ వా స వ్రమభూమిఖాగే. 
ఖే మీధరం : భై మ్యాః ధరః== భి మీథరః, తం= ఖై మీధరమ్‌. 
నరేన్ద9ః : నరాణా మిన్ద్రః == నరేన్షః, తం = నరేన్ద్రమ్‌. 
భావము: 


ఈ నలమహారాజు పడ మటిదిక్కునందలి సంజకెంశాయను జూచుటవలన 
నట్టి కెంజాయగలిగిన వీయురాలియొ క గ వెదపిని స్మరించుచు దానిని పానము 
చేయగోరి, తొలుత సాయంకాలపుసంధ్యను నెర వేర్చినవాడై. యాదమయ ని ని 
యొక్క యెడబాటును నైప నళ క్తుడై యేడవయంతస్తునం దామె నివసించుచున్న 
మెడను పవెేశించెను. 


క్లో. (పత్ఫ్యు(ద్వజ న్యా (పియయా విము క్రం 
పర్యజ్క మజ్య_ స్థిత సజ్జశథయ్యమ్‌ | 
అధ్యాస్యలా మహ్యధివాస్య హోఒయం 
సన్ధ్యా ముపశ్ళోకయతి స్మ సాయమ్‌ ॥ 2 

పః వి, (పత్యుచ్యజ నా నార - పీియయా - విముక్తం - పర్యజ్య-ం - అజ్క్బన్థీత 
సజ్జశయ్యమ్‌ - ఆధ్యాస్యతామ్‌ _ అవి - అధివాస్య _ సః - అయం - 
సన్ధామ్‌ - ఉపక్లోక యతి _న్మ-_ సాయమ్‌. 


అర్థము: సః$-_-ఆ, ఆయం = ఈనలుడు, (పత్యుద్వజ నాడా తన నెదుర్కొను 
చున్న, (పియయా = [వియరోలగు దొమయ న్తిచే, విముక్తం = విడువబడి 


428 శ్రీహర్ష నై షధము 


నదియ, ఆజ స్థితసజ్జళయ్యం, అజ్క = మధ్యభాగ మునందు, స్థిత == 
ఉంచబడి,సజ్జ == నీద్ధమైన, శయ్యం=ా పడక గలిగిన, పర్యజ్యం = 
మంచమును, ఆధ్యాన్య = ఎక్కి=, అనగా ఆధిష్టించి, తామవి= ఆదమ 
య న్తినినై తము, ఆధివాస్య = కూర్చుండ బెట్టి, సాయం == సాయంకాలము 
నకుసంబంధించిన, సంధ్యాం గేయింబవళ్ళకు సంబంధించిన సంధి 
ముహూ_ర్తమును, ఉపక్లోక యతి స్మ=స్తుతించుచుండెను. 
సమాసములు : ! 
అజ్యస్థితస జశయ్యం : అజ, స్థితా అజ్క-స్థితా, అజ్బ స్థితా చ సా 
సజ్జా చ == అజ్కస్థిత సజ్జా, ఒజ్కస్థితసజ్ఞా శయ్యా యస్య సః అజ్బ- 
స్థిత సజ్ఞ్ఞ యః, తమ్‌ == అజ స్థిత నజ్జగకయ్యమ్‌. 
భావము : 
ఈ నలమహారాజు తనకు మర్యాద జేయటకై. ఎదురువచ్చు చున్న |వియు 
రాలగు దమయృన్తిచే విడుబడినదియను, మభ్యభాగమునందు పరచిన పడక 
గలదియునగు మంచమున తాను గూర్చొని తనపక్క (వియురాలగు దమయ న్తిని 


నైతము కూర్చుండ బెట్టుకొని సాయంకాలపు రంల, సంధిముహూ ర్రమును 
సుతి జేయుచుండెను. 


ల్ని (ల్ల 


విలోకనేనానుగృహాణ తావ 

ద్దిశం జలానా మధిసస్య దారాన్‌ | 

అవెలి తాజెపయసేవ యేయ 

మహూరి పజై రివ కుజ్కుమస్య. 11. 8 

ప. వి. విలోక నేన _ అనుగ హాణ - తావత్‌ = దిశల _ జలానాం _ ఆధిపస్య- 
. దాఠాన్‌ _- అక్షాలి - లాషాపయసా _ ఇవ _- యా - ఇయం _అపూరి - 

పజైైః కంతా కుజ్బు_మన్య. 
అర్థము: హే ఏయే! =ఓ|వీయరాలా!త్వం=- సీవు,జలానామ్‌ == ఉదక ములకు, 


ఆధిపస్య = |పభువై న వరుణునియొక్క, డారాన్‌ = భార్యయైన, 
దిశల -= పడమటిదెసను, విలోళనేన =- చూచుటచే, అనుగృహాణ 


ఏక విఠల సర్గ 429 


తావతీ == ముందు అను గపహించుము, తొలుత జూచి యను గ హించుము. 
తరువాత వర్ణ నతో యను గ హింవుము. లేదా ఎంతకాలములోవల 
జం దోదయాదులచే తూర్పు నందు సౌందర్య మెర్పడునో, ఆంతలోవల 
సంధ్యాఠాగ ముచే సౌందర్యమును వహించిన పడమటిదిక్కును జూడుమని 
గాని తావత్‌ శబభ్రార్భము, “అడయో రభేదః” యను న్యాయము ననుసరించి 
“జలానాం” అనునది “జడానాంి” యను మార్పు పౌందగా జడుల కధిపతి 
యైన వరుణుని భార్య దుఖించుచున్న ది, అట్టి దుఃఖితురాలగు నామెను 
గాంచి యోదార్చుమని యర్థము. యాఏ, ఇయం ౫ ఈపడమటిజస, 
లాశాపయసా ా లత్తుక రసముచే, ఆక్షాలీవ _- కడుగబడినదో, యను 
నట్టున్నది. (తథా == ఆరే) కుజ్బు.మస్య = కుజ్కూమ పుషృముయొక్క, 
పజ్ర్కైః = అడుసుల చే, అహూారీవ=నింపబడినదో యనునట్టున్నది. తః 
విభముగా నెజ్జనివన్నెగలదిగా గగబడుచున్నది. కాన రమృమైన బూ 
పడ మటిదిక్కును జూడుమని యర్థము. 


సమాసములు : 


ఓపేయసీ! నీవు జలాధిపతియగు (జడాధిపతియగు) వరుణునిభార్యయైన 

పడమటిదిక్కు-ను దొలుత జూచి యను హింవుము, విదవ దానిని పర్టించి యను 
(గహింపుము. (జడుల కధిపతియగు వానికి భార్యయె దుఃఖించుచున్న యామెను 
జూచి యోదార్చుమనియు నర్థము) ఈ పడమటిదక్కు సంధ్యారాగ మచే నెల్లనెనద్దె 
లత్తుక రసముచే గడుగ ఐడినదిగను, కుజ్కమపజ్క_ముచే నింపబడిననిగను, గాన. 
వచ్చుచున్నది. కాన నది మిక్కిలి రమణీయమై యున్నది. అందువలన తొలుత 
దీనిని జూడుము. తర్వాత చం[దోదయాదులచే శోభనొందెడి తూర్పువెసను జూడ 
వచ్చునని యాశయము. 


480 శ్రీవార్గనై షభము 


39) 


ఉచ్చై సరా దమృరశై లమౌలే 
వ్చ్యతోరవి చ్లెరికగణ్ణశె లః | 


తవైవ పాతేన విచూ ర్థితస్య య 
సనారజోరాజి రిహోజిహీశే, ॥ శ 
0 జ 


ప. వి. ఉచై స్తరాత్‌ _ అమ్బరశై లమౌలేః _చ్యుతః -రవిః - గై రికగణ్జశైలః- 
తస్య - ఏవ - పాతేన_ విచూర్దితస్య-సన్ట్యారజోరాబిః _ ఇహ. డజ్జీహీతే. 


ఆర్గము: హ్మేవియే!-= ఓ వి-మరాలా! రవిః == నూర్యుడనెడి, గె రిక గబ్లళె లః. 
గైరిక గై రిక మనెడి ధాతువునకు సంబంధించిన, గల్బకిలః = కేవల 
శిలాపర్యత ము లేదా వెడ్డబండ, ఉచ్చై సరాత్‌ = మికీ-లి యె త్రై నట్టి, 
అమృర౩ లమౌలేః, అమ్బరశై ల = ఆకాశ మనెడి పర్వత ముయొక్క_, 
మౌలేః = శిఖరమునుండి, చ్యుతః == విడువబడినది, పాతేన = అట్టు 
పడుటచే, విచూక్టిళస్య == పొడిగా జేయబడిన, తస్రెకివ=- ఆ'వెద్దబండకు 
సంబంధించిన, సంధ్యారజోరాజిః, నలధ్యా = సంధ్యయనెడి, రజోరాబిః, 
రజ === పొడియొక్క_, రాజి;==వ జై, ఇవు = ఈసాయంకాలమందు, 
లేదా పడమటివెనయందు, ఉజ్జిహీతే = వైకి ప్రనరించుచున్నది. ఆ న్త్రమయ 
కాలమందు సూర్యుడెజ్టగా నుండుటవలనను, నతడు ఆకాశమనెడి పర్వత ము 
నుండి వడుటవునను నతనికి గబ్జుతై అత్య మేర. డినది. ఎత్తెన |పదేశము 
నుండి | కిందపడిన వెద్దశిల చూర్తమగుచున్నది. చూర్ణమైన దానిధూలి పైకి 
[పసరించుచున్నది. ఆధూలియే సంధారాగ మై పెకి _పసరించుచున్నదని 
యర్థము. 

వమాసములు : 


ఉచ్చ స్తరాత్‌ : అత్యన్త ముచ్చైః=ఊఉచ్చైన్తరః,, తస్మాత్‌ == ఉచ్చ్చై 
న్తరాత్‌, . ౯ 

అమ్బర శె లమౌలేః : అమృరమేవ శైె_లః==-అమృరశలః, అమృర శై 
లస్య మౌలిః == అమ్బర శై లమౌలి,, తస్మాత్‌ = అమృ్బర ౩ లమౌలేః, 
రరికగణ్రశెలః : గ్లైరికన్య గణ్లూలః = గై రిక గ ల్లుశెలః. 


ద్యావింశ సర | 49 1 
గి 


సంధ్యారజోరాజిః ఏ రజసాం రాబిః = రజోరాబిః, సంధై్యైవ రజో 
రాజిః:= సంధ్యా రజో రాజిః, 


భావము : | 
ఓ వియురాలా! నూర్యు డనెడి గ్రైరిక ధాతువునకు జెందిన యొక వెద్దశలి 
యాకసమనెడి పర్యతశిఖరమునుండి దిగుగబడినదై చూర్లమై పోయినది. ఆ 
చూర్ణ మే పడ మటి దెసయందు సంధ్యారాగ మై పెకి | పసరించుచున్నది. 
శో. అసాది) చూడాలయ పక్క-ణాలి 
చ్చేకస్య కిం కుక్కుట సపేటకస్య i 
యామా న్లకూజోల్లి సితై ౪ శిఖ ఘః 
దిగ్వారుణీ (దాగరుణీ కృకేయమ్‌ 11 గ్‌ 
ప.వి, ఆస్తాదిచూడాలయ పక్కణాలిచ్చేక స్య కిం _ కుక్కుట పేటకస్య ల 
యామా bs కూజోల్లసితై 8. నిఖా మె; _ దిక్‌ వారుణీ _ er ఆరుణీ 
కతా _ ఇయమ్‌. 
అర్థము: హే వియే= ఓ| వియరాలా!, అస్తా ది చూడాలయ ప క్క ణాలిచ్చేక స్య == 
అ_స్తపర్వతపు శిఖరమందలి బరవాటిక లయందు ఆస క్రిగల; కుక్కుట 
పేటక న్య, కుక్కుట = కోళ్ళయొక bey పేబకస్య == సమూహముయొక్కం, 
యామా న్లకూజోల్లనితై ౪, యామా న్హ-= జొముముగియునప్పటి, కూజా = 
కూతవ=న, ఉల్లిసితై == పకాశించెడి యనగా కొంచె మెత్తెనవై దాసాని 
వూవులతో సమానముగా (పకాశించెడి, శి ఘైెః, శిఖా == తలయందున్న 
యెజ్జని కనరములయొక్క_, ఓమెః=- సమూహములచే, ఇయం == ఈ, 
వారుణీ వరుణునికి సంబంధించిన, దిక్‌ — వెస, (దాక్‌ = వెంటనే, 
అరుణీకృతా కిం! = ఎజ్జనిదిగా జేయబడినదా యేమి. 
సమాసములు వ 
అ సాది ంచూడాలయపరక్కణాలిచ్చేకస్య 3 అస్తాదే9ః చూడా = అస్తాడి? 
చూడా, అసాది9చూడా ఆలయః యస్య సః = ఆస్తాది9చూడాలయః, 
 అస్తాదిిచూ డాలయశ్చాసొ పక్కణళ్చ =౫ా అస్తాది 9చూడాలయవక ,_ణః, 


482 శ్రీ హర్ష నైషధము 


అస్తాద్రిచూడాలయపక్కణన్య ఆలిః == అస్తాది9చూడాలయపక్కణాలిః, 
అస్తాది?చూడాల నుపక్మణాలౌ ఛేకః అసాదిిచూడాలయ పక్కణాలి 
చ్చేకః, తస్య షీ అస్తాది9చూడాలయపక ,_ ణాలి చ్చేకన్య. 
కుక్కుట పేటకస్య : కుక్కుటానాం చేబకం = కుక్కు.టపేఒక ౦, 
తన్య = కుక్కుట పేటక స్య. 
యామా న్లకూజోల్లసితై : యామస్య  ఆన్హః = యామాన్తః 
యామాన్హస్య  కూజాః == యామా _నకూజాః, యామా న్లకూజయా 
ఉల్పసితాఃడ యామా న్రకూజోల్లినితాః, తైః ==యామా న్షకూజోల్లసిలై :. 
| శిఖా శె ఘైః : శిఖానాం ఓఘాః కిథౌఘాక, తె er మె 
పళ వరుణస్య ఇయం = వారుణీ. 
అరుణీకృతా : అనరుణా అరుణా సమ్పద్యమానా కృతా == ఆరుణీ. 
కతా. 
భావము : 
ఓ్మ్యవియురాలా! ఆ న్తపర్వతశిఖరమున నెలకొనిన శబరవాటికి లయందు 
ఆస క్రిగల కోళ్ళు జాముముగియునవుడు (పకృతము సాయంకాలమునందు 
కూయునవుడు నిక్కాబెట్టబడిన నె త్తిపెని యెజ్జనిజాలుచే పడమటిదిక్కును వెంటనే 
యెజ్ఞబరుచుచున్నవి. నూర్యుతుస్తమించు సమయమునందు ఆస్తాదియందు నెల 
కొనిన శబరవా వాటిక యందున్న కో గుంపు నాలవజాము moe తమతలల 
వని యెజ్ఞనిజుట్టును సిక్కాంచి కూయుచుండగా వాని యెల్డనిజూలుచె పడ మటిటెస 
యెల్దబారుటయే సంధ్యారాగ ముగా భావింపబడినది. 
ల్ల, పశ్య (దుతాస్తంగత సూర్యనిర్య 
_త్కరావలీ హైబ్లుల వేేతయా౬ఒ (త | 
నిషిధ్యమానా= హని సంధ్యయా౭౬పి 
రా(తి(పతీహార పదేఒధికారక్‌ ॥ 
ప. పె. పళ్య లా (దుతా _న్తంగతనూర్యనిర్యత్కరావలీహై బులవేత్రయా అ 
ఆత - నిషిధ్యమానాఒవాని - సన్యయా-_ అవి, రాతి [ప్రతీవోరపదే _ 
అధికారమ్‌. 


ద్యాఎంశ సర 488 


అర్హము: |దుతా నంగత సూర్యనిర్యత్కరావలీ హెజులవెతయా, [దుత = 
థి ఎవి = 0 
కీ ఘముగా, ఆస్తంగత = అస్తమించిన, నూర్య = నూరుునినుండి, 
నిర్యత్‌ == వెల్వడు, కరావలీ = కిరణపర మృ్పరయనెడి, హైజ్లుల మై 
హింగులమనెడి వస్తువుచే రంగువేయబడిన, వ్యేతయా = బెత్తముగల్లిన, 
సంధ్యయా == సంధ్యచే, ఆత = ఈ సాయంకాలమందు, నిషిధ్యమానా 
హని; నిషిధ్యమాన=నిషేధింపజడుచున్న, ఆహని=ాపగలు గలిగిన, 
రా|తిపతీహార పదే, రాతి==చం|దుని భార్యయైన రాతియనెడి నాయికకు 
నంబంధించిన, (పతీహార == ద్వార పాలకునియొక గ, పదే==స్తానమందు, 
అధికారమవి = అధికారమును సెత ము, పశ్య = చూడుము, 
సమాసములు : 
దుతా స్తంగతనూర్యనిర్యత్యరావలీ హైజ్ఞుల వేత్రయా : [(దుతం = 
అ న్తంగతః వా [దుతాన్తంగ తః, (దుతొ న్త్హంగత శ్చాసానూర్యశ్చ — 
| దుతాన్తంగత నూర్యః. (దుతాస్తంగత సూర్యాత్‌ నిర్యన్తః = 
దుతా నంగ తసూ ర్యసెర్య న్తః, | | దుతాన్రంగతనూ ర్యనిర్య న్తశ్చ 
తే కరాశ్చు = (దుతా న్తంగ త నూర్యనిర్యత రాక, (దుతాస్తంగత 
సూర్యనిర్యత్క-రాణాం ఆవలీ == (దుతా న్తంగతనూర్యనిర్యత్కరావరీ, 
హీంగులయార క్రం ప హైజ్ఞులం, హెంగులం. చ తల్‌ వేతం చ — 
హ్రైజ్ఞులవేే తం, దుతా న్తంగత నూర్యనిర్యత్క-రావల్యేన హైజులవ్మతం 
యస్యా స్పా = [దుకా న్తంగత సూర్యనిర్యత్క-రావలీ హైజులవెతా, 
తయా = దుతా స్తంగ తనూర్యనిర్యత ,-రావలీహైజ్ఞులవే తయా, 
నిషిధ్యమానాహని ; నిషిధ్యమానః అహః యస్మిన్‌ తత్‌ = నిష ధి 
మానాహః, తన్మిన్‌ = నిషి ధ్యమానాహని. 


రా|తిపతీహారపచే వ ఠా|తేః (పతీహారః = రా|త్రివతీహారః, రాతి 
(_పతీవోరన్య పదం -— రా తి వతీహారపదం, తస్మిన్‌ = రాసి 
పతీహారపదే. 

భావము. : 


నూర్యు డ స్తమించగనే విల్వడునట్టి కంజాయగల కిరణములు హాంగుళ 
సును [దవ్యముచే . రంగువేయబడిన బెత్త ములవలె నున్నవి: ఆట్టి బె త్తములను 
28). . | 


484 శ్రీహర్ష నై షభము 
చేయూనిన సంధ్య, చం దుని. భార్యయగు ర్మాతియనెడి నాయికకు పగటిని 
(పవేశింపనీయక - నిషేధించెడి ద్యారపాలకురాలుగా నియమింపబడినది. స్రీలకు 
గ్రీయే ద్వారపాలికగా నియమింపబడుట యుక్రముగదా! ద్యారపాలికకు చేత 
బెత్త ముండునుకదా? కాన సంథ్యయను త్రీ రాతినాయికకు ద్యారపాలికయొక 
యధికారమును వహించి సూర్యకిరణ మనెడి యెజ్ఞనిబె.త్తము చేబూని తన నియోగ 
మును నిర్వహించుచున్నదని యర్థము. “తిర్క_క్కర” యను పాఠా నరము 
ననునరించినచో ఆడ్డముగానున్న ప యర్థము. నూర్యకిరణములు 
సాయంకాలమున నడ్డముగానుండుట (పనిద్ధము. బెత్తముకూడా నెవరినిలోనికి 
రానీయక యడ్లముగా బెట్టబడును. అనగా నూర్యు. డ న్తమించెను. . పగలు 
గడచినది. రాత్రి యేతెంచినది అని నూచితము, 


శ్లో, మహోనటః కిం ను పభానురాగే 
సంధ్యాయ సంధ్యాం కునటీమపీశాం ।. 
తనోతి తన్వా. “వియతా౬పి తార 
'్రశేణి సజా సాం పత మబ్గహారమ్‌॥ , wy 
ప. వి. మహానటః - కిం - ను - సభానురాగే - సంధ్యాయ -_ సంధ్యాం జ 
_ కునటీం _ అపి-ఈకాం - తనకోకు “తన్యా - వియతా - అవి _ తార 
|థేజన్రజా - రల = అజ్ఞ = హారమ్‌. 


కర్ణము: అజ్ఞ = ఓ వీయమైన. దమయ శ్రీ వి! మహాన్‌ = సంధ్యోపాసనాదులయందు 
మిక్కిలి | శేష్మమును, ఆటః = నడ చుచున్న సాయంకాలము, లేదా, మవో 

నట$ః, నా = గొప్పవాడగు 'పరమెళ్ళరుడే, నటః= నటుడుగా గలిగిన, 
(సాయంకాలమునందు శివుడు నృత్యము చేయనుగదా!) సః==|పకృత 

మైన సాయ న్హనసంధ్యాకాలము, భానురాగే, భాను== సూర్యునికి, రాగే 

సతి= ఎజ్జదన మేర్పడగా (ఆ_నమయమైన విదప నూర్యుని ఎజ్జుధనము 
మ్మాతమే మెిడితీయుండగొ కొంచెము... పనువువన్నెయు .నెఆపువన్నెయు 

= గలిగిన) సుధ్యాకాల 'మవెడి,. కునటీం. = = మనశ్శిలారూవము గలిగిన, 
(తథా=-అబ్టే) ఈశా మవి---తన MHS స్వామినియను 


ద్వావింశ నర | A485 
Mn 


మరియను వితృదేవతలకు దల్లిగను (బ్రహ్మకు దేహముగను నుండుట 
వలన దెవతారూపముగ లదియును (నమృద్ధిగ లదియును నగు నా 
సంధ్యను, సంధ్యాయ == చక్కగా ధ్యానించి లేదా ఆలోచించి, 
సాం|పత మ్‌ ఇవుడు, తన్యా=- కృశించిన, (కొంచెము ' వెలికివచ్చుట 
చెతగాని నంధ్యారాగముచే గప్పబడిన కాంతిగ లిగియండుటచేత కొని) 
వియతావి =. గగనరూపముగలదియును ననగా గగనము నంతటిసి 
వ్యాపించి నడియును లెదా, ఆవియతా, ఆ=-=సమ[గ ముగా వ్యావింపబడిన, 
వియతా = ఆకసము గలదియునునసు, తార|శేణిసజా, తార|శేణి = 
నక్న్షతపం క్రి కి యనెడి, సజొైాషు ప్రవ్పమాలచే. హారం = హారమును, 
తనోతి కిం ను==రచించుచున్నదా యేమి? "లేదా, తార్మశేణిసజా, 
తార = శుద్ధములగు మౌక్తిక ములయొక ,-, (శేణి ప జ్లి-గ లెగిన, 
(సజా = మాలచె, సంధ్యా = సంధ్యాకాలము, సంధ్యాయ== హార ము 
చేయట యు క్రమని ఆలోచించి, నత్షత్రపరంపరనే, హారం = 
హారముగా, తనోతి కీం ను చేయచున్నదా యేమి? అనగా సంధ్యా 
రాగము కొంచెము. మిగిలియున్న దని యర్థము. ము త్తెములతో సమానము 
లగు నక్షత్రములు కొంచెము కనబడజొచ్చిన వని యర్థము. సన్నని 
_నక్ష్మ్యతములచే గూడిన గగనముచే హారము చేయనట్టున్న దని గాని 
| యర్థము, ఇటువంటి సంధ్యను గాంచి యూరక యుండలేదు. మజటేమనగా 
'నౌచిత్యము ననుసరించి విశిష్టమగు నక్షత ప_జ్హయనెడి మాలచే హార 
" మునుగూడ జేయుచున్నదని గాని “అవి” శబ్దార్గము. మణియు, సః = 
ఆ్మపసిద్ధుడగు, మహానట8 = తాండవనృ త్ర మను చేయునట్టి శీవుడు, 
భానురాగే సతి== నూర్యునికి నెజ్బదన మేర్పడగా ననగానూర్యునియొక ౪, 
నర్భభాగ మ స్తమింపగా నా సంధ్యాసమయమందు మనశ్శిలతో సమానమగు 
కం తవు కొలదికాలమే యుండుఓవలన, కునటీం =- కుత్సిత నర్త రకీ 
రూపముగల,. ఈళాం = దేవియగు, సంధ్యాం == సంధ్యను, సంధ్యాయ = 
"చక్కగా ధ్యానము గావించి, యనగా సాయంసంధా్యవందనమును 
గావించి యెనిమిది విధములగు. మూర్తులందు తారాపం క్రి కియె మాలగా 
"గలిగిన యా మూరమైన గగనరూపమైన మూర్తితో 'నివుడు సంధ్యా 


436 


శ్రీహర్ష నైషధము 


| 


వందనము గావించి విదప, ఆజ్జ్ఞహారం = ముఖము, హన్తములు, 
[పక్కలు మున్నగు నవయములను తాలమునకు సమానముగా, తనోతి 


కింను విసురుచున్నాడాయేమి? యని యర్థము. ఆమూ ర్తమగు నాకసము 
నజ్జహారముగా జేయుట చిత్రముకాన నీవిరోధమును “అవి” శబ్దము 
సూచించుచున్నది. శేవలము చందుడు - నర్పములు మున్న గువానితో 
భూషింపబడిన శరీ-ముతో 'యజ్జహారము చేయుటలేదు. మరేమనగా నష 


మూర్తులలో నొక్కవైన గగనమూర్తితోడను నజ్జహోరము చేయచున్నా 


డనెడి సముచ్చయార ము కాని ఆవిశబ్దమనకు చెప్పవలయును. ఈశ్వరుడు 
సాయంకాలమునందు నృత్యము చే కు, భానురాగే :- నూర్వునికెంశాయ 
వ్యావింపగా మన్శిలతో సమానవ్సుగు రంగుగల, సంధ్యామవీ =సంధా; 
రూపమును గలిగిన, ఈశాం == తన సహచరియగు పార్వతిని, 
సంధ్యాయ == ఆలోచించి విశిష్టమైన గగసరూపమగు దేహముతోడనే నజ్జ 
వారముగను గావించుచున్నారు. పార్యకయెదుట కూడా శివుడు నాట్యము 
చేయును, మరియు, మవోన్‌ == మిక్కిలి పవీణత గలిగిన, నటః = 
నటుడు, కునటిం = ఆసమర్గురాలగు నటిని, సంధ్యాం=- వయస్సంధి 
యందున్న దానిని లేదా రసభావములసంధి యందున్నదానిని లేదా రనఖా 
వముల నెటింగినబానిని, సభానురాగే - సభయొక్క_, యనురాగ మందు 
ననగా సభారంజనమునందు, ఈశాం == సమర్థ మైనడానినిగా సంధ్యాయ = 
ఆలోచించి, వియతా= ఆక సముతో సమానముగా నకివిశాలమైన, తార 


(శేజ్మిసజా == మిక్కిలిశద్ధములగ సము చల్రెయిల పరమృర మెక్‌ గ్రా? రూపము 


గలిగిన మాలతో గూడిన, తనాక=ా॥ 'కిరముతో నజ్జహారమును, తనోతి = 
చేయుచున్నాడు. (ఇది) అసాం, పతం కిం == ఆయుక్రమా యేమి? కాని 
యది యు శ్రమే. వలయనగా మతే గల్లించెడి యామెచే సభా 
రంజన. మేర్పడినను నాట్యుమందలి నేర్పుచేరను. చక్కగా రంజన 
మేక్పృడుటకు స్వయముగా నజ్జహోర మును జేయుము యు క్రమేగ దా! మటియు 
మవోన ర్రకుడు, సంధ్యాం = వయస్సంధియందుగాని రసభావసంధియందు 
గాని, యున్నదియును నట్లే సమృద్ధిగ లదియును. నగు న్రీని, కునటీం = 


నాట ము తెలియనిదానినిగా, I తెలిసికొని, సభానురాగే = 


ద్యోవింళ స్‌ర్ష 437 


సభారంజనమును నిమిత్త ముగావి =చుకొని విశిష్టమగు, తన్వా == దేహముతో 
తాను, ఆజ్ఞహారం = ఆజ్జవిన్యాసమును, తనోతి = చేయుట యనువది, 
అపాం్మపతం కిం ను= అయుక్తమా యేమి? కని ఆయ్యక్తము గాదు. 
కాని యామెకు నాట్యకౌశలము లేనందువలన నభను రంజింపజేయుట 
యందు సామర్థ్యములేదు గాన సభను రంజింపచేయుటకై స్వయముగనే 
నేర్పుతో నాట్యము గావించుట యుక్షమే గదా! 
మజియు 

మహాన్‌ = అతిసమృస్థగ ల మరియొక డు, ఆటః == అంతట దిరుగుచున్న, 
చపలుడగు విటుడై , కునటీమవి __ నృత్యవిడ్భయందు నేర్చులెనిదై నను, 
భానురాగే, భా — శరీరకాంతిచే, అనురాగే _. ఆనురంజన విషయమందు, 
ఈశాం = సొందర్యాతిశయము చేతనే రంజింపజేయుటయందు సమర్గురా 
లైన దానినిగను, సంధ్యాం== బాల్యయౌవనవయస్సుల సంధియందున్న 
దానివిగను లేదా రసభావసంధియందున్న దానినిగను, లేదా రసభావములను 
దెలిసిన దానినిగను, సంధ్యాయ = దేహకాంతిచే రంజింపచేయగ లిగినవుడు 
కునటిని సైతము రసభావములను వెలిసిన దానినిగను నమృన్నుఠాలుగను 
నాలోచించి, యామె శరీరము గగ నమువలె వి స్తీర్ణముగా నుండుటవలన, 
తార శ్రేణి స్రజా== శద్ధములగు ము త్తెముల మాలచే, వోరం == వోరమును, 
తనోతి=- ఆమెయందనుర కుడై యిచ్చుచున్నాడని యర్థము. ఈవిథముగా 
వెక్కు_ విధములగు నన్వయములున్నవి. వానిని పంగితు లూహీంచుకొన 
వలయును. 


సమాసములు , 
మహాసటః : మహాం శ్చాసౌ నటళ్ళ = మహానట; 
. అటః * అటతీతి == ఆటః. 
సభానురా గే: నభాయాఃఆనురా గః == సభానుఠాగ ౪.తస్మిన్‌ = సభానురాగే 
భానురాగే : భానోః ఠాగః = భానురాగః,. తన్మిన్‌ = భానురాగే. లేదా. 
_భయౌ అనుఠాగః == ఖానురాగః, తన్మిన్‌ = భానురాగే. 
_సంధ్యామ్‌ : సంధౌా:భవా-= సంధ్యా, తాం=-సంధ్యామ్‌. - 
కునటీం.: కుత్సితా చ సా నటీ చ--కునటి, తాం=-కునణీమ్‌. 


438 శ్రీహర్ష నై షదము 


తార శేణిసజా : తారాణాం .శేణిః == తార శేజిరేవ (సక్‌ = తౌర శేణి 

(నక్‌, తయా = తార శేణ్మినజా. 

ఆసాంప్రతం:న సాం పతం వా అసాం, పతం, 

అజ హారం : ఆడ్జానాం హారః = ఆజ్ఞహారః, తం= ఆజ్ఞహారం. 
భావము : . 

ఇపుడు సంధ్యయొ క్కయు నక్ష త్రములయొక్క-యు. నంయోగ మును కవి 
వర్రించుచున్నాడు. ఓ పేయనీ! ! సంధ్యోపాననాదులకు _పశన్తమై గమన 
శీలముగల యీసాయంకాలము లేదా మహానటుడగు శివునితో గూడిన యీసాయం 
సంధ్యాకాలము, అ స్తమయముకాగ నే . నూరుునియెజ్ఞదనము శేషించి యుండగనే 
నించుక యెజ్జదనము నించుక పసుఫువన్నె గలిగిన మనక్ళిలారూప మును వపాంచిన 
దానినిగను తనకాలునకు యజమానురాలుగను “సాయం సంధ్యా వితృ (పనూః” 
ఆసిచెప్పిన చొప్పున. వితృదేవతలకు తల్లిగను .టబ్రహ్మకుదెహముగను నై నదానిని 
గను మరియు నైశ్వర్యసమృన్న మైనదానినిగను సంధ్యాకా న్తిని జక్కాగా నాలోచించి 
యిప్పుడు కొంచెము వెలికివచ్చుట చేతగాని లేదా సంధ్యారాగముచే మరుగుపడిన 
కాంతిని గల్లియుండుటచేత గాని కొంచెము కొంచెము ..గానవచ్చెడిదియు నాక సము 
నంతటిని వ్యాపించినదియు నగు నక్ష్వతపరమ్పరయనెడి పుష్పమాలచే వోరము 
చేయుచున్నదా యేమి? అనగా సాయంకాలము హారమును జేయుచున్నదా యేమి? 
సాయంకాలమున శివుడు తాండవము చేయుట పనిద్ధముగదా, సాయంనంధ్య, 
యస్తమించు నూర్యరాగముచే నించుక పసువు నించుక యెజుపునగు వన్నెల 
నలదుకొని కాలమునకు నీళ్వరియు వితృదేవతలకు తల్పియు నగుటచేతను, 
బహ్మకు దేహమగుటచేతను దేవకాస్వరూపయై మహానటుడగు శివుని క ర్పాంగియై 
శివునితోడ నృత్యము చెయుచుండగా నావిషయమును [(గహించి, సమయవురుషు 
డా మెకు నాక సమున వి స్తరెంచిన నక్ష తప్కజ్రి యనెడి వుష్పమాలచే హారమును 
చేయుచున్నాడా యేమి యనునట్లు సంధ్యాకాలనక్ష తసంబంధము. కానవచ్చుచున్న 
దని. యాళశయము. లేడా శుద్ధవుమ్నుత్తెముల మాలచే హారమును జేయుట .యుచితమని 
ఖావించి.సంధ్యాసమయము పైవిధముగా సంధ్యాదెవినిగూర్చి యాలో చించి నక్ష (త 
పజ్తాయనెడి మాలచే, గూడిన యాకసముతో. హారముకు జేయచున్నదా - యేమి? 
యనిగాని యర్థము.. ఆనగా నంజకెంజాయకొంత శేషించి యున్నది. ము త్రెముల 
వంటి నక్ష! తములు. కొంచెముగా. గానవచ్చుచున్నవనియు నర్థము... 


ద్యావింశ సర 489 
Nh 


" మజియు పనిద్ధ్దుతును నటరాజునునగు నాతాణ్జవనృత్య ము చేసెడి శివుడు 
సూర్యుని యర్ధభాగము నన్తమింపగనే యాసంధ్యాసమయమందు మనళ్శిలతో 
సమః నమగు వర్షము గల్లినదియే సంధ్యయగుట వలన కొలదికాలమే యుండుటచే, 
కుత్పితమగు నర్రకియొక్క రూపమును గలిగినవియనగు సం ధ్యా దేవిని చక గ్రాగౌ 
ధ్యానించి యనగా సంధ్యావన్దనము గావించి వృథివ్యాద్యష్టమూ రులయందు తారా 
పజ్సి్యనే మాలగా గలిగిన యాకాశమనెడి యమూర్తమగు దేహముతో నివుడు 
సంధ్యావన్షనము గావించిన తరువాత నజ్ఞహారము ననగా హ నములు పాద ములు 
పక గ్రాలు మున్నగు నవయవములను నాట్యవళ మున తాలమునకు సమానముగా 
వినురుచున్నాడా యేమి? యని యృుత్సేక్ష. అమ్హూర్హమగు నాఠసమును నజ్జహార 


. ముగా జేసికొనుట విరుద్ధమని “ఆపి” శబ్దము నూచించునున్నది. లేదా కేవలము 
చం|దుడును సర్వశరీరములు మున్నగు వానితో భూషింపబడిన శివుడు ఆజ్బహార 


మును జేయుటలేదు. మజేమనగా ఆకాశరూప మగు శఠీరముతోడను నంగ వోరమును 
జేయుచున్నాడని సముచ్చయార్థముగాని చెవ్పవలయును. ఈశ్వరుడు సాయంకాల 
మున నాట్యమును జేయును. నూర్యుని యెజ్జద నమునందు మనళ్శిలతో. సమాన 
. మగు వర్ణముగలిగిన సంధ్యనునవైతము ఈశ్యరియును తవకు సహచరియగు 
బార్మతిగా భావించి విశిష్టమగు నాకాశరూవమగు మూ ర్హితోడను నజ్లహారమును 
చేయుచున్నాడు. పార్వతియొక్క యెదుటను శివుడు: నృత్యము జేయును. 
మశియు మిక్కీ-లి [ప్రావీజ్యముగల వటుడు కునటిని అనగా. నాట్య 
మందు చాతుర $ములేనిద్లై నను వయస్సంధియ౭దున్న యువతిని లేదా.రసభావనంధి 
యందున్న దాసిని లెదారసభావముల నెరిగిన దానిని కావుననే సభారంజనమందు 
సమర్థుఠాలుగా భావించి యాకాశమనెడి' మిక్కిలి వికాలమగు శుద్ధములగు 
ము శ్రెములవరుస యనెడి మాలతో. గూడిన - శరీరముతో నజ్లహారమును “కయట 


యనగా. కాలుసేతులు మున్నగు నవయవముల నాట్యవశమున విసురుట 
యయుక్రమా యేమి? కాని యయుక్తము కానేరదు. ఏలయనగా 


రసభావాదులను గల్లించెడి యామె సభ్యులను _రంజింపచేసినను నాట్య 
[కియయందలి - చాతుర్యముచేతను సభ్యులను లా! తాను" అజ 
హాఠముజేయుట యు క్రమనియే యర్థము... 

(మరియు గొప్పనటుడు. వయస్సంధియందు కాని, Bess కాని 
యన్నదియు, నై నై శ్యర్యవతియ నగుస్త్రీని నాట్యము ఇరియనరని శేలిసికొని 


440 శ్రీహర్ష నైషభము 


సభిను రంజింపజేయుటకై విశిష్టమగు శరీరముతో స్వయముగా నంగ హారము 
చేయట యయు క్రమా యేమి? కాని యామెకు నాట్యచాతుర్యము లేనందువలన 
నాటక్టముచే సభారం జనము గావించుటయందు శ కీ లేక పోవుటచే సభారంజన ము 
నకై తానే చక్కగా నాట్యము చేయట య క్రమనియే యర్థము. 

మరియు గొప్పమైశ్వర్యమును కలిగి యతి పనిద్ధినొందిన ఒక విటుడు 
ఆంతట తిరుగుచు నతిచపలుడైె నాట్యమందు నేర్చులేనిదైనను శరీర 
కాంతితో ననగా సౌందర్యాతికయముచే ననురంజనము చేయుచు బాల్య యౌవన 
వయస్సులస=ధియం దున్నే, యౌవనవతయును, రసభావసంధీయం దుండుట 
వలన రసభావముల నరసినదియునగు దానినిగా భావించి యామె తన శరీర 
కాంతి చేతనే యనురంజనవు గావించుటవలన కునటియైనను రసభావముల 'నెరిఐ 
గిన దగుటవలనను సమృన్నురాలగుటవలనను విశాలమగు  నామెయొక్క- శరీ 
రముపై ననురక్తు డె శుద్ధములగు ముత్తై ములమాలచే నామెకు హారమును గూర్చు 
నుగదా! 


ఇట్లు పెక్కు_విథ ములగు నన్యయ ములను పండితులు ఊహింపనలయును . 


శో భూ షాస్టిదామ్న స్తుంటితస్య నాట్యాత్‌. 
పళ్యోడుకోటీకపటం వహద్మ్శిః 1 
దిజ్మణ్ణలం మజ్ఞయతీహ ళం 
. సాయంనట సారకరాట్కిరీటః॥ | 8 
ప. వి, భూషాసిదామ్నః - తుటితస్య _ నాట్యాత్‌ - పళ్య- ఉదుకోటీక పటం - 
థి ల 
వహద్భిః ట్ల సళ్ళకి a మబ్బయతి _ ఇహ - ఖణ్జః - సాయంనటః . 
తారక రాట్కిరీటః. . 
అర్థము: హేభెమి?=-ఓదమయన్రీ, Ss తారక రాట్‌ _ చం[దుడే, 
కిరీటః — కిరీటముగా గలిగిన శివుడు, సాయంనటః = సాయంకాలపు 
నర్శకుడై, నాట్యాత్‌ = ఉద్ధతమగు నాట్య మువలన, తుటితస్య == తెగిన, 
. “చూషాస్థిదామ్ను, ' భూషా=-భూషణిమైన, అస్తి దామ్నః == 'బొమికల 


ద్వావింశ సర్గ. 441 


మాలకు సంబంధించిన, ఖణ్ణైః == తునుక లనెడి, ఉడుకోటిక పట=, ఉడు 
| కోటీ నక్షత ముల కోటిసంఖ్య యనెడి, కపటం == నెషమును, వహ 
ద్భిః=వహించుచున్నా వానిచే, ఇహ = ఈసాయంకాలమందు, దిజ్మణ్ఞ 
లం=దిక్చ క మును, మజ్దయక3 వై అలంక రి౨చు చున్నాడు, పళ్య = 
చూడుము, ఇవి నశ్ష[తములు కావు. ఇవి తాబ్బవముచే జగిన బొమికలమాల 
నుండి యెగిరిపోయిన ముక్కలే దిక్కులయందు కోభించుచున్న వనియర్థ ము, 
చన్దు9నితో సమానమగు కిరీటముగల యొకనటుడు నాట్యకాలమునందు 
వగిపోయిన హారమందతి ఖండ ములచే స్రీసమూహమును ఆలంకరించును 
కదా! ఇచ్చట “మజ్ఞయతీహ” యను పాఠమునకు. ఐదులు “మబ్బయతీవ"” 
ఆనుపాఠము ననుసరించినచో నుళ్ర్రేఇాలంకార మగును. దిక్కుల నలంక 


రింపక పోయినను దిక్కుల వలంకరి.చిన టే చెప్పుటవలన నది యు[త్పేష్ష 
్ల్‌ ౧ 
యగుచున్నది. 
సమాసములు ; 
భూషాస్థిదామ్నః : ఆస్థ్నాం ధామ = ఆస్థిదామ, భూషైవ అస్థిదామ == 
భూషాస్టి దామ, తస్య = భూషాస్టిదామ్నః. 


ఉడుకో బీకపటం : ఉడూనాం కోటీ _ ఉడుకోట్‌, ఉడుకోట్యాః క పటః 
__ ఉడుకో టీక పటః. తం= ఉడుకో టీక పటమ్‌. 
దిజ్బళ్లులం : దిశాం మణ్జలం = దిజ్మ జ్ఞలం, తత్‌ =దిజ్మబ్ఞలం. 
సాయంనటః : సాయం నటః-- సాయంనటః. 
తారకరాట్కిరీటః : తారకాణాం రాట్‌ —_తారకరాట్‌, తారక రాట్‌ 
కిరీటం యస్య సః= తారక రాట్కిరీటః. 


భావము ; 


ఓదమయ స్రీ సీ! చం' దుని కిరీషముగా వహించిన శివుడు సాయంకాలవు 
నటుగై తన తాణనమందు చెగిన యెముక లమాలనుండి యెగిరిపడినవియు, నక్షత 
ముల కోటిసంఖ్య యనెడి ' నెపమును వహించిన - ముక-లచే దిక్కులను ద్రీల 


442 ఏన నవలలు 


సమూహము నలంకరించుచున్నాడు. సాధారణనటుడుకూడా నాట్యసమయమందు 

తెగిన తనహారమునుండి యెగిరిపడిన ముత్తై ములు మున్నగువాని ఖండములచే 

దన సహచరులగు స్త్రీల నలజ్కరించును గదా!. 

ల్లో. కాలః కిరాతః సృుటపద్మకస్య 

వధం వ్యధా ద్యస్య దినద్విపస్య। 
తస్వ్యెవ నన్హ్యారుచిర్మాసధారా 
తారాశ్చ కుమృష్టలమౌ క్రికాని॥ 9 

వ. వి. కాలః - కీరాతః - స్ఫుట పద్మకస్య - వధం - వ్యధాక్‌ - యస్య - 
దినద్విపస్య _ తస్య _ ఏవ - సన్యా - రుచిరా _ అ్మసధారా ౬ తాఠాః- 
చ కుమృస్థలమౌ _క్తికాని. 

అర్థము: సా [వియే! = ఓ| వియరాలా, కాలః == సంధ్యాకాల మనెడి, కిరాత 8--- 
బోయవాడు, మరియు, కాలః == నర్ణనివాడును, లేదా మృత్యురూవమైన 
యముడనేెడి, కిరాతః == పర్వత ములయందును గొప్పయడ వులయందును 
సంచరింబెడి బోయవాడు, న్ఫుటపద్మకస్య, స్ఫుట విక నించిన, పద్మ 
=కమలములు, కం-- జలములు గలిగిన, మరియు, సృుటపద్మక న్య 

_ సృుట=(పకటితములగు, పద్మక == (తొండముల కొనలలోని) ఎరని 

బిందువులు కలిగిన, దినద్విపస్య, దిన = పగ లనెడి,. ద్విపస్య == ఏనుగు 
యొక్క, వధం==వథను, వ్యధాత్‌ =- చేసేను, రుచిరా == రమ్యమైన. 
సంధ్యా == సంధ్య, త స్యేవ ఆయేనుగుయొక గ్రాయే, అ[సధాఠా=-ర క్త 
ధార, తారాశ్చ= నక్ష తములును, త సెవ=-ఆయేనుగుయొక్క_యే, 
కుమృస్థలమౌకి కాని, కుమ్బన్థల = కుమ్బన్థలమునందలి, మౌ క్రికాని = 

సమాసములు ; 
స్పుఅపద్మ కన్య స్పుటాని పద్మాని యన్మిన్‌ సః = సృుటఫవ్మకః, 
తన్య== న్ఫుషపద్మక న్య, లేదా, స్పుటాని పద్మాని యని ౯ తత్‌ -__ 
సృుటపద శం? స్పుట పద్మం . జలం. యన్మిన్‌ “నః స్ఫుబపద్భ క శ. 


దారివింళ సర్గ i 448 


తస్య =: స్ఫృుటపద్మకస్య, కేదా, స్పుటాని పద్మకాని యస్మిన్‌ సః= 
స్ఫుటప3 స్మ క, తస్య = స్పుటపః ద్మకస్య, 
-దినద్విపస్య : దినమెవ ద్విపః == దినద్విపః, తస్య=- దినద్వివస్య. 
అ|సధారా ; అ సాణాం ధారా = అ సధారా. 
కుమ్బస్థలమౌక్తి కాని: కుష్ఫు ఇత్‌ స్థలం =కుమృగ్గ్థల-=, కుమృస్థలే 
మౌకి కాని = కుమృస్థల మౌకి కాని. 
భావము : 


నంధ్యాకాల మనెడి కిరాతుడు లేదా నల్పని వృత్యుస్వరూవుడ్లై కొండల 
యందును గొప్ప యర ణ్యములయందును సంచరించెడి బోయవాడు విక నిత పద్మ 
ములతో కూడిన. యుదకములుగల పగ -లనెడి యేనుగును జంపగా సంధ్యా 
రాగము దాని రక్కధారగను,. నక్షత ములు దాని కుంభస్థలమునంద లి ముత్తెము 
లుగను నేర్పడినవి. 


ళో, సంధ్యాసరాగః కకుభో విభాగః 
శివావివాహే విభునాఒజయమేవ । 
దిగ్వాససా పూర్వ మవై మి పుష్ప 
సిన్లూరికాపర్వణి. పర్యధాయి. it లి. 


పి సంధ్యా సరాగ 8 _ కకుభః _ విభాగః -_శివావివాహే - విభునా - ఆయమ్‌ - 
ఏవ. _ దిగ్వాససా - పూర్వమ్‌ . అవైమి - వుష్పనిన్దూరికావర్వణి -_ 
పర్య ధాయి. 

ఆర్ధము : విభునా = డ్రభువైన శివునిచే, పూర్వం = పార్యతీవివాహకాల 
మందు, సంధ్యాసరాగః8, సంధ్యా = సంధ్యచే, నఠాగః = ర క్రవర్ణము 
నొందిన, అయమేవ = ఈ, కకుభః = పజమటిదిక్కుయొక్క:? 
విభాగ? = [పదేళము, వువ్చసినూరికాపర్వణి, _వువ్న = వుష్ప 
వర్ణముతో కూడిన, 'సేన్దూరికా = ఎజ్జనివలువకు సంబంధించిన, 
పర్వణి వై = ఉత్సవమునందు, అనగా వివాహచతుర్థడివసమందలి వుష్ప 


సిందూరిక యనెడి" యత్సవమునందు. పర్యాధాయి. = ధరింపవబిడినది . 


444 శ్రీహర్ష నైషధము 


యతః = ఏలయనగా, దిగ్యాసనా, దిక్‌ = దిక్కులను, వాససా --- 
వస్త్రముగా గలిగినకివునిబే, ర్కక్తవస్త్రమును ధరింపవలనిన యవసరమందు 
బౌచిత్యము ననుసరించి ర క్రవర్ణము గల దిక్సిదేశమే భరింసబడినది. 


జ 
ల = ఆని, అవైమి = తెలునుకొనుచున్నాను. 


జ 
సమాసములు : 

నంధ్యాసరాగః: రాగేణ సహ వ_ర్తత ఇతి = సఠాగఃః, సంధ్యాయా 

సరాగః = సంధ్యాసరాగ:ః. 

వివావివా హే ; శివాయాః వివాహః -- శివావివావా,, తస్మిన్‌ నం 

వొవివాహే. ' 


దిగ్వానసా : దిశః వాసః యస్య సః ='దిగ్యాసాః, తేన దిగ్వాససా. 
పుష్పసిన్దూరికాపర్వణి : పువ్పవర్ణయుకా సిన్దూరికా = వుష్పనిన్లూరికా, 
వుష్పనిన్దూరికా ఇతి పర్వ == పుష్పనిన్లూరికాపర్య, తస్మిన్‌ — 
వుష్పనిన్లూరికాపర్యణి. | 

భావము : 


శివునితో పార్వతి వివాహము జరుగుచున్న సమయమునందు, ఆవివాహము 
నకు నాల్గవ దినమునందు జరుపవలసిన పుష్పసిన్దూరికామహోత్సవమునందు వరుడు 
మొదటిదినమునందు ధరించిన వలువలను ఉతుకుటక్షై వదిలివేసి కౌసుమృవర్ణ ము 
గల వస్త్రములను ధరింపవలనివచ్చినవుడు, దిగమ్బరుడు అనగా దిక్కులనే 
వస్త్రముగా గల్గిన శివుడు, సంధ్యారాగముచే ఎజ్జనైన పడమటిదిక్కునే వస్త్రముగా 
ధరించెనని నేను తలంతును. _పుష్పనిందూరిక లోని వువ్పములస్థానమున నక్షత 
ములును, సిందూరికాస్థానమున సంధ్యారాగ ముతో గూడిన పశ్చిమదిశయు [(గహాంప 
బడినవని 5 వము. 


శో. సతీ ముమా ముద్వ హతా చ పుష్ప 
సిందూరికార్థం వసనే సునే(శత్రే! 
దిశౌ ద్విసంధీ మభిరాగళో భే = 
దిగ్వాససోభే .కిమలమిషాతామ్‌ు ॥. 11 


ద్వావింళ గు 


అ 6 


445 


ప. వి. నతీం .-ఉమాం - ఉద్వవతా _ చ _ పుష్పనీందూరికార్థం - వసనే _ 
! సునె తే - దిశౌ _ ద్వినంఏం _ అభిరాగకోఖే _ దిగ్యాససా _ ఉభే _ 
క్‌ అలమ్మిషాకామ్‌. 


ఆర్థము: హే సునేతే = ఓ నునయనా!, సతీం = దాతశాయనియెన నతని, 


ఉమాం చ __ పార్వతిని, ఉద్యవాతా = వివాహమాడుచున్న? 
దిగ్వానసా == దిగవ్చురుడైన శివునిచే, ముందు చెప్పిన వుష్పనిందూరి 
కకె, ద్విసంధీమభి = రెండైన |పాతఠస్సాయంసంధల నుద్దేశించి, 


దిశౌ = రెండై న తూర్పువడనురదిక్కు.లు, రాగకోభే, రాగ = 
వర్ద ముక, కోభే == శోభ గల్గిన, ఉభే = రెండైన, వసనే వస్త్రము 
లుగా, ఆలమ్బిషాతాం, కిం? -- పొందబడినవా యేమి? శివునకు పార్యతి 
యొక రెండుజన్మ లయందును, రెండువివాహములు జరిగినవి. ఆరెండు 
వివావాములయెందును [పాతస్సాయంనంధ్యలచే రంగువేయబడిన పాక్‌ 
వక్చి మదిక్కులు రెండును దిగమృరుడగు శివునకు రెండువస్త్రములుగా 
నేర్పడినవని నేను తలంతునసి యర్థము. 


సమాసములు : 


పుష్పసిన్దూరికార్థం : వుష్పయుక్తానిన్దూరికా = వుష్పసిన్దూరికా, 

పుష్ప నిన్తూరికాయె = వుష్చ్పనిన్హూరికార్థం. 

నునే,తే : శోభనే నేతే యస్యా స్సా =నునే తా , తస్యా సంబుద్ధి= 

మౌ సునే తే, 

ద్విస్య సీం: ద్యోయోః నన్హోోః సమావారః == ద్విసస్టీ, తాం = ద్విసస్టిం. 

రాగళోఖే | రాగేణ శోభా యయో స్తే=ా రాగ శోభ. 

దిగ్వాససా : దిశః వాసః యస్య సః = దిగ్యొసాః, తేన =దిగ్యాససా. 
భావము : Or Fm 
"ఓ నునయనా! దమయ స్తీ! శివుడు దక్షపుత్రికయగు సతిని, తర్వాత 
పార్వతిని పరిణయమాడునపుడు ర క్రసిందూరికామవోత్సవములయ=దు భరింప 
వలసిన వస్రములకై. , పాతస్సాయంసంధ్యలను రెంటి నుద్దేశిలచి యాదిక్కులను 
రెంటిని దిగ మృరుడె న తనకు ర క్రవర్ణవు శోభగలిగిన రెండువస్ర్రములుగా నుండ 


146 (శ్రీహర్ష నై షథము 


గోరినతాడె యారెంటిని వలువలుగా సంపాదించుకొనెనా యేమి? అనగా. సతీవి వానా 
మం దొక దిక్కును పార్యతీవివాహమునందు మతియిక దిక్కును ' దిగ్యసనుడై న 
వుడు వువ్పసిందూరికామహోత్సవములయందు . థరింపవలనిన _ వలువలుగా 
బొందెనా యేమ? యని యర్థము. శివుడు తోలుత నతిని బరిణయమాడెను. ఆమె, 
తం డియగు దతమ్సుడు గావించిన యజ్ఞమందు .దేవాత్యాగ ము గావించెను. తర్వాత 
వర్వత రాజగు హిమవస్తునకు బు|తిక గా జన్మించి శివుని మరల పరిణయమాడిన 
దను వురాణగాథ యిట అనుసంధేయము. .ఉపాఠతన్స్ఫంధ్యయందు | తూర్పుదికుు.., 
సాయంసంధ్యయందు పడ మటిదిక్కు అను సీరెండు సమానవర్ణ మును గలిగి 
యుండుటవలన [పాతన్సంభ్యయందలి తూర్పుదెసను వదలి కేవలము సాయంనంధ్య 
యంచలి పడమటిదిశను వుష్పనిందూరిక గ నెట్టు చెప్పెనను నాకే పమునకుసమాధాన 
ముగా సీళ్లోకము చెప్పబడినది. కాన .శిక్చ నకు పార్వతియొక్క రెండుజన్మముల 
యందోగి రెండువివావాములయందు. జరిగిన వుష్పనిందూరికా మహోత్సవములక్షు 
రెంటికిని రెండుదిక్కులు అనగా తూర్పుపడ మరలు వలువలుగా బరిగహీతములని 
యాశయము. 


ల్లో, ఆదాయ దజ్ఞం సకలాసు దిత్తు 
సోయం పరి(భామ్యుతి భానుభిత్లుః। 
ఆబ్జొ నిమజ్జన్ని వ ఠతొపసో౬ఒయం 
సన్హ్యా(భకాషాయ మధ రత్త సాయమ్‌ ॥ oR 
ప. వి, ఆదాయ - దజ్ఞం 3 నక లాసు -దిక్షు - సః _ అయం _ పరి భామ్యతి స్‌ 
భానుభికుః _ అబ్బా .. నిమజ్జన్‌ అ ఇవ._తాపసః - ఆయం _ సంధ్యా 
[భకాషాయం వ అధత్త - సాయం. 
ఆర్థము: యః=-వఏ, ఆయం _ ఈ, ఖానుభిక్షుః ; భాను= సూర్యు డనెడి, భికుః 
=ాసన్యాని, దణ్బం = పారిపార్శ్వకు డనెడివెదురు క్మరను, ఆదాయ = 
తీనెకొని, సకలాసు జా సమన్మములగు, .దికు ==దిక్కు లయందు, పరి|భా 
మ్యతి= తిరుగుచున్నా డో ; సూ అటువంటి ఆయం ఈ, తాపసః = 
నన్యాని, సాయం=-సొయంకాలమందు, ఆన్ధా==సము దమునందు,అనగా 
పాతాలమంటు; నెమజ్ఞన్‌ = మునుగుచు అనగా ' |పవేశించుచు. మటియయు 


దాం నంకనర. re 
స భూరిజలములుగల మడుగునందు. స్నానము  గావించుచు, సన్ఫా్యా భకా 
 షాయం, నన్థ్యా|భ=ానన్థ్యాకాలవు- “మేఘ మనెడి, లేదా ఆక సమనెడి, కాషా 
 యండాకషాయ వర్ణముగల వస్త్రమును,. అథత్తేవ=--ధరించెనో యను 
నట్టున్నాడు. .. 
సమాసములు - 


భానుఖితః ; కూనురేవ ఖికుః __ భానుభిషు:. 
సన్భ్యాాభకాషాయం : సంధ్యాయాం అభం --సన్ధ్యా భం, కషాయేణ 
రక, ౦==కొషాయం,. సన్థ్యా[భమివ కాషాయం = సన్ధ్యా భకాషాయ-, 
తత్‌ = సన్ధ్యా భకాషాయమ్‌. 
భావము : 
సూర్యు డనెడి సన్యాసి దండుడని చెప్పబడు తనపారిపార్శ్యకుని వెదురు 
కజ్ఞగా ఛరించి యన్ని డి క్కులయందును సంచరించుచు సాయంకాలమందు వత 
మటిక డలి యను జలాశయమందు స్నానము గావించి సం ధ్యాలాగముచే నెజ్జ 
బారిన 'యాకాళ మనెడి య్‌ స ధరించెనో యను 
నట్టున్నాడు. 
లో ఆసాచలే" స్మి. న్నికషోపలా భే 
. సంధ్యాకషోల్లే ఖపరీక్షితో యః । 
వ్మికీయ తం హేలిహిరణ్యపిణ్ణం 
లా నియమాదిత ద్యౌః॥ = 18 
Bop ఆస్తాచలే క్‌ అస్మిన్‌ వ షోవల్తాలే . సంధ్యాక షో ల్రేఖపరీక్షిత ॥ _ 


యః - వికీయ _ తం - హేలిహిరణ్యవిబ్దం _  తారావరాటాన్‌ 
ఇయం - ఆదిత దః. 


అర్థము: యః ఏనూర్యుడు, అన్మిన్‌ == ఈపడమటనున్న, నికషోపలాభే, నిక 
. షోపల=బింగారును పరీక్షించెడి. యొర్‌షిడిరాతితో,  ఆభే-- సమాన మైన, 
ఆసాచలేఎ అన పక్యత మునుందు, .. సqధ్యాక'షోత్రేఖ పరీషితః, సంధ్యా 
= సంధ్యారా'గ' మనెడి, ' క షోత్తేఖ — జరిపిడిగీఠచే,  పరీష్కీతః == పరీషి. 


448 (శ్రీహర్ష నెషథ్రము 


పబడెను. ఇయం=- ఈ, దౌ్యః== ఆకనము, తం==ఆ, హేలిహిరణ్య 
విజ్ఞం, హేలి= సూర్యు డనడి, హారణ్యవిండం చా బంగారుముద్దను, 
విక్రీయ=- అమ్మి యనగా మార్చి, తాఠాపఠాటాన్‌, తారా== నక్ష[తము 
లనెడి, వఠాటాన్‌ --గవ్వలను. అదిత == పుచ్చుకొనెను. ఎరువు వనుపు 
వన్నెలు గల్లిన బంగారుముద్దను ఒరివిడిరాతితో పరీక్షించుటవలన నెర్పడిన 
రేఖవలె సంధ్య కనబడుచున్నది. నక్ష[తములు గవ్వలవలె . గానబడు 
చున్నది. రోక న్యవవోరము తెలియని వ్య క్రియని నూచించుటకై “ద్యాః” 
యని శ్రీలింగ నిల్లేశ ము. సాధారణముగా శ్రీయమాయక త్వముచే బంగారు 
నిచ్చి గవ్వలను పుచ్చుకొని ధూర్తునిచే వంచింపపడుచుండును. గవ్వలతో 
[దవ్యవ్యవహారము గావించెడి దేశమునందు బంగారును నెైతమిచ్చి 
గవ్వలు వుచ్చుకొ నబడుచు డును. 
సమాసములు : 
అస్తాచలే ; అస్త ఇతి అచలః == అస్తాచలః, తన్మిన్‌ = అసాచలే. 
నికషోపలాఖే : 'నికషన్య ఉపలః = నిక షోపలః, నిక షోపలస్య ఆభేవ 
ఆభా యన్య సః=నికషోపలాభః, తస్మిన్‌ == నిక ష్రోపలాభే. 
సంధ్యాక షో ల్లేఖపరీ ఉత ః: కషస్య ఊల్రేఖః =కషోల్లేఖః, నంధై రవ క్రో 
ల్లేఖః సంధ్యాక షోల్లఖః నంధ్యాక షోల్డేఖేన - పరీక్షితః = సంధ్యాక షోలేఖ 
పరీక్షితః మ స 
హేలిహిరణ్యపిఖం : పారణస్య విబ్దః =- పా రణ్యవిణ్ణః, చాలి లేవ 
హిరణ్యవిణ్దః = హేలిహిరణ్యవిబ్ఞః, తం = హేలిహిరణ్య విణం. 
' తారావరాటాన్‌ : తారా ఏవ వరాటాః=తారావరాటాః, తాన్‌ = 
-తారావరాటాన్‌., 
భావము ; 
ఈనూర్యుడు ఆస్తాచలమనెడి ఒరివిడి రాతియందు సంధ్యాకాల మనెడి 
యొరివిడివలనిగితచే పరీక్షింపబడెను. ఈ ఆకాశము అట్టి నూర్యుడనెడి బంగారు 
ముద్దను మార్చి . దానితో నష త ములనెడి గవ్వలను. బుచ్చుకొనెను.. మేలైన 
Bone ఎరువు పనువుగ నుండును, అట్టి ఎరుపు. వసువు వన్నెగల బంగారు 


దా, జో స 


ముద్దను పరీక్షించుటవలన నేర్పడిన యమొరిపిడిగీటువత సంధ- కనబడుచున్నది. 
నక్షత ములు గ వ్వలవల గానబడుచున్నవని యాకయము. 
శో పచేలిమం దాడిమ మర్కబింబ 


ఇటా, 
ముత్తాౌర్య సంధ్యా త్వగివోజ్షి స్యతాఒస్య 1 
తారామయం వీజభుజాఒదసీయం 
' కాలేన నిష్యాత మివాస్టియూథమ్‌॥ [4 


ర్‌ 
ల 


. పచేనిమం - దొడిమం-అర్క-బీంబం '- ఉత్తార్య 3 సంధ్యా క తక్‌ 5 
ఇవ _ ఉద్ది కా శ అస్య _ తారామయం= - వీజభుజా = ఆనసీయం - 
కాలేన - నిష్లా;త మ్‌ వ్ర ఇవ _అస్థియూధమ్‌, 


అర్ధము: దాడిమబీజభుజా. దాడిమబీజ==దాడిమవిత్తనములను. భుశా=తిను 
+ చున్న, కాలేన _ నమయముచే, అర్క-బింబం ఎ పోని నూ (బింబ 
మనెడి, పచేలిమం = బెట్టునండ పండిన, దాడిమం = దాడిమపండును, 
ఊత్తార్య == గగ నమనెడి చెట్టును=డి వితృనమును |గహించుటకై కోని, 
ఆస్య = ఈపండుయుక్క, త్వగివ= చర్మమువలి, సంధ్యా = సంధ్య; 
ఊజ్టి తా== విడువబడినది. తథా==ఆన్లే, యనగా విత్త నములను దినిన 
పిదప, తారామయం=తారారూపమైన, ఆదనీయం== ఈ. పండునకు 
| సంబంధించిన, దా ఈ విత్త నములకు సంబంధించిన, అస్థియూథం == ఎను 
కలరాశి, నిష్ణూళత మివ చ వెడల గక్క-బడినదో యనునట్లున్నది. 
| ఠి | న్‌ ౧ 
సమాసములు : 


అర్యాబింబం : ఆర్క-స్య బిమ్బః = అర్కదిమృః, తం == అక్కది= బం, 
తారొమయం : శారాణారి వికారః=- తారామయః, త == తారామయం. 
పేజభుజా : బీజం భునక్తీతి = బీజభుక్‌, తేస=-వీజభుజా, 
అదసీయం : ఆముష్య ఆయం == అద సీయః, తం-ఆదసీయం. 





అస్థి యూథమ్‌: అస్థ్నాం యూథః== ఆస్థియాథః, తం== అస్థియూథం 
భావము: 
దాడిమపండుయొక విత్తృనములను దినెడి కాలుడు, ఎ్యరని నూర్యబింబ 
మనెడి చెట్టున పండిన దాడిమపండును గగనవృక్షమున కోని ఎజ్జని దాని 
29) a 1 


450 శ్రీహర్ష నైషధము 


తొక్కును వదలివేయగా దానివలె నంథ్య యున్నది. మణీయు దానివిత్స నములను 
దినిన పిదప, నక్ష! తరూపములుగా నున్న యావిత్త నముల పలుకులు వెడల[గ క్క 
బడినవో యనునట్టున్న వి. 
శ్‌ తారాతతి రీజ మివాద మాద 
మియం నిరషేవి యదస్టియూథం | 
తన్ని ష్కులాకృత్య రవిం. త్వ గేషా 
సంధ్యోక్షితా పాకిమదాడిమం వా॥ 18 
ప. వి. తారాతతిః _ వీజం _ ఇవ _ ఆదమాదం _ ఇయం . నిర పైవి ప 
యదస్థియూథం _ తత్‌ _ నిష్కు_లాకృత్య జరమురు == త్వక్‌ _ ఏషా _ 
నంధ్యా -- ఊజ్లితా _పాకిమదాడిమం - వా. 
అర్థము: (కాలేన = కాలుడనెడి, కర్తాంజాకర్త చే), రవిం=నూర్యు డనెడి, పా 
కిమదాడిమం = పండిన దాడిమపండును, నిష్కులాక్పత్య = విత్త నములు 
లేనివిగా జేయబడి, యందలీ విత్త నము లనెడి సారమును |గహించి, 
తక్‌ == దానికి స: బంధించిన తొక్కు, వషా-- ఈ, సంధ్యా = సంధ్యగా, 
ఊదబ్ది గా వా = వశువబడినదా!, బీకాని విత్త నములను, ఆదమాదం = 
తని తిని, యవస్థియూవ సం యత్‌ == వీనూర్యు డనెడి, పండిన దొడినుకు 
సంబంధిం చిన, ఆస్టియాథం = ఎముకల సమూహముగా, తారాతత8= 
నక్షతముల సమూహము, నిరష్నేవ వా == ఊయబడినదా యేమి? 
సమాసములు : 
తారాతతిః : తారాణాం తతః --=తారాతతి: 
ఆదమాదం వ ఆత్మా అత్తా = ఆదమాదం. 
యదన్సియూథం. : అస్థ్నాం యూథం == అన్థియూథం, యన్య ఆనస్ఫి 
యూథేం== యదస్థియాథం, 
నిష్కులాకృత్య : అనిష్కులం నిమ్మలం rn కృత్యా = 
నిమ్మలాకృత్య. 
పాకిమదాడిమం: పొకిమయుక్తం క న. తత్‌ = 
- పాకీమదాడిమ 


ద్యావింశ సర్గ 


భావము: 
కాలుడు సూర్వుడనెడి దాడిమపండును వి త్త నములను లేనిదానిని గావించి 
యనగా దాని విత్తనము లనెడి సారమును (గ హించి దానితొక్కు.నే సంధ్యగా 
విడిచెనా యేమి? ఆక్తే యందలి విత్తనములను దిని తిని యా నూర్వుడనెడి దాడిమ 


పండుయొక en సమూహమునే నత్మ్యతసమూహముగా వదలిపె ఫైనా 
యేమి?. 


గమనిక ; ఈశ్షోక ము పైనిశ్టోక ముయొక్క యర్హముసే స స నిది 
(పక్షేపము;- 
శ్లో . సంధ్యానశేషే ధృతతాజ్జవస్య 
చణ్లీపతే:ః పత్పతనాభిఘాతాత్‌ 1 
కె లాసశై లస్ఫటికా శ్మఖజ్జై 
రమజ్జి పళో్యోత్పత యాలు భి ర్హ్యః॥ 15 
ప. వి, సంధ్యావశేషే - ధృతతాజ్ఞవస్య - చజ్జీపతేః _ పత్పత నాభిఘాతార్‌ - 
కలానికి లస లక ఖద! నా అమజణ్ణి న పర - ఉత్పతయాలుభిః జ్‌ దాః. 
అర్ధము: హ్మేవియే == ఓ్యవియరాలా!, సంధ్యావశేషే, సంధ్యా == సంధ్యా 
వందనమునకు, అవశేషే = చివర, ధృత తాబ్బవస్య, ధృత =- ధరింప 
బడిన, తౌభ్దివస్య == లొజ్జవముగల్లిన, చణ్జీపతేః == పార్వతీపతియగు 
శివునియొక ,-, పత్సతనాభిఘాతాత్‌, పత్‌ == పాదముయొక్క; పతన= 
పత నముచే నేర్పడిన, అభిఘాతాత్‌ = దెబ్బవలన, ఉత్పతయాలుభిః = 
చెకెగురునట్టి, కైలాస శై కై లస్ఫటికాళ్మ ఇద్జైః, కె లాసత్రై ల=కె లాస 
పర్వతము యొక్క, సృటిక — స్పటిక ము లనెడి, ఆకు ౫ = శీలల 
యొకు, ఖణెః == ముక ,-లచే, దః = ఆకసము, అమణి = 
__ అఆలంకరింపబడినది, పశ్య — చూడుము. 
సమాసములు 2. 
సంధ్యావశేషే : నంధ్యాయాః అవశేష = నంధాకవశేవః, తన్మిన్‌ = 
సంధా ్యవశేషే, 


శర్‌లి శ్రీహర్ష నైషధము 
ధృతతాణివసన్య : ధృతం తాజ్జసం యేన స్మ ౫ ధృతతాణ్జవ=, 
తన్య = ధృత కొట్ట న 
చ జీపతేః : చణ్య్యాః పతిః = చణీపతిః, తన చజ్జీపతేః, 
పత్సతనాథిఘాతాత్‌ : పదోః పరనం = పత్పతనం, పత్పళతనేగ 
ఆభిఘాతః _ పర్చతనాభిఘాత 8, తస తీ == పత్సత నాభిఘాతాత్‌ , 
శకి లానశై లస్పటికాశ్యఖఖణెః : కైలాస ఇతి శైలః == కై లాసశై లః 
కై లాసశై లన్య స్సటికాః — క్షైలానశ్రై లస్ఫటికాః, కైలాస శె లసృటికా 
బటు అళ్మానః == కై లాసశై సృటికాళ్మానః, కైలాస ౫ లస్ఫటికాశ్యా నా 
ఖుధనాః = కై లాస3 bn ఖ్యర్లగాః.తై తె = ర్‌ లాసె కై అస్ఫటికాక్మ ఖడ్జెక, 
ఉత్పత తయాలుఫఖిః : ఉత్పతనం రీలం యేషా. తే __ ఉత్సతయాలవః, 
తైః మా ఉత 'తరయాలుభిః. 

భావము : 


ఓ|వియురా లా! సంధ్యావంపనమైన ప్‌ాట్‌ తాజ్ఞవము చేసెడి శివుని ముక్క 


పొడముల దెబ్బలచే కె లాసపర్యశమం-లి స్పటిక “లలు ముక్కలై పైక” సరు 
చున్నవి. వానిచే నాకన మలంకరింపబడినది. చూడ: ము. 


= 


ne) 


ఇత్ఫం హియా వర్ణ నజన్మనేవ 

సన్థ్యామష(క్రా_న్రవతీం (పతీత్య | 

తారాత మోదన్సుర మ_నరికం 
నిరీకమాణః స పునర్చభా పే ॥ 16 


ప. వి: ఇత్ఫం _ | హియా - వర్ణనజన్మనా _ ఇవ - నన్థ్యాం - అపై నవతీ౨ _ 


. లాం న ఆ నరకడం = నా ఆ సః _ పునః - 


బభాషే. 


అఆరము: ఇతం- ఈ విధముగా, వర్ణనజన్మ నా వా వర్తి *చుఎచే నుత్సన్న మైన, 
థి © ణ (ర) సుజనా 


(హిచయేవ == నిగుచేత నో యనునట్టు, ఆ కా న్గవతీ - == దాటి పోయినదిగా, 
సంధ్యాం -= సంధ్యను, (పతీత్య = నిశ్చయించుకొని. అ న్లరిక్షం = 
ఆక సమును, తరాతమోదన్తురం, రాఠా == సక్షతముల తోడను, 


దాంవింశ సర 
గి 


ం 49 
తమః = చీకటితోడను, దన్తురం = కలసియున్నడానినిగా, నిరిక్ష 
మాణక = చూచుచున్న వాడై, సః - ఆ నలుడు. పునః == మరల, 
భై మీం==- దమయ నిని గూర్చి, ఐభాషే.= పలికెను. 

సమాసములు : 
వర్షినజన్కునా : వర్షనాత్‌ జన్మ యస్యా స్సా= వర్ణ నజన్మా , తయా = 
వర్షనజన్మనా. 


తారాతమోదన్తురం :' తారాశ్చంమశ్చ = రారాత మనీ, తారాత 
మోభ్యాందోన్తురం తారాత మోదన్తుర=, తక = తారాత మోదనురం. 
భావము 3 | న్‌ 


ఇవ్విధముగా వర్ణనవలన సిగ్గుపడినదో యనునట్టు సాయంసంధ్య గడిచి 
పోయినదని, నిశ్చయించుకొని, నక్షత్రముల తోడను చీకటితోడిను గూడిన 
యాక నమును జూచుచు న్నవాడై దమయ గిని గూర్చి లుడు మరల జెప్పదొడ గను. 
ల్లో. ' రామేషు మర్మ (వణనా ర్రివేగాత్‌ 
__ రక్నాకరః (పాగయ ముత్ప్సపాత । 
(గహౌఘకిర్మీరిత మీనకమ్ము 
నభో న భోః కామశరాసన్మభు ॥ 17 

ప. వి. రామేష మర్మ, వభనార్తివేగాత్‌ - రత్నాకరః - (పాక్‌ - ఆయం - 

ఉత్పపాత. - గ హౌఘకిర్మీరిత మీనక మ్బు “కత ఎ న = థోక = 

కామళఠాసన్య భు. 
అర్ధము :భో8 కామళరాసన భు ! = మన్మథుని విలువంటి కనుబొమ్మలు గల 
యో దమయ స్తీ !, రామ = (శ్రీరాముని యొక్కయు, పరశురామున 
యొక్కయు, ఇషు--బాణముచే, మర్మ == మర్మ స్థానమును, [వణన = 
గాయపరచుట వలని, ఆర్హి = బాధయొక్క-, వేగాత్‌ - ఆతిశయము 
వలన, (తనచోట నిలువలేక భయముచే), రత్నాక రవవ == సమ్ముదుదే, 
ఆయం == ఇతడు, పాక్‌ =- పూర్వము, ఉత్పపాత == వైశెగ రెను.( కాని) 
ఇద౦== ఈ ,క నబడునట్టి. నభః -ఆక సము, న-- కానేరదు, నిలజలము 
లతో గూడిన రత్నగర్భుడై న సముదుడే ఇది. మరియు సీ సము|దుడు 


త్త చ్రడ్తీ ద్యావింళ: సర 
. [గహౌఘ కర్మీరిత మీనక మ్బు, (గహ — జలఅచరములగు జంతువు 
యొక్క, ఓఘ=సమూహముశే, కిర్మీరిత == మి|శ్రితమైన, మీన = 
చేపలు, కమ్భు — శంఖములు గల్లినది, ఆక సమో, గహ వ శుక్ర 
బృవాస్పత్యావి (గహముల యొక్క, ఓఘ == సమూహముచే, 
కిర్మి రిత = మితమైన, మీన == మీనరాశియ, కమ్బు == శంఖాకార 
ముగా నుండెడి విశాఖా నక్షత్రమును గ ల్లినది. 


భావము; 


శీరాను మచన్దు9ిడు నేతుబన్ధ సమయమునందు బాణముచే సము దమును 
భేదింప సమక బైను, దాని బాధ చేతనే సమ్ముదుడు వైకెగరెను. మజియు పరిశు 
రాముడును తననివాసమును _ కల్పించుకొనుఓకై సమ్ముదునివై బాణమును 
[పయోగింపగా నతడు భయపడి చెకెగరెను. కాన వైన కనబడు నలువువన్న 
సము దునిదే కాని యాకసమునకు సంబంధించినది కాదు, సమ్ముదుడు చెవిధముగా 
'వెకెగిరిపోగా నతని యడుగుననున్న రత్నములు మొసళ్ళు మున్నగునవి దిగువ 
భూమిపై నున్న జనులచే చూడశక ము లగుచున్నవి. మొనళ్ళు ఎల్యడకాయలు 
మున్నగునవి సము!ద జంతువులే కాని మకరాదిరానులు కానేరవు. వైన |బకాకిం 
చెడి తారలు నక్ష్మత ములు కావు. అవి. సము చమందలి ము లేములు మున్నగు 
నవిగా నూహ్యములు. 

“కామశరాస్తన | భూః" యని దీర్భయు క్త భూశజ్ఞపాఠమే సాధువు. ఏల 
యనగా నిది ఉవజ్‌ స్థాసీయమైనందు వలన దీనికి నదీసంజ్ఞలేదు. కాన | హస్యము 
వచ్చుట కపకాశము లేదు, కాని “*కామళరఠరాననభుూ” యని “(హస్వయు క్త 
పాఠము “సహైక వంశ భవ భు” మున్నగువానితో బాటు సమర్థసీయము. లేదా 
శష్టక వి పయోగముగా భావిం పవలయును.- 
సమాసములు : 


రామేషుమర్శ[వణనా ర్థివేగాత్‌ * రామయాః ఇషా == రామేషూ, 
ఠా మేషుభ్యాం మర్మణి [వణనం = ఠామేమునుర్మ| వణనం, ఠామేషు 
“మర్మ వణనన్య ఆతివేగః =రామేషుమర్మ| వణనాతీవేగ ః, తస్మాత్‌ = 
రా మేషమర్మ। వణనాతివేగాత్‌. 


భాం. 455 


రత్నాకర! : రత్నానాం ఆకరః= రత్నాక రః. 
(గహౌఘకిర్మీరి తమీనకమ్బు : (గవోణాం ఓఘః = (గహౌఘః, 
మీనాశ్చ కమ్చూసి చ -- మీనక మ్ఫూని, గ హౌమఘేన కిర్మీ రితాసి gee 
(గ హౌఘః ర్మీరిలాని, [(గహౌఘకిర్మీరితాని మీనక మ్చూని యస్మిన్‌ 
తత్‌ =|గహౌఘకిర్మీరిత మీనక మ్చు. 
కామశరాననభు : కామస్య శరాశనం -- కామశరాసనం, కామశరాశ 
సనమివ [భువౌ యస్యా స్పా=-కామక రాసన భూః, తస్యాః సమ్చుద్ధిః = 
కామశ రాసన భు. 

భావము : 


మన్మథుని పిల్దువలె వంపులు తిరిగిన కనుబొమ్మలు గల ఓ దమయ ఫీ! 
గ్రీఠరామచన్ద్రుని యొక్క_యో, పరశురాముని యొక్కయో బాణముచే మర్మస్థల 
ముల యందు వెబ్బ తిని దానివలన బాధతో నమ్ముదుడు వైకెగిరిపోయి యాకస 
మాయెను. సీక నబడు సీలమెన (ప్రదేశము ఆకసము కాదు. మతేమనగా 
సము దుడే. కావుననే యితడు (గహౌఘకిర్మీరిత మీనక మ్చుడుగా నున్నాడు. 
అనగా జలచరసమూహ ముతో గలసిన చేపలు శంఖమును గలిగి యుత్నాడు. 
ఆక సమైనను [(గహౌఘకిర్మీరిత. మీనక మ్చుత్వ ధర్మమునకు భంగము లేదు. 
ఎట్టనగా - శక బృహస్పత్యాది | గవాసమూహముచే మి శ్రితమైన మీనఠాశియు, 
శంభాకారవు విశాఖానత్షతమును కల్లియున్నది. కాన వైన కానవచ్చునది 
సముదమే. అనల్లద నము సముడ జలమునందలి నల్జిదనము. సము డమువై 
3గంపోయినందువలన నందలి రత్న గవోదులు దిగువభూమి పై నున్న జనులచే 
సుఖముగా జూడ శక స్రాములై యున్నవి, వైన గానవచ్చెడి మశక రక ర్యూటకాది 
రాసులు సమ్ముదమందలి మొసళ్ళు మున్నగు జంతువులే గాని రానులు గావు. 
మరియు వెన గానవచ్చెడి తారలు సము దమఎదలి ముత్తెముల గాని నక్ష తములు 
గానెరవు. 
రావణుడు సీత నపహరింపగా నతనితో యుద్ధము గావించుటకై లజ్కకు 
బోనున్న శ్రీరామచ ౨_దుడు పోవనిచ్చుటకై సమ్ముదమువై బాణమును | పయో 
గించె ననెడి ఠామాయణగాథ యనుసంధేయము. ఆపే వరకుకాముడు తాను 


ఓరీ శ్రీహర్ష నైషధము 


నివానము గల్పించుకొనుటకై సము[డమును బాణముతో కొట్టి తటీమివైచెనను 
పురాణగోధయు ని:: ననున=-దేయము. 

కృతయుగ మునం-లి నలుడు, [తతాయుగమునందలి శ్రీరా మచం; దుడును 
సరశురాముడు:4 గావించిన, సము డభంగ విషయమును వర్ణించుట యసజ్ఞత ము 
కాని క ల్పాన్త నకవమందలి (శ్రీహర్హుడే దీనిని వర్ణించుటవలగ నిది "జ మందుదు. 


లో మోహాయ ేవాప్పరసాం విము కా 
సౌరాః శరాః పుష్పశరేణ శజ్కే | 
పజ్బాస్యవన త్పజ్బుశరస్య నామ్ని 
(పపజ్బువాచీ ఖలు పజ్బూళద్దిః,. 11 [6 


ప. వి. మోహాయ ._ దేవావ్వరసాం స విము క్రాః - తారా _ శరాః _ వుష్పళ 
రేణ_ శజ్యే - పంచాస్యవత్‌ - పజ్బకరస్య-నామ్ని - | పపంచవాచీ - 
ఖలు - పజ్బుశబ్దః. 


అర్థము: "హే భమి! = ఓదమయ సీ వుష్చళ రేణ- పుష్పబాణునిచే, దేవాప్స 
రసాం= దేవతలకును నప్పరసలకును, మోహాయ = పరస్పర _పేమగలుగు 
టకై, విము క్తాః = ( దేవతల వైననుండుటవలన ) పైకి విడువబడిన, శుభ 
వుష్పముల్హై న, శరాః = బాణములు, తారాః$ -- సతత ములుగా 
(అహం = నేను) శజ్రే. = నందేహింతును. మన్మథుడు పుష్పబాణుడై. 
నను, నతడు పబ్బుబాణుడగుటవలన నతనికీ బాణములై దేగదా. మింట 
తారలు అనంఖా;కములు గదా! కాన నతని బాణములే తారలని చెప్ప 
నెట్టు'శంకీంపరాదు. ఖలు = ఏలయనగా, పజ్బుశరన్య = మన్మ నని 
యొక్క, నామ్ని = చేరునందలి, పంచ ళబ్దః చై “వజ” యను 
శబ్దము, పంచాస్యవక = = నింహమును చెప్పెడి వంచాస్యశ బ్బమునంద లి 
పజ్బశబ్ధమువలె “పచి విస్తారవచనే” యనెడి పచిధాత్వర్థము 
ననుసరించి, (పపజ్బువాచీ, ప్రవ = = విస్తారమును, వొచీ== చెప్పునది 
యగుచున్నది, 


దాావింశ స సర 


క కర! 
సమాసములు : 
దేవాప్పరసాం ; దేవాశ.. అప్పరసశ్చ చై దేవాప్పరసః. తానాం — 
దేవాప్సరనాం. 
పుష్పశరేణ వ పుషా-ణి శరాః యస్య సః = వుష్పశరః, తే_ = 
వుష్పశ రణ, 
పాపస్య వత్‌ : పజ: ఆస్యం యస్య హూ పభ్బొాస్యః, పళ్చొస్య 
ఇవ = పభ్భొాస్యవ వత్‌, 
పబ్హః' శరస్య : పజ్బు నరా; యస్య సః పై పజ్బుశరః, తన్య మాయు 
పజ్బుశరస్య. 
(పపజ్బవావచీ: (పపజ్బు క వీరి వా (పపజ్బువానీ. 
పజ్బుశ బ్దః ; పజ ఇతి శబ్దః వై పజ్బుశ బ్దః. 
భావము ; 


ఓదమయ న్లీ! మన్మథుడు దేవతలకును నప్పరలకును పరస్పర|పేమను 
గలుగ జేయటకై తనవుషుము లనెడి బాణములనువైనున్న యాదెవాప్పరలవై 
ins తారలుగా నున్నవని భావింతును. కాని మన్మథునికి బజ్బాబాణు 

చేరు గదా! ప పజ్బబాణు ఉనగా నె దుబాణములు కలవాడని యర్థము. పైనున్న 
నతని బాణములై నచో నకని బాణములు అయిదే గాన బైననై దే 
తార లుండవలయును, కాన్‌ పైనున్న తాం లసంఖ్యాక ములుగాన నాతని బాణము 
లని తారలనెట్టు చెప్పవీలగునని (ప్రశ్నతగదు. ఏలయనగా మన్మథునిచెప్పెడి 
పజ్బబాణమునం ఎదలి " పజ్బుశబ్ద్బమునకు నైదని యర్థముగాదు. మజేమనగా _ 
“పచి (విస్తారవచనే) యను ధాతువుననునరించి పజ్బుళబ్రమునకు విన్తారమని 
యర్థము. సింహమును జెప్పెడి పలళ్చాన్యశ బ్రమునందలి “పజ్బు” శబ్దము అసద్‌ 
అను సంఖ్యను జెప్పుటలేదు. అట్టు చెప్పివచో “పల్బాస్యి' మనగా నైదుముఖ 
ములు గలదిగా జెప్పపలయును. అప్పుడు సింహము నై దుముఖములు + 
గలదిగా జెప్పవలయును. కాని యడితోక విరుద్ధముగ దా! కాన పజ్బుశ బమునకు 
వసారము లేదా విశాలమని  యరమును _ జెప్పవలయును. అట్టు 
చెప్పినచో,  “పణ్బాస్య” మనగా విశాలముఖము గలదని యర్థ మేళ్చడును. 
అది సింహమునకును _నరిపడును. కాన దానిననునరించి (పకృ 
తము “పజ్బుబాణ”” శబ్దము నందలి - పజ్చాశబ్దమునకును విస్తారమను నర్థము 


కేగడి (శ్రీహర్ష నైషధము 


జెవ్పినచో “పబ్బాబాబు”తనగా విస్తార ములై న బాణములుగల మన్న భుని బాణయులే 
యాక నమన విన్తారములు. ఆనగా ననంఖ్యాక ములగు తారలై నపను నర్థము సరి 
పడి పూర్వ మేర్చడిన యనపవత్తి పరివృత మగునని యాశయము. 
కో నభోనదీకూలకులాయచకీ ' 
" కులస్య నక్తం విర హాకులస్య 

చృళో రపాం సన్తి పృషన్సి తారాః 

పత ని తత్స(జ్క_మణాని ధారాః ॥ 

ప. వి. నభోనదీకూలకులాయచ కీకులన్య _ నక్తం - విరవోకులస్య - దృళోః-_ 

అపా: _ సన్తి - పృషన్సి _ ఠరారాః - పత్తి - తత్సజ్బ_మణాని._ 


19 


ధారాః. 
ఆర్ధము: నక్తం == రాాతయందు, విరహాకులన్య == ఎడబాటుచే కలత 
పొందిన, నభొననదీకూలకులాయచ్మకీకులన్య, నభోనదీ = ఆఅకాశగలగ 
యొక్క, కూల == గట్టనెడి, కులాయ == గూడునందున్న , చ|కీ = 
చ|క వాక న్రీలయొక్క, కులన్య దా సమూహముయొక దృ్భశోః క 
నే తములయందలి, అపాం __ జలముయొక్క, పృష న్లి== కిందువులే, 
తారాః == నశత్రములు, తత్స[జ-ముణాని; తత్‌ -__ ఆతారలయొక 
స జ్కుమణాని మై పుణ్యము శీణించుటవలన, భూమికి మరలివచ్చు నట్టి 
(కీయలు, అనగా (బక్యాగ మనములు, ఆక న్నీళ్ళయొక్క, ధాలాః 
ధారలై, పత్ని = భూమి వై బడుదున్నవి. లేదా, తక్‌ - ఆతారల 
మొక్క. న్నజ్కమణాని = మేషాదిరానులయందలి, న|ఇ్మా_మణములు, . 
ధారాః == ఇశుధారంనిగాని యర్థము. 


సమానములు : 


సభోనదీకూల కులాయ చృక్రికులస్య : నభ ఏవ నదీ __ నభోనదీ, 
నభోనద్యాః కూలం = నభోనదీకూలం, నభోనదీకూలమేవ కులాయ; 
యస్య తత్‌ ==నభోనదీకూలకులాయం, చకీణాం కులం=చ, కీకులం, 
నభ నదీహల కులాయం చ తల్‌ చ్మకీకులంచ, నభోనదీకూల కులు 
చ్యకీకులం. త స్య == నభోనదీకూల కులాయ చ కీకులస్య. 


ద్యావింళ సర్గ " A452 


విరహాకులన్య : విహేణ ఆకుం౦ -- విరవీకులం, తస్య =వింవో 

కులస్య. 

తత్స (జ్య మకణాని : తాసాం స; జ్కృ-మణాని:-తత్స జ్కమణాని. 
భావము : 


_. ర్మాతి విరహముచే వీడితమై నాకాశగంగయొక్క. తీఠమునే స్తాన 
ముగా గల్లిన చ|కవాక స్రీలసమూహముయొక్క_ కన్నీటిబవిందువుల భూలోక 
వాసులచే నక్ష[తములుగా జూడబడుచున్నవి. ఆ తారలు పుణ్యము తశ్నీణించుటచె 
భూలోక మును గూర్చి తరిగి రావవములే యా చ్యక పాకన్ర్రీల కన్నీటిధార లగు, 
చున్నవి, లేదా యాతారలు మేషాదిరాసులయందు జేయు [పవేశము లనెడి 
సజా్యాన్తులే యాపక్షుల కన్నీటిధార లగుచున్న వి, సూర్యాది గ వాములు, 
మేషాదిద్వాదశ రాశులలో (పవెశించుట (ఒసిద్ధము. ఆ పవేళమే (సజ్కమణ మని 
చెప్పబడుచున్నది. ఆరే “te పుణ్య మర్త్యలోకం విశ నిొయను స్మృతి నను 
సరించి వుణ్యబలముతో స్వర్గమున వికనెంచినవారలు పుణ్యము త్నీణింంగ నే మరల 
భూలోకమునకు వత్తురు. అట్టివారే నక్ష[తరూపములను వహించి కాని రేఖతో 
నాకసమునుండి భూమి.వె బడుచుండుటను ఠతా|తులందు మనము గాంచుచుందుము. 
శ్లో, అమూని మన్యే మరనిర్షరిణ్యా 

యాదాంసి గోధా మకరః కుళీరః | 
తత్పూర ఖేలత్సుర భీతిదూర 
మగ్నా న్యధః స్పష్ట మితః (పతీమః । 20 


ప. వి, అమూని - మనే) క అమరనిర్హ రిణ్యా- _ యాదాంని - గోధా - మక 
రః-కుశీరః _ తత్పూం ఖేలత్సురఖీతిదూరమగ్నాని _ అధః - స్పష్టం - 
ఇతః .. (పతీమః. 

అర్ధము: హ్మేపియే == ఓ పీయురాలా!, గోధా = ఉడుమని పేరుగల నక్షత 
వమూపహమగు గోధ, మకర - మకరరాశికి సంబంధించిన తారా 
సమూహమగు మకరము, . కుళీరః కర్కటక రాశికి సంబంధించిన తారా 
సమూహ మగు క ర్కటము ఆను, అమూని = (పత్యశ్షముగా గ నబడునవి, 


శర (్రీహ 


pi 


నైషధము 
ఆమ" నిరా! జ్యా దేవతానదియగు గంగకు సంబంధించిన. యాదాంసి 
= జలజంతు వులుగా. మన్నే = తల-తును, తత్పూర ఖేలత్సుర భీతి దూర 
మగ్నాని, తత్‌ == దేవగ గయుక, వూర=-(పవాహమునందు, ఖేలక్‌ 
ఆడుచున్న, సుర == దేఒతలవలని, భీత =- భయముచే, దూర = ఆడుగు 
వరకు, మగ్నాని== మనిగిన యాజన్తువులను, ఆధః = దిగువ భాగమున, 
ఇతః -. ఈ భూమిను-డి, స్పష్టం = స్ఫుటముగా, పతీమః= తెలిసి 
కొనెవము, మనము భూభాగ మం దున్నను నదియొక్క యడుగు భాగ 
మునందున్న యడుము మొసలి మున్నగు జంతువులను జూడగలము, 
గోధాశబ్దముచే గోధాకారముగ నున్న | [థు వపా బలముగా, జ్యేష్టా నక్ష 
|తముగాని [గాహ్యము. 


సమాసములు : 

అమరనిర్షరిణ్యాః : పష లజ సిర్షరిణే = అమరనిర్ద రి, తన్యాః== 
ఆమరసి న ్రిణ్యాః. 

తత్పూర ఖేలత్సురఖీతిదూరమగ్నాని : తస్యాః వూరఃాతత్పూరః, 
తత్పూరే ఖలన్తః == తత్పూం ఖేలన్తః. తత్పూర ఖలనశ్చ తే సురాశ్వ= 
తత్పూర ఖేలత్సురాః, తత్పూర ఖేలత్సు రేభ్యః  భీఆః = తత్పూర ఖేలత్సుర 
భీతిః, తత్పూర భేఎత్సురభీత్యా దూరం మగ్నాని == తత్పూర ఖేలత్సుర భీత 
దూరమగ్నాని, తాని == తత్పూర ఖే లత్సురభీతి దూర మగ్నాని, 


భావము: 


ఓ |వీయురాలా! గోధ యని పేరుగల తారలను,మక రకర్క_ట ఠాసులకు 
సంబంధించిన తారలును, (పత్యశద్భోశ్యములై న దేవగంగలోని జలజంతువులని 
నేను పము గోధాదిజ_తువులు సీటినడుమ నుండును, నీటివై న నుండును, 
ఇవి దేవగంగయందు |క్రీడిం:: దేవతలవలన భయపడి, చాలలోతుగల నదియొక , 
యడుగుఖా' మునందు మునిగి యున్నందువలన భూమి వై నున్న మనకు చక్కగా 
గానబడును. | 


ద్యావింశ సర | +6 | 
గ 


ల్లో. 


ప. వి, 


అరము: 
థి 


స్మరస్య కమ్చుః కిమయం చకాస్తి 
దివి (తిలోకీజయవాదనీయః | 
కస్యాపర సో:డుమయెః పసూ నే 
య cn 
ర్వాది[తశ కి రటకే భటస్య॥ 
స్మరస్య 3 క మ్భ్చుః _ కిం _- అయం - చకాస్తి క సం [తలో కీజయ 
వాదనీయః a కస్య 3 అపక ఫ్య ఇ ఉడు మయెః జై పసూశైః అ వాదిత 


¥ 


౯ కి; - ఘళతే is భలస్య. 


(తలోక్తీ జయవదా సీయః, లోకీ = మూడులోక ముల. సమూహము 
యొక్క. జయ- విజయనసు.దు, వాదనీయః = | మోగింపచగిన , 
స్మరస్య ==మన్మథు నకు సంబంధించిన, ఆయం -- ఈ | పడ్శక్షముగా 
గానవచ్చెడి విళాభానక్ష తరూపమైన, వే మ్చు? == సంఖము. దివి - ఆక 


'సమునందు, చకాస్తి కిమ్‌ |ప్రకాంచుచున్నదా యేమి? మిక్కిలి యెత్రైన 


[పదేశమునం దుంచబడిన వారి మంత ట వినబడునని, యాకసమునందు 
స్థావితమె, మూడులోక సుల విజయమునక్షై వాదింపదగిన మన్మవనికి 
సంబంధించిన శంఖమా యేమి యని యర్థము. (ఏలయనగా) అపరస్క 
ఊూమరియొక, కప జా ఏ, భ£ఓస్య == భటునకు, ఉడుమయెః = నక్షత 


రూపములగు, |పనూనై 8 'వుష్పములచె, వావి తశక్సి౩ == వాద్య 


ర నిర్మాణము, పటలే కుదురును. కుడరదు. ఏల యనగా మన్మథుని 


యొక్క, ధనుర్భాణములే పుష్పరూపములుగా నుండుఓ లన, నతని 


వాద్య మే, వుష్పరూపముగా నుండునని భావించుట యుక్త ముగాన తారా 
వుష్పరూపమెన. కాముని శంఖమే గగనమందు శోభించుచున్నది. కాని 
యితరుని దేదియ నావిథ్ల ముగా కోధించుదలేదని యర్థము. 


సమాసములు ; : 


(తిలోకిజయవాదని యః: త్రయాణాం లోకానాం సమాహారః = (తి లోకీ, 
. తిలోక్యాః జయః -- = త్రిలోకీజయః, |  తీగోకీజమేన వాద నీయ$ః =, తిలోకీ 
జయవాదనీయః.. 





462 శ్రీహర్ల నె షథధము 
2 


ఉడుమయెః ఉడునాం వికారాః -. ఉడుమయాని, తై ః= ఉడువయై:. 
వాది_తశ క్రి? : వాది లేశళక్రిః= వాదితశ క్రి. 


భావము : 


మూడులోక ములను మన్మథుడు జయి-చుటచే, గాజయమును నూచించు 
టకై యాతనికి సంబంధించినదియు _బత్యక్షగృశ్యమునగు క్‌ వికాఖానక్షత 
రూపము గల్లిన, జయకశజ్ఞము మింట వకాకించుచున్న దా యేమి? ఎత్తిన | పదేళ 
మం దుంచబడి నాడంవబడిన, వాద్య నుందజికిని వినబడునని యాకసమందు 
ఉంచబడి, లోక త్రయవిజయముగకె వాదింపదగిన శంఖమే యావిళాథా నక 
(తము; విళాథానక్ష తము గూడ నాకసమునందు శంథాకారముగా నుండును, 
మజియు మన్మథు నికంటె భిన్నుడై న మజియొకనికి, నక్ష తరూవములగు వుష్ప 
ములతో కంథాది నాద్యనిర్మాణము సాధ్యముగాదు గదా! ఏలయనగా? మన్మథుని 


ధనుర్భాణములు వుష్పములై యుండుటవలన నతనికి సంబంధించిన వాద కిము 
లను వుష్పరూపముగాభావిచుట యుక్షముగాన, నాకసమునందు, తాఠావువ్చ 
రూపమగు మన్మయనిశంఖమే శోభించుచున్నదని యాశయము. 


శో. కిం యోగినీయం రజనీ రతీళం 
యాఒజీజన తృద్మమమూముహచ్చ । 
యోగర్జిమస్యా మహతీమలగ్న 
మిదం వదత్యమన్సురచుమUి శజ్ఞమ్‌. u 22 
వి. కిం _ యోగినీ _ ఇయం - రజనీ _ sh _యా_ ఆబీజనత్‌ - 
పద్మం - ఆమూమువాత్‌ _ చ _ యోగర్థిం ట్ట అస్యాః _ మహతీం - 
అరిగ్నం - ఇదం - వదతి - అమృరచు మి అ శజ్ఞం. 
అర్థము: యా= వి, ఇయం: ఈ, రజనీ=ారా(తి , యోగినీ కిం= స్రీ పరుష 
యోగము గలదా యేమి? మణియు, పజ న్యానకున తెలిసిన 
శ్రీయా యేమి?, యా==-ఎన్వతె, రతీశం=ాపగలు. నిర్లీవుడై యున్న 
మన్మథుని, అజీజనర్‌ = జన్మి ంపచే నెను, పద్మం పద్మముల సమూహ 
మును, అమూముహక్‌ = మోహ ముగలవిగా జేసిన. మతియు ముడుచు 


దార్గివింశ సర్గ 482 


కొనిపోవునట్టు గావించినది. రాత్రి పద్మములు ముకుళించుట | ప్రసిద్ధము 
గదా! అలగ్నం=నిరాధార మైనదియు, ఆమృర చుమ్బి = ఆక సమునంటి 
నదియును, కేవలము తారయే యగుటవలన, లేదా, ఆలగ్నం - మేషాది 
రాశిరూపము నొందనదియును నగు, ఇదం=ా ఈ _పత్యక్షద సళ మగు, 
క మ్చు = విశాభారూపమగు శంఖము, ఆ్యాః == ఈరా తియొక్క, మహ 
తీం -గొప్పదై న, యోగర్జిం=-యోగ వందలి యాధిక్యమునువవతి = 
చెప్పుచున్నది. 
సమాసములు : 
యోగినీ ః యోగః అన్యాః అ స్తీతి--యోగినీ. 
రతీశం : రలతేః ఈశః --రతీశః. తం--రతీఃం. 
యోగ ర్థిం ; యోగస్య బుద్ధిః = యోగ ర్థిః, ఠాం = యోగ ర్థిమ్‌. 
అలగ్నం : న లగ్నం= అలగ్నమ్‌. 
అమ్బరచుమ్బి : ఆమ్బరం చుమృతీతి== అమ్బరచుమ్చి. 
భావము 2 


ఈర్యాతి స్రీపరుషయోగ ము గల్లినందువ లన యోగిని యగుచున్నది. 
రా|తికాలమందే స్రీ పురుషయో?; మేర్పడును కాన నిది యుక్తము. మటియు 
నీరా(తి 'కాక్త మన్తినిద్దిని బొ=దినడై మరణమును, భూత్యపేత పిశాచము 
అను నుచ్చాఓనచేసెడి యోగ మహిమగం న్రీయా యేమి? ఏలయనగా, సీమె 
పగలు జీవరపాతుడ్రై న మన్మథుని | ఐతికింపజేసినది. పద్మములకు మోహమును 
గల్లించినది మన్మథుని విబ్బంభణము, పద్మ ముల మోడ్పు రాతియందే గదా 
యేర్చడును. మజియు నెట్టి యాధారములేక యాకాశమున నెలకొసవదై, కేవ 
లము తారగా నున్న =దున రాశీరూపమగు వ్యవహారము లేనిదై యీ పత్యక్ష 
ద్భోశ్యముగా నున్న శంఖాకృతిగల విశాఖయనెడి తారయే ఈయోగినియొక్యా 
గొప్పయోగశక్తిని జెప్పుచున్నది. యోగ శకి లేనిచో నిరాధారమగు ంఖము ఆక స 
షం దెట్టు నిలువగలదు? మరియ యో శక్తి లేనిచో మృతుడెట్టు జీవిం చగలడు? 
మటియ యోగశక్తి లేనియెడల పవ్మములెట్టు మూర్చును బొందును. కాన సీ 
రాత్రి యోగినియని ఖావింపబడుచున్నదని యాశయము. 


3, 


tt 


అర 
థి 


గ్‌? 


డ్రైహార్షి ల హు 
(వపటోధకాలేఒ హాని బాధితాని 
తారాః ఖపుస్పాణీ నిదర్శయ నీ. i 
నిశాహ శూన్యాఒధ్వని యోగినీయం 
మృషా జగద్దృష్టమపి స్ఫుటాభమ్‌ 11 28 


. (పైట్‌ ఢకాలి _ అహని _ బాధితాని - తారాః _ ఖవుష్పాణి -_ నికర్శ 


దప డి - నిశా_ఆవా - కూన్యా౬ధ్వని దయోగీస్‌ 2 ఇయం - మృషా స్త 
జగన్‌ ఇ చృష్షమ్‌ - అవీ _ న్ఫుటాభమ్‌. 


ముః హే (వియే |! —- ఓ, వియురాలా !, (పబోథకాలే= జ్యూ గ దవన్లయందు, 


మటియు సమ్యక్‌. జ్ఞానోత్స ట్ర సమయమునందు, అహని == పగలునందు, 
దాధితాని -- నూరకా న్తిచె దొలగిపోయిన కొ నీగ్‌ల, మశీయు (కాన్స్‌ 
కారణము నకంచుకఓ వలన నుపవ త్తిలేనివి యును నగు, తారా౭== షత 
రూపములను, ఖవుష్పాణి = కాశ వుష్పములను, సిడర్శ్మయ స్తీ zs 
చక్కగా జూవించుచు, మరియు దృ ష్టానపరచుచు, శూన్యాఒధ్వని = 
బౌద్ధాదుల శూన్యవాది దర్శనవిషయము నందు, యోగినీ == దాని రహన్య 
ముము తెరీనినడై , యుొకొానొక నన్యానిని వల, ఇయం=- ఈ, నిశా == 


- ర్మాత, స్ఫుటాభం = స్త షిమైన కాం 3ైగల్లిన యనగా స్పష్టముగా _పకాఃం 


చెడి, చృష్టమవి జగత్‌ == ప్రతంక్షముతో తెలియబడునట్టి సావరజంగ మ 
రూపమగు (పపంచమును, మృషా = అసత్యముగా, ఆవా = చెప్పు 
చున్నది. బౌద్దాదిదర్శన మందు జ్ఞానమే బాహ్యములగు ఘటాదులగు 
యాకారమును వహించుననియు, జ్ఞానమున కంటె భిన్న మైనవంతయు 
మిథ్యయనియు చెప్పబడు చున్నది. ఆ విధముగనే ఈరా|కియు పగలు 
నందు గనబడనట్టివై నను బి వూలతో సమానవషులగు. నక్షత ములను తన 
యోగము వలన నాక సమునందు జూవుచున్న దని భావము. 


సమానములు : 


(పబోథకాలే : (వబోధస్య కాలః =(పబోధకాలు, 'తన్మిన్‌ (పబోధకాలే. 
ఖపుష్పాణి : ఖస్య పుష్పాణి ఖవుషా జి. 


ద్వావింశ సర్ష్గ 465 


ళూన్యాఒధ్వని : శూన్య కాసా అధ్యా చ= థాన్యా౭ ధ్వా,త స్మిన్‌ == 


కూన్యా౬ ధ్వని. 
స్పుటాభం : న్ఫుటా ఆభా యన్య తత్‌ = స్ఫుటాభం, తక్‌ = 
స్పుటాభం. 

భావము ; 


ఓ (వియురాల? ! జా గద్దశయందును, సమ్యక్‌ జ్ఞానోత్పత్తిసమయము 
నందు, అనగా పగటియందు నూర్యకాంతిచే వాధింపబడినవియు ననగా కాంతి 
బోగొట్టుకొనినవియను, మజియును (భాంతికారణము నశించుట వలన నుపప త్తి 
రహితములగు నక్ష్మ్యతరూపములగు గగనపుష్పములను జక్క-గా చూవుచున్న 
దియు, _ దృష్టానపరచుచున్నదియును, _ బౌద్దాదుల కూన్యవాదిదర్శనమునకు 
సంబంధించిన రహస్యములను తెలినికొనిన యొకనొక సన్యానినియగు నీరా|తి 
చక్కగా గానవచ్చుచున్న స్థావరజంగ మరూపమగు నకల్మ పపంచమును 
ననత్యమని చెప్పుచున్నది. బౌద్దాదిదర్శనమందు జ్ఞానమే బాహ్యముల "ఏ 
ఘటపటాద్యాకార ములను గ ల్లియుండుననియు, జ్ఞానమునకం చె భిన్న మైన దంతయు 
మిథ్య యనియు చెప్పబడుచున్నది. ఆపే యీరా|తి యోగినియ. పగలునందు 
కానబడనివె నను పుష్పతు ల్య ములగు నక్షత ములను తనయోగ మువలన 
నాక సమునందు జూపుచున్నదని 'యాశయము. 
ట్లో ఏణః స్మరేణాజ్కమయః సపథ్రా 

కృతో భవ(ద్ఫూయుగధన్వనా యః। 
ముఖం త వేన్టై లసతా స తారా 
పుష్పాలి బాణానుగతో గతోఒ యమ్‌ ॥ 24 


ప, వి. ఏణః _ స్మరేణ - అజ్బమయః - సప[క్రాకృతః న భవ్యద్భూయుగ 
థన్వనా - యః _ ముఖం - తవ _ ఇన్లౌ - లసతా _ సః - తాఠా 
వుష్పాలి బాణానుగతః - గతః - ఆయమ్‌, 


30) 


తగ గ్ర 


ఆరు, 
శు 


్రీవార్ల నై షథము 


భైమి 1 --ఓ దమయ ని ie) ! శవా క ముఖే = ముఖ 
వునెడి,. ఇనా = (ఆహ్హావకత్వము మున్నగు గుణములు గల్సియున్న ందు 
వలన) చర్మదుని యందు, లసతా == [పకాశించెడిదియ, తథా= ఆదే, 
భవద్భూ-చుగధన్వనా, భవక్‌ == నీయొక్క, |భూయుగ. = కను 
బొమ్మల జంటమే, ధన్వనా == ధనుస్సుగా గలిగిన, స్మ రేణ = మన్య థునిచే 
యః -=వ, ఆజ్బామయః నీ ముఖచం్మదుని యందలి క లజ్కరూపమైన,. 
వణః = జింక, సప | తాకృతః డూ చా ఉదరమందే నిలచిన జక బ్రాలు 
గలదిగను, _ శరీరముుక మరియొక భాగి మునుండి, వెలుపలికి 
నవచ్చునది గను, | గొట్టబడినదో), సోజయమేవ == ఆ ఈ జింఠయే, 
కారావుష్పాలి బాణాను”తః, తారా = = నత్మతరూపమైన, వుష్యూలి = 
పుష్పప జ యనెడి దాణ == బాణముతో, అనుగ త ౩ _ కూడిన్నదై, 
గతః == పరుగ ల వెడలినదై , స ఆక సమునందు, ద్భః గతే 
కిం? మై = చూడబడుచున్నదా యెమి శ్‌ చందుని యం దు బింక యుండ 
వలయును. నీ ముఖము చందుడుగాన దాసియందును వ మృగము ఉండ 


(i 


వలయును గడా! కాని ముఖచందుని యం దామృ ము లేదు. విల్జుతో 


గూaన మన) ధి భఘుడు ముఖమున=ది (పకాశించుచున్నా డు, ఆక సముందు 
జ “రయను నష 4 ము వగ నును చేరు” లదై, టాకాకాణ ము గస 
పుష్పముతో సమానమైన నక్ష్మత ముతో కూడి కా నవచ్చుచున్నే ది. తొలుగ 
సీ ముఖము నందున్న యాన్మగము హవ. థునిజే కొట్టబడినదై , బతీకము 
లోడిలిచిోయిన రెక్కులుగ..దె దె, కరీక ముయొక్క మరియొక పార్ళ్యము 
నుండి వలువడిన బాణముతో గొట్టబడినటై పరుగె ర పోయినది. అదియే 
ఈమ గొముగా ఆనగా మృగశిరా నన్వత్రమగా గాన “వచ్చు చు] చా 
యని భావింపబడుచున్న ది, . 


సమాసములు ౩ 


అజ్య్బామయః; : అజ్మ-స్య ఏకత యః, 
మ తక: పతె తః సహూతః డా సప్యతిః, సప స్‌ వ్యథితః 
నః తాక 3 . 


= 


ద్యాబంశ సరి so! 
భవద్ఫూోయుగధన్వనా : (ువోః యుగం |భూయుగం, భవత్యాః 
(భూయుగం = భవద్భూయుగం, భపద్ఫూయుగం ధనుః యస్య 
సః == భవద్భూ/యుగథన్వా, తేన = భవద్భూయుగ భన్వనా. 
తారాపుష్పాలిబాణానుగతః : పుష్పాణాం ఆఅలిః — వుష్పాలిః, తారా 
ఏవ పుష్పాలిః == తారా వుష్పాలిః, తారాపుష్పాలిరేవ బాణః == తారావుష్పాలి 
బాణః, తారావుష్పాలిబాణన అనుగ తః = తారా పుషా, రిబాణానుగతః. . 

భావము : 


ఓదమయ స్వీ! అహ్హ వక త్వాదిగుణము లుండుటవఐన సీముఖ మనెడి 
చం[దుని యందు, కలజ్కరూపమైన మృగము, Ws యున్న 
కనుబొమ్మల జంటయను విల్లును ధరించిన మన్నథుడను విలుకః నిచే ద స్‌ యర 
మంలదు అెక ,-లుండి పపము ల శరీరపార్శ్వ్యమును: డి వెలు: 'డునట్టి బాణముచే 
గొట్టబడినది. పిదప నామృగము నక్ష తరూపమైన వుష్పవజ్రి ్యయనె5 బాణముతో 
గూడినదై పరుగిడిపోయి యాకసము*ందు మృగ శిరయనెడి నక్షత్రముగా గా నబడు 
చున్నదా యేమి? అట్టుకానిచో సీముఖమునందు అనగా ముఖచందుని యందు 
కలజ్యరూపమగు న ప "ము గానబడవలయుగు గదా!. 


ధో, లోకాశయో మణప మాదిస్ఫృష్టి 
మ క. డె టె 
(బహ్మాజ్బమాభా త్యనుకాష్ట మస్య 
స్వకా న్తిరేణూత్యరవాన్లి నిమ ని 


ఘుణ(వణద్వారనిభాని భాని ॥ 25 
కు మి ల లోకా(శయః ప వుజ్ధపం | ఆపిసృష్టి జ (బహ్మాణ్ణ న ఆభాతి - ఆను 
కాషం - అస్య - స్వకా ని రేణూత్కరవాన్లిమన్త్‌ - ఘుణ వణదొఇర 
© వీ లీ అదీ bs | 
నిభాని _ ధాని, 


అర్హ యె: హేభె మి! = ఓదమయ గ్ర సీ, (బహ్మాణ్ణం= | బహ్మా జ్ఞము, ఆదిసృష్టో 
ఆద ---తొలుతననగా, నన్నిటిక ౦ చెను పూర్వమ ము, సృష్టి = నిర్మాణము 
గల్లినది, పణియు, ఆదిసృష్టి = -- చిరికాలమునంను నృజింపబడినల్డి, 
మణ్ఞపం — = మజ్బపముగా, ఆభాతి == = వ స ( తశ = 


465 శ్రీహర్ష నై షధము 


ఏలయనగా) లోకా శ శయః, లోక = మూడులోక ములకును, ఆశయః = ప 
ఆ(బహ్మాణ్ణము ఆ కయమెనది. మణ్ణపమును, లోకా శయః, లోక = 
దానినీడయందుండెడి జగులకు, ఆ శయః = అ శయమెనది, (కావుననే) 
అన్య = ఈ బహ్మోజ్ఞ మణ్జపమునకు, ఆనుకాష్టం - దీనికి సంబంధిం 
చిన యన్నిడిక్కు లయందును, మతియు దీనికి సంబంధించిన కజ్ఞుల 
యందు, ఆనగా నాకట్టలను గురిగావించుకొని, భాని == నక్షత ములు, 
స్వకాన్తి రణూత్క్లరవా న్తిమన్గి, స్య = తమకు సంబంధించిన, కాన్టి 
రేణు == తేజః పరాగముంయొక్క, ఉత్కర .=-సమూహముయొక్క. 
వార్చి == వానన్తిని అనగా నుద్దామును, మిన్లి == కలిగిన, ఘుణ్యవణ 
క్త ౫ ఘుణ == 'ఘుణములనెడి నల దొలుచబడిన, 
(వణ అ రం; ధములరౌ నావకు ల _ ముఖములతో, నిభాని = 
నమానములుగా (వృశ్యస్తే == కనబడుచున్నవి. 


సమాసములు ; ; 
లోకా శయః * లోకానాం ఆశయః పా లోక్మాళయః. 
అదిసుషి ; అదొ సృష్టి: పా ఆదిసృవ్షి? 
అటు ట ట 

అనుకాష్టమె : కాష్టాను కాష్టాసు క అనుకాష్టమ్‌. పతా న్లరము.? 
కాషే కాషే - అనుకాషమ్‌. 

© ఠి ఠి 
ల నమ స్తీ శ స్వస్య కాస్త్‌ః eee స్వకా న్తిః, 
స్యకా చేః రేణవ = స్వకానన్న్‌ కా స్వకా_న్త్‌ న్దిరేణూడా ౦ ఉత రః దా 


స్యకా న్రిరే టు. స్వకా న్తిరేణూత్క్యరస్య వాన్సిః = స్వకాస్రి 
రేణూత్మ_రవా న్తిః, న్వకా న్తిరేణాత్క_రవా న్తి॥ ఏషా మ స్తీతి=-న న్యకాన్తి 
రెణూత్కరవానన్తిమ న్లి. 
ఘుణ|వణదా్యరనిభాని : ఘుణస్వ వణః = ఘముణ్యవణు. ఘుణ 
(వణస్యద్వారం కా ఘుణ్యవణద్వారం, ఘుణ. త జ కా 
ఘుణ్యవణద్వారనిభాని. 

భావము : 


ఓ దమయన్తీ ! (బవ్మోణ్ణ మన్నిటికందె తొలుత నిర్మింపబడినదై 


ద్యాపీంశ సర్గ 


459 
చిరకాలమునకు . వూర్విము . నిర్మింపబడిన మణ్బపమువలె శోభించుచున్నది. 
(బహ్మాజ్జము మూడులోక ములకును ఆయము. మణ్జ్బపము లోకములకు ఆనగా 
జనుల కాశయము, దానినీడయ=దు తలదాచుకొనువారి కది యా, శయమే యగు 
చున్నది. కావుననే యీబహ్మాబ్దమణ్జ్డపమునకు సంబ=ధించి యన్నిదిక్కుల 
యందును, అన్నిక జ్ఞలయందును నక్షత ములు స్వకా న్తిరేణువులును వెడల గ క్కి 
నవై, ఘుణములనెడి వురుగులు గావించిన రం|భములయొక్క-  ముఖములతో 
సమానములుగా గ నబడుచున్నవి. అనగా నక్షతములు వ్వరుగులు తొలచిన 
కొయ్యల చూర్ణముతో గూడిన కొయ్యల రం ధముల య్మగ భాగ ములవలె కోభించు 
చున్న వని యర్థము. జనులకు దలదాచుకొనుఓకు ఎడ మిచ్చెడి మణ్లపములు చాల 
బాతపడగా, వాని కొయ్యలయందు బురుగులు పడును. అవి తొలచిన రంభ ముల 
ముఖములు, అందుండి రాలెడు కొయ్యల ఫొడులతో ' గూడినవె గుం|డములుగను 
తెల్లనివిగి ను నుండును. వానివలె నక్ష[త ములు (పకాశించుచున్నవని భావము. 
శచీ సపత్న్యాం దిశి పశ్య భై మి! 


౧ 
శ(కేభదానద్రవనిర్షర స్య | 
పోహయ తె వాసర'సేతునాళా 
దుచ్చృుజ్ఞలః పూర ఇవానస్టకార ౪ 11 28 
ప. ఏ. శచీసపత్న్యాం - దిశి _ పళ్ళ - భెమి - శ కేభదానత్రవనిర్షరన్య _ 


పోవూయతే _ వాసర సేతునాకాత్‌ - ఉచ్భృజ్ఞలః - వూరః అ ఇవ - అన్ధకారః, 
(వత) 

ఆర్థము; హేభైమి! == ఓదమయ స్తీ!. అన్ధకారః == చీకటి, శచీసపత్న్యాం. 
నస శనీదేవికి, సపత్న్యాఐ = సపత్నియైన, దిశి = తూర్పుదెన 
యందు, వానరసేతునాశాత్‌, వాసర -- పగలనెగు, . సేతు = ఆరద్దిడ, 
లేదా ఆనక ట్ల, నాశాత్‌ == నశించుటవలన, ఉచ్భృజ్జలకః = ఆడ ములేని, 

ద ఖు 6౮ 

శ్యకభదాన్న దవనిర్హంస్క, శక = ఇం|దునియొక ౪, ఇభ = ఏనుగి న 
యెరావత మునకు సంబంధించిన, . దాన్నదవ == మదజలమునకు 
సంబంధించిన, నిర్ణరస్య — మ పూర ఇవ = వెల్లువ 
వలె, పోప్తూయతే = మిశీలిపొంగుచున్నది. ss = నీవు, పశ్య = 
చూడము. -. 


470 శ్రీహర్ష నైషథము 


శ చీనసతా్యం : సమానః పతిః యస్యాః న క్త సపత్నీ, శచ్యాః 
సపత్నీ == శనీసపత్నీ, తస్యాం = శచీనవవ్నాాం. 

శ శకేఫదానద్రవనిర్హరస్యః శ|కస్య ఇభీక = శ కెభః, దానమెవ చవః= 
దాన్మదవః. శ కేభస్య _దాన్మదవః == శ కేభదాన్నదవః, శ|క్రేభదాన 
దవన నిర్హరః ద శ కేభదాన దవనిర్ద రః, తస్య పై శ కేభదాన 


డ్రవనిర్ష రస్య, 
వాసర సేతునాకాత్‌ : వాసర ఏవ సేతుః- వాసర సేతుః, వానర చేతోః 
నాశః = వాసర సేతునాశః, తన్మాత్‌. -- వాసర సేతునాకాక్‌. 


ఉచ్చ్యృష్ధలః : ఉద్గరా శృజ్ధలా యస్మాత్‌ సః = ఉచ్చృజ్ఞల:. 
భావము ; 
ఓదమయ స్రీ! సీకటి, తూర్పుదిక్కునందలి పగ లనెడి యానకట్ట తొలగి 
హోగా ననగా నూర్యకా గి నియనెడి యవధి తాలగిపోగా, నడ్డములేని దై , యిం్మదుని 
యెరావత మనెడి యేనుగునకు సంబంధించిన మదజంప్రవావాముయొక వెల్లువ 
వలె తూర్పున పొంగుచున్నది. నీవు చూడుము. 
ల్లో రామాలికోమావలిదిగ్వి గాహి 
ధ్వా నాయతే వాహన మ_స్తకస్య 1 
యద్వీక్యు దూరాదివ బిభ్యతః స్వా 
నశ్వాన్‌ గృహీత్వా పసృతో వివస్వాన్‌॥ 21 
ప. ఏ. రామాలిరోమావలిదిగ్విగాహి స ధ్యానాయతే _- వాహనం - ఆ నకస్య క్‌ 
యత్‌ - వీష్య - దూరాత్‌ _ ఇవ _ బిభ్యతః - స్వాన్‌ - అశ్వాన్‌ - 
గృహక్వా-అపసృతః - వివస్వాన్‌. 
అర్ధము: రామాలిరోమావలిదిగ్విగా హి, రామ - శ్రీ రా మునియుక్క, ఆలి = 
"సేతువును, రోమావఎ == నూగారుగా గల్గిన, దిక్‌ == దక్షిణదిక్కుగు, 
విగాహీ -- వ్యాపించిన, అ నకన్య = 'యమునియొక్క-, వాహనం = 
వాహనమైనమహిషమే. ధ్యానాయతే = చీకటిగా నాచరించుచున్నది. 


వివస్వాన్‌ = నూర్యుడు, యత్‌ ==ఏ యముని వాహనమును, దూరాత్‌ = 


ద్యాఏంశ సర్గ టు war 


దూరమునుండి, వీక == చూచి, బిభ్యతః == ( మహిషముతోటి గహజ 
వైరము వలన, భయపడుచున్న, స్వాన్‌ వూ తన-యైన అక్యాని అ 
గుజ్టము అను, గృహీిర్యా ౨ కనుకా; అపసృత ఇవ _ తొ_గి పరుగడి 
నయెనో మయనునటున్నాడు. ఆనగా వక్షిణదిక్కున = దది సీకటి యమ 
'హాహనమగు సుహిషమువలె కోథించుచున్నడని యర్గము. 
సమాసములు : 
ఆవలి --- రోమావలిః, రామాలిరేవ రోమావలిః యస్యాస్సా బా 
రామాలిరోమావలిః, రామాలిరోమావలిశ్చాసౌ దిక్స == రామాలిరోమావలి 
దిక్‌, రామూలిరోమావలిది*ః వి గాహత ఇత రామాలిరోమావలిదిగ్విగా హి. 
ధ్యానాయతే : ఛ్యాన్లమివ ఆచరతి = ధ్యానాయతే, | 
భావము ౬ 


శ్రీరామచం|దుని సేతువునే రోమావలిగా గల్గిన దక్షిణదిక్కును. జొచ్చు 
కొనిన యముని వాహనము మహిషమే చీకటిగా నాచరించుచున్నది. సూర్యుడా 
మసాషవాహనమును జూచి దానితో సహజవై రము గలిగియుండుటచే భయపడు 
చున్న తనవావానములగు గుజ్జములను తొలగించుకొన్‌ పరుగిడి పోవుచున్నాడని 


రామాలికోమావలిదిగ్విగాహి : రామస ఆలిః == రామాలిః, రోమ్లాల 


యాశ యము. 
ల్లో. ఏకం మహాకాలఫలం కిలాసీ 
(త్పత్యగ్గిరః సొనుని భానువిమ్నమ్‌ 1 
భిన్నన్య తవైవ దృషన్నిపాళా 
ద్బీజాని జానామితమాం తమాంసి॥ స 2కి 
ప. వి. ఏకం - మహాకాలఫలం - శీల - ఆసీత్‌ జై పత్యగ్గిరేః _ నానుని - 


భానుబిమ్బమ్‌ - భిన్నన్య - తస్య - ఏవ - వృషన్నిపాగాత్‌ - వీజాని జ్‌ 
జానామితమాం - త మాంని, 

అర్థము: భానుబిమ్బం జా సూర్యబింబమును, (పత్యగ్గిరేః == పడమటిపర్యత ము 
యొక్క. సానుని = — చరియయంద లి, ఏకం ఒక్కాటెన, మహాకాల 


472 శ్రీహర్ష నైషధము 


ఫలం = మవోకాలముయొక్క_ ఫలమగు, కింపాక ఫలముగా, మన్యే = 
తలంతును, తథా __ అర్ద, ఆది మిక్కిలి పండినందువలన దొడిమ వీడి 
యెల్తెన |పదేశము నుండి, దృవన్నిపాతాక్‌ _ పడమటిపర్వత వు?ల వె 
బడుటవలన, భిన్న స్థ = పగిలిన, త న్యైవ = ఆపండుయొక్కయే, 
వీవాని '_ నలనివి తనములను, తమాంనీ ___ చీక ట్లుగా, జానామిత 


అ అత 


మాం = మిక్కిలి తెలినీకొందును. 
సమాసములు : 


మహాకాలఫలం : మహాంశ్చాసొ కాలశ్చ = మహాోకాలః, మవోకాలస్య 
“భలం అ ముహోకాలఫలమ్‌. పతా న్లరమున - మవోకాల ఇతి ఫలం __ 
. మవోకాలఫలఅ. ల: 
(పత్య గిరేః: (వతీచః గిరః __ పత్యగ్గిరి, తస్య = పత్యగ్గిరేః, 
థానువిమ్బం : థానోః బిమ్బం వై భానులిమృం. 
దృషన్నిపాతాత్‌ : ద్భవతి నిపాతః మై దృషన్నిపాతః, తస్మాత్‌ = 
దృషన్ని పాతాత్‌.. 
__ జొనామితమాం ; అతిశయేన జానామి __ జానామిత మాం. 
భావము 3. 


సూర్యబింబమును, పడ మటనున్న య న్లపర్యతముయొక, చరియయందు ' 
కాలనశకముచే బండినట్టి యసంఖ్యాక ములగు మన్యు నఠాదులచే విపులమైనట్టి 
మహాకాల ముయొక్క_ ఫలమని తలంతును, యుగమన్వ న్తరాద్యవా న్తరకాలములు 
నూర్యచలనములచే నేర్పడి గణింపబడుచున్న వి, కాన నామహోకాల మునకు 
భలము నూర్యుడగుచున్నా డు, _ మణీయు మవోకాలమని వృక్షమునకును బేరు. 
దీనినే కింపాక మనియ, జెప్పుదురు. ఇది కొండలు మున్నగు రాతినేలవై మొలచి 
నిమ్మపండువలె గుర్యడముగా నుండును. దీనికి వి _త్తనములు నల్దగ నుండును. 
[గ వాబాధలు తొలగుటకి' యీఫలమును గృవాద్యార ములకు గట్టుకొనెదరు. 
మణియు నూర్యబింబ మనెడి యీపండు చక్కగా బండి తొడిమ వీడి, పడమటి 
కొండయందలి శిలవై బడుటవలన బగిలినది. దాని నల్దనివి త్రనములనే చీకట్లుగా 
తలంతును. _ఇతరదిక్కులకం టె పడ మటిదీక్కునందు చీక ట్లు తక్కువ. ఏల 


దాగ్షావితశ సర్గ 472 
యనగా నాదిక్కునందు సంధ్యాశాంతు లుండును. కాన దానిని నూచించుట కె 
మహాకాలఫలముయొక్క ' నల్లని వి తనములుగా చీకట్లు చెప్పబడినవి. ఆవి త్తన 
ములనే చీక ట్లుగా జేపుటవలన బడమటి వై వునం ద ల్పాన్టకారము వ్యావించినదని 
సూచిత ము.ఆవి త మోబీజములు గాన తమః పారంభమును సూచించును. ఆత మన్సు 
నక చెను వీజరూపములగు తమస్సులు తక్కువ యని నూచితము. 
శ్లో. పత్యు గ్లిరీణా మయశః సుమేరు 

(పదకీణా ద్భాస్వదనాడృతస్య | 

దిశ _స్తమ ౫ ఎ(తరఖాన్యనామ 

ప్మతచ్చటాయా మృగనాఖిళో భి 1 29 

పు వి; పత్యుః = గిరీణాం - ఆయశః - సుమేరు పదక్షిణాక్‌ ప భాస్యదనాద్భ 


తస్య - దిశః _ తమః _ చై [తరథాన్యనామప తచ్చటాయాః వ్‌ మృగ 
నాభిశోభి, 


అర్థము: బై తరథాన్యనామ ప్యతచ్చటాయాః, చై|త్రరిథ కుబేరుని వనమనెడి, 
ఆన్యనామ = వేరొక పేరుగల, ష్యతచ్చటా = ష్మత్రావర్‌ గలిగిన, 
దిశః == ఉత్తరదిక్కుయొక్క,. మృగనాభిశో భి, మృగనాభి--(మక రి 
కాది పష్యత్రావశులను రచించుటకు సాధనమైన (క స్తూరివలె, కోధి — 
కోభించు, తమః = నల్లని చీకటి, సుమేరు పదక్షిణాత్‌ , 
సుమేరు == మేరుపర్యతమును, ప్రదత్నిణాత్‌ = [ప్రదక్షిణము చేయుట 
వలన, భాస్యతా నా సూర్యునిచే, అనాదృతన్య — అవమానింపబడిన, 
గిరీణాం == పర్వతములకు, పతుక్థః == పాలపడగు హిమగిరయొక్క, 
అయశః = అపకీర్తియే, హిమగిరి పర్యతరాజైనను నతనిని వదలి 
సూర్యుడు మేరుపర్వతమును (ప్రదక్షిణము చేయటవలన నాయవమానము 
వలని యపకీ ర్రియే యిచ్చట చీకటి యని యర్థము. 


సమాసములు : 
అయశః : నయళః = ఆయోః, 
సుమేరు. పద&ీణాత్‌ ; సుమేరోః (పదక్షిణః చై నుమేర్ముపదకిణః, 


త్స గ శ్రీహర్ష నైషధము 
ధాన్యదనాద్యతస్య : న ఆర్చతః = అనాద్భతః, భాస్యుతా 
అనాద్సతe — భాస్వవదనాదృతః తస్య — భాస్వదనానృతస్య. 
చె _తరథాన్యనామప్యతచ్చటాయా: శి చెడ రథమిడ అన్యం epee 
యస్యా న్పా — చె|త్రరథాన్యనామా, పర్రాణాం ఛటా==వత్రచ్చటా. 


చ్చెటైర థాన్యనామా చసా పృతచ్చ ఎట చ = బె బై త్రరథాన్యనామ 
పకైచ్చటా, తనా చైైతరశాన్యనామ క చృటాయాః. 
మృగనాభిళోఖ : మ్యృగనాభివత్‌ శోభత ఇతి == మృగనాభిశోలి. 


భావము : 

కుబేరుని వనమునకు దై[తరథ మని పేరు. చై[తరథమునకే ప్మత్రావలీయను 
మరియొక పేరు గలదు, ఆ ప్మత్రావలికి సంబంధించిన దిక్కు ఉత్తరము. పత్రావలి 
యనగా స్తనములు మున్నగు నవయవముల పై వాయబడు మకరికాది హృతావలియే, 
ఆ ప తాలించనకు సాధనమైె* కన్తూరి యాదిక్కునందలి హిమాలయపర్వతము 
నందలి క స్తూరిమృగ ములనుండ్తి లభించును. కాన నాక నూరి యు త్తలదిక్కునకు 
సంబంధించినదిగా భావించబడినది. ఆక స్తూరివలె మిక్కుటమగు దిక్కునందలి 
చీకటి పర్వత రాజగు హామాచలమును దిరస్కరించి మేరుపర్వత మును నూర్యుడు 
(ప్రదక్షిణము గావించుటవలన హిమగిరి కేకడిన యపయళన్సు. హిమగిరి గొప్ప 
దైనచో సూర్యుడు దానిని దిరస్కరించి _ మేరువర్వుశమునకు (_పదగక్షిణ మేల 
చేయును. కావున మేరుపర్వత మే గొవ. ది, హిమగిరి దానికంచెను హీనమైనది. 
కాన దీనివలన యపయశ స్పె హిమగిరి కేడి యదియే యాదిక్కు నందలి తమస్సు 
గా వ్యవహరింనబడుచున్నదని యాశయము. 
శ. ఊర్ద్వం ధృతం వ్యోమ సహస్రరశ్మే 

ర్రివాసహనేణ కరై రివాసీత్‌ । 
ఏత త్రదేవాంశుమతా వినేదం 
నేదిష్టతామేతి కుత _స్తమి(ప్రమ్‌ ॥ 30 
స. ఊర్ధ్వం అ భృతం సై వ్యోమ త సహసరశ్మః LE సహ | సేణ జ 
కరై ౩ _ ఇవ _ ఆసీక్‌ _ ఏతత్‌ - తత్‌ - ఏవ _ అంశుమతా _ వినా- 
ఇదం _ నెదిష్టతాం - ఏతి - కుతః - తమి సమ్‌, 


దాక సర్గ 475 


అర్థము: యత్‌ = ఏ, వ్యోమ=నల్లని యాకసము, దివా == పగలు. .సహ 
ర శ్మే8 = వేయి కిరణములు గలిగిన నూర్యునియుక ్క., నహ, నేణ వై 
- వేయియ్రైన. కరై !==కికణముల చేతను, హస్తముల చెతను, ఊర్ధ్వం = 
'వెని యున్నతమ/ఏ దేశమునందు, ధృతమివ = ధరింపబడినదో 
యనునట్లు, తదేవ== అదియే. ఇవం== ఈ నల్లని యాకసము, ఆంశు గుతా 


వినా -- సూర్యుడులేక హాయ-కాలమునందు, పతక్‌ కాకా పడును, నవా 


© 


a 


తార = మిక్కిలి దగ ata నుండుటను, ఏతి = పొందుచున్న ది, తమి సం = 
చీకటి, కుతః= ఎక్కాడిది. చీకటి యనునదేదియు లేదు. సాయంకాలము 
ఆక సమును మోయునట్టి నూర్ముడు లనందువలన నాయాకనమె | క్రిందికి 
జార మనకు దగ్గరకు వచ్చినదని యర్థము. 


అది. అదీ A NE వల 0 చయ! కమా 
సహసరశ్మే : సహ్మనం _రశ్మాయః యస్య స = సహసరశ్మి 8, 


తస్య we సహ్మసరశ్మేః. 
ఆంశుమతా : అంశవః అస్య స నీతి = ఆంశుమాన్‌ , రేన -- ఆంశుమతా. 


నేదిష్టతాం : అతిశయే్సస అంతిక్‌ 5 =: నేదిషం, నేదిష్టస్య భావః — 
నేదిష్టుడా, తాం== గేడి్షతామ్‌. వ 
భావము : 


నల్పని యాకసము పగలు వంుకిరణములు | వేయిచేతులు )గల నూర్యునిచె 
బైకి బట్టబడి మయుండిననె, ఆ సూర్యు డ సమించుట వున సాయుకాలమందు 
దానిని బైకి బట్టువాడు లేనందువలన నది దిగువకు జురుచు మనకు చాల 
దగ్గరయైనది. కాన మనకు సమీపమున జారిపడిన యాకనమె నీకటి కాని 
చీకటి యని మటియొక్క-టి అదు, 


కో డిశర్వార్పిత న్యుబ్ల కటా హకల్చే 
గా ధి జె 
యద్యో్యోమ్ని దీపేన దినాధిపేన | 
న్యధాయి త ద్ఫూమమిలద్ద్లు రుత్యం 
భూమౌ తమః కజ్జల మస్థలత్కి-మ్‌ 1 81 


476 శ్రీహర్ష నైషథము 


ప వి. ఊర్హ్యార్సిత న్యుబ్బక టాహకల్న వ తంత & వ్యోమ్ని _ దీపేన _ దినాధి 
అ జి లం 

సేన _ నకిధాయి - తక్‌ _ భూ మమిలద్గురుత్వం -భూమౌ _ తమః - 
క జలం జ అన్గలత్‌ _ కిమ్‌. 


అర్థము: (విధినా= దై వముచెత) ఊర్జ్వార్చితన్యుబ్ద కటాహకల్పే, ఊర్థ్వ = 
(సూర్యు డనెడి దీపమునకు) వైన, ఆర్చిత -= ఉంచబడిన, న్యుబ్బ == 


[కింది ముఖముగా నున్న, కటాహ == గంగాళముతో, కల్సీ =-సమాన 
మైన, వ్యోమ్ని = ఆకసమందు, దినాధిపేన -- పగటికి (బభువ్వై నట్టి 
సూర్యుడనెడి దీపముచే, ర క నంధాయి = 
ఉంచబడినదో, తక్‌ = ఆ దీపపువసియే, తమః - నీకటిగా, భూమ 

మిలద్లురుత్వం, భూమ == |కడుముగా నుత్పన్నమగు స. 
మిలత్‌ == పొందిన, గురుత్వం = (పడుటకు కారణమైన) భారమును 


er . 


గలిగినదై, , భూమౌ = భూమివై, ఆన్టలత్‌ కిం= జారిపడినదాయేమి ? 
సమాసములు : 

'ఊర్ణ్వార్పితన్యుబ్రకటాహకల్చే : ఉరి ం అరితః మై ఊర్భ్యార్చిత ః, 
న్యుబ్ద శ్చాసా కటాహళ్ళ = న్యుబ్దక టాహః, డర్థ్వార్చిత శ్చాసౌ న్యుబ్ది 
క టాహశ్చ = _ ఊర్థ్యార్సిత న్యుబ్బక టావాః, ఊర్థ్యార్పితన్యుబ్దక టాహేన 
తుల్యః = ఊర్థ్వార్సిత న్యుబ్దక టాహక ల్పః, తస్మిన్‌ = ఊర్జ్వార్పితన్యుబ్ది 
కటాహకల్పే. 
దినాధిపేన : దినస్క ఆధిపః =దినాధిపః, తేన = దినాధిపేన 
భూమమిలద్లురుత్వం * బవో ర్భావః== భూమా, భూమ్నా మలత్‌ = 
భూమమిలల్‌, గురోః భావః గురుత్యుం, భూమ మిలత్‌ క్‌ 
యస్య తక్‌ == భూమమిలక్‌ గురుత్యమ్‌. 


భావము : 

సూర్యు డనెడి దీపమునకు వై భాగమున బోరగిల నుంచిన వెద్దగంగా 
ళము వంటి పాఠతో ననగా సూర్య దీపమునుండి యెర్పడు మనిని బట్టుట క్‌ 
యుంచిన వెద్దగంగాళ'ము వంటి పాాతతో సమానమైన నల్లని యాకసమునందు 
సూర్యునిచే నే మని యుంచబడినదో ఆ మసి పతిదినము వెరుగుటవలన 


ద్వావింశ సర్గ 477 


భారమును బొందినబై భూమి వె బడినదా యేమి ? ఆ దీపవుమనియే చీకటి. కాని 
నీకటి యని మణియొకటి ఏదియును లేదు. 
ల్లో. ధ్వా న్తైణనాభ్యా శితినామృరేణ 
దిశః శర ; సూనశరస్య తారె$। 
ర్య యె 
మన్దాకలక్యా నిశి మావనినౌ 
(a) 
నేర్ష్యా భ్రవాయా న్యభిసారికాభా। i 32 
Swi ధ్యాన్తై ఇనాభ్యా = నితీవా - అమ్బరేణ Sr ay శరైః = సూనశ రస్య-_ 
తార: _ మనాక్షలమాం - నికి - మామ్‌ _ అనినా - సేరా _ భవ - 
a డి అ mM 
ఆయా న్తి - ఆభిసారికాభాః. 





అర్థము: ధ్యాన్మైణనాభ్యా, ధా?న్త = చీకటి యనెడి, ఏణనాభ్యా పై కనూరిచే; 
వథధాయా అటే, శితినా_నలనె న, అమృరేణ-- ఆక నముచే (వస్త్రముచె), 

॥ ల్‌ు Oe | 
లేదా, ధ్వాన్నైణనాభ్యా == చీకటియను కస్తూకచేతను, 2తినా == నల్లని, 


ఆమృ రేణ = ఆక సముతోడను, గూడిన, ఆర్తి, తార్తైః = నక్షత్రము 
అనెడి, సూనశరస = వువ్పబాణుడై న మన్మథుని యొక్క, శరైః = 
బాణములతో గూడినవియు, మరయు, తార్రై 8 == ఉజ్వలములై న వుష్పము 
లతో గూడినవియ, (తథా=అట్టే) ప్రకాశము లేనందువలన, మందాక్ష 
లక్షా్య?, మన్దాక్ష == మన్గములై న నేత ములచే, లత = చూడదగినవి 
యును, మతీయు, మన్దాక్ష — నిగ్గునకు, అకార = వెషయములై నవి 
యును (కావుననే) అభిసారికాభాః, అభిసారికాః -- అభిసారిక లతో, 
కూ? షో సమానము లై నవియును; నగు, దిశ = దిక్కులు, అనిన్న= 
చన్చుిడులేని, నిశి=ా రా తియందు, మాం = నన్నుగూర్చి. ఆయా న్తి = 
వచ్చుచున్న వి కావున, నీవుసపత్ని యనెడి (థా_న్దితో, నేర్చ్యా== ఈర్ష్యతో 
గూడిన దానవుగా, భవ = కమ్ము. 


సమాసములు : 
ధ్వానైణనాభ్యా : ధ్యా న్లమెవ ఏణనాభిః = ధ్వానై ణనాభిః, ఈశయా -- 
ధ్యాన్మైణనాభ్యా. 


476 శ్రీవార్ష నైషధము 


సూనశరన్యు : సూనం శరః యస్య నః = నూనళరః, తన్య = 
సూనశర న్య. 
మస్దాకలక్ష్యూ : మన్దాకైః లక్షయితుం యోగ్యా == మన్దాష్షలఇ్యు, 


పడా నమున మన్దాశ్నేణ అకా = మున్హాక్ష అతా రై 
ర 


నినౌ అవిద్యమానః ఇను? యస్యా స్సా me తినినుః, తసా ల = 
యి లు ఎ Sn 

నె 
[an 


ఆనినె 
సేర్యా : ఈరింయా సహితా -- సేరాం. 
ఇ oa ఎ: 
అభసారికాభాః ; అభిసారికాయాః ఆభేన ఖా యాసాం రాః = అవి 
సొాఎకాఖథా?. 
భావము : 


దిక్కు..లు చన్చుండుపసి ర్యాతులయందు నభిసారికలవలె న నన్ను అనగా 
నలుడునై న నన్ను నభీనరించుచున్నవి. ' వెన్నెల చేనవుడు స్రీలు అభిసరింతురు 
గదా! అకే యిచ్చట చిక్కులు వెలుగు ౧చ్చెడు చర్మదుడు లేనపుడు చీకటి 
యేర్చడగా నా చీకటి యందు అభిసరిం చున్నవని యర్థము.  దిక్కులనెడి 
యాయభిగారికలు తమ శరీరమునకు పరిమళమునకై చీకటియను కస్తూరి నలదు 
కొనుచున్నవి. ఎవరికిని కొనరాకు-డుకై నల్చనియాక సమను వస్త్రమును ధరించు 
చున్నవి. కాన్హివన్తములగ: నక్ష[తము లనెడి మన్మథుని బాణములతో గొక్పబిడి 
యున్నవి. అన్ని ది దిక్కులయందును నక్ష, తము లుదయించి యున్న వని యర్థము. 
ఆ యభిపారికలు నక్ష క్షత ముల “నెడ్‌ పుష్ప ములను ద_ంచినవి. వెలుతురు లేనం 
వలన నా*క్కు.ఎనెడి యభినారికలు మందవు దృష్టులతో dee 
మజీయు నిగ్గుతో కూడియున్న వి. ఈ యభిసారిక లనెడి దిక్కులు న్వైరిణులతో 
సమానములై. యెవ్యురికిని కానరాకుండ: టకై చం, దుడు లేన నట్టి రా తులయందు 
నన్నుగూర్చి యభిసరించుచున్న వి. కాన 'నీవృ Bois కరక సపత్ను లనెడి 
[గొని నితో నిక్యను వహింవుము, ఆభినారికయు శుక్టపక్షవు ర్మారియం ందు తెల్రని 
వలువను, కష్ట పక్షపు రా తియందు నల్లని: “లువను ధరించును. కృడియు కన్తూరి 
మున్నగు పరిమళవ న్లమరను డవ్యముల నజ్జఠాగ ములను గావించుకొనడను. 
నల్ణ నివలుడను, గూఢముగా పుష్పములను క కామబాణవీడితయు 


ద్వావింశ సర్హ 479 
౧ ఇ 


నగును, వెవిధముగా నేర్పడి యభిసారిక కాముకు నభిసరించును అవుడు 
నాయిక యా యభిసారిక వై నీర్ణ్యను వపాంచును. ఆ విధముగనే యిప్పుడు 
దిక్కు లు అభిసారిక లై నలుని అభిసరించుచున్నవి.. అందువలన దమయనన్తిని 
ఈర్ష వహింవుమని యా నలుడు చెప్పుచున్నాడు. = 

“కాన్హార్ధినీ యయా యాతి సజ్బితం సాఒభినారికా" యని యభినారికా 
లక్షణము. “వ మన్చాక్షమన్దాః” యను పాఠము: చీకటి యెక్కువగా నుండుట 
వలన మన్దదృష్టితో నన కొలవెపాటి దృష్టితో మెల్లగా :.డచుచున్న మన్ద మన 
అని యర్థము. 


ల్లో, భాస్వన్మయీం మీలయతో దృశం (దా 
జ్మ్‌థో మిలద్వ్య ఇల మాదిపుంసః । 
ఆచక్మహే ! తని! తమాంసి పక్షు 
శ్యామత్వలక్కీవిజితేన్గులక్క వ. 38 
మ్‌ భాస్యన్సయీం - మీలయతః - దృశం స (చాక్‌ _ మిథోమిల 
ద్వ ఖ్బూలం _ ఆదివుంసః - ఆచక్ష్మ హే - తన్వి _ తమాంసి . పత్మ?") 
మత్వలక్ష్మీవిజిరేన్దులమ్మ . 
ఆర్థము: హ తని! = = ఓ కృళాట్లి 1, భాస్వన్మయీ౦ == నూఠ్యరూవముగ ల, 
దృశం=నే తమును, ఆ సమయ వ్యాజముతో ) (దాక్‌ =శీ, ఘముగా, 
మీలయతః == మూయచున్న, ఆదివుంసః = ఆదిపురుషుడగు (శీవిమ్ణవు 
యొక్క, మిథోమిలడ్య్యణ అ=. మిథ- = పరస్పరమును, మలక్‌ మూ 
కలియుచున్న, దశ్యణ్చాలం, ద్వి= రెండై న, అణా, ౪౦ = ఎైవుమును 
(కింది వుటమును గలిగి, అనగా కన్నును మూయుఒవలన రె-డు 
రెప్పలు నొండొంటితో గలియుటచే చట్టమైన జెప్ప ల వెందుక లుగ లిన 
కావుననే, శ్యామత్యలక్షీ్మ విజిేన్దులమ్మ. క్యామత్య = గలుపనెడి, 
లక్ష్మీ కాంలెతో, విజిత == జయింపబడిన, ఇందులక్మ == చన్ద్రుని 
కలజ్క_ము గట్లిన, పక్ష =-కన్నులయొక గా, వెజెప్పకును [కింది రెప్ప 
కును సంబంధించిన రోనుములనే, తమాంని =. నీకట్టుగా, ఆ చక హ=- 
లో చెప్పుచున్నాము. 


భాస్వన్మయీం : భాస్వతః రూపం యస్యా SH వై కటా, 
తాం = కొస్తున్మయీం. 

మిథోమిలద్వక్టణ్చలం : మిథః మిలన్తా=మిథోమిలన్తా, ద్వౌ చ తౌ 
దో ఇల; మిథోమిలనౌ యస; తత్‌ మిథో 





అజ్బలాచ = 
మిలద్వ్యూజ్బుల-. 

ఆదిపుంసః : ఆదౌ వుమాన్‌ --ఆదివుమాన్‌, తస్య == అదివుంసః 

క్యా మత్వుల &్మీవిజిజేన్దులత్యు వ్‌ కామస్య భావః --- శాస్ట్రమత్వం, శ్యామత్వు 
నా లక్ష్మీః == శ్యామత్వలక్మీః, క్య్థామత్వలత్మ్యా విజితం= ళ్యామత్వ 
లక్ష్మీవిజితం, ఇన్హోః లక్ష్మ == ఇందులక్ష్ము, శ్యామత్వలడ్ష్మీవిజితం ఇన్లు 
లక్ష్మ యేన కర్‌ క్యా మర్వలకేవిజిలేన్గలక్మ. తత్‌ = క్యా మత్వ 
లక్ష్మీ విజితేన్గులక్ష. 


భావము: 


ఓ కృశాజ్లీ! సూర్యు డనెడి దక్షిణన్నేతమును, అన్మమయవ్యాజమున 


కీ మయుగా మూయుచున్న యాదివురుషుడగు శ్రీ మవోవిమ్షువునకు సంబంధించిన 
యా దక్షిణన్మేతముయొక్క వై తెప్పయు |కిదిజెప్వుయు నొండింటితో నతుకు 
కొనుఓవలశ నాయతికిన వెంటుకలే నల్హదన మునందు, చన్ద్రక లజ్క మును జమిం 
చినవై. చీకట్టుగా నేర్ప డినవని మేము చెప్పుచున్నాము. నూర్యుడనెడి దక్షిణ 
నే త్రమును మూయబయే సూర్యా _నమయము. అట్టు ఆకన్ను మూయబడినప్పుడు 
ఆకన్నుయొక్య. వై జెప్పలకును. [గింది తెప్పలకును సంబంధించిన నల్లని 
రోమములే చీక బ్రైనవని భావము. శ్రీ మహావిష్ణువునకు నూర్యుడు దక్షిణ నేత 


మనుట (పసిద్ధము, 
ధ్‌ 


వివస్వతా౬. నాయిష కేవ మి(శాః 
స్వగోసహ।నేణ సమం జనానాం । 
గావో౭పి నేతాపరనామాధేయా 
పేనేద మాన్ట్యం ఖలు నాస్టకారై & it | 34 


ద్వావింశ సర్గ 481 
ప. వి. వివస్వతా _ ఆనాయిషత- ఇవ _ మ్మిశాః -స్వగోసహ్మ సేణ _ సమం - 
జనానాం _ గావః _ అపి _ నే తాపరనామధేయాః _ తేన _ ఇదర - 

ఆన్థ్యం - ఖలు - న. అన్థకారై 8. 
అర్ధము; వివస్వతా= నూర్వునిచే, నే తాపరనామధేయాః, నే త్ర=- న్మేతమను, 
అపర ==మరియొక, నామధేయాః=- పేరులు గలిగిన, నే|తరూపములగు, 
జనానాం = జనులయొక్క, గావో౬ఒపి = గోవులును,. స్వగోసహ 'సేజ; 
న్య=-తనకు సంబంధించిన, గోసవా|సేణ సమం, గో--కిరణముల 
యొక్క, సవా|సేణ=- వేయితో, సమం = కూడా, మిశ్రాః= కలసినవై , 
అనాయిష లేవ = కొనిబోబడినవో యనునట్తున్నవి. యస్మాత్‌ == ఎందు 
వలన, తేన ఖలు--దానిచేతనే, ఇదంాఈ, ఆన్థ్యం=- ఆంధత్వము 
_ అనగా [గుడ్డితనము, కింతు == కాని, ఆన్గకారై 8 = చీకట్టతో, న ఆన్ట్యం 


= గుడ్జిత నము ఏర్పడలేదు. గోవులను మేవువా డెట్టు తనగోవులతో 
నితరుల గోవులనుగూడ గొనిపోవునో, ఆదీ బ్ర సూర్యుడు తన కిరణ సమూ 


హము అనెడి గోవులతో న్న్మెతములనెడి జనులగోవులను గొనిపోవుటవలన 
నేదియు కానరాక యుండుటయను నన్గత్య మెర్పడినది గాని చీక టిచేత 


నంధత్య మేర్ప్చడలెదని భావము. 

సమాసములు :- 
న్వ్యగోనహసేణ : గవాం సవా స్రం= గోసహ సం, స్వస్య గోసహ 
(సం= హై స్వగొసహ్మ సరి, తేనా స్వగోసహ్మ సేణ, 
నే|తాపరనామధేయాః : నేత మితి అపరం see యాసాం 
తాః నే తాపరనా మధేయాః. 
ఆస్థ్యం : $ ఆన్టస్య భావః = ఆనం. 

భావము ; 


గోశబ్రమునకు న్మేతము లనియు కిరణములనియు రెండర్థ్ధములు గలవు, 
కావున సూర్యుడునేత్రము లనెడి మరియొక నామము గలిగిన జనుల గోవులను కిర 
ణములనెడి తన వేయిగోవులతో న. కొనిపోయెనో యనునట్లున్నది. 


31) 


భ్రీహర్ష నై మధము 


448 
కావుననే [పజలన్నేతములు పోయినందువలన సూర్యు డనమింవగనే యేదియ 
ననరాక వి నపతును ఒన్దత్వ మెర్చడినది. కాని చీకటి యలముకొనుటచే నన్ధ 
తము లుగ పదని యాశయము. 
శో ధ్వానస్య వామోరు! విచారణాయాం 
(౧ అలలో 
వై శేషికం చారు మతం మతం మే 
జొలూకమాహం:ః ఖలు దర్శనం తత్‌ 
క్షమం తమ స త్వనిరూపణాయ ॥ త్‌ 
ప. వి. ధ్వాన్తస్య _ వామోరు . విచారణాయా: _ వై శేషికం _ చారుమతం_ 


త =. మే.జొలూక.-. ఆహుః _ఖలు _ దర్శనం క్‌ = తృమం-తము 


అర్థము; హే వామోరు! = ఓయందములై న యూరువులుగల దమయన్నీ! ధ్యా న్ల 
స్య = నీక టియొక ,. విచారణాయాం తత్త వ్రమునుగూర్సి నిరూవించు 
ఏషయమునందు (గాధర్మ్యవై ధర్మిశములతో పదార్థముల తత్త నిరూ 
పణము గావించెడి) వై శేషికం-క ణాద మహర్షి పోక మగు వై శేషిక 
కోర్శనము, చారుమత = = మంచియుపపత్తులు గల దర్శనముగా, మే.- 

నాకు, మతం -= సమ్మత మైనఏ. ఖలు == ఏలయనగా, (సంప్ర దాయవేత్ర లు) 
తద్దర్శనం == ఆవై శేష కదర్శనముగు, బాలూకం=-ఉలూకునకు, ఆనగా 
సడ్డగూబకు. సంబంధించిన దాననిగా, ఆవు: = చెప్పుదురు. క ణా 

రికి ఉలూకుడనియు వేరు గలదు, కావుననే) తమ న్తత్వ నిరూవ 
ణాయ, తమః == చీకటియొక్కం, త త్వ ావాన్నవికస్థితిని, నిరూపణాయ 
= నిరూవించుఒకు, వషమం-=ఆ వె శేషి కదర్శనము సామర్థ్యము గలిగి 
నది. ఎకటియందు గండ్డగూబ సంచరించి వస్తువులను చూడగలదు. కాన 
గా యులూక దర్శనము తమన్త త్వమును నిరూవింపగందని యాశయము. 
జాలూక౦== ఉలూక మునకు అనగా 'గుక్లగూబకు సంబంధించిన, దర ్ర 
నండానేతము, తమస్త త్వనిరూపణాయ, తమః _ చీకటియందున్న, 

_ మపపటాదుల, తత్వ = వాస్త వస్టితిని, నిరూపణాయ = నిరూవించుటకు, 


మం-ాన ర్రమనియు నర్థము, వె శేషికమతము గూడ, ఉలూకుడను 


bx 


గ్‌ 3 


జ్‌ 
wd 


KK 


ఉాంవింశ సరి 
ప గ 


488 
మరియొక పేరుగల క ణాదమహార్షిచే చెప్పబడినడి గాన, జాలూక దర్శన 
మనియు. జెప్పబడుచున్నది. కాన నిది తమన్తత ము నిరూవింపగ లినజ్జ 
అనే అల ౧ ౦ 
దర్శనము అనిచెప్పుటవలన, “శబ్దచ్చల” మేర్చడినది. 
6 


వై శేషకదర్శనమందు తమన్సు భావరూపమా?లేక యభావరూపమా యని 
సందేపించిో భాసా మఖావ ఏవ త మఃియను సూత్రమునకు. విరోధము లేకుండా, 
వో్యమశివాచార్యాదులు షట్పదార్థముల వై వె ధర్మ ముననుసరించి ఆభావరూపము 
క. నిరూవించిరి. (శ్రీధరా చార్యులు _ “అరోపింపబడిన భూరూపమే 
తమస్స” చెప్పి తేజస్సులు లేనప్పుడే తమోవ్యవహార మ -డుటవలన అన్ధకా క జ్ఞాన 
మేర్పడినచో శేజోఒభావమే త మస్నని వై సూ(తవిరోధమును పరివారించిరి. 
డీనిని నహించని యుదయనాచార్యులు తేజసు సలి యభావ.మే తమస్పని నిర యిరి 
చిరి. కావుననే యా యౌలూకదర్శనమైన వై శేషిక శాస్త్రము తమ_న్రత్త్యమును 
నిరూపించుటకు సమర్ధమని. గాని యన్వయము. కటిక చీకటియున్నను ఘటాడి 
పదార్గసమూహము నెవ్వడు చూచునని తమస్సును నిరూవించువిషయమున గుడ్డి 
గూబక న్నే యన్నిటికం'టె నధిక మని, మమ=నాయొక్కు, మతం మతం= 
పలుమాటులు సమ్మతమని యర్థము, |గుడ్డగూబక న్నే యట్టి చీకటియందు ఘటా 
దులను జూడగల్లినది. ఇతరన్నేతము అట్టి చీక టియందు నన్ధత్యమునే పొందును, 
లేదా మటాదివిశేషములను చీక టియందు తెలినికోగలిగినది గాన వై శేషిక మగు 
చున్నది. గాఢాంధకారమందు ఉలూకన్నేశతమే ఘటాదిభేదములను తెలుసుకొన 
గిలదు. కాన నదియే చారుమతము, అనగా చక్కని మతము. వృద్ధ్దులసమ్మతిని 
తెలువుటకే శ్లోకమునం దుత్తరార్థ మేర్పడినది. ఈ మహర్షి గుష్దగూబవలె ధాన్య 
కణగులను దిని కరత ఉలూకుడనియు Cee జెప్పబడు 
చున్నాడు. 


సమానములాు ; 


హే .వామోరు! : _వామౌ ఊరూ జ్యా సాక వామోరూకి, తస్యా 
"స్స యబుద్ధిః-= హే వామోరు... 
'శొలూ:క:ం. : ఊలూశకేన (ఫోక్తం=శొలూకమ్‌ లేదొ, ఉలూకస్య ఇదం 


డాకౌలూక ౦. 


484 శ్రీవార్ష నై షథము 


ట్‌ సున్దరోరూ! కమస్స్వరూపమును నిరూవించువిషయమున' వ "షక 
మతమే నాకు నమ్మతము. వలయనగా' ఆ వై శేషికదర ర్శనప కు జాలూకదర్శన 
మనియు చెప్పబడును. అనగా ' ఉలూకుడను మణియొక చేరుగం క ణాదమహార్షిచే 
(పోక్త మెగ దర్శనమనియ, ఉలూక మునకు అనగా గుడ్డగూబకు సంబంధించిన 
దర్శనమనియ ననగా నేేతమనియ జెప ఎబడును.కాన నది తమస్సుయొక గాతత్వ 
మును నిరూపించుటకు సమర్గమైనదని యర్థము. (గుడ్డ గూబ పగలు సూర్యకిరణ 
ముల జూడశాలక దాగి రా|తియందు వీకటిలో సంచరించి తనకువలనిన వస్తువులను 
జూడగ లిగియుండును గదా! కాన న్మాగుడ్డగూబకు బేరైె న ఉలూక శబ్ద మును నామ 
ముగా గల మహర్షి రచించిన శాస్త్రము తమన స్తత్వమును నిరూవించుటలో భక 
వంత మైనదని “భబ్దచ్చలము” న్యాళయించి చెప్పబడుచున్నది. 
శో pry స్పర్శని షే షేధభూ'మేః 

సేయం (తిశంకో రివ సమ్పదస్య | 

ష్‌ కించి దన్య(తతికొ శికీయే 


దృశౌ విహాయ (ప్రియ మాతనోతి 1 లి! 
వి. గ్ఞానిస్తళః ఎ స్పర్శనిషేధభూమేః _ య - ఇయం ల్ల య జోః - య 
ఇవ - సమృక్‌ .- అస్య _ క _ అన్యత్‌ - ప్రతి - కౌళి 


కీయే _ దృశౌ - వివోయ - |వియం _ ఆతనోతి. 

అర్థము: గ్దానిస్సృశః; గ్లాని శ్ర మవలని నల్చదనమును, స్పృశః == అంటు 

థి య య య ఈ 

నదియ, నల్లనై నదియు, మరియు చణ్రాలత్వమువలను మాలిన్యముతో 
సవమ. . , మజియ స్పర నిషేథధభూమేః, స్పర్శనిషేళ= = అభావ 
రూవ మగుటవలన, = స్పఠ్శాభావమునకు, భూమెః. = స్థానమైనది 
యును, మజియు చణ్జాలత్వముచే నన్సృళ శ్రిమెనదియునగు, అస్య ==. 
ఈతమస్సునకు, (తిళజ్కోరివ= తి? శజ్కువునకువలె, "సేయం ఆర 


దాగ్గవింక నర్మ. 
2) ౧ 


కీపర్‌ 
_ పత్యృ్షముతో [గహింపదగిన, సమృత్‌ == ఆధిక్యముతో గూడిన స్వరూప 
లాభము, మజీయు,. ఠా జ్యసమృద్ధి, కౌశికీయే = ఉలూక మునకు సంబిం 
- .ధించినవియును విశ్వామి తునికి సంబంధించినవియు నగు, దృశౌ=నే ఈ 
ములను, విహాయ=వదలి, అన్యత్‌ కించిత్‌ (పతి = మజియొక దానిని 
దేనినిగూర్చి, [పియం= హితమును, నాతనోతి-- చేయదు.కాని యాన్నెత 
ముల నుద్దేశించి హితమును జేయునని యర్థము. ఇంకొక దానిని దేనిని 
గూర్చియు హితము చేయదు. చీకటియందు (గుడ్రగూబయొక్కా కన్నులే 
ఘటపటాదులను జూచునుగాన నాసంపద యానే| తములకే పొతమెైనది. 
త్రశంకువుయొక్క- సంపద విశ్వామి[తుని న్నేతములకే (ఏయమైనది 
ఇంకొ క రికీ [వాయము గాదు. 
సమాసములు : 
గానిస్పృశః : గ్టానిం స్పృశ తీతి = గ్లానిన్సృక్‌ , తన్య = గ్లానిస్ఫృశ ౭, 
స్పర్శని షేధభూమెః : న్పర్శస్య నిషేభః --స్పర్శని షేధః, స్పర్శనిషే 
ధన్య భూమిః -- స్పర్శనిషేధభూమిః, తస్య = స్పర్శనిషేథభూమే క 
కౌశికియే : కౌశిక న్య ఇమే=కౌశికీయే, తే కౌళికియే, 


భావము , 


.  ఈతమస్సుయొక్క- సంపదో యనగా స్వరూపలాభము (తిశజ్కు మహో 
ఠాజుయొక ) రాజ్యసమృద్ధివలె కౌధిక నేతములకే యనగా విశ్వామిత్రుని నేత్రము 
లకు (పియము గూర్చుచున్నది. కాని మరిదేనికిని (పియమును గూర్చుటలేదు. 
తమను నల్పదనమును బొందుటవలన గ్టానిన క్కగచున్నది. అల్టే [త్రిశంకు 
మహారాజు చండాలు డగుటచే మాలిన్యముతో గూడి ళోభారహితుడగుటవలన, 
'గ్టువిస్పృక్‌ ఆగుచున్నాడు. అట్లే తమస్సు స్పర్శగుణము లేనందువలన స్పర్శనిషేథ 
భూమి యగుచున్నది. 1తిశంకువు చణాలత్య ముచే నస్పృశ్యు 'డగుటవలన స్పర్శ 
నిషేథభూమి యగుచున్నాడు. త మస్పుయొక్క స్వరూపలాభరూవమగు సంపద 
-కౌశిక నేత ముతకే అనగా  గుద్డగూబకన్నులకే [(పియమును. గూర్చుచున్నది. 

. ఏలయనగా వంథకారమునందలి వస్తువులను అదియే చూతగలుగును. - ఆవ్విథధము 
గనే. త్రిశజ్యురాజ్యసమ్పద కౌశిక నేత్రములకు అనగా. విశ్వామిత్రుని 'కన్నులకే 


48:6 శ్రీహర్ష నైషథము 


వీయమును గూర్చుచున్నదీ. కాన తమస్సంపవకాని తకంకుని నమృదగాని 
యితర మైనదానికి దేనికని [వయమును గూర్చదని యాశయము. 
తీశబజ్యుక థః వసిష్టమహారి కావపమువలన తిశజుువు చణాలుడాయెను. 
అప్పుడతడు. యాగము గాపీంచి సశరీరముగా. స్వర్గమును. బొందగోరెను. అపుడు 
బుత్తిక్కు లెవ్యరును ఆయజ్ఞము చేయించుటకు లభించరేదు. అందువలన నతడు 
వసిష్టునకు పరమవై రియగు విశ్వామి[ తునియొద్దకు బోయి తన కోరికను 
[పకటించెను. విశ్యామి| తుడును' నాతని గోర్కాను తిర్చెదనని (పతిజ్ఞ గావించి 
యాతన్‌చే. యాగము గావింపజేసీ యతనిని స్వర్గమునకు బంపగా నతడు చణ్రాలు 
డగుటవలన దేవత లశ నిని తలకిందులుగా నెట్టివేయగా ఒచ్చటినుండి భూమివె 
బడుచున్న యూ |తీశంకుని విశ్వామి తుడు గాంచి స్వర్గమునకు భూమికిని మధ ర్ట 
నొక నూతన స్వర్గ మును సృజించుచు మధ్య [(ఐహ్మచే వారింప బడినవాడ్రై యా 
సృజించిన స్వర్గమందు [తిశంకువును నెలకొనునట్టు గావించెను. దానినే (ప్రజలు 
[తిశజ్కుస్వర్గ మనెదరు. అది యిప్పటికిని దశ్నిణదిశయందు నాలుగునక్ష త ములతో 
గాల్సిపటమువలె. కా నవచ్చుచుండును, 
కో  మూరాభిషి కః ఖలు యో (గహోణాం. 
భా (స) అలరి _ 
తద్భాస మాస్క_న్టితబుక్షశో భమ్‌ | 
_ దివానకారం స్పుటలబరూప 
ధి ధి 
మాలోక తాలోక ములూకలోకః ॥ ర్ట 

వవి, మూర్రాభిషి క్తః - ఖలు - యః - [(గహవాణాం _ తద్భాసమాన్కన్టిత 

బుక్షశోభం _. దివా - అన్షకారం a స్ఫుటలబ్దరూపం - ఆలోకత_ఆలో 

కమ్‌ _ ఉలూక లోకః. 


'ఆర్థముః యః == . ఏనూర్యుడు, (గ్ర హాణాం. = తనతోటి. తొమ్మిద్‌' [గవము 
లకు. మధ్య, ఖలు. = నిశ్చయముగా, మూర్ధాభిషి కః — పట్టాభిషి క్తు 
డైన ఠాజు,. ఉలూక లోకః _-. (గుడ్డగూబల' సంఘము తద్భాసమాస 
 న్లితబుక్షశోభం, తత్‌ = ఆనూర్యునియొక్క, ఖా. = కొంతివే, సమాన్మ 
నిత ==. తిరస్కరింపబడిన, బుక. = నషమ్యత్రములయొక్కు-, కోశం 
కాంతిగల్గినదియును, స్ఫుటలబ్ధరూపం, స్యుట మై న్పష్టముగా, లబ్ధ = 


చూడబడిన, రూపం == శోభగలిగినదై నను, దివా - పగటిని, ఆంధ 
కారం — నీకటిగా, ఆలోకత _ చూచినది. డదినమునం దాసంఘము 
జూడజాలదు గాన దినమునే యంధకారముగా భావించి చూచినదని, 
యర్థము. మతియు, స్ఫుటలబ్ధరూపం, స్పుట=ా రా|తియందు వ్యక్తముగా 
లబ్ధ == కనబడిన, రూపం -- ఘటాదిరూపములుగ లిగిన, అంధకార 
మేవ = నీకటినే, ఆలోకం చాక్షుష [పత్యక్షమునకు నహాకారి 
యగు వెలుకురుగా, ఆలోకత == చూచినది; ఇటువంటి ఆన్థకార మును, 
స్ఫుటలబ్ధరూపం, స్ఫుట మిక్కిలి (పసిద్ధమైన, శుక్తభాస్క్లలాత్మక ము 
గా, లబ్ద == పొంచబడిన, రూపం = స్వరూపముగల, ఆలోక మేవ == 
వెలుతురుగ నే, ఆలోకిత -_ చూచెను. ఆనగా నల్లని రూపముగల తమస్సును, 
శుక్షభాస్వరరూపముగల వెలుతురుగాజూ చుట విరుద్ధమని యర్థము. మతియు 
యః -- వి, [గహఠాజ; — గ హములకు రాజై న సూర్యుడు, 
ఆస్కన్టిత బుక్ష శో భాం, ఆస్కన్టిత ప ఆ మి౨పబడిన, బుక్ష = 
నక్షత ములయొక్క-, శోభాం == శోభ కలిగిన, తద్భానం, తత్‌ == 
ఆఅతనియొక్క (నూర్యునియొక్క-), భాసం = కొ న్తిని, ఉలూక లోక 8 
(సడ్డగూబల సంఘము, దివా — పగలు, అస్థకారం — చీకటిగా, 
అపశ్యత్‌ = = చూచినది. పగలునందు సూర్యునికొంతియే త మస్పని, . 
రా|తియందు తమస్సే సూ ర్యకాంతియని చూచెనని యర్థము, నూర్మాకాంతి, 
స్ఫుటలబ్దరూపము అనగా స్నష్ట ముగా గ నబడునట్టి ఘటపటాదిరూపము 
గలది. మజియు నాయన్ధకార ము న్ఫుబలబ్ధరూపము అనగా స్పష్టముగా 
నేర్పడిన స్వరూపలాభము గల్లినది. లేదా తద్భాసమాస్కన్థిత బు షళోభం, 
తత్‌ =-ఆ సూర్యునియొక్క, ఖా == కొంతితో, అసమాస్కన్టిత = 
తిరన్కరిలవబఐడని, బుక్ష - నక్షతములయొక ా, ఖోభం — శోభ 
గల్లిన,ఆన్ధకారం == ఆన్థకా రము ననిగాని యన్వయము; రాత్రియందు నూర్య 
"కాంతి యుండదు. కాన  నానూర్యకాంతిచే దిరన్క-రింపబడని నక్ష[తకా సి 
గల్గిన యంధకార ముండునని యర్థము. ఇవి మున్నగు 'నన్వయములు 


చెక్కులు. ఊహ్యములు,. 


488 శ్రీవారి నై వధము 


సమాసములు ; 

.. మూర్భాధిషి కః : మూర్ధని అభిషిక్తః == మూర్చాభిషి కః, 
తద్భాసమాస్కన్ధితబు కశోభం తస్య భా = తద్భా, తద్భయా 
సమాస్క స్టితా == తద్భాసమాస్కబన్ధితా, బుక్షణాం కోఖా == బుక్ష 
శోభా, తద్భాసమాస్కన్థితా బుతశోభా యన్మిన్‌ తత్‌ = తద్భాసమా 
స్కన్ధితబుక శోభ. 


స్పుటల బ్దరూపం : లబ్ధం చ తత్‌ రూపం చ = లబ్ధరూపం, న్ఫుటం 
లబ్ధరూపం యస్మిన్‌ తత్‌ = న్ఫుటలబ్ధరూపం, తత్‌ == నృుటలబ్ధరూపం. 
ఉతాకలోకః : ఉతాకానాం లోకః -- ఉతాక లోక 8. 

భావము : 

_ నవ్యగహములకును నూర్యగహము నిశ్చయముగా పట్టాభిషి క్తుడు - 
అనగా నాగ హాములకు రాజని యర్థము. ఆసూర్వుని కాంతివలన నక్ష్మ్యతకాంతులు 
తిరస్యూరింపబడినవై యుండును. ఆపగలునందు ఇతరజనులచే స్పష్టముగా 
ఘటాదిరూవ ములు చూడబడినను అట్టి. పగటిని గుడ్డగూబల సంఘము అంధకార 
ముగనే భావించినది. ఆ పగటియందు వాని కేమియు కానరావు గాన నట్టిపగలు 
వాని కంథకారమైనదని యర్థము, రాత్రియందు చక్కగా గనబడు ఘటాది 
రూపములు గలిగిన యన్ధకారమునే దర్శనమునకు సహకారియగు వెలుతురుగా 
భావించినది. ఇటువంటి యన్థకారమును _ శక్ట భాస్వరరూపముగా స్వరూపమును 
బొందినదానినిగా నానంఘము చూచినది, ఆయన్ధకాఠము నల్లనిద్దై నను శుక్ల భాస్వర 
రూపము గలదానినిగా భావించుట విరుద్ధము. నూర్యునిచే తిరన్కరింపబడిన 
నక్షతశోభగల యాతనికా నిని యాయలూకసంఘము పగలు. అన్ధకారముగా 
జూచినది. ర్మాతీయన్దు అన్ధకార మును వెలుతురుగను, పగటియందు నూర్యకాంతిని 
నంధకారముగను మూక యర్థము, ఆనూ ర్యకా ది స్పష్టముగా గనబడు ఘటాడి 
రూవములను గలిగినది. ఆ యన్ధకార ము స్పష్టముగా స్వరూపలాభమును బొందిన 
దని యర్థము, లేదా యా యన్ధకారము రాతి నూర్యకాంతిచే నక్షతకాన్తి తిర 
'స్కరింపబడనందువలన చక్కగా (పకాశించు నక్ష్మతకాంతి గలిగియున్నది, లేదా 
రాతి నూర్యకాంతిచే నక్షత్రకాంతికి దిరస్కరణము లేనందువలన తమస్సుచేత నా 


దక్సవింశ సర 459 
నక్ష తకాంతి వర్ధిల్రినవసిగాని యర్థము చెప్పవచ్చును. ఇట్టా పలువిధ ముల” నన్వ 
యములచే నర్ధవిశేషము లూహ్యములని యాశయము. 


శో దినే మమ ద్వేషిణి కీదృ గేషాం 
(ప్రచార ఇత్యాకలనాయ చారీః । 
ఛాయా విధాయ (ప్రతివస్తులగ్నాః 
(పావశయ (త్పప్లుమివాన్థకార u 88 


ప. వి. దినే - మమ - ద్వేషిణి - కీదృక్‌ - ఏషాం - (వచారః - ఇతి ఆకల 


నాయ - చారీః _ ఛాయాః - విధాయ - (| పతివస్తులగ్నాః-| పావేళయత్‌ i 
పష్షం we ఆన్థకారః, 


అర్థము: అన్థకారః = చీక టి, మమ=- నాకు,ద్వేషి ణి=-కతువై", దినే పగటి 
యందు, ఏషాం — ఈవస్తువులకు, [ప్రచారః — విహారయు, 'న్నేహాది 
వ్యవహారము, కీదృక్‌ = ఎట్టిది, ఇతి అని,  ఆకలనాయ = చక్కగా 
బెలుసుకొనుటకే , పతివస్తులగ్నాః == సమస్త పదార్థములయందు సంబన్థ 
ములైన, ఛాయా ఏవ-_ సీడలనే, చారీ ౫ గూఢార్థ ములను తెలుసు 
కొనునట్టి వారినిగా, విధాయ= చేసి[సమాగతాః = తిరిగివచ్చిన యాగూఢ 
చారిణులను) |పష్టు మివ == ఆవిషయముల నడుగుటకో యనునట్లు, 

. పునః = మరల (పావెళయత్‌ =పవేశ పరచెనా యేమి? ఆనగా తన 
యొద్దకు రప్పించెనా యేమి యనియర్థ ము. పగటియందు  పతివస్తువు 
నందును లగ ఎఉములైన నీడలే రా తియందు వచ్చిక లిసి, తమ ప్రభువైన 
యన్థకార మును బొందినవి, రాత్రియందు వెలుతురు లేనందువలన వస్తు 
వులనీడ యన్థకారముతో గలసిపోవుచున్నది. దానిసమృన్గ్థమువలన గొప్ప 
చీకటి యేర్పడునని భావము, ఇందువలవ వస్తువులనీడగూడ త మస్సనియే 
తెలియవలయును. ఎవడైన నొక గ్రాడు రా తియందు జనులస్థితిని తెలియ 
గోరికగ లవాడై. న్రీలక ంతటను ివేశ ముండుటవలన వారిని చారీణులుగౌ 

“" బంవి అచ్చటివిషయమును విచారించి తిరిగివచ్చిన యాస్ర్రిలను (పశ్నించు 
టకు తనయొద్దకు. (ప్రవేశ పెట్టుకొనువిథ ముగా నంధకారము చేసినదని 
యరము, ఖగ 


థి 





490 శ్రీహర్ష న్నైషథము 
సమాసములు : 
(పతివస్తులగ్నాః : వస్తుని వస్తుని = (పతవస్తు, (పతివస్తు అగా హూ (పతి 


వస్తులగ్నాః, తాః= పతివస్తులగ్నా*. 
భావము; 


ఆన్థకారము తనకు శత్రువైన పగటియందు. వస్తువులకును జనులకును 
నెట్టివ్యవహారము? ఎట్టిమైతి మన్న సమృన్ధములుండునో? తెలినికొని వచ్చు 
టకై, సమస్త పదార్థ ములయందును సంబన్ధములై యున్న పీడలను గూఢచారిణు 
లను గావించి పగటిని గూర్చి పంవి వృత్తాన్నములనరసే తిరిగి వచ్చినవారిని 
(పన్నించుటకు తనయొద్దకు |బవేళ వెట్టుకొనెనో యనునట్టున్నది. రాతియందు 
[ప్రకాశము లేనందువలన వస్తువులనీడలే రాతియందు. వచ్చి కలసి. యన్గకారముతో 
నేక మగును. అందువలన మహాన్ధకార మేర్చడునని యర్థము, మరియొక గ్రాడును 
రా తియందు జనులస్థితిని తెలియగోరినవాడై స్రీరకకకట పవేకముం ండుటవలన 
వారిని isis గావించి పంపి అచ్చటివిషయములను తెలిసికొని మరల 
వచ్చినవారిని విషయములను (పల్నించుటకు తనయొద్దకు రవ్పించునట్టు అంథ 
కారముగూత. చేయచున్న దని యాశయము. 


క్ల ధా న్మస్య తేన కియమాణ యేత్సం 

ద్విషః శశీవర్దనయాథ రుష్షః। 
ఉద్యన్నుపాకోకి హాకీ న 

ర్నరాధిపే నానునయేచృయేవ. ॥ 80 
ప. వి. ధ్వాన్నస్య - తేన - [కియమాణయా - ఇత్సం - ద్వొషః - శశీ. వర్ణ 
నయా _- అథ - రుష్టః . ఉద్యన్‌ - ఉపాల్లోక క జపారుణ శ్రీః _ నరా 

ధిపేన - అనునయేచ్చయా - ఇవ, 

అర్థము: తేన --ఆనలమహారాజుచే, ఇత్థం == ఈవిధ ముగా, (తీయమాణయా = 
చేయబడుచున్న, ద్వీషః=-శ తువగు, ధ్వాన్తన్య =చీకటియొక్క, వర్ణ 
నయా=వర్ణనచె, రుష్ట ఇవ=-రోషముజెంవెనో యనునట్లు, జపారుణ 


ద్యావింశ' సర్గ 49! 


శ్రీః: జపొ= దాసౌనివూవువంటి, అరుణ == ఎజ్జని, ఫ్రీః -- శోభగలిగిన 

వాడె, ఊద్యున్‌ య ఉఊదయించుచున్న , శశీ. చ నుడు, తేనె వ__ఆరాజు 

చతనే, ఆధ పి3క, ఆనునయేచ్చయా ఇవ = ఊరడింపగో5క చేతనో 

యనునట్లు, ఉపాళ్లోకి -కోకములచే స్తుతింప జాంంభింపబడెను. 
వమాసములు : 


జపారుణశ్రీ:ః : అరుణా చ సా (శ్రీశ్చ = తఆరుణశ్రీః జపాయా ఇవ 

ఆరుణ శ్రీః. యస్యసః-- జపారణ శ్రీః. 

అనునయేచ్చయా : ఆనునయె ఇచ్చా == ౨నునయెచ్చా. శయా -_ ఆను 
భావము ; 

ఆ నలమహారాజు శ|తువగు చీకటిని ఈవిధముగా వర్చించటచే కోపము 
జెందనో యనునట్టు దాసాని పూవువంటి యెజ్జనివన్నె గలవాడై ఉదయి=చుచున్న 
చలదుని. ఊరడించుటకో యనునట్లు శ్లోక ములచే చం|దుని స్తుకింపదొడగను, 
can “ పశ్యావ్యతో =. ప్యేష నిమేషమ్మదే 

_ రధిత్యకాభూమితిరస్కరిణ్యూ । 
(పవర్ష తి (ప్రేయసి చస్టి)కాభి 
శ్చకోరచఇ్బూచులుక[ ప మిన్టుః ౪ 0 
ప వ. పశ్య డ్‌ అవృతః - ఆవ్‌ - ఏష - విమేషం -. అ దెః ప అధిత కా 
భూమి తిరస్కరిణ్యా _ పవర్షత _ (పీయసి _ చస్టిగికాభిః - చకోర 
చలూచులుక పమ. - ఇన్లుః. 

ఆభ'ము: హే పేయసిఓ పేయసీ, ఏషః = ఈ, ఇన్దుః == చన్చ్రడు, చస్టి 
కాభిః వెన్నెలలచే, చేకోరచఇ్య్చూచులు క ప్రమ్‌, చకోర చకోర ముల 
_ యొక్క, చఇాం== ముక్కులనెడి, చులుక --ఆర చేతి. మట్టము గల 
. వానిని; [పమ్‌=నిరివి..! పవర్షతి దక గౌ వర్షించుచున్నాడు.. ఎంత 
టితో. చకోరముల ముక్కులపుటములు నిండునో, ఆంతటివెన్నెలను 
-... వరించుచున్నాడని యర్థము. ఎటుముటేవా' డనగా, అ దేః2ఉదయా ది 


492 శ్రీహర్ష నై వధము 
యొక్క, అఆధిత్యకాభూమి == ఊర్ధ్వశిఖర మనెడి,తిరస్కరిణ్యా = తెరచే, 
నిమేషం — జెప్పపాటుకాలము, ఆవృతో౬ విసన్‌ -- మజుగుపరచబడినవా 
డ్లైనను, [వవర్షతి= ఆధిక ముగా పుకు అను [కియతో అన్వ 
యము. పశ్య చూడుము. 

సమాసములు : 
అధిత్యకా భూమితిరస్క రిణ్యా : ఆధిత్యకైవ భూమిః _ అధిత్యకా 
భూమిః, ఆధీత్యకాభూమి రేవ తిరన్కరిణీ = అధిత్యకాభూమితిరస్కరిణీ, 
తయా _ = అధిత్యకాభూమితిరస్కరణ్యా, 
చకో రచఇళ్చాచులుక(పమ్‌ : చకోరాణాం చజ్బ్య్వుః = చకోరచజ్బు్యూః, 
చకోరచజ్బ్య్వ ఏవ చులక ౦ -- చకోరచజ్భూచులుకం, చకోరచజ్బూ 

._, చులుకం వూరయిత్వా = చకోరచ ఇ్చ్బాచులుక పమ్‌. 

భావము : 
తీ పేయనీ! ఈచం|దుడు ఉదయాచలముయొక, వైశిఖర మనడి 

తెబి చే ణెప్పపాటుకాలము మటుగుపడియున్నను తనవెన్నెలచే . .-చకోరపకృల 

ముక్కులనెడి యరచేతి మటములు నిండునటు చక్కగా వరించు చున్నాడు 
ట్‌" అ ష్‌ 

చూడుము. 


గ్‌," ధ్వాన్తే దుమానా.నభిసారికా స్త్వం 
శజ్కాస్వ సజ్కేేతని కేతమాపాః ( 
ఛాయాచ్చలా దుజ్జి తనీలచేలా wr 
జ్యోత్స్నానుకూరై శ్పలితా దుకూలై 1 81 4l 
పమ! ధ్వా నే _దుమానాన్‌ _ అభిసారికాః - త్యం _ శజ్యస్వనద్కేత నికేతం 


ఆప్తాః జ్జ ఛాయాచ్చలాత్‌, _ ఉజ్జి తనీలచేలాః జ జ్యార్నానకూై:. = 
. చలితాః _ దుకూలై 8. వ త హక 


అర్థము: హే వీయే- ఓ [పీయురాలా, We చం దోదయముకం౦ టె 
పూర్వము), ధ్వాన్నే సతి చీకటి యేర్పడగా, (దుమాన్తాన్‌ = చెట్టయొక్క 
సమీప; పదేశము లనెడి, లేదా వృక్షముల దిగువభాగ ము లనెడి, సజ్మేత్ర 


దాాఏంళ. సర్గ 492 
నికేతం = సంభోగ మున కై కాముకు డొ సంగిన నజ్కు_త (పదేశముగా, 
ఆప్తాః== పొందిన, అభిసారికాః _ = అభిసారికలను, శజ సా భావిం 
పుము.' లేదా సందేహింవుము. తథా == అనే, ఇదానీం ఇప్పుడు, అనగా 
చన్దో9దయముః “గా, ఛాయాచ్చలాక్‌, ఛాయా == బెట్ట కిం: “నుండెడి నీడ 
యను, ఛలాత్‌ == వ్యాజమువలన, ఉద్ది తసీలచేలాః. ఉ బ్లిత == విడువ 


"బడిన, నీల=నల్బ ని, ee is హా: నీకటియం 
.. బెవ్వరికిని క నపడకుండుటకై దానికనుకూలముగ కట్టిన నల్పనిచీరలను 


విడిచినవారును తరువాత వెన్నెల వచ్చుటచే నెవ్వరికిని కానరాకుండుటకై 
జో్యోత్స్నానుకూ లెః = వెన్నెల కనుకూలములై న తెల్చ్లనివన్నె గల, 
దుకూలై == వలువలతో గూడిన వారునునై ; చలితాశ= నంభోగ ము 
గావించి యింటికి బయలుడేంరి. త్యం == నివు, శజ్యస్వ= నందేహిం 
వుము. చీకటి యుండగ నే యెవ్వరికిని తెలియకుండుట కె, న్జానివలువను 
ధరించి సజ్కైత స్థానమునకు వచ్చిరి. చన్హోగిదయము కాగనే నల్దనివలు 
వను ధరించినచో ఎవరికంటనై నను బడెదమను భయముతో నానల్రనివలు 

" వల నక్కడనే విడిచి వెట్టి వెన్నెలతో నమానవర ముగ ల తెల్లనివలువలను 
థరించి యెవ్వరికిని తెలియక మటల వెళ్లిరని యర్థము. 


(దుమానాన్‌ : దుమాణాం అన్హాః== దుమాన్హాః, తోన్‌ -- (దుమాన్లాన . 
సజ్కేతని కేతం : సజ్మాతన్య నికేతః == సజ్కేతనికేతః, తం = సజ్కేత 
నికెతం.. . 
ఛాయాచ్చలాత్‌ : ఛాయాయాః ఛలం = ఛాయాచ్చలం, తస్మాత్‌ = 
ఛాయాఛలాత్‌ .. 

ఉజ్షి తనీలచేలాః ? నీలం చ తత్‌ చేలం చ= నీలచేలం, ఊట్టితం సీల 
చేలం యాభిసాః = డిజ్జి తనీలచేలాః, తొ? = డబి wee 
శ్యోత్సానుకూలై ౬: జ్యోత్స్నాయాః ఆ పాక — కకం 
కూలాః. లై: = కోత్నానుకూలెః. 


494 . శ్రీవార్ణ నై షధము 
భావము : 

ఓ వీయురాలా! చం[దోదయమునకు పూర్వము చీకడి త చెట్ల 
కింది భాగ ములనే సంభోగ మునక. కాముకు లొసంగిన నంకేత స్థలముగా 
బొందిన యభిసారికలను ళంకింవ్తము. ఇప్పుడు చం దోదయము కాగానే 


యాచెట్ట దిగువ భాగమందలి నీడలనెపముతో ముందు చీకటిలో నెవ్వరికిని 
కానరాకుండుటకై గట్టిన నల్లని వలువలను వదలినవారై వెన్నెలయం ఏవ్యురికీని 
క్ర నబడకుండుటకై వెన్న లతో సమానవర్ణ ముగ లిన తెల్లని 'వలువలను ధరించిన 
వారై సంభోగ మైన విదప గృహములకు' మరలుచున్నారు. దాసిని భావింపుము. 


ట్లో, త్వదాస్య లక్ష్మీముకురం చకోర 8 
స్వకౌముదీ మాదయమాన .మిన్దుం । 
దృశా నిశేస్తీవర చారుభాసా 
పిబోరు రమ్బాతరుపీవరోరు ॥ . 48 


బ్ర 
జ 


త్విదాస్య లశ్నీ ముకు ''0 - చకోరై-ః అ 'సకౌముదీం -'ఆదయమాన- - 
ఇన్దుం - దృశ - 'నిశేస్టేవరచారుభధాసా _ 'విబ _ ఉరు - రమ్మాతరు 
పీవరోరు. 
అర్ధము: హెరమాతరు వీవరోరు !. రమ్భాతరు == ఆరటిచెట్టువలె, వీవర == 
బలిసిన, ఊరు =: తొడిలుగల దమయ స్థీ !, (త్వం = నీవు) నిశేస్ట్రీవర 
చారుభాసా. నిగా _ రా[త్రియందు, ఇబ్బవర = కలువలవంటి, చారు 
రమ్యమైన. భాసా కాంత గలిగిన, దృశౌ= నే|తములకో, ఉరు = 
ఆదరయు క్రముగా, త్యదాస్య -లశ్నీ శ్రముకుర ౦, త్వత్‌ = “'సీయొక్కం, 
ఆస్యలజ్ష్మీ =-ముఖలక్మేకి.. ముకురం = ఆడ్డ మెనవాడై , చకోరై 8 = 
చకోరములచే, స్యకౌముదీం = తన వెన్నెలను, ఆదయమానం == 


(తాగించు చున్న, ఇందుం--చం[దుని, విఐ-= ఆదర ముతో చూడుము 
నమాసములు : 

త క్రదాస్యలజీ ఆము కురం : తవ "ఆస్యర = త్వదాస్యం, -త్యదాస్యస్య్థ ' 

'లత్షీః మః 'త్వదాస్యలక్ష్మీః, -త్యదాస్యలక్మా్థః ముకుర; --- “తశరదాస్య 

లశ్షీ ముకురః. తం = త్వదాన్యలక్మ్మీముకుఠం. కం 


ధ్యావిం సర 495 


స్వకౌముదీం 2 స్వస్య కౌముదీ -= స్యకౌముదీ, తాం--స్వకముదిం. 
నిశేన్రీవరచారుభాసా : 'నికాయాం ఇస్టీవరం == నిశేస్టీవరం, చారుళ్చానా 
'భాశ్చ= చారుభాః, సిశేస్టవర మివ చారు భాః యస్యా స్సా మై నిశేస్తీవర 
'చారుభాః, తయా=నిశేస్టీవర చారుభాసా. 
రోమ్బాతరుపివరోరు : రమా ఇతి తరుః == రమాతరుః, రమా 
'తరురివ వీవరౌ ఉరూ యస్యా స్సా = రమాతరు 'పీవరోరుః, తసా 
స్సమ్బుద్ధిః — హేరమాతరుపీవరో రు. . 
భావము: 
ఆరటిచెట్టవంటి లావై న తొడలుగల యో దమయ స్తీ ! నీవు రాతియందు 
విక నించిన కలువ వూవువంటి కన్నులతో, స్‌ ముఖక్ష్మికి అద్ద మైన వాడును చకోర 
పక్షులకు తన వెన్నెలను | దాగించువాడును నగు చందుని సాదరముగా 
జూడుము,. చన్హోగిదయము కాగనే కలువలు వికనించును గదా! దమయన్తి 
కన్నులు కలువల వంటివిగాన నవియు నాసమయము నందు _ వికసించిన 
"కలువల కోభనంది జనుల కాహాదక ర ములై యుండుననియు, రా తియందలి 
కలువలతో సమానకాంతి గలవి యని వానిని జెప్పుటవలన బగలునందు కలువలు 
'ముకశించి వికాసరహితములై యుండుననియు సూచితము, 
కో. అసంశయం సాగరభాగుదస్టాత్‌ 
| పృథ్వీధరా దేవ వమథః -పురా౭యమ్‌ | 
౨. అముష్య యస్మాదధునా౬పి సింధో 
స్టితస్య శె లా దుదయం (పతీమః [1 493 
ప. వి. అసంశయం - సాగరభాక్‌ - ఉదస్తాల్‌ _ సృథ్వీధరాక్‌ - ఏవ - 
మథః - వురా - ఆయం - ఆముష్య - యస్మాత్‌ _ ఆధునా - ఆపి - 
నిందౌ - స్థితస్య _ శైలాత్‌ - ఉదయం - |ప్రతీమః, 
అర్థము: పురా=- పూర్ణము, సోగరభాక్‌ == సము దము నంచున్న, అయం = 
ఈ చం[దుడు, మధ్రః == కవ్యమైన, పృథ్వాధఠాదేవ = "మందిర 
పర్వతము నుండియే, .ఉదన్హాత్‌ = ఉఊద్భవించె "ననుట, అసంశయం = 


490 శ్రీహర్ష నై వధము 


“నిశ్చితము. అనగా నీ పౌరాణిక విషయము సత్యమైనదని యర్థము, 
యస్మాక్‌ = ఏలయనగా, అధునా౭౬వి-== ఇప్పుడును అనగా అట్టు పుట్టిన 
విదప గూడ, నింధౌ == సము| దము నందున్న, తస్య = ఆ చందునికి, 
శిలాత్‌ = పర్వతము నుండియే, ఉదయం = ఆవిర్భావమును, 
(పతీమః -— తెలుసుకొను చున్నాము, ఈ చందదుడు, (పతిదినము 
సమ్ముదమునం దున్నను, పర్వత ము నుండి యుద్భవించు న్యభావమనెడి 
లింగ ముచే సమ్ముద మథనకాలము నందు దొలుత వుట్టునపుడును నితడు 
పర్వత ము నుండియే యుద్భవించెనని నిశ్చయమని యర్థము. అనగా 
నుదయ పర్వత శిఖరము నితడు దాటెనని యర్థము. 


సమాసములు : 


అసంశయం : అవిద్యామానః సంశయః యస్మిన్‌, కర్మణి తద్యథా 
భవతి తథా=- అసంశయం. 
_సాగరభాక్‌ ; సాగరం భజతీతి-=సాగరభాక్‌, 


భావము : 

పూర్వము సమ్ముద గర్భమందున్న యీ చందుడు తరిగొంపయగు. 
మందర పర్వతము నుండియే యదయించెనని నిశ్చయముగా చెప్పగలము. ఏల 
యనగా- ఇప్పటికిని అనగా నావిధముగా సంభవించిన తఠ్వాతను సమ్ముదగర్భ 
మందున్న యీ చం దుడు ఉదయాచలము నుండియె ఉద్భవించు చున్నాడని 
తెలినికొనుచున్నాము. అనగా వతిదినము సమ్ముదము నందున్నను నీ చందు 
నికి ఉదయ పర్వతము నుండి యుదయించు స్వభావమనెడి లింగ ము ననుసరించి 
మొనట నుత్ప త్రియైనవుడును నితడు పర్వతము నుండియే జన్మించి యుండునని 
యూహింతుమని భావము. | 


శ్లో. నిజానుజే నాతిథితా ముపేతః 
పాచీపతే ర్వాహనవారణేన 
న. సిన్దూరసాన్దే కిమకారి మూర్హ్ని 2 . 
తేనారుణ శ్రీ రయ ముజ్జిహీతే 1. శక 


దాంవింశ సర 
తి ౧ 


497 
కు ఇ నిజానుజేన _ అతిథితాం _ ఉపేతః - పాచీపతేః _ దాహనవారణిన - 
సిన్దూరసాన్ట - కిం.- అకారి - మూర్ధ్ని _ తేన - అరుణ 48. ఆయం we 


ఉట్లిహీలే, 


ఆర్గము: నిజానుజేన , (ఒక నమ్ముదమందే యిద్దరు నుడ్భవించుట వలన) 


నిజజత నకు అనగా చన్దునకు, అనుజేన= తమ్ముడైన, |పాచీపతే=- 
ఇం దునికి నంబఐంధించిన, వాహనవారణేన, వాహన - వాహనమగు; 


వారణేన -- గజముచే, ననగా తూర్పు నందున్న ఐరావతముచే, 
అతిథితాం == (తూర్చున నుదయించుటణేత,) సన్నిహితుడుగ నుండు 
టను, ఉపేతః = పొందిన) అయం = ఈ చందుడు, నీన్లూర 
సాన్లే9, నిన్దూర = సిన్దూరమచె, సాన్లే) == చట్టమైన, మూర్తి 

6 యి యల ద టక. | 
శిరస్సునందు, అకారి కిం == (ఆన్నయనెడి గౌరవముచే) ఎక్కించు 
కొనబడెనా యేమి? తేన -. ఆందుచేత, ఆరుణీః = ఎజ్జని 


కాంచి గ లవాడై , "అయం = ఈ చం దుడు, ఉజ్జిహీతే కిం ఉదయించు 
చున్నాడా యేమి ? 


సమాసములు ; 
నిజానుజేన : నిజశ్సాసొ అనుజశ్చ == నిజానుజః, తేన=-నిజానుజేన, 
అతిథితాం : అతిథే ర్భావః= అతిథితారి తాం == అతిథితాం, 
పాచీపతేః : ప్యాచ్యాః పతిః పాచీపలిః, తస్య=| పాచీపతేః.. 
వాహనవారణేన : వాహన ఏవ వారణః = వాహనవారణః, తేన -- 
వాహనవారణేన. 

సిన్దూరసా స్టే) : నిన్గూరేణ నాన! = సి్దూరస్న క్ట తన్మిన్‌ క 

సిన్లూరసాన్హే. 

అరుణ |శీః : అరుణా (శః యస్య సః = అరుణ ీః. 

భావము ; | 
ఒక సము దమునం ఎదే చం|దుడును నె ఠావత మును బుట్టిరి. ఆందు 

తొలుత చం;దుడు. పుష్టుట వలన _నతనికి నై రావతము కనిష్షసోదరత్వమును 

32) 


499 . థ్రీవార్ష నైషథము 


వహించినది. అట్లు అన్నయగు చం|దుడు తూర్పునం దుదయించి, తన యొద్దకు 
వచ్చుటవలన తమ్ముడైన యైరావతను యన్న పైని భక్తితో నతనిని సిందూర 
మలదిన తన నెత్తిపెన నెక్కించుకొనగా నాసిందూర మంటుటవలన నాయదయ 
కాలమ=దు చందు డెజ్జఐడి యుండెనా యేమి ? యని భావింపబడు చున్నది. 
శ్లో య తత్రీతిమద్భి ర్వదనై 8 స్వసామ్యా ' 
_ దచుమ్బి నాకౌధిపనాయికానాం | 
తత స్తదీయాధర యావయోగా 
దుదేతి విమ్చారుణబిమృ ఏషః |) కఫ్‌ 


“మి యత్‌ - వీతిమద్భిః - - వదనే 8 _ స్వసామ్యాత్‌ os అచుమ్బి - నాకొధి 
పనాయికానాం-తతః - తదీయాధరయావయోగాత్‌ _ ఉదేతి -_ బీమ్బారుణ 
బిమ్బః అన 
ఆర్హము: (గుండ ముగా నుండుట మున్నగువానిచే) స్వసామ్యాత్‌ = తమతో 
బోలిక యుండుఓవలన, (పీతి మద్భిః మై (పీతిని బొందిన, నాకాధిపనాయి 
కానాం, నాకాధిప --- స్వర్గ మునకు పాలకుడగు. నిందునియొక గ్రా నాయి 
కానాం == నాయికలగు నచ్చరలయొక్క, వదనై 8 == ముఖములచే,. 
యత్‌ = ఎందువలన, అచుమ్బి = దగ్గరకు వచ్చుటవలన ముద్దిడ 
.బడెనో, తతః = అందువలన, తడీయాధరయావయోగాత్‌, తదీయ= 
ఆన్ర్రీలకు సంబంధించిన, ఆధర = వెవవు- యందలి, యావ = లత్తుక 
యొక్క, యోగాత్‌ సమృన్థమువలన, బిమ్బారుణబి మృః, బిమృ= 
దొం డపండువ:టి, అరుణ పా ఎజ్జని, బిమ్బః = మణ్జలము గలవాడై క 
ఊదేతి = ఉదయించుచున్నాడు. 


(పీతిమద్భిః : (ప్రీతః ఏషాం ఆ నీతి==[వీతిమ న్రి, తె చ 
స్వసొమ్యాాత్‌ : నెక -— స్వసామ్యం, కా న స్వ 
సామా; త్‌. 


“ నాకాధిపనాయికోనాం .: వాక్య ఆ అధిపః — గారల నాకాధిపన్య 


వ. 


నౌయికొః మా నాకాధిపనాయికాః, తాసాం = నాకొధిపనాయికానామ్‌. 


ద్యావింశ సర్గ 499 
త్వదియాధరయావయోగాత్‌ : కాసా మిమే-తదీయాః, తదీయాళ్ళ 
లే ఆధరాశ్చ దాత దీయాధరాః, తదియాధరాణాం యావః =తదీయా 
భరయావః, తఅడీయాధరయావేన యోగ; == తదీయాధరయావయోగ:ః, 
తస్మాత్‌ = తదీయాధరయావయోగాక్‌. 

విమ్చూరుణ ఏిమ్బః : బిమ్బ మివ అరుణం = బిమ్బారుణం, బిమ్బారు 


ణం బిమృం యస్య సః = వీిమ్చూరుణబిమృః. 
భావము ; 


చన్ట్రవిమృము గుండనితనము మున్నగు “విషయములయందు ఇందుని 
శృజ్లాా-రనాయిక లగు నచ్చరలముఖములతో సామ్యము వహించి యున్నందువలన 
నాయచ్చరల ముఖములు, ఆచందునియందు బీతివహి=చినవై , యాతడు తమ 
యొద్దకురాగనే యాతనిని ముద్దిడుకొనినవి. అందువలన వారిపెదవులకు బూయ 
బడిన యెజ్జని లత్తుక యాచందుని కంటుకొనుటవలన, నతని మజ్బలము ఉదయ 
. కాలమునందు దొంగ పండువలె నెజ్టినిదై శోభించుచున్నది. “వదనై ౪ యను 
బహువచనము ననుసరించి వెక్కుముఖము లొక్కకాలమునందే యాతనిని ముద్ది 
డుకొనినట్టు సూచీతము. కాన నతని నుజ్జలమునం దంతట మెండుగా లత్తుక 
'యంటి చక్కగా నది యెజ్జబారినదనియు సూచితము. 
శ్లో.  విలోమితాజ్కోత్కిరణా ద్దురూహ 

దృగాదినా దృశ్యవిలోచనాది | 

విధి ర్విధ త్తే విధునా వధూనాం 

కిమాననం కాఇ్బానసజ్బుకేన ॥ 46 


ప. వి. విలోమితాజ్కోత్కిరణాత్‌ - దురూహదృగాదినా - దృశ్యవిలోచనాది - 
విధిః - విధ త్తే - విధునా _ వధూనాం - కిం - అననం - కాజ్బున 
సజ్బుకేన. ల. 

అరము: విధిః == |బహ్మ, వలో మిఠాజబ్కోత్కిరణాత్‌, విలోమిత _ తనకాంతిచే 

తిరుగ గొట్టబడిన, ఆజ్బ్యడాకలజ్యుము గలిగిన, ఉత్కిరణాత్‌ = శ్రేష్ట 


మున కిరణము వలనను, విలోమిత = తలకిందులుగా, లేక విపరీత 


శ్రీహర్ష నె షథధయము 


ముగా చేయబడిన, అజ్క_ == న్నేతాదులను నిర్మించుటకు మిట్టపల్రము 
లైన, చిహ్నస్థాన ములను, ఊత్కిరణాత్‌ = చెక్కుటవలన, దురూహ 
దృగాదినా, దురూవా = ఊహింపశక్యములు గాని, దృగాదినా — 
క న్ను ముక్కు మున్నగు నవయములు గల్గిన, విధునా == చన్దు9డనెడి. 
కాజఖ్బనసఇ్బుకేన = పనిడిఅచ్చుచే, దృశ్యవిలోచనాది =, దృశ్యము 
లైన కన్నులు మున్నగు నవయవములు గల్గిన, (ఆదృశ్యవిలోచనాది = 
(ఆచ్చుగానున్న దశలో) కానరాని కన్నులు మున్నగు నవయవములు 
గల్లిన) వధూనాం == 'శ్రీలయొక్కా, ఆననం == ముఖమును, విథత్తే 
కిం == చేయచున్నాడా యేమి? బొమ్మలను _ జేసెడి యచ్చునందు 
బొమ్మకు సంబంధించిన మిట్టపల్ల ములు తల, క్రిందులుగానే చెక్క-బడును. 
దాని కన్నులు మున్నగు నవయవములు స్పష్టముగా గానరావు. దానిచే 


బొమ్మలు చేయబడినవుడు ఆయవయవములు చక్కగా గానబడును, ఉద 


మించిన చందుడు బంగారు అచ్చువలె నెజ్బగౌ గ నబడును. మంచి 


బంగారు ఎల్జినై యుండును, 


లోమితా జబ్కత్కిరణాత్‌ : విలోనుః కృతః == విలోమితః, విలో 
మితః అజ్క్బ_౩ యేన సః = విలోమితాజ్బ8, విలోమితళ్చాసౌ ఉత్కి_ 
రణశ్చ హై విలోమి లాజ్కోత్కిరణః, తస్మాత్‌ = మై విలోమితాజ్కో 
త్కారణాత్‌, పక్షా _నరమున, విలోమికాశ్చతే అజా్క్యా-శ ౫ == విలోమితా 
జః, విలోమితాజ్కా నాం ఉత్కి రణం = విలోమితాజో తిరణం, 


er వై విలోమితాజ్కోత్కిరణాక్‌. 


దురూహద్య్భగాదినా : దుఃఖేన ఊహితుం శక్యాః = దురూవోః, 


దృక్‌ ఆది; యేషాం తేడా దృగాదయః, దురూహాో దృగాదయః యన్మిన్‌ 


సః _ దురూహన గౌదిఃి, తేన __ = దురూహద్భగాదినా. ' 


అదన ప్రశశివిలోచనాది ': ' విలోచనం-ఆదిః యేషాం తే మై విలోచనాదయః, 


(పమ్హంశకా ఖో ఇట సస... యన్మిన్‌. తత్‌ - 


టట ఎక్యవిలోచ; నాది, 


ద్వావింళ సర్గ 501 


కాఖ్బ్పనసజ్బుకేన : కాఖ్బునమయ కాసొ సజ్బాక ళు కాజ్ళున 
సఇ్బుకః, తేన = కాళ్ళా నజ్బాకేన. 


భావము: 


|బహ్మ చన్దు9డనెడి బంగారు అచ్చుతో స్రీలముఖములను జేయుచున్నాడు, 
ఆత ని యందలి గ్రేష్టమగు కిరణములవలన నందలి క లజ్కము పరాభూతమైనది. 
ఇ కిరణముల వలననే — యాతని యందలి కని సృముక్కు_ మున్నగు 
నవయవము అలగుపడుటలేదు. - మటియు బొమ్మలు మున్నగు వానిని జేసెడి 
యచ్చునందు దొలుత గన్ను ముక్కు గ మిట్టపల్లి ములు తలక్రిందులుగా 
జెక బడును. కాన నప్పుడవి చక్కగా గనపడవు. బొమ్మ యేర్పడిన విదప, 
చానియందవి చక్కగా గనపడును. కాన నాచన్డ్రుడనెడి యచ్చుచే శ్రీల 
ముఖమును (బహ్మ నిర్మించు చున్నాడని భావము. ఉదయించు చన్గ్రడ: మలరైవ 
బంగారువలె నెజ్జగా నుండును, కాన నతడు బంగారు అచ్చుతో సమానముగా నిల్ల 
వర్చింపబడెను. 


ట్లో, అనేన వేధా విపరీతరూప 


విని ర్మికాజబ్కోత్కిర ణాబ్ల కేన 
త్వదాననం దృశ్యదృగా ద్యలక్ష్య | 
దృగాది నై వాకృత సజ్బుకేన ॥ శీ 
ప. వి. అనేన - వేధాః - విపరీత రూపబినిర్మి తాజో్య త్కారి ణాజ్జకన 3 


తశిదాననం - దృశ్యదృగాది ప ఆలక్ష్యద్భగాది నా = ఎవ - అకృత _ 
సజ్బాకెన, 


అర్ధము: వేధాః=|బహ్మ, విసరీతరూప వినిర్మిలాజ్కోత్కిర ణాజ్జకెన, విపరీత 
రూప — తల్మకిందులై న యాకారము గల్లునట్టు, వినిర్మిత = నిర్మింప 
బడిన, అజోత్కిరణ = == చిహ్నములను చెక్కు.ట గల్లిన, జకేన హై 
అవయవములు గల్షిన, అలక్ష్యుదృగాదినా, ఆలవ్యు == కానరాని, 
దృగాదినా = కన్ను ముక్కు. మున్న గునవిగ లిగిన, సజ్బకేన = చం్యదుడ 
నెడి యచ్చుచే, దృశ్యదృగాది, దృశ్య = — క నబడునట్టి, దృగాది పై 


509 _ లీవార్ష నైషథము, 


కన్నులు మున్నగునవి గల్లిన, త్యదాననమేవ= నీముఖమునే, అకృత == 
నిర్మించెను. ఇతరుల ముఖములను జేయలేదని 'యర్ధము. 


సమాసములు : 

విపరీతరూపవినిర్మితా బో్కోత్కిరణాబ్ల కేన ; విపరీతం రూపం యన్మిన్‌ 
కర్మణి తద్యథా భవతి తథా == విపరీకరూపం, 'అజ్కానాం ఉత్కిర 
ణం — అజ్కోత్కిరణం, . విపరీతరూపం వినిర్మితం అజ్కోత్కిరణం 
యన్మిన్‌ తత్‌ _ విపరీతరూవ వినిర్మితాజ్కోత్కి రణం, వివరీతరూప 
వినిర్మితాజ్కోత్కి రణం అజం యస్య సః = విపరీశతరూపవినిర్మితా 
జో్కత్కిరణాజ్లకః, కేన -_ విపరీతరూప వినిర్మి తాజో_త్కిర ణా 
జకెన, 
త్వదాననం : తవ ఆననం=త్వదాననం, తత్‌ --త్వదాననం. 
దృశ్యద్యగాది ; దృక్‌ ఆదిః యేషాం తాని హా దృగాదీని, దృశ్యాని 
దృగాదీని యస్మిన్‌ తత్‌ = దృశ్యదృగాది. 
అలత్యదృగాదినా : దృక్‌ ఆదిః యేషాం తే __ దృగాదయః, న 
లష్యాః == అలవ్ష్యా y అలశత్షాః దృగాదయః యన్న్మిన్‌ సః అలక్ష్యదృగాది 8, 


భావము : 


.. (దిహ్య తల్మకీందులుగా చెక్కబడిన కన్ను ముక్కు మున్నగు నవయవ 
ములు గల్లినట్టిదియును, కావుననే, కానరాని కన్ను ముక్కు మున్నగు నవయవ 
ములు గల్లిన చం[దుడనెడి యచ్చుచె కానబడెడి కన్ను, ముక్కు మున్నగు నవయవ 
ములు గలిగిన నీముఖమునే నిర్మించెను; కాని యితరులముఖములను నిర్మించ - 
లేదని యాశయము. 


గమనిక. వెనుకటి క్లోకమునందు చం(గ్రుడనెడి యచ్చుచే స్త్రీల ముఖమును 
నిర్మించెనని చెప్పగా సీకో క్ర మునందు దొమయ _ని ముఖమునే నిర్మించె 
నని చెప్పెను. కాన నిడియే దానికిని దీనికిని యర్గభేతము. కాన 
సీళ్లోకము |ప్రశ్నేపము' 


ద్వావింశ సర్గ 


ర్‌0$ీ 
శ్‌ అస్యాః సురాధీశదిశ। పురా౭.2_సీత్‌ 
 యదమృరం పీత మిదం రజన్యా | 
చన్గాగంశుచూర్ణ్య వ్యతి చుమి తేన 
'తేనాఒధునా నూన మళోహితాయి?11 hT 


ప. వి. అస్యాః - నురాధీశదిశః _ పురా - ఆనీక్‌ - యక్‌ - అమ్బరం - 


పీతం - ఇదం _ రజన్యా - చన్దాంంకుర్ణవ్యతిచుమ్బితేన ఎ తేన _ 
a] (>) 
ఆధునా _ నూనం _ ఆలోహొతాయి. 


అర్థము: హే భె మి! = టీ దమయ గీ!, అస్యాః, == ఈ, సురాధీశ దిశః, సురా 
ధీశ == సురపతియగు నిన్ట్రనియొక్క, దిశః == దిక్కునకు, యత్‌ == 
ఏ, ఇదం == ఈ, అమృరం = ఆకనము (వస్త్రము), వరా -- 
పూర్వము ఆనగా చం| దోదయమునకు వూర్యము, రజనార్థ = రాత్‌ 
చేతను, (పసువుచేతను) వీతం = (నీకటి వ్యాపి చుటవలన ) పానము 


0 


చేయబడినదిగను, పసుపువన్నె గలదిగను. ఆసీక్‌ = ఆయెనో 


చన్హాంశుచూర్ణవ్యతిచుమ్బి తేన, చం దాంకు = చన్ద్రకిర ణములనెకి 
చూర్ణ = ఎజ్జిని చూర్ణములతో, వ్యతిచుమ్బి తేన = క 
తేన _ ఆయాక సముచె, (వస్ర్రముచే) ఆధునా == ఇపుడు, ఆరోహా 
తాయి — ఎజవువన్నెగలదిగా నగుట యేర్పడినది. నూనం = 
నిశ్చయము. 

సమాసములు : 


సురాదధీశదిశః ఎ సురాణాం ఆదీశ ః = సురాధీశః, సురాధీశస్య దిక్‌ == 
సుఠాధీశదిక్‌, తస్యాః = సురాధిశ దిశః. 

చన్ల్తాంశు చూర్ణ వ్యతిచుమ్బితేన : చన్చ్రిస్య అంశవః -- చన్హాంశ వః, 
చన్దాగింశ వః ఏవ చూర్తాః నా చన్ద్రాంశుచూర్జాః, చద్దా౦ంకుచూర్డై 9 వ్యతి 
చుమ్బితం క చన్దా౦ంకుచూర్చవ్యితిచుమ్చిత ౦, తేన = చన్ద్రాంశుచూర్ద 
వ్యతిచుమ్బితేన. 


ర౦శ.. శ్రీహర్ష నై షథము 
భావము | 


ఓ దమయ చీ! ఈ యిన్దుఏనికి సంబంధించిన తూర్పుదిక్కునందలి 
యాకసము (వస్త్రము) చను? డుదయించుటకు పూర్వము ర్యాతిచేత (పనుపు 
చేతను) చీకటి వ్యావించుటవలన నద్భృశళ్యముగను (వ సువువన్నె గలదిగను) 
- ఉండెను, చం[దోదయముకాగనే యా యాకసము (వస్త్రము) చన్గ్గకిరణములనెడి 
యెబువుధూరి పడుటవలన నించుక యెజ్జినై నది, ఉదయచ నుని కీరణములు 
ఎజ్జిగా నుండును. కాన నాకిరణములు 'తగులుటటే నెజ్బబారినద ని యర్థము. 
చన్హోందయమునకు పూర్వము వీతవర్గ్ల ముగనున్న ఆశను (వస్త్రము) 
చన్దో9దయమైన విదప నెజ్జబారినదని యర్థము. ఇందుని స్రీకి పలువన్నెలుగల 
వలువలుండునుగ దా!. 


శో, శాసీవ గత్వా పితృలోకమేన 
మరష్టాయన్‌ యాని స జామదగ్న్యః | 
ఛిత్వా శిరో. సాణి సహ సప హస్రబాహో 
ర్వి(సాణి వి(శాణీతవాన్‌ పితృభ్యః MU 48 
ప. వి. తాని - ఇవ - గత్వా - వితృలోకం _ ఏనం - ఆరక్ఞుయన్‌ _ యాని- 
సః _ జామదగ్న్య? - ఛిత్యా = శిరః = అసా9ణి - సవాస్రబాహోః _ 
విస్రాణి - విశ్రాణితవాన్‌ _ వితృభ్యః. 
అర్థము? సః = ఆ (పసిద్ధవీరుడై న, జామదగ్న్యః _ పరశరాముడు, సహ్మస 
దాహోేః - వేయిభుజములుగల యర్జునుసియొక్క_, శిరః == తలను, 
ఛిత్వా — (త్రుంచి, వి సాణి జ్య ఆమగంభముగల్లిన, రకాని = 
' ర క్రములను, వితృభ్యః == జమదగ్ని మున్నగు వితృదేవతలకై, విశా 
ణితవాన్‌ = ఇచ్చెను. అనగా నార క్ర్తములచే వితృత ర్పణము గావించెను. 
తాన్యేవ మై ఆర క్ర్తములే, వితృలోకం వై పితృజేవతలలోక మైన, 
ఏనం == ఈ చందుని, గత్వా == మన్హ్రబలముతోబొంది, ఆరజ్ఞా 
యన్‌ == ఈచందునికి అలదినవి, “చన్హో వై పితృలోకః” యను [శతి 
ననుసరించి చన్ద్రడే పితృలోక మని తెలియుచున్నది, ఆట్టు రక్తమును 
బూయుటవలన సిచం దుడెజ్ఞగా గ నబడుచున్నాడని యర్థము, 


ద్వావింశ నర్గ ఫ్‌0ర5్‌ 


సమాసములు ; 

పితృులోకం : విత్తూణాం లోక & = వితృలోకః, తం == వితృటోక మ్‌. 

జామదగ్న్య్యః : జమదగ్నేః ఆపత్యం వుమాన్‌ __ జామదగ్న్య్య:. 

సహసబాహోః : సహసం బాహవః యస్య సః == సహ్మసవాహుః, 

తస్య = సహసబావోః, 
“భావము , 

గొప్పవీరుడగు పరజఖఠాముడు వేయిబాహువులుగల కా _రృవీర్యార్టునుని 
తలను [దుంచి యామగంధముగల యాతనిర క్షముతో తనతం| డీయగు జమ 
దగ్ని మున్నగు పితృదేవతలకు దర్పణము గావించి తన్నపతిజ్ఞను తీర్చుకొనెను. ఆ 
ర క్రములే విత్ళలోక ములకు మన్హ్రబలముతో బోయి వితృలోక మైన చొందుని 
కంటినవి. ఆందువలన చందు డెజ్జబారి యుదయించుచున్నాడు, పర జరా ముడు 
తనయ్యాశమమును వులి వెలుపలికి బోగా కార్త పేరా్యార్డునుడు ఆతని తం[డియగు 
జమదగ్ని మహర్షియొక్క_ తలను ఖండించెను. అతడు మరలివచ్చి తన తం|డిని 
సహ్మసబాహువు చంపిన విషయమును బెలిసికొసి యాసహ్మ సబాహువును, నాతని 
వంశమునకు జెందిన తక్కిన క్షతియులను వధించి వారిర క్రముతో బితృ 
తర్పణము చేయుటకు (బతిజ్ఞగావించెను. 'అమ్యిధముగ నే ఆతడు ఇరువదియిక 
మాజులు క్షి తియులను వధించి, హారిర క్రముతో వితృతర్పణము గావించుకొనె 
ననెడి వురాణగాథ యిట ననుసంధేయము. 
శ్లో అకర్ణనానస్ర్రపతే ముఖం తే 

పశ్యన్న సీతాస్య మివాభిరామమ్‌ 1 
ర క్షో(స్రవర్షీ రీ బత లక్కణాఖి 
భూత శశీ కూర్చ కా! ముఖాభ 1... శ్రి 


వి. అక ర్ణనాసః జ (తపతే - ముఖం - తే - పళ్యన్‌ = న -_ సీతాస్యం షె 
ఇవ - అభిరామం - రక్షోోనవర్తి - బత - లక్ష్మణాభిభూత॥ - శశీ _ 
శూర్నూణథా ముఖాభః. 
ఆర్థము: హేవియే! = ఓ వియరాలా?, అకర్హనాసః = చెవులు ముక్కులు 
లేనట్టివాడును, అనగా స్వాభావిక ముగ నే చెవులు ముక్కులు లేకయుండెడి 


506 


శ్రీవార్ష నై షథము 
వాడును, రక్రో|సవర్తి, రక్త == ఎటజ్జనైన, ఉస = = కిరణములను, 
వర్షి == వర్షించువాడును, తథా = గగ. లక్షణా = మధ్యనున్న 
కళంక ముచే అభిభూత ః __ తిరస్కరింవ బడినవాడును, ననగా కళంక 
ముచే మ ధక్థిభాగ మునం దాక మింపబడినవాడును (కావుననే) శూర్చుణకా 
ముఖాభః, శూర్పణఖా == రావణుని సోదరియగు శకూర్ప్చుణఖయొక్కం, 
ముఖ == మోమువంటి, ఆభః = కాన్సిగలవాడును నగు, శీ = 
చం|దుడు, సీతాస్యమివ సీతాదేవియొక్క- ముఖమువలె, అభిరామం == 
అందమైన, తే ==నీయొక్క_, ముఖం == మోమును, పళ్యన్నవి = 
చూచుచును, న తపతే == సిగ్గు జెందుటలేదు. నిగ్గుజెందుటకు తగిన 
కారణమున్నను నిగ్గుజెందుట లేదనుట చిత్రము. నీముఖమును జూచుచును. 
ఉదయించుచునేయన్నాడు. తన్ను |పకాశపరుచుచున్నాడు. కావుననే, 
నీగుపడుటలేదని తెలియుచున్నది. చెవులు ముక్కులు లేనివాడెవ్వడై నను, 
సిగ్గుచెందునుగ దా? వీడు అట్టివాడై నను సిగ్గుజెందక పోవుట యాశ్చిర్య 
కరమే, మరియును, హర్పణఖాముఖాభః' శూర్చుణఖా == హర్పణఖ 
యొక్క, ముఖ == ముఖముయుక్క_, ఆభ --- కాన్సివంటివాన్తి గలి: 
వాడై, కావుననే, లక్ష్య ణాభిభూతః = లక్ష్మ ణునిచే, తిరస్కరించబడిన 
వాడును రక్రో[సవర్షి == 'రక్తమనెడి కిరణమును వర్షించుచున్నవాడై, 


' ఠామమఖి = శ్రీరాము నుద్దేశించి, ఊఉన్నటువంటిదియ, అభి == భయ 


రహిత మైనదియు నగు, సీతాస్యమివ, సీతా = సితయొక్క-, ఆస్యమివ== 
ముఖమువంటిదై న, తే = నీయొక్క, ముఖం == ముఖమును, 


 పశ్య్ళోన్నవి=-చూచుచును, న త్రపతే= సిగుపడుటలేదు. బత == అయో. 


సమాసములు: 


అకర్షనానః : కర్ణౌ చ నాసా చ == కర్ణనాసం, ఆవిద్యమానం కర్ణనా 
సం యన సః - అక ర్హనాసః, ' 
సీతాన్యం : సీతాయాః ఆస్యం = సేతాస్యం. 

రకో[నవర్షీ : రక్తాశ్చ తే ఉ(సాః =రక్తోసాః, రక్తోస్రాన్‌ వర్ణతీతి = 
రక్షో! సవర్తీ, 
లత్మణాఖిభూతః ; లక్షుణన ఆధిథూతః = లక్ముణాభిభూతః, 


క! 


ద్యావింళ సర్గ 507 


శూర్పణభథా ముఖాభః : భూర్పణఖాయాః ముఖం = కూర్పథాముఖం, 


శూర్పణఖాముఖన్య ఆభేవ ఆభా యస్య నః = హూర్పణకఖా ముఖాభః. 
భావము : 


ఓ వియురాలా! ఈ చన్దుడు చెవులు ముక్కు మున్నగు నవయములులేని 
వాడై రకో_నముల ననగా నెజ్జనికిరణములను వర్షించుచు (ర క్రమనెడి కిరణము 
లను వర్షించుచు) లమ్మచే నభిభూతుడై యనగా కళంక ముబే న్మాక మింపబడిన 
మధ్యభాగ ము గ ల్లినజాడై (లఅక్షుణునిచే దిరస్క-రింప బడినవాడై ) కావుననే 
శఛూర్చుణథాముఖమువంటి కాంతిక లవాడై యనగా లక్ష్మణుడు ముక్కు-చెవులు 
కోయుటవలన నవిలేని శూర్పణఖ మోమును బోలినవాడై, సీతయొక్క ముఖము 
వలె నందమైన నీముఖమునుచూచుచు సిగుపడక యుదయించుచున్నాడు. తన్ను 
బహిరంగ ము గావించుకొనుచున్నాడు. ముక్కు చెవులు లేనివారు బయటగనబడు 
టకు సాధారణముగా సిగ్గుప డుదురు గదా! కాని చం[దుడు ముక్కు-చేవులు లేక 
పోయినను సిగ్గవడక యందరికిని క మ భావము. 


ఛో, ఆదత తృదీప్రం మణి మమృరస్య 
na) | 
దత్వా యదసై గై ఖలు సాయధూర_ శి! 
రజ్య త్రుషారద్యుతికూట హమ 


తత్పాణ్లు జాతం రజతం క్షణేన, ॥ 50 


ప, వి, ఆదత్త (౯ దీపం _ మణిం - అమృరన్య అ దత్యా జ్జ యత్‌. = అన్మె న 
ఖలు - సాయధూర్శః జే రజ్యతుషార ద్యుతికుట హేమ _ తతి - పాణ్డుం 
వొతం - రజతం - క్షణేన. 


ఆర్థము: హే _భెమి! == ఓదమయ స్తీ స్రీ, సాయధూరః ,సాయం = సాయంకాల మనెడి 
ధూర్త 1 1 = దుమ్టుడు, యత్‌ ఏ, రజ్యత్తుషారద్యుతికూట హేమ, రజత్‌ = 
ఉదయకాలమున ఎజ్ఞినై న, తుషారద్యుతి=- చం దుడనెడి, కూట హేమ 
= (రంగువూయుటవలన నెజ్జగా (పకాశించెడి) క్ర ఎ[తిమమైన ఇంగారును, 
అన్మై = ఈయాకసమునకై.,(మూల్యముగా ), దత్వా = ఇచ్చి, దీపం = 
[పకాశించెడి, అమృరస్య = ఆకనముయొక్క-, మణిం = రత్నమైన, 


“508 శ్రీహర్ష నెషధము 
సూర్యుని, ఆవత్త = తీసుకొనెను. తత్‌ = ఆయసత్య మైన బంగారు, 
క్షణేన డా క్షణకాలమున, పాణ్ణు == తెర్దనై న, - రజతం = వెండిగా, జాతం 
= ఏర్పడినది. దుష్టుడు వెండికి గొన్నిరనములను ' బట్టించి బంగారువల 
గావించియిచ్చును, దానికీ బదులుగా వస్ర్రమందున్నను గాంతిని జిమ్మెడి 
రత్నమును గహించును. ఉదయించిన వీదప గొన్నిక్షణములకే చందుడు 
తనయుదయరాగ మును వదలి వెండివలె దెల్పబడెనని యర్థము. 


సమాసములు : 


సాయధూ రః : సాయ ఏవ ధూర్త 8=-సాయధూర్శ 8, 

రజ్యతుషా రద్యుతికూట హేమ * తుషమారమయీ ద్యుతిః యస్య సః 
తుషారద్యుతిః, రజ్యశ్చాసా తుషారద్యుతిశ్చ రజ్యత్తుషారద్యుతిః, కూటం 

చ తత్‌ హేమ చ=-కూటహేమ, రజ్యత్తుషారద్యుతిరేవ కూటహేమ = 

రజ్యత్తుషారద్యుతికూఏ హేమ, తత్‌ _-- రజ్యత్తుషాం ద్యుతికూట హెమ. 


భావము: 


ఓ దమయస్తీ! సాయంకాల మనెడి. వంచకుడు ఉదయతరాగమునే నెల్డగా 
గానవచ్చుచున్న యనగా బంగారువలె నెజ్జిగా గానవచ్చుచున్న మంచువెలుగుగల + 
చం దుడనెడి కృ తిమపుబంగారును నాకసమునకు వెలగా నిచ్చి దానినుండి కాంతుల 
జిమ్మెడి యమృరరత్నమైన సూర్యుని బుచ్చుకొనెను. ఆయసత్యమైన బంగారు 
శ్షణమాతమున తెల్లని వెండిగా -నెర్పడినది, వంచకుడు కొన్ని రసాయనములను 
వెండికి బూసి దాసిని బంగారుగా జేసి రత్నమును బుచ్చుకొనును. ఉదయమైన 
పిదప కొద్దిక్షణములు గడువగ నే యాయువయరాగ మును వదలి చందుడు వెండి 

వలె తెల్ల బడెనని భావము. 


ల్లో. అనేన నక, ౦ సమయేన ముక్తం 
రౌష్యం లనద్చిమృమివేస్తుబిన్నుమ్‌ 1 | 
. (భమిక్రమా దుక్షితపట్టసూ(త 
నేత్రావృతిం ముజ్బాతి శోలి మానమ్‌.॥ ఫ్‌] 


ద్వావింళ సర్గ 


509 
ప. వి. అనేన _ నక్తం - సమయేన - ముక౦ _- రౌపా- _ లసకె ద్భిమ్భం అ 
ఇవ _ ఇనుబిమ్బం - [భమ్మికమాక్‌ _ ఉజ్జిత పట్టనూ తనకా వృతం - 


ముఇ్బుతి అ కోశిమానం a 


ఆర్గము: హేవియే=-ఓపియరఠాలా! రౌప్యం= వెండితో చేయబడిన, అనద్చి 

మృం, లసత్‌ = | పకాశించెడి, బిమ్బం = మజ్జలము గలిగిన, యనగా 
విల్లలఆటకు సాధనమైన చెండువంటి యాకారము గలిగిన, ఇన్టుమి వ గృం= 
చస్త్రబిమృము, భమి| క్రమాత్‌, (భమి== దొరలుచు పోవుట యందలి, . 
_[కమాత్‌ == పరిపాటివలన, మజియు వై |పదేశమునకు వెళ్ళుటవలని 

[క మమువలన, డిజి బి తపట్టనూ త న్నే! తావృతిం, ఉదబ్జిత = — విడువబడిన, 
పట్టనూ sr పట్టునూలునకు పవంబంధించిన, “నేత = = (తాటిచే, 
ఆవృతిం = చుట్టడమనెడి రూపముగ లదియు, మజీయు పట్టునూలుతో 
చెయబడిన : కలవంటి చన్చా్రావకణము గలదియు, నక్షంస దుయేన — 
రా|తికొల మనెడి, బాలేన  దాలునిచే, మజియు, బాలేన = — బ్రేతదై న న 
యనగా (పదోషరూ పమైన నక్తంసమయేన వా రా[తసమయముచే, 
ముక్తం == తిరుగుటకై చేతినుండి, విడువబడినదియును, ఊద యంచెనది 
యునై, కో శిమానం= ఎటజ్జద నమును, ముజ్బాతి= విడుచుచున్న ది. 

సమాసములు : 
నక,ంనమయేన : న క్రమితి సమయః=ూన క్త? సమయః. తేస=ానక్షం 
 సమయేన. 
లసద్బిమ్బం : లసత్‌ బిమ్బం యస్య తత్‌ = లసద్భిమ్బమ్‌. 

ఇన్లుబిమ్బం : ఇన్లోః బిమ్బ- == ఇన్టులి మృం. 

'ధ్రమి త్రమాత్‌ : శ్రమే [క మః భమ్మిక మః, తస్మాత్‌ =|భమి 

[కమాత్‌. 

ఉజ్లితపట్టినూ త్రనేతావృ 80 : పట్టమయం చ తత్‌ న్యూతం చ=వట్టి 
నూ తం, ఉద్ది తంచతత్‌ పట్టుగూ త్రం చ డిజి ది తపట్టనూ త్రం, ఉటిత 


! వట్టనూ తమయంచ తత్‌ నేత్రం చ= ఉజ్జి త పట్టనూ తనే, తం, ఊజ్తిత 
'పట్టనూ| తన్నే త్రమేవ ఆవృతిః = ఉజ్ణి తపట్టనూ గ్రనే గ్రావృతి అస చా 
_ఊజి కాం! తిం. 


519 (శ్రీహర్ష నైషథము 


భావము : 

ఓ [వియుఠాలా! రా తియనెడి బాలుడును, బాల్యముగ జ్ర రాతియుననగా 
[వదోవము, బాలుఠాడెడి చెండువంటిదియును, పట్టునూలుతో చుట్టబడినదియును 
పట్టునూలువలవంటి యాభరణము గలదియునగు వెండితో జేయబడిన చన్లరిబిమ్బ 
మును విసరగా నాచన్హిబిమృ మనెడి చెండు దొరలుటచే దానికి ఆవరణముగా 
నున్న పట్టునూలు వీడిపోయి, లోపలనున్న వెండిచెండు బయటపడినట్లు యాచన్ల్హ్ర 
బిమ్బము _వైకిపోవుటవలన, దానిచుట్టు పట్టునూలువంటి యావరణముగా నున్న 
య్మురదనమును నది వదలుచున్నది. సామాన్యుల గృవాములయందు బాలురచే 
కొయ్యతో వేనినచెండు వాడబడును. ధనికుల గృహములయందు వెండితో జేయ 
ఐడినలెండు, పట్టునూలుతొడుగు గలిగిన దె బాలురబే నాడబడుచుండును. కాన 
వైవిధముగా నావరణముగా నున్న యెజ్ఞదనము తొలగిపోగా చన్ల9బిమ్బ ము 
తేల్జిబడియన్న డని భావము. 
శ్లో. శళారాకరై ర్యా మసికైః కరఠిన్యా 

నిశాఒలిఖద్వ్యోమ్ని తమః(ప్రశసిమ్‌ । 
ఎలుప్య తామల్బ్పయతో2ఒ౬రుణేఒపి 
జాతః కరే పాణ్లురి మా హిమాంళోః ॥ ర్‌2 


పన్‌: తారాక్షరైః _ యాం _ అనితె 3 _ కఠిన్యాః _నికా_ ఆలిఖత్‌ _వోం మి _ 
తనుః _ (పసి 0 - విలుహ్య -తా౦ _ ఆల్పయతః_ ఆరుణి _ అవి . 

జాతః _ కరే _ పాబ్దురిమా _ హిమాంకోః. 
అర్థము: నిశా రాతి, అనితే=. నల్పని, 'వ్యోమ్ని == ఆక సమనెడి కాటుకతో 
బూయబడిన నల్లని చెక_వె, క ఠిన్యాః అ తెల్లని బలప మునకు. సంబం 
ధించిన, తారాశరై = నక్షత ములనెడి యక్షరములతో గూడిన, యాం 
=ైబ్కి తమః (పశస్తి ౦== చీక టినిగూర్చిన (పశంసాత్మకమగు కృతిని, 
ఆలీఖిత్‌ = (వానెను, తాం= అ పళశస్తి సి కి సంబంధించిన లిపిని, విలుప్య 
వాతుడివే, ఆల్పయతః చై తగ్గించుచున్న, 'హిమాంఠకోః నా చం(దుని 


యొక్క, ఆరుణేఒవి -- ఎల్లనిదై దై యన్న, కరే = కిరణమునందును, 
హస్త మునందును, పాబ్దురిమా = తెల్పదనము, జాతః = ఏర్పడినది. 


దచాాఏంశ సర 
"త 
సమాసములు 


తారాకరెః : తారా ఏవ అక్షరాణి= తారాక్ష రాణి, లెః=తారాశరె 8. 
అసితే ః న నితం = అసితం, తస్మిన్‌ = అసితే. న్‌ - 
తమః ప్రశ స్తిం: త మసః (పశస్తిః జాత మః పశస్మిః, రాం--తమః 
(పశస్తిం. 
అల్ప్పయతః ; ఆల్పం కరోతీతి=- అల్పయన్‌, తస్య - ఆల్పయశః. 
భావము : 


రా [8 నల్దనియాకాశ మనెడి తేర్చనిఐలవమునకు సం బస్టిచిన యక్షరములో 
యనునట్టున్న నక్షతములచే, చీకటిని గూర్చిన పళ స్తిరూపవగు కావ్యమును 
(వానెను. ఆ లిపిని దుడివివై చి, దానిని తగ్గించుచున్న చన్నుని యెజ్జని కిరణ 
మందును హన మందును తెల్ల వన మేర్ప్చడినది, చం| దునికీ కిరణములు వెరగగనే 
నక్షత ములు తగ్గిపోవుచుండును, కాన బలప ముతో వాయబడిన యక్షరములను 
దుడుపుచున్న హస్తము, ఎరనిద్దైనను బలపపురంగువలన చెళ్చబడును. చీకటి 
యందు నక్షత ములు వెక్కులై _పకాశవ న్త ములుగా గానబడును. చన్లుడు 
ఉదయించినచో నవి యల్పములై కారితిరహితము లగును, చన్దు)డు తెల్పఐడునని 


శో. సితోయదా౬ఒతి 0వ తదాన్యదేశే 
య ర | 
చకాసి రజ్యచ్చవి రుఖిహానః । 
వ కక దె , 
త దిత్హ 'మేతస్య నిధేః కలానాం 
కో వేద వా రాగవిరాగతత్వుమ్‌.॥ 8 
ప. వి. నితః _ యదా - అత్ర ల ఏవ _ తదా - అన్యదేశే - చకాస్తి - రజ్య 
చ్చవిః న ఉట్టిహోనః _ తత్‌ _ ఇత్థం జ ఏతస్య _ నిధేః _ కలానాం - 
కశ వెదకు ఠరాగవిరాగతత ఇమ. 
అర్ధము: (ఏషః == ఈచన్హుడు) అత్ర == ఈదేళమందు, నితః=- తెల్లనికాంతిగ ల 
| వాడై , యదా== ఎప్పుడు, చకాస్తి = (పకాశించునో, తదై వ-- ఆప్పుడే, 
ఆన్యదేశే == మజియొక దేశమందు, రజ్యచ్చ్భవిః, రజ్యత్‌ = రక్తమైన, 


శ్రీహర్ష నైషధము 


భవికి - కాని, గల్లినవాడై, ఉబ్దిహానః == ఉదయించుచు, (చకా స్తి=ా శోభిం 
చుచున్నాడు) ఇదే యిచ్చట నుదయించుచు, నెజ్జన్తై నవాడు మణియొక 


చోట తెల్పనై తుండుననియ సామర్ధ్య మువలన, లభించుచున్నది. ఈదేశ 
ముందున్న వారిని గూర్చి యిప్పుడే తెల్ల నివాడై. కనబడును. మణీయొక' 


ద్వీస మందున్న వాని కిప్పుడే పపంచ గానబడును, తక్‌ = అందు 
వలన, ఏతస్య = ఈ, కలానిధేః -- కలలకునిధియగు చం[ దునియొక్క_, 
రాగ విరాగతత్వ్వం, రాగ __ ఎజ్జదనముయొక ,-యు, విరాగ-- తెల్ల 
దనముయొక్కయు, తత్త్వం వాన, విక స్థితిని, ఇళ్టం== ఇవ్విధముగా, 
కోనా వేద= ఎవ్వడు తెలుసుకొనును, అనగా నెవ్యడును తెలునుకొ నజాలడని 
యర్థము. ఉదయా న మయముల సత్యములగుటవలన దూరమంచున్న 
వనికి నెచ్చట నెవ్వుడు తొలుత నతని | నర్శనమగునో, యపహుడే యచ్చట 
నుదయమనియు, కావున నచ్చట రక్తత్వ। పతీతియ, మజియొకనికి ననగా 
సంతక ౦ టెను దూరమందున్నవానికి ధవళత్య|పతీతియ గల్లుచున్నది. 


సమాసములు : 


ఆన్యదేశే ; అన్యళ్చాసా దేశశ్చ = అన్యదేశః, తస్మిన్‌ = అన్యటే శే. 
రజ్యచ్చవిః : రజ్యస్తీ ఛవిః యస్య సః = ర జ్యచ్చవిః. 

రాగవిరాగతత ౪౦ : రాగశ్చ విరాగళ్చ=రాగవిరాగౌ, రాగవిరాగ 
యోః తత్త్యం-రాగవిరాగతత్త వమ. 


భావము : 


ఈ చను; డే సమయమునందు. తెల్లనికా న్లిగలవాడై, యుండునో, ఆ 


సమయమునందే ముఠతియొక కుం. ర క్రవర్ణముగల్లి రహదయ 
చుండును. ఇర్లే యూ దేశమునందు ర క్రవర్ణముకల్లి వసమయమునందుదయించు 


చుండునో అప్పడే మజియొక దేశమందు తెల్లినివర్హము గలిగియుండును 
కావున కలానిధియగు చన్దుంనికి నంబంధించిన రాగవిరాగ ముల యందలి 


యథార్థము నెవ్వడు తెలుసుకొ నగళల్లి యున్నాడు? ఎవడును తెలునుకొన. 
లేడని యర్థము: ఉదోయా న్హమయము లసత్యములు గాన నెప్పుడీ దేశమునందు 


తెర్లిగనుండునో, _ అప్పుడు మణీయొకదేశమునం దుదయించుటచే నెజగా 
% 


ధ్వసం 519 


నుండును, ఆటే యెప్పుడీదేశమునం డుదయించుటచే నెజ్జబడి యుండునో 


యప్పుడే మజియొక దేశము నందు వెల్టబడి యుండ.ను. ఆటే చతుష్పష్షికలా 
కోవిదుని యొక్క యనురారా౭ననురాగ ముల యందలి రహస్యము ననగా నత 
డెచ్చట నమర క్షుడు? ఎచ్చట సననురక్తుడను రవాస్తము నెవ్వడె ట్టుతెలుసుకొనును! 
' ఎవడును తెలుసుకొన జాలడని యర్థము, 
శో కాళ్మీర జై. రశ్మిభి రౌపసం'ై క 
ర్మృష్టం ధృతధ్వా_న్తకురజ్ఞనాభి 1 
చన్దాఫంశునా చన్దనచారుణా౭జ్లం 


(కమాత్‌ సమాలమ్ఫి దిగజ్ఞనాలిః ॥ రక్ష 


పప కాక్మీరజై ః - రక్మిథిః - జొవసంధైసః - మృష్టం - ధృతధ్వాన్తకుర 
జనాఖి - చన్హ్తా)ంశునా.చన్గనచారుణా _అజ్జం. క్‌ [క మాత్‌ స సమాలమ్మి- 
లి (a) (a) ౧ 
దిగ జ్ఞనాభిః. 

అర్ధము: దిగ జ్ఞనౌభిః, దిక్‌ =- దిక్కులనెడి, అబ్లనాభిః == స్రీలచే, | జు పసన్థ్యే॥ = 
సంధ్యాకాలము సమీపమునం దుద్భవి=చినట్టి ఎజ్జిని, ర క్మి భి == కిరణము 
లనెడి, కాశ్మీర జై! = కుంకుమ పుష్పములచే, మృష్టం=-తొలుత నలుగు 
బెట్టబడినదియును, (తర్వాత) ధృతధ్వాన్తకుర బ్ఞనాభి, ధృత = భరిఇప 
బడిన, ధాన = చీకటి యనియెడి, కురబ్గనాభి = క న్తూరిగ లదియు 

నగు, అబ్గం శరీరమును, చన్దాాంశునా = చన్ద్రుకిరణ మనెడి, చనన 

చారుణా, చనన = చన్సనములమధ్య, చారుణా = | శేష్టమైన చన్దన 
ముతో, సమాలమ్మి =చక్కంగా బట్టింపబడినది. 

సమాసములు ; 
కాశ్టీరజై ౩ : కాశ్మీరేష జాయ న్లఇతి = కాళ్మీరజాని, తైః = 
కాళ్మీరజైః. 
బౌపసం థె స్టిక్‌: నన్థ్యాయాః సమీపే ఉవసనస్థ్యం, ఉపనన్థ్యం భవ స్తితి = 


జొపసన్ట్యాని; తైః = బొ పసస్ట్యెః | 


33) 


B14 శ్రీహర్ష నెషథము 
్రశభాన్లక్నరబ్లనాఖి ; ధ్యా.న్లమేవ కురజనాథి 8 = ధ్వాన్త న్రకురజ 
-.. నాధిక, ధృతః ధ్వా_న్హకురజ్ఞనాభిః యేన తత్‌ = ధృతధ్యో న నకురజనాథి. 
 ” = -చన్టాాంకునా : చన్దిస్మ అంశుః = చన్దాాంళుః, తేన: చన్దాంజనా. 
స ౧ క ౧ 0 
చననచారుణా : చన్దనేషు చారుః = చన్తనచారుః, తేన == చన్దనచారుణా. 
దిగబ్బనాఖిః : దిశ వవ అబ్గనాః = దిగ జ్ఞనాః, తాఖిః == దిగ జ్ఞనాభిః . 


భావము ; 


దిక్కుూలనెడి స్రీలు సంధ్యాకాల సమివమునం దుద్భోవించిన యెొజ్టని కిరణ 
ములనెడి కుంకు మపూలతో నలుగువెట్టబడినదియును. తర్వాత నేర్పడిన చీకటి 
యనియెడు కస్తూ3ని వహించినవియు న తమ దేహములను త అహులనైకే 
మెళ్టై న చందనముతో చక్కగా బట్టించుకొనినవి. 


శ్లో, విధి స్తుషార ర్రుదినాని కర్తం 
క్ర రం వినిర్మాతి తద _న్లభి తె॥ | 
శ్యాత్స్నీర్న చే త్ర తృతిమా ఇమా వా 


కథం కథం తాని చ వామనాని ॥ ఫ్‌ 
ప, వి. విది? _ తుషారర్తువనాని -కర్తంక రం - వినిర్మాతి _ తద _న్లభిత్తెః - 
జ్యొక్స్నీళ Se చేత్‌ _ త! తర్పటవా, జా . ఇమౌాః_వా _ Se woe 


తాని_చ వ అనాస 


ఆర్థము: విధిః _ (బహ్మా. తుషారర్తుదినాని, తుషారర్తు ==? ?రబుతువు యొక్క, 
దినాని == దినములను, క రం క్‌ ర్రం=కోనికోని, తద _న్తభితై?, తత్‌ = 

ఆ దినముల యొక్క, ఆ న్‌ా చ మధ్యనున్న, భిత్తెః -- ముక్కలతో, 
అనగా, సారవ _న్తములగు బషముంకో, జ్యౌత్స్నిః దా మై వెన్నెలతో గూడిన, 

' రాత్రులను, వినిర్మాతి= నిర్మె చు చున్నాడు. న చేత్‌ నా. ఇట్టుకానిచో , 

: ఇమాః కక ఈ రాత్రులు, అనగా వెన్నెలతో గూడిన రా మరులు, తత్తు 

" తిమాక, తత్‌ ఆ డినములతో, దేతిమాః == = సమాసములుగా నుండుట, 
అనగా చల్చదనముచేతను (పకాశముచేతను సమానములుగా' నుండుట. 
కధం= ఎట్టు, తాని _. ఆ, దినాని= పగళ్ళును, వామనాని = కుజుచని 


ద్యావింశ సర్గ 515 
౧ { మ్‌ 


విగా ఆనగా కొలది పరిమితి గలిగినవిగా నుండుట, కథం జౌ == ఎట్టు 
సరిపడును ? కాన పగళ్ళు తక్కువ పరిమితిని రాతులు ఆధిక పరిమితిని 
గ లిగియుండుటబే శిశిర రుడి నముల కం టెను వెన్నెలర్మాతులు మిక్కిలి 
[పకాశము గలిగియుండుట వలనను |[అహ్మ రిశిరణుతుదిన ములను 
కోనియే వాని సారములగు ముక్కలతో, వెన్నెల రాతులను నిర్మించెనని 
యర్థము. చం|దుని వెన్నెలచే రాతి చల్లగను తెల్లగనున్నది యని 
యర్థము. లః 

సమాసములు : 
తుషారర్తుదినాని : తుషారస్య బుతుః == ' తుషోరర్తుః, తుపారర్తోః 
దినానిడా తుషార ర్పుదినాని, తాని = తుషార ర్తుదినాని. 
కర్తంక రం: కర్వా కర్హా=-క ర్రంక రం, 
తద న్తఖిత్తెః : తేషా మన్తః==తద న్హః. తద న్లే భిత్తాని=- తద న్తధిత్తాని, 
తై ః=-తద_నభితెః. 
జ్యౌత్స్నీః : జ్యోత్నయా అన్వితాః == జ్యోత్న్నాః, తాళ = 
జ్యాత్స్న్నీః. న 
త్మత్పతిమాః : తః (పతిమాః=తత్పతిమాః. 


భావము ; 


చలికాలమునందు ముఖ్యముగా రికిరబితువునందు రా[తులు చల్రగాను 
పొడవుగాను, పగళ్ళు కుజుచగాను నుండును. దానిని. కవి చమత్కరించు 
చున్నాడు. | బహ్మ $?రబుతువునందలి పగళ్ళను కోని కోని ముక్కలు గావించి 
వానిలో సారవన్తములగు ముక్కలచే వెన్నెల రాతులను నిర్మించు చున్నాడు. 
అట్లు పగళ్ళను ముక్కలు గొవించుట వలన నాబుతువునందలి పగళ్ళపరిమితి 
తగ్గి యవి కుటుచనై నవి. ఆ ముక్కలను రాతులకు గలుపుట వలన, 
నావెన్నెల ర్నాతులు పొడవైనవి. మణియు నవి యా ముక్కల యందలి చల్ల: 
దినమును వహించి మిక్కి-లి చల్చిఐడినవి. ఆ పగటి భాగముల యందలి తునుకల 
యందు వెలుగును బెలువును నధికముగా నులడుటవఅన వానితో నిర్మితములైన 
రాాతులయందు తెల్లతనము కూడా నతిశయించి [ప్రకాశ మెక్కువ యెనది. 


516 


(్రీవార్ష నైషధము 


'ఆట్టుకానిచో 335బుతువు నందలి పగళ్ళు కుణుచగా ననగా తక్కువకాలపరిమిత . 
గ ల్లినవిగాను ,- వెన్నెలరా,తులు నిడివిగా ననగా నెక్కు_వ కాలవరిమికిని గలిగిన 
విగను. య చలిగ లిగి చవిగను నె నెక్కువ ధా: “ల్య మును గ లిగినవిగ నుండుట 


శో, 
గ 


ఇత్యు క్రేేషే స వధూం బభాషే 
సూక్తి శుతాస క్రినిబద్ధమౌనాం | 
ముఖాభ్యసూయానుళయాదివేన్దొ 
స్థన కేయం తవ (పేయసి! మూకము(దా॥ .... 56 


ప. వి. ఇతి - ఉక్తిశేషే _ సః _ వధూ; _ బభాషే _ నూ. క్తి కతాస క్తినిబగ్ధ 


మౌనాం _ ముథాభ్యగూయానుశయాక్‌ _ ఇవ - ఇన్హౌ - కా-ఇయం. 


తవ _ [వేయని _ మూకముదా. 


ఆర్థము: సః == ఆ నలుడు, ఇతి == ఇట్లు, ఉక్తశేచే = చన్ద్రివర్ణన శేషి ంచి 


యుండగా, నూ క్తి _నతాస క్రినిబద్ధమౌనాం, సూక్తి = (ప్రసాద ముమున్నగు 
గుణములతో గూడిన మాటలను, సత విను విషయమున. ఆస క్తి == 
ఆదరముచే, నిబద్ధ = స్వీక రింపబడిన, మౌనాం = మౌనముగల్లిన, 
వధూం == దమయ ని నుద్దేశించి బభాషే = పలికెను, ఏమనగా, 


హే పేయని I= మిక్కిలి | పియురాలా !, ఇన్లౌ == చన్డ్ఫుని విషయ 
ముస, ముఖాభ్యసూయానుశయాదివ, ముఖ = చన్దు9నితో తనముఖమున 
' నేర్పడిన సామ్యమునకు, అభ్యసూయా = ఈసువలన గలిగిన, అనుశయా 


చివ జ మానసద్వేషమువలననో యనునట్లు, తవ == నీకు, ఇయు== ఈ, 


. “మూక ముదా -- మూగవానికివలె వాగ్య న్ధనము, కా = ల ఏమి? నీముఖ 


ముతో సామ్యమునకై కలహించునట్టి యా 'చన్హ్రనివై గినుక వపొంచితివో 
యనునట్లు ఆ చన్దు9ని సీవు వర్షించు టలేదు. నేనుచేయు వర్ణనను నైత 


"= మంగీకరించుట లేదు. ఇది. ఎందులకు ?' నలుని ఒర్జనలను వినుటవలన 


దరముచే 3 నేర్వడిన మౌనము, చన్జ్రనివై గార ముతో  . 


' “భావింపబడినది? 


ద్యావీంశ సర్గీ 617 
సమాసములు ;' 7 a 
ఉక్తిశేషేః ఉక్రేః శేషః=ఉ క్తిశేషః, తన్మిన్‌=-ఉ క్రీ శేషే, 

నూకి శ్రీశుతాన క్తి కి నిబద్దమౌనాం : సూక్తినాం [శతం సూ _క్రిశుతం, 

సూక్తి జతే ఆసక్తి జ = నూక్తి క్రి (కు తాసక్తిః, నూకి కి శువూసక్తా § నిబద్ధం 

మౌనం యయా సా == నూకి శుతాస క్రి క్రి నిబద్ధమౌనా, తాం నూకి క కతా 
నకి నిబద్ధమౌనాం, 
ముభాభ్యసూయనుక యాక్‌: ముఖస్య ఆభ్యనూయా డూ వం 
ముఖాభ్యనూయాయా? ఆనుక యః = ముఖా Cs తస్మాత్‌ 
== ముథాభ్యసూయానుళ యాత్‌. 

మూకము[దా ; మూకస్య ము, దా== మూకమ్యుదా 

భాపము : 

ఆ నలుడు తాను గావించెడి చ న్లవర్ణన మిగిలియుండగా, తన మధుర వర్ణ 
నలు విను.యందలి యాసక్తిచే మౌనము వహించిన దవయని న్ని నిగూర్చి, - “ట్ల 
(ప్రేయసీ! చస్టుంనివిషయమున సీవు వర్షించులగాసి. నావర్ణనను ఆమోదీంచుట 
గాని లేక కేవలము మూగదానివలె మౌనమునేల వహించితివి? సీముఖముతో నతని 
సామ్యమువె నసూయచే లోన సంతాపపడుదు నిట్లు మౌనము వహించితివా*యని 
(పళ్నించెను, 
ల్లో. .శృక్షారభృక్షారసుధాక శేణ 

వర్ణ (ప్రజా౭నూషయ కర్ణ కూటె। 

శ్వచ్చారువాజీరస వేణి తీర ee ఈ 

తృకానుకారః కిల కోషకారః॥ . స్ట్‌ 
ప. వ. ళృజారభృజ్లారనుధాక రేణ _ వర్ష్మసజా _ అనూపయ - కర్షకూపొ - 
త్యచ్చారువాణీరసవెణితీరతృణానుకారః _ కిల . కోషకారః. 
అర్ధము : హ్మేవియే = ఓీవియరాలా ! (త్యం = నీవు) స 
సుధాక రేణ, శృజారి == ళ్ళ జ్షారరసమునకు స సంబంధిధిచిని, భృట్లౌార = మ 
వసిడీచెప్పునెడి, నుధాక రేణ=- చందునిచే, వర్ష్మసజా చా! వర్ణమాలతో, 
' = కర్ణకూపౌ”. = -నాకర్ణరం[భ్రములను,. ఆనూపయ"' = జలముతో 


518 థ్రీవార్షి' నైషథము 
నింవుము, వర్ణమాల తడిగ లిగియుండుటవలన క ర్ణరన్ధ్ర ములను జలముతో 
నింపగల ష్‌ యుచితము. మరియు -- శజారభృ జ్ఞారసుధాక రణ, 
శృ్లార == = శృ జ్ఞారరసమునకు సంబంధించిన. భృ జ్ఞార = కనకకలశ 
మనెడి నీముఖమునంచలి, సుధా = అమృతమునకు, ఆకరేణ = 
గనియన, వర్ణ నజా == తడినిన వర్ణమాలచే, కర్ణకూపా = = నొకర్ణ 
రన్ధ్రములను, అనూపషయ జలవూర్తములు గావింవుము. ఖలు ఆక్‌. 
యనగా?. కోవకారః = చెజకుల శాక నొక రక మైన చెజకు, త్యచ్చారు 
వాణీరసవేజితీరతృణానుకారః, త్వత్‌ == నీయొక్క, చారు = మధుర 


మైన, వాణీ = వకో క్యాదిరూపమైన వాక్కునకు సంబంధించిన, 
రస = శ శ్రారాదిర శములయొక్క్ల, వేణీ __ [పవాహముయొక్క, 
తీర పజ గట్టునందలి, తృణ == గడ్డికి, అనుకారః == సమానము, 


అటువంటి వాణిని వినివింవుము ఆని యర్థము; 


సమాసములు : : 
శళ్రద్రారభృ జారనుధాకరేణ వ శృజ్జ్ఞారస్య భృజ్ఞారక = శృజ్లార 
భృ శ్రారః ,శ్ళ జ్ఞారభృజ్లార ఏవ నుధాకరః — శృజారభృ భారనుధాక రః, 
తేన == శృజ్ఞారభృజ్ఞారసుధాక రేణ, 
వర్గ [సజా : వర్ణానాం [సక్‌ = పర్ష్మసక్‌ , తియా -- డావర్ణ సజా, 
కర్ణకూపా : కర్తయోః రూపౌ _- = క ర్షకూపొ, తొ -- డా క ర్ణకూపొ. 
త్వచ్చారువాణీరస వేణితీరతృణానుకార? : చారు శ్చాసౌ పాణీ చ = 
చారువాణీ, రసానాం వేణిః = రసవేణిః, తవ చారువాణీ, త్యచ్చారువాణే, 
త్వచ్చారువాణ్యవ రసవేణిః ' త్వాచ్చారువాణీఠనవేజిః, త్వచ్చారువాణీ 
రసవేణేః తీరం == త్వచ్చారువాణీరస వేణితీరం, త్యచ్చారువాణీరనవేణితీరే 
తృణం = ఎ త్వచ్చారువాణీరసవేణితీరతృణం, తకచ్చారువాణీరసవేణి తీర 
తృణన్య ఆనుకొరః మై త్యచ్చారు వాణీరస వేణితీరతృ ణానుకారః, 


భావము : 


ఓ వియురాలా! నీవు శ ఎక్షగారరసమునకు సంబంధించిన బంగారుచెంబు 
గానున్న చం|ధునిచే వర్ణమాలికతో నాకర్టరన్ధ్రముంను ఉలవూర్ణము. గావింవుము. 


ద్యావింశ సర్గ వే 
ముజీయు శృజ్లార రసమున్క సంబంధించిన బంగారుచెంబువంటి సిముఖము 
నందలి యమృత మున తడిసిన వర్ణమాంచే నాక ర్షరం| ధ ములను నింపుము. ఏల 
యనగా? కోషకార మనెడి చెజకు పపటురవరనముతక జె సంబందించిన “జారరస 
అగ 

పవాహపు గట్టునంచలి, గడ్డిపోచను బోలినది. అతిమధుర మను కోన షకారమనెకె 
చెబకుకూడ నిమధురవాజీరస పవావపు తీరమందలి గడ్రినే యనుక రించుచున్న డ్‌ 
గాని యారస |వవాహమును బోలుటలేదని యర్థము. ఆద్దిమాటను పీనిపింప్తము. 
ఆనగా చన్దుని వర్షింపుమని యాశయము; 

శో అ తెవ వాణీ మధునా తవాఒప్‌ 


(శోతుం సమీహే మధునః సనాఖిక్‌ 1 
ఇతి(పియ (పేరిత యా తయాకథ. 


(పసోతు మారంభి శశి పశ స్తిః / సీకి 


జో 


. వి. అత - ఏవ _ వాణీం-ఆధునా - తవ _ అవి - శోతుం - సమీ హే 
మధునః - - సనాఖిమ్‌ - ఇతి - (వెయ్య చీరితయా _ రయా - అవ _ 
[పస్తోతుం. _ ఆరంధి. _ శశ్సిపశ స్తి సిక. 


అర్థము: ఇతి == ఇట్లు, ప్రియ పేరికయా, వెయ పా (వయుడ ౫ ఏ చలునిచే, 
('పేరితయా (వేరేవి -చబ3న, తయా = ఆదమయ. న్తిచె, అథ _- 
పిదప, శకి పశ న్తీః; నస్‌ . చన్లు9నియొక ,, (పళస్తి వృష మా మొోహో 


త్మర్థము, (పసోతుం — వర్షించుంకు, ఆరంభి కిం -- ఆరంభి= పబడినదా 
'యేమి! (హే హే భైమి! = ఓవమయ స్తీ!) ఆహం నేను, అతై౨వ2 ఈ 
చతదునివర్షి నవిషయమండే, మధునః - తేనెకు లేదా ఆమృతమునకు, 
సనాథీ - సమానమైన; తవాఒవి = సియొక్కంయు, వాణీం = 
వాక్కును, [శోతుం = వినుటకు, నమీ హే = కోరుచున్నాము 


సమాసములు : 


(పీయ(పేరితయా : (వియేణ _పేరికా = [(వియ్యపేరికో, తయో = 
. ప్రయ పేరితయా, | 
శకి పశ స్తిః : శశినః (పళ స్త్రీకి = శక్నిపశ స్తేకి. 


త్‌£0 శ్రీవార్ష నై షభము 


భావము ; 


ఈ విథముగా | వియడగు నలునిచే, |పేరేవింపబడిన దమయ ని తర్వాత 
చం|దుని మహీమను వర్ణింప నారంఖించినది. అవుడతడు 'ఓదమయ నీ! నే 
చం; చవర్ణ నవిషయ మందు అమృత మునకు సమానమగు సివాణని వినగోరు 
. చున్నాను ఆని అనెను. 
ల్లో, పూర్వం విధు ర్వర్ధ యితుం పయోధేః 

శబ్కైయ మేజాజ్బ.మణిం కియ న్లీ। 
పయాంసి దోర్ధి _పియవిపయోగ 
సళోక కోకీనయనే కియ న్రి ॥ - రఫి 


ప, వి, వూరం - విదుః '_ వర్థయితుం - పయోరెేః - శద్రే వ అట్‌ జ 
ఏణాజ్కమణిం _ కీయ ని - పయాంసీ _ దోగ్జి అ (వియవ్శిపయోగస 
శోకకోకీనయనే _ కియ చ్తి, 


అర్థము: హే (వ్రియ !=ఓ వియడా !, అయం == ఈ, విధుః = చన్ద్రుడు, 

పయోధేః _ సము (దము యొక్క, పూరం = (పవాహమును, వర్ణ 

మతపు. వఏణాజ్కమణిం = చన్ద్రకా న్లమణిని, కియ ని = 

ఎంత ?, పయాంనీ--= ఉనక మును, దొద్ధి== వీదుకును, తథా = అర్రే, 

[వెయవిప్రయోగసశోక కోకీనయనే, వియ = | వియతగువురుషచ్మక 

_ వాకము యొక్క, విపయోగ = వియోగముచే, సళోక ==దుఃఖముతో 

"గూడిన, కోకీ = చక వాకియొక్క, నయనే _ కన్నులను, కీయ స్తీ = 

'.ఎంత, పయాంని -- జలములను, దోగ్గి == విదుకును, ఇతి == అని, 

అహం =--- నేను, శజ్కే == త లంతును. (ఇతి= అని, వీయం =వఏీయుని, 
అవదోత్‌ = పలికెను). 


 సమానములు :. 


ఏణావ్యమణీం : ఏణః ఆజ్బ్యః యస్య నః డా ఏణాజ్క-ః, వణాజ్క-. 
శ్చాసౌ మణిశ్చ, = ఏణాజ్కమణిః, రం = ఏణాజ్బ_మణిం. 


ద్యావింశ సర ఫ్‌ల్లి] 


(పియవి(పయోగసళోకకోకినయనే ; (పియస్య విపయోగః పం 
(వయ వ్మిసయోగః, శోకేన వర్తిత ఇతి =సశోకా, | వీయ వివయోగేణ 
నళోకా -- (వియవి వయోగనకోకా, [వియవి_పయోగనశోకా చసా 
కోకీ చ == | వీయవిపయోగసళోక కోకీ, [వియవ్మిపయోగసశోక కోక్యాః 
నయనే == (వియన్మ పయోగసశోక కోకీనయనే, తే == _పియవ్మిపయోగ 
సశోక కోకీనయనే, 


భావము య్‌ 


ఓ|వియుడా 1 ఈ చందుడు సమ్ముద పవాహమును బెంచుటకు, చన్ద్ర 
కాన్తమజి నుండి ఎంత ఊదకమును విదుకును? అల్లే [పియుని విరవాముచే 
దురవిల్లు చ్మకవాకి యొక్క కన్నులనుండి ఎంత కన్నీక్నను దిదుకును? అని 
ఫైట... ఇట్లు gee గూగ్చు యామె పలికినది. 


ళో పసన రా(త్రికలిన్షకన్యా 
పూరానుకారేఒపన్ఫ తేఒన్ధకారే | 
పరిస్ఫురన్నిర్మలది ప్రి పి దీపం 
వ్యక్తా కాయ తే నై కతమ _న్లరీపమ్‌ 1 60 


. వి. జ్యోతాన్నామయం - లా (శ్ర లిన్దక న్యావూరానుకారే- ఆపనృతే న్‌ ఆన్థకా రె- 
పరిస్పృరన్నిర్మలదీవ్లిదీపం | వక్థికాయతే _ సెకతం _ అ న్తరీపం. 


అర్ధము: హే|వియే ! వై ఓ వీయురాలా |! రాత్రికలిన్టక న్యా వూరానుకారే 
రాతి = ఠల్మాతియనెడి, క లిన్దక న్యా = యమునానదియొక్క, వూర= 
ఆగ న్తుక మగు నతినీల పవాహమునకు, అనుకారే=- సమానమైన యనగా 
నావిధముగా నల్లనై న, అన్ధకా రే డాచీక టి, అపసృతే సతి=-తొ లగిపోగా, 
పరిస్ఫురన్నిర్మలదీ పి దీపం, పరిస్ఫురత్‌ = పకాశించుచున్న , నిర్మల = 
నిర్మలమైన, దీప్తి =. ప్రకాశముగల చం[దుడనెడి, దీపం -- దీపము 
గలిగిన, జ్యోత్సామయం = వెన్నెలరూపము గలిగిన, నెకతం = 


తెల్లని యిసుకను గలిగిన. రా|త్రియనెడి యమునయొక్క_ జలమధ్య 
మందున్న, అ న్తరీప ౦ డా డ్వీపముగా, వ్య కాయతే = స్ప ష్టమగుచున న్నది. 


రవి శ్రీహర్ష నైషధము 


(పవావామున్నవుడు కనపడకపోయినను నిపుడు కనపడుచున్నదని, 


(శజ్కే. == భావింతును.) చందుని వెన్నెలచే సకలము తెలువుగా 
జేయబడినదని యర్థము. 
సమాసములు : 


జ్య|ోత్స్నామయం ఇ జ్యోత్న్నాయాః వికారః = జ్యోత్స్నామయః. 

రాత్రికలిన్లకన్యాపూరానుకాశే : కలిన్దానాం కన్యా == క లిన్దక న్యా, 
ఠా[తరేవ కలిన్హ్నకన్యా = ఠా|త్రిక లిన్హక న్యా, రా|&క లినక న్యాయాః 
పూరః = రా తిక లిన్టకన్యాపూ:ః, రా|త్రక లిన్దకన్యా వూరస్య ఆఅనుకారః = 
రా తక లిన్దక న్యా వూరానుకొరః, తస్మిన్‌ a రా| తిక లిస్టక న్యాాపూరానుకారే. 
పరిస్పురన్నిర్మలది ప్తిదీపం : నిర్మలా చ సా దీవ్తిగ్చడా నిర్మలదీ ప్తేః, 


పర్పినుర స్తీ నిర్మలదీ ప్తిః యస్య సః — పరిస్పురన్నిర్మలదీ ప్తిః, 
పరిస్పురన్ని ర్మలదీ ప్రి రేవ దీపః యస్మిన్‌ తత్‌ =- పరిస్ఫురన్నిర్మలదీ ప్రి 
దీపం. 


సెకతం : సిక తాః అస్మిన్‌ స స్తితి = నైకతం, 
వ్యకాయతే క వ్య_క్త మివ భవతి. = వ్య క్రాయతే. 
భావము ; 

ఓ (వియరాలా! ర్మాతియనెడి యమునయొక్క మిక్కిలి నల్లని 
| పవాహముతో సమానమగు నన్ధకారము తొలగిపోగా నిర్మలకాంతిగల చస్హు)డే 
దీపముగాగల్లిన. వెన్నెలయొక ,రూపముగ లిగిన యిగుకతో గూడిన ద్వీపము 
| పకట మగుచున్నది. అనగా బయటపడుచున్నది. చీకటి తాలగిపోగనే, 
యేర్పడిన. వెన్నెల నల్లని పవావాము పోగనే బయటపడెడి ద్వీపమువలె గాన 
వచ్చుచున్నదని యాశయము. 
రో, హాసతికషె వాఖిల కె రవాణాం 
గా ర qa 

విశ్వం విశజ్కఒజని దుగ్ధముగ్ధిం । 
యతో దివా బద్ధముఖేషు తేషు 
సితేఒపి చన్లే) న తథా చకాగస్తి ॥ 61 
హు యి అబాట్‌ 


ద్వావింశ సరి ర్‌లీక 


ప. వి: వోసత్విషా _ ఏవ - అభఖిలకై రవాణాం - విశ్వం - ఏిశజ్కె-అజని - 
దుగ్ధ ముగ్భం _ యతః _ దివా - బద్ధముఖేషు _ తేషు _ స్థితే _ అవి - 
చన్దే - న _ తథా - చకాస్తి. 

(©) నాక 

అర్హ ము; అభిలకై రవాణాం — నమ స్తములగు కలువలయుక i వోసత్వి మవ, 
హాస వికానమునకు సంబంధించిన, త్వియెవ=కా న్లిచేతనే, విశ్వం: 
సమన పపంచము, దుగ్ధ ముగ, దుగ్ధ = — పాలవలు, ముగ్గ ం= తెల్లగ ను, 
చల్లగను, అజని=- ఏర్పడినది. కాని చందుని చెతనే తెలగను చల్తగను 

౧ య రా 

నే నదని నేను న విశ జే. - భావింపను. యతః = ఏలయనగా? 

దివా - పగి టియందు, తేషు ఆ కలువలు, బద్ధ ము ఖేషు సత్సు == ముడుచు 

కొనివోయివికాసములేక యుండగా, చన్ద్ర — చన్దు9డు, గ్టితే౬వి = 
en mw నాలా రా వ 

ఉన్నను, విశ్వం — సమస్త పపజ్వాము. తథా రాత్రయం బెల్ట్‌" 

యట్లు, న చకా స్తి=-|పకాశించుబలేదు., కావున నీపపంచము కలువల 

వికాసకాంతి చేతనే చల్లనై తెల్లనై యున్నది. కాని చందుని కాంతివలన 

౧(౧D—ా ౧ : 
గాదని యర్థము. 
సమాసములు : 


హాసత్విషా: హానస్య త్విట్‌ == వోసత్విట్‌ , తయా = హాసత్విషా. 

అఖిలశ్రైరవాణాం : ఆఖిలాని చ తాసి కైరవాణి చా =౪ఆలఖిలకై రవాణి, 

తేషాం==అభిలకై రవాణాం, 

దుగ్గముగ్ధం : దుగ్ధ మివ ముగ్గం వ దుగ్ధ ముగ్ధ ౨. 

బద్ధముఖేషు : బద్దాని ముఖాని యేషాం తాని == బద్ధముఖాని, తేష=ా 

బడ్ధముఖేషు. 
భావము .; 

నమ న్తములగు కలువవూల వికాసూంతిచేతనే సక ల పపజ్బాము పాలవల 
తెల్లగను జల్టిగనున్నది. కాని చ న్టునిచేత నే యావిభముగ నుండదని వేను 
తలంతును. ఏలయనగా పగటియందు కలువలు ముడుచుకొని వికాసరహితములై 
యుండగా చం దుడున్ననూ సమ స్తపపంచము ర్మాతియందువలె జల్లగను 
వెల్లగ ను నుండుటలేదు. కొన నీ పవంచము కలువల వికాసకాంతిచేతనే చ ల్లదనమును 


ర్‌లితీ ..... థ్రీహర్ష నైషథము 


వెర్హదనమును బౌందియున్నది. కాని చందు౦నిచేత బొందియుండకేదు. అనగా 
కలువలవలెను పాలవలెను జల్హనిదిగను బెల్లనిదిగను వెన్నెల యున్నదని భావము. 


శో మృత్వ్యుజఃయ నె కష వసజటాయాం 
C9. జి య జ. 
న కీయతే తదృయదూరమృత్యుః । 
నా వర్ధతే చ స్వసుధా_ప్రజీవ 
(సగ్ముణ్ణరాహూడ్భవ భీ రతీవ ॥ Ey: 


పునః మృతుజ్ఞుయస్య “ఏష = వసన్‌ _ జటాయాం - -న _ శీయతే _ 
త దృయదూరఠ మృత్యుః _ న-_ వర్ధతే క చ-స్తునుధా ప్తజీవ సగ్ముణ్లరా హూ 
ద్భవలీః - ఈత _ ఇవ, 


అర్థము: మృత్యుష్ణాయస్య మై మృత్యువును జయించిన. శివునియొక్క_ 
జటాయాం = జటయం-దు, వసన్నే:: _ వసించుచు నేయున్న , ఏషః =! 
ఈ చం; దుడు, న క్షీయతే = క్షీణించుటలేదు. అనగా గొలది పరిమాణము 
గలవాడుగ నగుటలేదు. ఒక్క కలతోడనే యచ్చట నెల్పపుడు వనించుచు 
నాక్‌లకం టెను దగుటలేదు. మజియు, న త్ష్మీయతే = మరణింటలేదు. 
తత్‌ == అందువలన ననగా మృత్యుజ్ఞయనకు దగ్గరగా నుండుటవలన, 
భయదూర మృత్యుః, భయ = భయముచే, దూర = దూరమైన, 
మృత్యుః మ మరణాధిదేవత గలవాడుగా నాయును, (కాని యచ్చట 
నున్నను) ఆతీవ= మిక్కిలి, ససుధా జీవ సగ్ముజ్ఞ రాహూద్భవభీః ; 
స్మ=- తన యందలి, యనగా జం దునందలి, సుధా అమృతముచె, 
ఆప్త-- పొందబడిన, బీవ= చైతన్యము గల్గిన, (సగ్ముజ్గ= శివుని శిరము 
నందున్న కపాలమాల యందలి కపాలములనెడి, రాహు __ రాహువు 
వలన, ఉద్భవ=క లిగిన, భీః == భయముగలవాడై. వర్ణతే చ స = 
పర్ధిల్లుటయు. లేదు, శివుని శిర మందలి సజీవములగు కపాలములను జూచి 
రాహువులనెడి బుద్ధితో -జం్యదుడు భయపడి దిగులు జెంది వర్టిల్తుటలెదని 


ద్యావింళ సర్గ కలల 
“సమాసములు : 
మృత్ఫ్యుజ్ఞాయస్య : మృత్యుం జయతీతి == మృత్యుష్టయః, రస్య==మ 
త్యుళ్జయస్య. 
తద్భయదూర మృత్యుః : వ. భయం =--తద్భృయం, తద్భయేన 
దూరః మృతుఃః యస్య సః = = తద్భవదూర మృత్యుః. 
స్వ్యసుధాప్త ss హూద్భవభీః 2 స్వస్మిగ్‌ సుధా-= స్వనుధా, 
స్వనుధయా ఆప్తః, బ్రీనః యేషాం తాని=-=స్వసు ధాప్త జీవాని, (సజి 
ముణ్రాని=|సగ్ము జ్ఞాని, సానుధాప్ప జీవాని చ తాని (సగ్ముఖ్ఞాని చ= 
స్వసుధాప్త జీన (సగ్ముజ్జాని, స్వసుధాప్త జీవ సన స్మ ఖా న్యేవ రాహవః =స్యసు 
ధాప ప జీవసగ్ముణ్ఞ ణరాహవః, స్వసుధాప్త జీవసః స్మణ్ణరా హుభ్యః ఉద్భవా 
భీ యస్య స౭=స్వసుధావ్త జీవ స" స్మజ్ణరా హూద్భ వభీః. 


భావము : 

మ తుక్రివును జయించిన శివుని జటయందు వని. చుచున్న చం[దుడు పదు 
నాటివ కలగనే యుండి శ్షీణించుటలేదు. అనగా నాశివుని జటయందు నిరంతరము 
నొాక్కకలగనే యాచం దుడుండియు దానికంటె శీణింవలేడు, (మజియు నతడు 
'మరణించుటలేదు) ఏలయనగా నామృత్యుష్జుయుని సమీపస్థితివలన భయముచే 
మృత్యుదేవత . దూర మగుటవలన నది యా చం|దుని త “న సమర్దముగాదు. 
కాన నాచ: దుడు మ మరణించుటలేదు. కాని యతడు వర్ధిల్దుట గూడ లేదు. ఏల 
యనగా నాచ =| దునియంచలి యమృతముచే, జై తన్యము "నొందిన సిప్తని తల 
యందలి కపాలమాలలోని క పాలములను గాంచి యవియన్నియు రాహువులనెడి 
భయముచే దిగుతొందినవాడై వెరుగక వఏకకలామాతుడై యున్నాడు. భయము 
జెందినవౌడు సౌఖ్యము: లేనందువలన మ కృశించియుండును గదా! 


శో, త్విషం చకోరాయ సుధాం సురాయ 
కలామపి స్వావయవం హరాయ । 
దదజ్జయ త్యేవ సమస సృమస్య 
కల్చ్ప(దుమ।|భాతుర థాల్ప "మేతత్‌ ॥ 8 


526 శ్రీహర్ష నైషధము 


య ఇ. తవం - చకోరాయ _ నుధాం _ సుఠరాయ _ కలాం - ఆవి _ స్వావ 
యవం - హరాయ _ డదక్‌ - జయతి _ నీవ - సమస్త మ్‌ _ అస్య - 
క ల్పదుమ భాతుః _ అధ _ ఆల్పమ్‌ = ఏతత్‌. 


అర్థము: చకోరాయ= చకోరపక్షులకై ; స్యావయవం=ా తనయంశ మగు, త్విషం 

.... కాకొన్తిని, అనగా వెన్నెలను, సురాయ:= దేవతలకై , స్వావయవం = 
తన యంశమగు, నుధాం= అమృత మును, హరాయ == శీవునికై, స్వావ 
యవం ==తనయ =” మైన, కలామవి-- పదునాణువకలను, దదళ్‌ = 
ఇచ్చుచు, ఏషః = ఈచందుడు, జయత == జయించుచున్నాడు. అథాఒవీ 
= అయినను, కల్ప దుమ[భాతుః, కల్ప! దుమ ఎ క ల్పవృక్షమునకు, 
(భాతుః == (డానితో నొక్కసముదమునందే పుట్టుటవలన, ) సోదరుడగు, 
అన్య = ఈచం[దునియొక్క-, ఏతత్‌ సమస్త ౦== వెనచెప్పిన పరోపకార 
త్వ్రమంతయు, అల్పం = స్వల్పమే, క ల్పవృక్షము వస్తువులను క ల్సించి 
యండరికి నొసలగును, కాని యితని కాశక్రి లేనందువలన నితడు న్వల్పము 
గనే యిచ్చును. కాని యిట్టి పరోపకారి మరియొకడు లేడని యర్థము. 


సమాసములు : 


స్వావయవం : స్వస్య అవయవః == స్వావయవః, తం==స్వావయవం. 
కల్పదుమ(భాతుః : కల్ప దుమస్య (థాతా==కల్ప దుమ భాతా, తస్య 
నక్షత కల్ప [దుమ్మభాతుః . 


భావము : 

ఈచందుడు తన యంశమగు వెన్నెలను చకోరపతలకును, తనయంశ 
మగు నమృతమును దేవతలకును, నవే తనయంశమగు పదునాజవక లను శివునకు 
నొసంగి యందరిని మించి వెలుగుచున్నాడు. కాని యిది యంత యధిక ముగాదు. 
ఏలయనగా నొక్క సమ్ముదమున వుట్టుటచే కల్పవృశ్షమునకు సోడరుడెన యీ 
చం|దుని కీది న్వల్పమే. కల్పవృకుము అన్ని వస్తువులను గల్పించి యందోణికి 
శొసంగగ లదు. చం|దున కట్టిసామర్థ్యము లేనందువలన నిత డీయగలిగినది. 
స్యల్పమే యాుచున్నది. అయినను నితనివంటి పరోపకారి మజియొకడు లేడు. 


ద్యావింశ సర్గ ర2? 


న్లో, అకై్కైణనాభే ర్విషకృష్ణకబ్ధః 
సుధాప్మ శుద్దేః కటభస్మపాళ్లుః | 
8 
అర్హన్నపీన్షో ర్ని జమౌలిధానా 
న్మృడఃకలా మర తి షోడనీం న ॥ “64 
వౌ 
సః ఆపై ,_ణనాభేః స్త విషక్ళషక ణః _ నుధాప శుదేః - క టభన్మ పాణ్ణు!ః _ 
అ (1 ఆవ ల a 
అర్హ కా _ అవి _ ఇన్లోః _ నిజమౌలిధాగాక్‌ - మృడః - కలాం - 
ఆరతి _ షోడశీం _ నః 
యె 
ఆర్గము: ఆజై -ణనాభేః, ఆజ్బ_= క ల్కజమైన, ఏణ_ జింకను, నాభేః= 
మధ్యభాగ మునందు వహించిన, మణియు, ఆజ్క- = క లజ్కరూపమైన, 
ఏజనాభిః == క స్తూరిగలిగిన, సుధాప్త జద్దేః. సుధా == అమృత ముచె, ఆవ 
పౌం-బడిన, శుద్దేః == శుద్ధి లేదా తెలువును గలిగిన, ఇన్లో? = చన్దు9ని, 
విషకృషక భః, వివ విషముే, కృష ==నల్లని, కణః = క ణముగలిన 
ళు © > ఠా ® ® టై. 
వారును క టభస్మ పాణుః, కటభస్య = చితాభస్మ ముతో, పాణుః- తెల 
a షా | a య 
నైన, మృడః అ నుడ, "జమౌలిధానాత్‌, నిజ = తనదైన, 
నూలి -- శిరమునందు, ధానాత్‌ — థధరించుటవలనను, (పూజించుట 
వలనను) షోడశీం కలాం == ఆచం (దుని పదునాఅవక లను సెతము, 
నార్హతి == పొంద నర్షుడు కాడు,( పూజి: పడు)తనశిరమునందు ధరించ ట 
' వలననే, యతనికి | పాప్తియు, పూజయు సంభవింవగినవే. ఎవ్వడు అధిక 
ముగా బూబింపబడునో ఆతడు శిరమున ధరింపబడును. కాన నిచందుని 
పదునాజవక లను శివుడు పొందుచు దానిని వూజించుచు, దానిని యనగా 
నాపదునాజవక లను పొందుచున్నాడని యర్థము. కాన దానిని పొందక 
_'పోవుటకాని, వూజింపకహోవుటగాని లేదని విరోధపరిహారము. 
| పెనం. జెప్పిన విధముగా విషకంఠత్వము, కటభస్మత్వమున శివుడు 
ఆజై,ణనాభిత్య సుధాత్వశుద్ధిగ ల చం దునియొక్క పదునాజఅవకలను సయిత ము 
అనగా జం|దునితోడి స్వల్పసామ్యమును సయితము హైందనర్హుడుకాడు. ఒక వేళ 
శివుడు చం[దునికంటె నధికుడై నచో నవుడు ఆతని కలను తన శిరమున థరిం 
పడు, కాని దానిని ధరించెను. కాన చం దుడే శివునికంచె నధికుడు. కభమునకు 
నథుభమునకు భేదము గొప్పదిక దా. శివునికి అపక రకు కారణము విషము, చితా 


ర్‌జ్రి5 (శ్రీహర్ష నై షథము 


భసముచం దునికి ఉత్కర్షకు కారణము క న్తూరియు, గ కాన నిట 
శివునికంటె చం దుడే యధికుడని యేర్చడినది.. 


సమాసములు : 
అజ్నెణనాఖేః : అజ్క-; ఏణః నాభౌయస్య నః _ అజై్కైణనాభిః. 
పతశాంతరమున అజ్క: ఏణనాభిః యస్య సః _ అజ్న్కె ణనాభిః. 
విష షక్ళషకంఠః ; విషేణ కృషః కంఠ; యస్యసః = విషకృష్ణకంఠ?. 
సుధాప్త శుద్దేః : నుధయా ఆపా పద్ధిః యేన సః = సుధాప్త శుద్ధిః. 
తస్మాక్‌ = నుధావ్య పద్దేః. 
కటభస్మపొండుః : క ఏస్కభస్య == క ఏభస్మ , కటభన్మనా పాండుః = 
క టభస్మ పా ౨డుః. 
నిజమౌలిధానాత్‌ , నిజా చ సా మౌలిశ్చ = నిజమౌలిః. నిజమౌలౌ 
ధానం = నిజమౌళిధానం, తస్మాత్‌ == నిజమౌళిధానాత్‌ . 
' భావము; 


. విషపానముదే నల్రకంఠము కలవాడును, చితాభస్మముతో తెల్పనివన్నె కల 
వాడును నగు శివుడు, తన శిరమునందు చందుని ధరించుఓవలన కలంక మైన 
హరిణమును మధ్య ధరించినవాడును, కళంక మైన కన్తూరిని థభరించినవాడును, 
నవే యమృతముచే నిర్మలత్వమును ( తెల్లవనమును) పొందినవాడును నగు 
చం దునియొక ,_ వదునాఅవక లకును నర్హుడుకాడు,. చందుడు క న్తూరిని శరీర 
మధ్యమున ధరించియుండగా శివుడు హాలాహలవిషముతో నల్పని కంఠము ధరించి 
యున్నాడు. అచే చం; దుశమృత ముతో శుద్దుడెయుండగా, శివుడు చితాభస్మ ముచే 
కుద్దుడె యనగా తెల్లనై నై యున్నాడు. కావుననే చం[దునియొక్క పదునాజవకలను 
తలపై ఛరి=చి (తన యున్న తమగు స్థానమునం దుంచుకొని, వూజచేయచుండుట 
డలన చందుని షోడశకలకు కూడ యోగ్యూడుకాడు.ఏలయగగా. తొలుత చెప్పిన 
హెతువులవలన. చ ౦ దుడు శుభుడై యుండగా, శివుడు ఆశుభుడె డై యున్నాడు. ఎప్పు 
డతడు చం|దుని వదునాజివ భాగమునకు. నర్హుడుకాడో అప్పుడతడు పూర్ణచందు 
నికి సననగా నుండుట కర్తు డెట్టగుననీ అము 


ద్వావింశ సర్గ | 529 
శ్లో, . పుష్బాయుధ స్యాస్థిభి ర? 
సితాసిత శ్రీ రఘటి ద్విజేన్లః 1 
స్మరారిణా మూర్ధని యద్ధృతోఒపి 
తనోతి తతొష్టిక పౌష్టికాని, 11 85 


es 
రా 


వుష్పాయధస్య - అస్థిభీః _ ఆర్దర (| = సితాసిత శీ. - అఘటి-ద్విజే 


నః షు స్మరారిణా - మూర్ధని _ యత్‌ - థృతః - అపి _ తనోతి - 
త త్రొష్షి క పౌష్టికాని. 

అర్థము: ద్విజేన్లిః = = చం[దుడు, [బహ్మణా=|బ్రహ్మచే, వుష్పాయథస్య == 
పూవిలునియొక ,, అదిర = సగ ముకాలిన, అస్థి భిః == ఎముక లచే, 


RR. 


సితాసితశ్రీ*=- కాలనందువలన తెలువువన్నెయు,' కాలినందువలన నలువు 
వన్నెయు గల్లినవాడుగా, అఘటి = నిర్మి ంపబడెను. యత్‌ = ఏలయనగా, 
స్మరారిణా = శివునిచే మూర్ధని == తలవై, ధృతో౬పి == ధరింప 
బడినను, (సమ్మానము చేయబడినను) తతొమ్షి క పౌష్టికాని, తత్‌ = 
మన్మథునికే, తౌన్షిక =-సంతోషమును కల్లించున నియను, పౌనష్టికాని== 
అభివృద్ధిని కల్లించుననియును వానిని, తనోతి చేయచున్నాడా. 

సమాసములు : 
అర్థద గః ; ఆర్భందగ్ధాని = ఆర్థగగ్గాని, Br = ఆర్థదగ్గెః. 
నితాసితై * సితొని చ తాని అసితానిచ = నితానితాని, TR 
సితాసితై 8, | 
ద్విజేన్షిః : ద్విజానా మిందః = నా ద్వి జేన్ష్రః. 
స్మరారిణా : స్మరస్య అరిః==న్మరారిః, తేన = స్మరారిణా. 
తత్తౌష్టైకపొష్టికాని .: తుష్టః [పయోజనం యేషాం తాని = తెష్షకాని, 
వుష్షిః ప్రయోజనం యేషాం తాని == తొన్టికాని, పొష్టికాని చ పొష్టికాని 
చ = తొషిక పొస్టికాని, తస్య తొష్టిక పొప్టికాని = తత్తొన్టిక ఫొష్టికాని 
తాని  త్రత్రౌష్టిక పొన్టికాని. 

3) 


రత్‌0 . (శ్రీహర్ష నై పధము 
భావము ; 
బ్రహ్మ, మన్మథునియొక్క నగముకాలిన ఎముకలచే, సగము కాలని 
ఎముకలచే చందుని నిర్మించెను. కావుననే, యతడు సగముకాలిన ఎముకలవలన 
నలుపువన్నెను, సగముకాలని ఎముకలవలన తెలుపువన్నెను కలిగియున్నాడు, 
ఏలయనగా శివుడా చర్మదుని తలవై ధరించినను, సమ్మానము గా వించినను, 
ఆశనికీ మన్మధథునికివలె హర్ష మును _ గూర్చునవియును, నభివృద్ధిని గూర్చునవి 
యును కార్యములను చేయుచున్నాడు. కామారియగు శివుడు వెవిభముగా 
మన్మథునికే హితమును గావించుబవలన నతని యస్థులచేత ని చందుడు నిర్మింప 
బడెనని యర్థము. చందునివలె కామోద్దీపకము మటియొకటి లేదని యర్హము, 
చందుడు శివున్నాశయించియున్నను నాళివునికి శ[తువైన మన్మథునకు హితము 
జేయుటవలన నాచం| దుడా మన్మథుని యెముకలచే నిర్మింపటడుట. యుక్తము, 
కో మృగన్య లోభాత్థలు సింహికాయా 
స్పూను ర్మ్భృగాజ్బ_-౦ కబలీకరోతి। 
స్వస్యా౬ఒపి దానా దము మజ్క_సుప్తం 
 నోజ్ఞన్ముదా తేన చ ముచ్యశేజయమ్‌ ॥ 66 
ప, వి, మృగస్య _ లోభాక్‌ _ ఖలు -నిరిహికాయాః _నూనుః . మృగాజ్బ_౦-_ 
కబలీకరోతి _ స్వస్య - అవి _ దానాత్‌ _ ఆముమ్‌ _ అజ్క-సు ప్తం-న_ 
ఊజ్జన్‌ = ముదా. తేన sD ముచ్యతే _ ఆయమ్‌.. 
ఆర్ధముః నీంహికాయాః=నింపాకయొక్క.. సూనుః = కుమారుడగురాహువు 
మృగాజ్క_ం = చందుని, యత్‌ = ఎందువలన, కబలీకరోతి _ 
(మింగుచున్నా డో,తత్‌ అది, అజ్కమృగస్య == అజ్క_ మృగముయొక్కు 
లోహైల్‌ఖలు వా తినగోరిక చేతనో యనునట్టున్న దికాని, అయం —-ఈ 
చం[దుడు, అజ్క_సుప్తం, -ఆజ్బ_ = ఓడియందు, నుప్తం =. నిదురించిన 
మృగ మును, నోజ్ఞన్‌ = విడువక, స్వస్యావి మా తన్ను గూడ, 
దాగాత్‌- =. రాహువున: కిచ్చుటవలన; ముదా = ఇట్టి వుణ్యమువలని, 
సంతోషముచే, ననగా, తనయందలి మృగమునే'తనుటకు రాహువురాగా, 
చందుడు తనయొడియం దుండుటచే తన్ను. శరణము నొందినట్టున్న 


| ద్వావింశ సర 581 


౧ 


మృగ మును రక్షించుటకై తన్నుగూడ రాహువున కొనంగుట వలన నా 
రాహు వాచందుని త్యాగ మునకు సంతసించి, యాసుతోషముచే, తేన _ 
ఆరాహువుచే, ముచ్యతే = ఆమృగముతోడనే విడువబడుచున్నాడు. 
నౌజ్జత్‌ అనుపాఠమున, తన యొడియందున్న మృగము నితడెందువలన 
నౌజ్ఞత్‌ = విడువలేదో అందువలన, ఆయం = ఈచం[దుడు, 


ముచ్యతే == (రాహువుచే) విడువబడుచున్నాడని యర్థము 


_ సమాసములు: 
మృగాజ్యం : మృగ అద్కేయస్త సః = మృగాజ్కః, తం = 
SS 
అబ్యసు ప్రం ; అజ్కేను ప్తః =అజ్బను పః, తం= ఆజ్క-సు ప్తం, 
భావము : 


సింహికయొక్క కుమారుడగు రాహువు మృగాంకుడగు. చం|దుని 
కబళించుట, చం|దునియందలి మృగమును తినుటకేగాని చంద్రుని తినుటకుగాదు. 
రాహువు సింహికాసుతు డై నందువలన సింహమగుచున్నాడు. సింహము మృగము 
లను భక్షింపగోరును. కాన నామృగ ములున్న స్థలమును స్యాధీనము గావించు 
కొనును, ఇచట నామృగ మున్న స్థలము చందుడు గాన నాచందునిగూడ 
స్వాధీనము గావించుకొని | మింగుచున్నది. కాని యావిధముగా చందుని మింగిన 
విదప మణల. నాతనినేల విడుచుచున్నా డనగా తనయొడియందు విశ్వసించి 
నిద్రించుచున్న మృగమును రక్షించుటకె తన్నుగూడ దానము గావించి యొసంగి 
(దాప్‌ లవనే యను ధాతువు ననుసరించి) దంతములచే ఖండనము చేసినను నామృగ 
మును విడువక త్యాగము చూపిన చం|దునివైని సంతోషముతో నాతడు మృగము 
తోడ: రాహువుచే. విడువబడెను. శరణాగతమగు మృగ మును జంపగోరిన 
సింహాది కూర మృగ.ములకు మృగ రక్షణకై తమ శరీరము లర్పించువారి 
నభినందించి యాత్యాగ మువలని పుణ్యముచే సిరిహాదు క ములను, జంపక 
వదలి వెట్టుట గలదుగదా. 


గ్‌లిల 


ఖో నుధాభుజో యత్సరిపీయ తుచ్చ 
మెతం వితన్వ ని తదర్శ మేవ । 
చి యా 
పురా నిపీయా౬స్య పితాఒపి సింధు. 
- రకారి తుచ్చః కలశోద్భవేన క ‘67 


ప. వి. సుధాభుజః - యర్‌ . పరివీయ _ తుచ్చమ్‌ _ ఏతం _ వితన్వన్ని - 
తదర్హ మ్‌ -వీవ - వురా _ నివీయ _ అస్య _ వితా _ అవి_సింధుః - 
తం ర తుచ్చః షు కలశోద్భవేన. 


ఆర్థము: సుధాభుజః = అమృతమును భుజించెడి దేవతలు, ఏనం ఒచందుని, 
పరివేయ వా పూరి దిగా పానముగావించి, తుచ్చం వూ వివ్చిగా, 
వితన్వ ని ని = = చేయచున్నారు. తత్‌ == ఆది, ఆర్హ మేవ =ూ తగినదే, 
యతః = ఏలయనగా, అస్య == ఈచందదునికి, ఏ = తం|డియెన, 
నింధురవీ == నముదుడును, కలకోద్భవేన = క లశమునందు జన్మించిన 
యగ _స్య్యమవార్షిచే, పుఠా== పూర్ణము, నిపీయ --- పానముచేయబడి, 
_తుచ్చః = పీప్సీరా?, ఆకారి -- చేయబడెను, కాన సీతని తుచ్చత్యము 
కుల క మముగా వచ్చినదే. కలశమునుండి పుట్టినవాడు, ఆంత టిగొవ్ప 
సముదమును దాటుట యాశ్చర్యక రము. 


సుధాభుజః వ సుధాం భుద్దుత ఇతి -- నుధాభుజః,. 
కలళోద్భవేన : కలా దుద్భవః యస్య సః = కలకోద్భవః, తేన 
కలశోద్భవేన, | | 

భావము : 


అమృతము నాస్వాదెంచునట్టి దేవత లీ చందుని పూర్తిగా బానము గావించి 
వీవ్పిగా జేయు: యుక్త మే,ఏల యనగా? నితని తం డియగు సము[ ద మును 
పూర్యము కలశమందు బుట్టిన యగ స్తుుడు పానముగా వించి వివి గావించెను. 
కాన సీవిధ ముగా కకం కుల క్రమాగతము. ఇట్లు ఇశనివూర్యులు సైతము 
పరోపకారపరాయణులు కాన నితడు నట్టివాడుగ నే యున్నాడు. 


దోరవింళ సర్ల : 588 


పూర్యము దేవాసురులకు యుద్ధ మేరడగా నాయుద్ధ మందు ఠాక్షసులు 
దేవతల నోడించి సము|ద మున దాగిరి. సము, 'దజలములలోనికీ దేవతలు (ప్రవే 
శింపలేక పోయిరి. ఈనిధముగా వెక్కువూటులు. జరిగినది. దేవతలు రాక్షసుల 
దుష్కృ-త్యవులకు బాధపడి యగస్య్య మహార్డికి విజ్ఞ వ్లిచేయగా యామవార్తి సము 
[దజల మంతటిని పుక్కిటిలో నింవుకొనగా నందు దాగిన రాక్షసులు బయటపడిరి. 
అప్పుడు వారిని దేవతలు యుద్ధమున జంపగల్లిరి, తర్వాత నగన నృ్య్యమవార్షి తన 
పుక్కిటిన న్న జలముతో సముద్రమును నింపి నముదమును గ 
గావించె ననెడి పురాణగాథ యిట ననుసంధేయము. 


శో చతుర్దిగన్ఫీం వరిపూరయ స్రీ 
జ్యోతె న్నివ కృత్స్నా సుర సింధుబిస్టుః | 
కీరోదపూరోదరవాసహాన 
వైరస్య మేతన్య నిరస్యతీయమ్‌. ॥ [8 


ప, వి. చతుర్దిగన్నీం - పరివూరయస్తీ - జ్యోత్స్నా - ఏవ - కృత్స్నా - 
సురనింధుబను: అ శ్షీరోదపూరోదర వాసవానవై స ఏతస్య - నిర 
స్యతి క షయం. 


అర్థము: చతుర్తిగ స్తీ సి ౦ = నాలుగుదిక్కుల చెరగులను, పరివూరయ న్తీ= —సాక 
ల్యముగా వ్యావించుచున్న, తథా== అమే. ( తెల్లదనమువలన) సురసింధు 
ఐన్ఫుకి, నురసింధు-- గంగానదికి, బన్హుః = సమానమైన, కృత్స్నా=ా 
వూర్ణమెన, ఇయం=-ఈ, జ్యోతై వజ వెన్నెల యొక్క-టియే, శ్వీరోదో 
వూరోనరవాసవానవె వైరస్యం, క్షీరోద == పాలక డలియొక గా, వూర. 
(ప్రవాహముయొక్క-, ఉదర = మధ్యభాగ మునందలి, వాన =నివాన 
మును, హానావిడుచుటచే నేర్పడిన, (ఏతస్య = ఈచందునియొక్క-, ) 
వె వై రన్యం == = దుఃఖమును, నిరన్యతి == పోగొట్టుచున్నది. ఈచం దుడు 
వెన్నెలయందె పాలక డలి యను బుద్ధిని వహించి తం డియగు సమ్ముద ము 
తోటి యెడబాటువలని దుఃఖమును విడుచుచున్నాడని "యర్థము. అన్నిదిశల 
 చెరగులకు వ్యాపించిన తెల్లని వెన్నె లమధ్యనున్న చంద్రుడు పాలకడలి 
నడుమనున్న వానివలె కోభించుచున్నాడని యర్థము 


ర్‌ి శ్రీహర్ష నైషధము 


సమాసములు : 
చతుర్దిగన్నిం : దిశా మనాః జ దిగనాః, చతుర్జాం దిగ న్తానాం సమాహార, 
చతుర్దిగ స్తీ, తాంజచతుర్దిగ స్తీం . 
నురనిన్గుబన్గుః : నుఠాణాం సిన్ఫః == సురసిన్ధుః, సురసింధోః బన్టుః == 
సురనిన్టుబన్యః. 
&ీరోదపూరోదరవాసహానవై రస్యమ్‌ : క్షీరోదన్య పూరః==శ్షీరోద 
వూరః, శీరోదపూరస్య ఉదరం ---శీరోదవూరోదరః, శ్నీరోదవూరో 
దరే వాసః=-శిరోద వూరోదరవాసః, శీరోదపూరోదరవాసస్య హానం -- 
శీరోదవూరోదోరేవాసహానం, శరోదవూరోదరవాసహాన నస్య. -టై వై రస్యం= 
శీరోదపూరో దరవాసహానవై రస్యం, తత్‌ = కీరోదవూరోదరవానవాన 
వై రస్యం. 
భావము: 
నాలుగుదిక్కు.ల యంచులను నిండుగా వ్యావించినదియును, తెల్రదనము 
నందు పాలకడలిచుట్టమునగు నీవెన్నెల యొక్కటియే, చందుని పాలకడలి 
నడుమ నివాసము దొలగినందుల కేర్పడిన దుఃఖమును తొలగింపగలదు. ఈ 
వన్నెలయందే యతడు పాలకడలి యను బుద్ధిని వహించి యాపాలకడలి నడుమ 
నున్నవానివలె శోభించుచున్నాడని యాశయము, : 
E శో _ పుత్రీ విధో స్తాణ్ణవికా స్తు సిన్భా 
రళ్యా చకోరస్య దృళో ర్వయస్యా । 
తయాఒపి సేయం కుముదస్య కొపి 
(చవీతి నామైవ హి కౌముదీతి. ॥ Gy 


వ, వి. పుతీ - విధోః _ తాణ్డవికా = అస్తు - సిన్హోః _ ఆశ్యా -  చకోరస్య అ 
'దృశోః అ వయస్యా.._ తయా _ ఆనీ _ i = ఇయం సా. జ్‌ 
కౌ అవీ _ దివీతి _ నామ - ఏవ _ వా.- కౌముదీ,ఇతి. 

ఆర్థము: ఇయం= ఈ వెన్నెల, విధోః==చంటదునికి, ప్ములతీ=-=పవ్యుతిక, అస్తు == 
అఅగునుగాత. ఏలయనగా వెన్నెల చం(దునికి బుట్టినడిగదా! మణియ నీ 
ఎన్నెల, నింధోః=నముద మునకు, భాబ్దవికాచా నాట్యుక తె తె, లేదా 


ద్యావిలశ సర్గ ర్‌ 


_ నాట్యము నుపదేశించునదిగా లేదా నటింపజేయునదిగా, అస్తు == ఆగును 
గాత. వెన్నెలచే సముదు డుల్హాసము జెంది యలలతో బొంగుచుండును 
గదా. కాన సముదునకే వెన్నెల మనువరాలు ఆగునుగాత. లేదా, ఇయం 
=ఈ చం దునివు త్రిక, సింధోః== నమ్ముదునకు, తాణ్ణవికా= నర కిగా, 
ఆస్తు =-అగునుగాత. తథా=-ఆస్తే, చకోరస్య == చక్రవాక మునకు, 
అశ్యా == పానీయము, భవతు -అవునుగాత. తథా==అస్పే, "'దృశోః = 
సక లజనులక న్నులకు (పేమప్వాతముగా నుండుటచే, వయస్యా చెలి 
కతెగా, భవతు= అగునుగౌత, తథాఒ౬పి== అయినను, సా=-ఆ, ఇయం 
= ఈవెన్నెల, కుముద న్య=- కలువకు, కాఒపి = చెవృసాధ్యముకాని 
సంబంధినిగా, భవతు == అగునుగాత , తొలుత చెప్పిన వానికన్నిటిక ౦ చెను 
కలువకే గొవ యానందమును జేకూర్చుటవలనను చెప్పసాథ్యముగాని 
సంబంధియగును గాత _యయని యర్థము. హి ఏలయనగా? కౌముడీతి-- 
కౌముది యనెడి, నామైవ= పేరే, “కుముదానామియం" కౌముదీ యని 
కలువల నంబంథమును, |ఐవీతి=చెప్పుచున్నది. ఇతరములైన. వాని 
కంటె కౌముదికీ కుముదములతో విశేషసంబంభము గలదని యర్థము, 
ఏలయనగా కౌముదియందు కుముదములకే ' (పితివిశషము గూడ గల 
దనియు నర్థము, 

సమాసములు : 
తాఖణవికా * తాణ్డవం కరోతి ఇతి తాబ్దవికా.. 
భావము : 
ఈవెన్నెల చందునివలన బుట్టినందున నాచందునికి కూతురు. సమ్ముద 


మునకు నర కి. నాట్యోపదేశిక ఏలయనగా చం|దిక ను జూచియె నము[దు 
డుల్లాసము జెంది పొంగి నాట్యము చేయుచుండును. మణియు సీవెన్నెల సము[దు 


నకు మనుమరాలు. చకోరములకు సీవెన్నెల పానీయము, సక లజనుల న్నేత ముల 
క్ర వెన్నెల చెలికత్తె, ఆయనను సీవెన్నెలకు వూర్యము . జెప్పబడిననాని కన్నిటి 
కంటెను కలువతో ననిర్వచనీయమగు -నంబన్ధము గలదు. .విలయనగా కౌముదీ 
(కుముదానామియల ) 'యను 'నిర్వచనమే యీ వెన్నెలకు కలువలతోటి ' విశెషసంబం 
థమును జెప్పుచున్నది. .. 


586 శ్రీహర్ష నై షధము 
AE జ్యోత్స్నా పయః జత టవాసు వస్తు 
చాయా చ్చల చ్చిదధరా ధరాయామ్‌ | 
అ|భాంకు కు భాంశకరా; కలజ్క 
నీల (పభామి శవిభా విభాని, ॥ 10 
ప. వి. జ్యోత్స్నాపయః క్యాతట వాస్తువన్తుచ్భా యాచ్చలచ్చి దధఠాః - ధరా 
యాం _ అభాంత శుభాంశకరాః -_ కలజ్క నీల! వభా మి[ళవిభాః - 
విభాన్ని, | 
అర్థము; జ్యోత్స్నాపయఃక్షాతట వాస్తువస్తుచ్భాయాచ్చల చ్చి! దధరాః. జ్యోత్స్నా. 
= చెన్నెలయనెడి, పయః=- ఉదకము లేదా పాలు గల్గిన, ఇ్నాతట 
భూతల మనెడి,వాస్తు == వనతిగ్భహము గలిగిన, వస్తు = వృక్షాది పదా 
ర్ధములయొక్క, ఛాయా = నీడ యనెడి, ఛల= వా్యజము. గలిగిన, 
భిదడాపకాళములేని. పదార్థముల (పతిచ్చాయల రూపములను, ధరాః 
=థరించుచున్న, అభాంశు శుఖాంశకరాః,. అ భాంచ== చందుని 
యొక్క, భు బాం = తెల్లని భాగ ములనెడి, కరాః _ కిరణములు, ధరా 
యాం = భూమియందు, కలజ్క-నీల| పభామి| శవిభాః, కలజ్య_ = చన్ద్ర 
క లర్భిముయొక్క, సిల్మపభా= నల్లనికాంతులతో, మళ == కలసిన. 
ఏభాః = వెలుగుగలవై , ధరాయాం=- భూమియందు, విభాన్సి =(పకా 
శించుచున్నవి. వెన్నెలచే తర్ణబడిన వస్తువులు చన్ట్రకిరణములతో నే తెల్ల 
బడినవి. చెట్టు మున్న గువాని నీడలు చన్ద్రక లజ్కములోని నీలకిరణము 
లతో నల్పబడినవి. కాని యవి చెట్టు మున్నగువానివలన నేర్పడిన నీడలు 
కావు. కావున భూమివె పడిన చన్ద్రకిరణములు నీలధవలములుగా కోభించు 
. .-చున్నవని యర్థము, 
సమాసములు ; 
జ్యోత్స్నా పయః క్కౌతటవాన్తు వస్తుచ్చాయాచ్చలచ్చిద్రధరాః § జ్యో 
"తెన్నెద పయః యన్న్మిన్‌ తత్‌ =జ్యోత్సాపయః, క్మాయాః తటం= 
శ్మాతటం, జ్యోత్స్నాపయశ్చ తత్‌ కాత టం = జ్యోత్స్నా పయః శ్మాతటం, 
జ్యోత్స్నాపయఃక్యాతటమేవ వాస్తు యేషాం తాని== జ్యోత్స్నా పయఃక్మా 


ఈ ౯. 
అ 


వింళీ సర్గ ద్ర? 


తటవాన్తూని, జ్యోత్సాపయః క్మాత టవాస్తూని చ తాని వనూని చ= 
జో్యత్స్న్నాపయఃక్మాత టవాస్తువస్తూని, జో్యోత్స్నాపయఃజ్మాత టవాస్తువస్తూ 
నాం ఛాయా == జ్యోత్స్నాపయః క్యా తటవాస్తువస్తుచ్చాయా, జ్యోత్స్నా 
పయః ఇ్మాత టవాసన్తుపన్తుచ్భాయైవ ఛలం యేషాం తాని = జ్యోత్సాపయః 
ష్మాతటవాసువస్తుచ్భ్బాయాచ్చలాని, జ్యోత్స్నాపయఃక్షాత టవాస్తువస్తు 
చాయాచ్చ లాని చ తాని ఛి దాణి చ = జోత్సాపయఃవ్మాతటవాన్తు 
వస్తుచ్చాయాచ్చ లచ్చి దాణి, జ్యోళ్సాపయఃఇ్మాతటవాస్తు వస్తుచ్చ్భా 
యాచ్చలచ్చి ద్రాణి ధర స్తీతి== జ్యోత్స్నాపయఃక్ష్మా తటవాస్తువస్తుచ్భాయా 
చృలచ్చి,దథరాః, 

శు థాంశు శు[భాంశకరాః : శుభాః 'అంశవః యన్య నః = శు, భాం 
శః, శుభాశ్చ తే అంకాశ్చ=- జ భాంశాః, శు, భాంశాశ్చ తే కరాశ్చ=ా 
శుభాం క రఠరాః, శు భ్రాంకో శు భాంశక రాః==శుభాంశు శు భాంశక రాః. 
కలబ్యనీల్మపభామి[(శవిభాః : నీలాళ్చ తాః పభాశ్చ= నీల్మపభాః, 
క లజ్యస్యసీల|పభాః క లజ్యనీల|పభాః, క లజ్కసీల పభాభిః 
మ్‌ శాః క లజ్కసీల్మపభామి[క8, క లజ్క-సీల్మపభామి[ శా? విభాః యేషాం 
చే _ కలబ్బ_ నీల పఖామి శ విభాః. 

భావము i 


తెల్లని కొంతిగల చం్యద్రునియొక్క- తెల్లనిభాగ పు కిరణములు, క లజ్క్యము 
నుండి (పనరించు, సీలకాంతులతో మి శ ములై న కాంతులుగలవై, వెన్నెలయనెడి 
యుదకముతోనో లేదా పొలతోడనో గూడి తెల్పబడిన భూతలము నందలి చెట్టు 
మున్నగువాని నీడలనే నెపముగా గలిగిన _పకాశరహితములగు రం్యభములను 
ననగా నాచెట్లు మున్నగు వాని సీడలను భరించుచున్నవై తెల్పిగను ' నల్లగను 
పకాశించుచున్న వి. వెనెె ల కాయునవుడు బెట్ట కిందలి చీడలు నల్లగా నుండును. 
చెట్టు మున్నగునవి లేని భూతలము నందు అట్టిసిడలు లేనందువలన దానివై 
వెన్నెల పడుటవలన నటి నలములు తెల్లనివైె (పకాశించును. ఇచ్చట కవి, నల్లగా 

అ 9 ధరా హా : రా 

నున్న చెబనీడలను చెటనీడలుగా జేప్పక , మజియొక విధముగా జెప్పుచున్నాడు. 

ర. 0 


చన్దు9ని నుండి రెండువిధములై న కాంతులు భూతలముపై. బశుచున్న వి. అందు 
గొన్ని తెల్పనివి. మజికొన్ని నల్లనివి, తెల్పనికిరణములు కేవలము చందుని 


నుండియే వచ్చుచున్నవి. కాని నల్లని కిదణములు ఆ చందుని క లజ్కము 


ర్‌కిక (శ్రీహర్ష నెషథము 


నుండి వచ్చుచున్నవి. పాలవలె వెన్నెలయందు తెల్పగా గ.నబడ. భూతల 
మా చర్మదుని కాంతివలన నట్టు కనబడును. ఇక చెట్ట నీడలు మున్నగువానిచే 
నల్లగా గనబడు భూతలము చందుని క లంకమునుండి వచ్చు నల్లని కాంతులవలన 
నట్టు కనబడును. ఆ చెట్టసిడలనునవి (పకాళ ములేని రం్యథములు; నీడలనునది 
నెపమేకాని వాస్తవము గాదు. ఆ నీడలు వెలుగుపడని రం[భములు. అవి 
చందుని కలంకపు నీలకాంతులను వహించుచున్నవని యాశయము, అనగా 
చెట్ట సీడలని మనము చెప్పునట్టి యానలుపు గుర్తులు చన్ట్రకళంక పు నీలకాంతులని 
సారాంశము. 


శ్లో. కియాన్‌ యథాఒనేన వియద్విభాగ 
_స్తమోనిరాసా ద్విశదీకృతోఒయమ్‌ | 
అద్భి _ప్తథా లావణనైై న్టవీఖి రుల్లా 
సితాభి శితిరప్యకారి ॥ Ti 


ప. వి. కియాన్‌ _ యథా _ అనేన _ వియద్యిభాగః _ తమోనిఠాసాత్‌ .. విశది 
కృత; - అయం _ అద్భిః - తథా _ లావణ నై న్ధవీభిః pe ఉల్లాసితాఖిః ఇ 
శితి8 _ అవి _ ఆక్రారి. 


అర్థము: అనేన-- ఈ ఉదయించిన చం|దునిచే, త మోనిరాసాత్‌ _ చీక టితొలగుట 
వలన, కీయాన్‌ == కొంచెమైన, ఆయం=-ఈ, వియద్విభాగః = ఆకాశ 
(పదేశము, యథా= ఎట్టు, విశదీకృతః=నిర్మలము గొవింపబడినదో, 
తథా==అట్టు, ఉల్లానితాభిః == చన్ద్రుకిరణములచే నుల్హానము పొందింప 
బడిన, లావణ నైన్ధపీభిః == లవణనము దమునకు సంబస్థించిన, అద్భిః — 
ఉదక.ములచే, కియాన్‌ == కొంచెమైన, ఆయం -- ఈ|పదేశము, 
శితెరవి=-న ల్రవిగాను, అకారి -- చేయబడినద, లేతవెన్నెలగల చం దుడు 
వూఠ్వాకాశమునందు వెలుగుచుండగా, నచ్చటినీకటి తొలగుటవలన 
నాయాకాశ ప్రదేశము తెల్పనగును,. ఆ తూర్పునుండి తొలగిన చీకటి 
పశ్చిమ దిక్కునందు, దట్టముగా నేర్పడుటవలన, _ నాపడమటనున్న 
యాకాళశ ము నల్రగా. నుండును. లేదా సము దజలము నీలముగా నుండుట 
వలన వూర్వాకాశథ .మొకతడవ చన్ద్రికాంతులతో తెల్లగా  జేయఐడినస్లు 


ద్యాఏంళశ సర్గ. 589 


నాచన్దు)డు వైభాగమునకు హోవుటవలన నాపూర్యాకాశము నాసము 
[దవు సీలజలములతో మటల నలువుగా జేయబడినదేమో యని 
యర్థము. 

సమాసములు : 
వియద్విభాగః : వియతః విభాగః == వియద్విభాగః. 
తమోనిరాసాత్‌ : తమసః నిరాసః == తమోనిరానః, తస్మాత్‌ == 
తమోనిరాసాత్‌. 
విశదీకతః : అవిశదః విశదః సమ్పద్యమానః కృత 8 = విశదీకృతః. 
లావణ'సైస్టవీ భిః : లవణసింధో రిమాః లావణ నైన్ధవ్యః, తాభీః -- 
లావణ సైన్థవీభిః , 


భావము : 


చందు డుదయింపగనే చీకటి తొలగుటవలన వూర్యాకాశ మునందలి 
కొలది భాగము తెల్చబణుపబడినది. ఆట్టే చన్ద్రకిరణ ములచే వృద్ధిని బొందిన 
లవణసమ్ముదపు జలముచే నాయాకాశము నందలి కొంతభాగము నలుపుగా జేయ 
బడినది. చందుని లేత వెన్నెలలో పూర్వాకాశమందలి చీకటి తొలగుటచే నది 
తెల్లగా చేయబడినది. తర్వాత తొలగిపోయిన చీకటి, పడమట దట్టముగా 
నెర్పడుటవలన నాదిక్కునందలి యాక సము నల్దబడినది. లేదా తొలుత చన్హి 
శిరణములచే దెల్పఐడిన 'పూర్వాకాశదేశము తర్వాత నల్చిని సముద్ర జలముచే 
నల్లగా జేయబడినదనియు భావము. 
ఈ గుణా పయోధే ర్నిజకొరణస్య 
న హానివృద్ది కథ మేతు చన్ద్ర ః 1 
చిరేణ సోజయం భజతే తు యత్‌ తే 
న నిత్య మమ్మోధిరివాఒ[,త చిత్రమ్‌ ॥ 72 


ప. వి. గుణా _ 'పయోధేః - నిజకారణస్య _ న - 'హోనివృద్ధీ = కథమ్‌. ఏతు- 
చన 1 - చిరేణ _ స -అఆయం - భజతే _ తు. యక్‌... తేన _ 


నిత్యం - అమ్మోధిః. అవ అత = చితమ్‌... 


ర్‌శీ0 శ్రీహర్ష నైషధము 


అర్థము: చన్ద్రః == చందుడు, నిజకారణన్య == తనకు మూలమైన, పయోరేః = 
_ నమ్ముదముయొక్క, హానివృద్ధీ=- హానివృ ద్దు లనెడి, గుణౌ = గుణము 
అను, క థం= ఎట్టు, నెతు = Se కాని కార్భగుణములు కారణ 
గుణములచే నేర్పడుపవలన తప్పక సమ్ముదముయొక. వృద్ధినాశ ములు 
చన్దు9ని టొందుననుఓట యు క్తమె కొన నిట జిత మెమియను లేదు, కాని 
సోడియం = = ఆ యీచన్ట్రడే, తే = ఆహానివృద్దులనెడి గుణములను, 
యత్‌ - = ఎందువలన, చిరేణ =. చాలాకాలమునకు, భజతే  ఫొందు ' 
చున్నా డో, నిత్యం = మై ఎల్లప్పుడును, అమ్మాధిరివ = ప సము దునివలి, 
న భజతే పొందక యున్నా డో, అత = = ఈ విషయమున, ఛి (త్రం= 
ఆశ్చర ము, తం|డియగు నమ్ము దుడు (పతిదినము వానివృద్ధులను 
బొందినను వుతుడగు చం[దుడు పొందక యుండుట ఆశ్చర్యము. 
నమాసములు : 
నిజకారణన్య : నిజం చ తత్‌ కారణం చ = నిజకారణం, తస్య = 
నిజకారణస్య. 
హానివృద్ధీ : వానిళ్చ ఎ వృద్ధిశ్చ == హోనివృద్ధీ, తే_ = వోనివృద్ధీ, 
భావము ; 
చందుడు తనకు గారణభూతుడగు నము దునియొక్క_ గుణములగు 
వోనివృద్ధుల నెట్టు పొందక యుండును ? తప్పక పొందియుండవలయును, ఏల 
యనగా కారణగుణములు కార్యమునందు స్యృజ్కమింవవలయును గదా! కాన 
చందుడు తన తం డియొక్కా హానివృద్దుల బొందుటలో ఆశ్చర్యము లేదు, కాని 
చం దుడు హోనివృద్ధులను వక్షాన్తములగు వూర్ణిమతోడను, అమావాస్యతోడను, 
పరిమితి ములగు బహుకాలములతో బొందుచుండగా నము దుడు వతిదినమును 
హానివృద్ధులను బొందుచుండును. ఇదియే యాళ ఎర్యోక రము, 


ళో. ఆదర్శద్భృ శ్యత్వ మపి (శీతోఒయ 
మాదర్శదృళ్యాం న బిభర్తి మూ క | 
(తినేతభూ రహ్యయ మ|త్రినేశ్రా 
_ దుత్సాద మాసాదయతి స్మ చిత్రమ్‌; 78 


పం వి. ఆద ర్శదృశ్యత్వమ్‌- ఉప్‌ (శ్రితః - అయమ్‌ ఆదర్శద్భశ్యాం జన్‌ 
బిభర్తి జ మూర్తిం స్ట [తినేతభూ: - _. అపి _ అయమ్‌ = అతిన్నే తాత్‌ = 
ఊత్పాదం _ ఉసాదయతి -_ స్మ-చ్మితం, 


ఆర్థముః ఆయం = ఈ చంద్రుడు, ఆద ర్శదృశ్యత్యం, ఆదర్శ న ఆద్దమువలె, 
దృళ్యత్వం = చూడదగియుండుటను, అగా రమ్మముగా నుండుటను, 
(ితోఒవి, క్ష పొందినమ, ఆదర్శదృ్భళ్యా ౨, ఆదర్శ == అద్దమువలె, 
దృళ్యాం = రమ్యమైన, మూరర్తిం= శరీరమును, న బిభర్తి థరించుట 
లేదు. అనగా నావిధముగా దృశ్యుడగుటలేదని విరోధము, కాని యద్దము 
నలె దృశ్యుడై నను, ఆదర్శ = నర్శతిథివరకును, అమావాస్యవరకును, 
అనగా నమావాన్యను వ్యావించి, దృశ్యాం = చూడదగిన; మూర్తిం = 
శరీరమును, బిభర్తి == భరించుటలేదు. అనగా నిప్పుడు, ఆదర్శ 
దృశ్యత్వ9, ఆ= వూర్ణముగా, ఆదర్శ = అద్దమునందు. దృశ్యత్వం == 
' కనపడియుండుటను, [శితోఒవి == పొందినను, దర్శమునందు (అమావాస్య 
యందు) కొలదిగా కూడా కానదగియుండుబను వహిాంపడని చెప్పుట 
వలన, విరోభపరిహారము. లేదా అద్దమువలె రమణీయుడ:గా నున్నను, 
ఆదర్శదృళ్యాం, ఆనర్శ = చర్శతిధిని అనగా నమావాస్యను అవధిగా 
జేనుకొని, కృష్ణచతుర్దళిని వ్యాపించి, దృశ్యాం -— దృశ్యమైన; యనగా : 
గనబడదగిన, మూర్తిం = శరీరమును, న దీభ ర్తి== ధరించడా యేమి? 
తప్పక ధరించుననియే యర్థము. చం దుడు కృష్ణపవచతుర్దళివజకును 
కనపడును కదా!, శథా= అరే, అయం = ఈ చందుడు. (తిన్నెతభూః 
అవి, (తిన్నేత = ,తిన్మేతునుండి, భూరవి == ఉత్పన్ను డై నను, 
స్మతాత్‌ = (తీనే తుని కంచే భిన్ను డై నవానినుండి, _ఉత్పాదం 
ఉత్ప _్తిని, ఆసావయతి స్మ == పొందించుకొనెను. (ఇత్యేశదవి = 
ఇదియు; చ్మితం=ఆళ్చర్యము, తిన్నేతునుండి వుట్టియు |త్రినేతునుండి 
పుట్టవేవనుట యాళ్చర్యకరము గదా! మటియు, . తిన్మేత భూరవీ, 
(తీనే|త := ముక్కంటిని, భూఃఅవపి = నివాసస్థానముగా గలవాడై నను, 
ఆ తనే తాత్‌ జ ఆ తీమ హర్షియొక నేత మునుండి, వం 


Se 


కిల్లి శ్రీహర్ష నై షధము 
జన్మమును. ఆసాదయతి న్మ = పొందెను. అని చెప్పుటవలన విరోధము. 
నకు పరివారము. చంద్రుడు అ|త్రిమవార్షినేత ము నుండి యుత్పన్ను డని 
వుఠాణ పనిద్ధి. 

సమాసములు : 


_ఆదర్శదృశ్యత్వం : దషమ్టుం యోగ్యః = దృళ్యః, ఆదర్శవత్‌ 
దృశః = ఆదర్శదృశ్యః, ఆదర్శదృశ్యన్య భావు ---' అదర్శదృశ్య 
త్వం. తక్‌ == ఆదర్శదృశ్యత్రం, 
ఆదర్శద్భకాాం £ దర్శ మభివ్యాప్య == ఆదర్శం, ఆదర్శం దృళ్యా = 

_అఆదర్యదృళ్యా, తొం దా ఆదర్శదృళ్యాం. 

[తిన్మేతభూః : (తీణి నే తాణి యన్య సః. = తినెతః, తినే తాత 

భవతీతి = తిన్నేత భూః, లేదా (తిన్మేతః భూః యస్య సః== (తినే తభూః. 

అ(తినే తాత్‌ వ్‌ న [తిన్మేతం=అ తినే తః, తస్మాత్‌ = అ త్రినే కాక్‌. 
లేదా అలేః నేతం చై అ తినే తం, తస్మాత్‌ వా ఆ|తినేత్రాత్‌. 
భావము : 

ఈ చందుడు ఆదర్శమువలె | అద్దమువలె)దృళ్యుడై నను (రమ్ముడై నను) 
ఆదర్శద్భృశ్యమైనట్టి యనగా దర్శతిథికి ననగా నమావాస్యకు వ్యాపించినట్ట 
దృశ్యమగు శరీరమును ధరించుటలేదు. అనగా నమావాస్యయం దితడు దృశ్యుడు 
కాడు గదా! లేదా యద్దమువలె దృళ్యడై నను దర్శము నవరిగావించుకొనిన 
కృష్ణ పశచతుర్దశి నభివ్యావించిన తిథులలో దర్శనీయమైన. యనగా జూడదగిన 
మూర్తి సీతడు వహించుటలేదా! అనగా తప్పక వహించుచునెయన్నాడు. 
చన్దుండు కృష్ణ పక్షచతుర్దశివరకును కానబడునుగదా! ఈ చం్నదుడు తినేతుని 


వలన బుట్టి తిన్నె తునివలన బుట్టలేదనుట విరుద్ధము. మజియు (తిన్న తునివలన 
బుట్టియు నృతిన్మేతునివలన బు ట్టైననుటయు విరుద్ధము. కాన (తిన్మేతుని అనగా 
శివ్చీని నివానస్టాన్‌ మగా గల్లినను అ తినే తమునుండి యనగా నతి మహర్షినే త ము 
నుండి యదృవించెనని' చెప్పుటవలన నావిరోధ ములకు పరివారము. ఈచం[దునకు 
సహజసౌందర రము, నివాసస్థానము శివుడగుటవలన మహిమ, అతిన్నెత మునుండి 
వుట్టుటనలన వంశమునకు బవి|తత' యర్పడుచున్నవి. 


ద్వావింశ సర 548 


ళో. ఇజ్యేవ దేవ్యనజభోజ్యబుద్దిః 
శుద్ధా సుధాదీధితిమజ్జలీయమ్‌ 1 
దిశాం యథా సైవ తదజ్ల "మేషా 
క లజ్క- మేకం మలినం బిభర్తి ॥ 74 


ళో 


ప వి, ఇజ్యా - ఇవ _ దేవ వజభోజ్య బుద్ధిః ఆ శుద్దా జ సుధాదీధితిమబ్దలీ జ 
ఇయం - దిశాం. యథా - సా _ ఏవ. తదజ్లం - కలజ్యా౦ - నకం. 
ఏషా _ మలినం-బిభిర్తి. 

అర్థము: దేవ్యవజభో జ్య బుద్ధిః, lm == దేవతలసంఘముచే, భోజ్య = 
భుజింవదగిన, బుద్ధిః = = సమృద్ధిగ లిగిన, శుద్ధా తెల్టనై_ న, ఇయం=- 
ఈ, సుధాదీధితిమజ్జలీ, సుధా = అమృతమే, సీధితి — — కాంతిగా 
గలిగిన చందునియొక p, మణ్గలీ — మబ్బలము, ఇజ్యేవ — యాగము 
వలె, (శోభించును) యాగముగూడ. డేవసంఘముచె భుజింపదగిన, 
పురోడాళాది సమృద్ధిని గలిగియుండును, తథా దా ఆపే, ఏషా - ఈ 
చం[దమణ్ఞలి, యథా == ఎట్టు, సైవ = ఆయిజ్యయే ట్‌ యాగ మే, 
పూర్వోక్త కములగు.. గుణములతో గూడినను, . పకుహింసారూప 
మైన, అజ్జం = 'కర్మసాభనమగు, మలినం = పాప హేతువును, 

విభ ర్తి ది = మన తథా = అర్రే, Se — క లజ్క_రూప 
మైన, ఏకం = ఓక, మలినం = Sess బిభ ర్రి=- ధరించు 
చున్నది. “ముధాజ్జం” ఆనుపాథఠ మునందు, కలజ్క-౦ = క లజ్బ్యు-రూప 
మెన,. ఏకం. == ఒక, అబ్లం = అజ్జ్ఞరూప మగు, మతీనం = మలినమును, 
ము ధెవ = వ్యర్థ ముగనే; బిభర్తి = ధరించుచున్నదని యర్థము, 
శుద్ధమైన చన్ద్చమజ్జలికి మాలిన్యసంబగ్ధము తగదు గదా! శుద్ధమైన శాత 
ధర్మమునకు సాంఖ్యలు దోషము నారోవించుటవలని మాలిన్యమకూడా 
వ్యర్థమే. 

సమాసములు : 

దేవ వజభోజ్యబుుద్ధిః: దేవానాం (వజః = దేవ వజః, దేవ వజేణ భోజ్యా 

బుద్ధిః యస్యా సా = దేనవజభోజ్య బుద్ధిః . 


ర్‌ శ్రీశ శ్రీవార్ష నైషధము 


సుధాదీధితిమణ్ణలీ : : సుధామయో దీధితిః యన సః  సుధాదీదితిః, 
సుధాదీధితేః మజ్బలీ == వూ సుధాదీధితిమణ్ఞలీ. 


భావము ; 
దేవసంమమునకు భోజ్య మైన నమృద్ధిగల్లిన యాచస్దుమబ్దలి యాగ మువలె 

శోభించుచున్నది. అనగా దేవతలు చన్దు) నాహారము గావించుకొందురు. కాన 
చన్ద్ర మజ్ఞలి దేవతాహాం సమృద్ధిగ లది, అసే యాగము . దేవతాహారములగు 
వురోడాశము మున్నగు వవ్య[దవ్యమలసమృడ్ది గలిగియండును. కాని 
యాగము పూర్వము చెప్పబడిన గుణములతో గూడినను కర్మసాధనమగు పళు 
హింస యనెడి మలినమును థరించుచున్నది. ఆస్తే చన్గమణ్ణలియు నన్నివిథము 
లలోను పరోపకార పరాయణమైనదై. శుద్ధమైనదై నను శరీరమధ్యమునందు 
క లజ్క_మనెడి మరినమును వహించుచున్నది. 
ళో ఏకః పిపాసుః (వవహానిలస్య 

చ్యుతో రథా ద్వాహనరజ్కు 'రేషః ! 
అస్క్యృమృరేఒనమ్బుని లేలిహాస్య 

పిబన్న ముష్యామృత బినస్టవృన్షమ్‌. ॥ 15 
. ఏకః _ విపాసు? _ (పవహోనిలస్య _ చ్యుతః _ రథాత్‌ _ వాహన 
రజ్మ్కా?ః .. ఏషః వ అస్తి a అమృరె అ అనమ్బుని జ లేలిహాన్యః జ 
పిబన్‌ _ అముష్య జ ఆమృత బిన్గువృనమ్‌, 


es 
£9 


ఆర్ధ ము: ఏషః --ఈ చం దునియందు గానవచ్చెడిది, (పవవోనిలస్య = ధ్రవవా 
మనెడి వాయువునకు వావానమైన, విపానుః = దాహముతో గూడిన, 
ఏకః == లీక్‌, వాహనరజ్కుః == వాయుదేవుని రథమును లాగెడి జింక, 
రథాత్‌ - ఆతనిరథ మునుండి, చ్యుత = జారిపడినదై , ఆనంబుని== ఉద 
క ములేని, అమృ రే = ఆక సమునందు, లేలిహాస్యః == మాటిమాటికి నాస్వా 
దింబెడి ముఖముగలదై , అముష్య == ఈ చం[దునియొక్కా, అమృత 
బీన్దువృన్దం, అమ్మ త బిన్ఫ= అమ ఫతబిన్టవులయొక్క-, వృన్దం == సమూ 
హమును, నిబన్‌= |కాగుచు, అసి స్మీ = ఉన్నది. 


ద్వావ్‌ంశ సర్గ 545 
సమాసములు : 


పిపానుః : పాతుమిచ్చుః = విపాసుః, 

(పవహానిలస్య : _పవహ ఇతి అనిలః -- [పవవోనిలః, తన్య= పవహోా 

నిలన్య. 

వాహనరజ్కుః ౯ వాహనభూతః రజ్కుః = వాహనరజ్కు.-. 
అనమ్బుని ; ఆవిద్యమానం అమ్బు యస్మిన్‌ తత్‌ -- అనమ్బు, తస్మిన్‌ 

= అనమ్బుని. 

లేలిహిస్యః : లేలిహం ఆన్యం యస్య సః=లేలివోస్యః. 

అమ్మృతవిన్దువున్షం : ఆమృతస్య బీన్లవః == అమృత బిన్దవః, అమృత వినూ 

నాం వృన్దః == అమృత బిన్దువృన్లః, తం అమృతలబిన్దు వృన్దం. 


భావము : 


ఈ చన్గునియందు గానవచ్చెడి జింక యందలిదిగాదు. అది పురాణ 
_పసిద్ధములై న సప్త వాయుస్కన్థములలో నొక్క.దైన పవవహమనెడి వాయుస్క_ 
న్ధములోని వాయువునకు సంబస్థించిన రథమును లాగెడి జింక; దాహము జెంది 
యారథమునుండి జారిపోయినదై సీరులేని యాకసమునందు తనమూతితో మాటి 
మాటికి నాకుచున్న దై. యీచం[దునియొక్క-, యమృతజిన్ఫవులను పానముబేయుచు 
'నిప్పటికి చం్యదునియందే యున్నది.కాన చన్గీనియందు జింక వవహమను వాయ 
వునకు వావానమైన జింక; వెవిధముగా రథమునుండి పడిపోయి చన్ద్ర మణ్బల మును 
జేరి యందలి యమృత బిన్దువుల దాగుచున్నది. అస్తియని వర్త మానకాలిక 
[క్రియను జెప్పుటవలన చిరకాలమునుండి రథమునుండి వీడిపోయి చన్హ్రునండు 
' నివ్పటికి నున్నదని యర్థము సూచితము, ఆకసమునందు సప్త వాయుస్కన్థము 
లును, అందలి [వవహమనెడి వాయుస్కన్థమందు మేషాదిఠాశులును ఆరాశల 
యందు చన్లిని యునికియ వురాణములయందు జెప్పబడినవి. ' 

కక్‌ క 


546 


i 


గో 
£9 


అరము: 
థి 


్రవర్ష నై వధమ 
అస్మిజ్బాశౌ న స్టిత ఎవ రజ్కు 

ర్యూని (పియాభి ర్విహితోపదాఒయమ్‌ । 
అరణ్యసం దేశ ఇవొషరధీభి 

రబ్బె స శబ్కెై విధునా న్యధాయి. ॥ 76 


. అన్మిన్‌ _ *ికౌ _ న స్థితః _ ఏవ _ రజ్కాః - యూని _ | వయాభిః - 


విహితోపదా - అయమ్‌ - ఆరణ్యనన్లేశ - ఇవ _ ఓషధిభిః _ అడి 
Sea శజ్రే - విధునా = న్యధాయి, 

శిశౌ=- బాలుడై న, యొకక లగానున్న, అన్మీన్‌ = ఈచం దునియం దు, 
రజు్కూ-ః = మృగము, (ఆదశయందు, న స్థిత ఏవ--- ఉండనేలేదు, వీల 


యనగా బాల్యదశయందు కలామ్మాతుడై న చంద్రునియం దామృగ ము 


కనబిడలేదు. (కింతు కాని) [ప్రీయాలిః=-|వియరాండై 9న, ఓవధీభిః 
=: ఓషధులచే, యూని యువకుడై న, అస్మి న్‌ == ఈచం దునియందు, 
అరణ్యసందేళఇవ = ఆరణ్యమం దె దేర డి పంవబడినదో యనునట్లు ఆనగా 
స్నీపీయురా౭[డ మగు మెము నిర్ణనారణ్యమునందు మృగములతోడ వనిం 
తుము, నీవు .స్వర్గమునందు నుఖముగా నుండుము, ఆని గూఢమగు 
నర్ధముగ ల -నిందాసూ చక ముగా పంపబడిన, రజ్కుః=మృగము, ఊప 
దెవ== కానుక యో యనునట్లు, వహిాతా= పంపబడినదై , విధునా == 
చం దునిచె, సః పేయసీసందేశరూప ముగా, అజ == ఒడియందు, 
న్యధాయి _= ఉంచబడిన, ఇతి = అని, గజ్కే == తలంతును, ఓషధులు 
వనమందు నెలవుగలవి. కాన దానికి అనుగుణముగనే, స..దేశథ రూపమైన 
మృగమును తమ్మవీయుతగు చన్దునికి గానుకగా బింవినవి. 


సమాసములు ; 


. ఆరణ్యనందేశః ;. ఆరణ్య భవాః= ఆరణ్యాః, ఆరణ్యానాం సంలేశ ౩, 


ఆరణ్యసంలదేశ 8. 


భావము ; 


చందుడు బాల్యదశ యంటు నేకకలామ్మాతుడై యుండగా నత నియందు 


క లజ్కరూపమైన మృగము లేదు. ఏలయనగా వొక్క. కలగల చం దునియం 


ద్వావింశ సర్గ ర్‌శీ 
దది కానరాదుగదా! ఆ చందదుడు కొన్నికలలతో బెరిగినవాడై - యొవనమును 
బొందగా నప్పుడు అరణ్య మందున్న యతని | వియరఠాండగు నోషధు లతనికి 
కానుకగా మృగమును బంవినవి. ఆనగ నవి యరణ్యవాసమే చేయుచు చందుని 
గూర్చి “ఓ్మవియుడా! స్మి వియఠాం[కమైన మేము నిర్ణనవనమున మృగములతో 
వాసము చేయుచున్నాము. సీవు స్మ్యరమందు విజయమంది నుఖముగా నున్నావు“. 
అని నింగాగ ర్భమగు సందేశ ముగ సీమృగ మును కానుకగా నంవినవి. తర్వాత నా 
చందు డామృగ మును తన శరీరమభ్యమందు అనగా నొడియందు నుంచుకొనెనని 
నేను తలంతును. చం|దుడు "ఓవధీశో నిశాంపతిః*అని చెప్పినట్లు ఓషధులకు 
భర్త యని ప్రసిద్ధి. కాన నా యోషధులు [వియుడగు చం[దునకు బై కానుకను 
బంవినవని యర్థము. కీషధులు వనవానులుగాన తమ కనవాస మున క నుగుణముగా 
త మసందేశరూపమగు కానుకగా మృగ మునే పంపించినవని యాశ యము. 


కో అన్న్యైవ సౌవార్థ ముపా గతానా 
మాస్వాదయన్‌ పల్లవ మోషదీనాం, 
ధయ న్నముష్యెవ సుధాజలాని 
సుఖం వసత్యేష కలజృ_రజూూ_8. ॥ TT 


పు మః అస్య క = నేవార్థం _ ఉపాగతానాం - ఆసాక్రదయన్‌ ఎ పల్లవం- 
ఓవరీనాం - ధయన్‌ _ అను ష్య - ఏవ _ సుధాజలాని _ సుఖం - 
వసతి _ ఏష; _ క లజ్కరజ్కు-!. 


అర్థము; ఏషః -- ఈ, క లజ్కరజ్కు-8: కలబజ్య-==క లజ్కి మనెడి, రజ్కు-ః = 
మృగము, ఆస్యైవ= (విరవావీడితుడై న) ఈ చందునియొక్కయే, సేవా 
ర్ధం== సేవకై , ఉపాగతానాం = వచ్చినట్టి, ఓషధీనాం = ఓషధుల 
షె కవ=ై ఈచం దునియొక్కయె, నుధాజలాని =-= అమృత జలములను 
వ్‌" 


ధయన్‌ -- పొనముచేయుచు, సుఖం - సుఖముగా, వసతి = వనించు 
చున్నది. 


548 శ్రీవార్ష నై షథము 
నమాసములు : 


సుధాజలాని : సుధా ఏవ జలాని==సుధాజలాని, తాని నుధాజలాని. 
కలబ్యరబ్యూః ; కలజ్క ఏవ రజుు_8 = క లజ్కరజ్కు-ః. 
భావము : 
ఈఊఈచం దునియందలి క లజ్కమనెడి మృగము చ౭దుని యెడబాటుచే 
పీడింపబడి యాతనిసేవక్తై వచ్చిన | వియరాండై 9న యోవధులయొక్క- చిగు 


ళ్నను తిని యాచందునంగలి యమృత మును బానముగావించి యాసుఖమున కల 
వాటుపడి యచ్చటనే యుండిపోయినది, 


ల్లో, రు(దేషు విదావిత మార్శమారా 
త్రారామృగం వ్యోమని వీక్ష్య బిభ్యత్‌ | 
మన్యేఒయ మన్యః శరణం వివేశ 
మత్వేశచూడామణి మిస్టు మేణః. [| 78 


ప. విట దేషవ్మిదావితమ్‌.- ఆర్హం -_ ఆరార్‌ - తాఠామృగం_ వో ్ఞమని_ వీక్ష్య 
బ్‌భ్యత్‌ _ మనె నర = ఆయం -_ అన్యః - శరణం . వివేక క మత్వా ఎ 
అం - ఇన్లుం _ ఏణః. 
ఆర్థము; రు|ద్రేషు వ్నిదావితం, రుద = = దక్షయజ్ఞమందు వీరభ|దావతార మెత్తన 
రుదునియొక్కొ.. ఇషు == వబాణముచే, వి దావితం=తరుజ బడిన, (కావు 
ననే) ఆరం == వీడనుబొందిన, తారామృగం, తాఠా=- నశ త్రరూపమెన 
మృగం=-మృగ మును, వ్యోమని == ఆకాశ మునందు, ఆరాత్‌ = సమీప 
మున, వీక్ష్య == చూచి, బిభ్యత్‌ = భయపడుచున్న, ఆయం == ఈ, 
అన్యః. = మరియొక , ఏణః మృగము, ఇందుం=-చం|దుని, ఈశ 
చూడామణిం, ఈళ = శివునియొక్క, చూడామణిం:= శిరోరత్న ముగా, 
మత్యా= తెలిసికొని, శరణం=-శరణమును, వివేశ -|పవేశించినది. 
- శివుడు శిరమునందు ఉంచుకొనుటవలన నితడు వూజ్యుడుకాన .. వీరభ్మదు 
నుండి రక్షింపగలడని యాశయముతో మరియొకమృగము చందుని 
శరణము బొందినదని, మన్యే తలంతును. 


ద్య్వూవింళ సర్గ | 549 


సమాసములు : . 
రు. దేషువి దావితమ్‌ : రుద్రస్య ఇషుః రు దేమః, రు|దేషుణా విదా 
వితః రుదేషవిదావిత ః, తం == రు దేషవిిదావితమ్‌, 
తొరామృగం : తారైవ మృగః==తారామృగ 8, తం== తాఠామృగం, 
ఈశ చూడామణిం : ఈళన్య చూడా మణిః -- ఈశచూడామణిః, తం= 
ఈశచూడామణిమ్‌. 

భావము: 
దత్షయజ్ఞమున వీరభ్యదావతారమెతత్తిన రుదుని బాణముచే గొట్టబడినదై 

పరుగిడిపోయినట్టు బాధజెందిన నశతరూపమైన మృగమును ఆకసముస 

నమీ పమందు జూచి. భయపడుచున్న యీమరియొక మృగము రుదుని శిరో 
భూషణముగా జం[దుని 7:ఆచి యితడు తప్పక వీరభ్మదునుండి రక్షింపగ అడని 
యా చందుని శరణు బొందెననియ నదియే నతనియందు క లజ్క్మ_ ముగా నున్నద 
నియ నాశయము. తాఠామృగమునః ర్ముదబాణముచే తటు మగొట్టిన విషయము 
కాశీఖండము మున్న గువాని యందు (ప్రసిద్ధము. ఇచ్చట సీకధ మరియొక 
విధముగా చెప్పబడుచున్నది. 

కామవీడితుడైన (బహ్మ తన వ్మతికయగు నరస్వతిని సంభోగింపగోరగా 
నామె మృగరూపమును భరించి పరుగిడిపోయినది. అవుడు [(బహ్మయు మృగ 
రూపమును ధరించి యామెవెంట బడెను. ఈ (బహ్మయుక్కు యనుచిత కార్యము 
నకు శివుడు గొప్ప కోధము నొంది మృగ రూపమును ధరిఆచిన అహ్మయిొక 
తలను దునిమెను. అవుడాతల మృగశీర్షయను నక్ష్మతముగను నతని బాణ 
మార్హయను నక్షతముగను నేర్పడియున్నవి. శివుడా [బ్రహ్మయొక్క కపాల 
మును బుచ్చుకొని తాను గాఏంచిన [అహ్మ హత్యా పాత క ము దొలగుటతై 
యా కపాలమును భిశాపాతను గావించుకొనెను. ఈ కథయు కాశీఖండ మం 
దున్నది. శ్రీ శంక రాచార్యుల శివమహిమ్నస్తోతమందు నిది వర్షితము, 

(పజానాథం నాధ పసభ మధికం స్వాం దుహితరం 

గతం రోహిద్భూతాం రిరచయిషుమృగ్యన్య వపుషః 

ధసుష్పాణే ర్యాతం దివమపి న ప తాకృత మముం 

(తస్నన్హం తేఒద్యాఒపి త్యజతి న మృగవ్యాథరభసః ॥ శి. సో. 


550 


(రా 


హర్ష నై షధిము 
జ నావీ తొ అదీ డ్‌ స 
థో, సృ్మషఒపి కిం తిష్టతి నాథః నాథ! 


రజ. ర్విధో రజ్క_ ఇ'వేతి శజ్కా | 
తత్త్వాయ తిష్టస్వ ముఖే స్వ ఏవం 


యర్‌ ద్వైరథే పృష్టమపళ్య దస్య ॥ 79 
ప్‌ పృపై - అవీ _ కిం - తిష్టతి - నాథ - నాధ! _ a - విధోః _ 
అజ్క_ః _ ఇవ _ ఇతి - శజ్కా- - తత్త్రాయ - తిష్టస్వ - ముఖే = 
స్వే _ ఏవం - - దై్యరథే వ పృష్షం జ అపళ్యన్‌ ల అస్య. 


అర్థము: హే నాథ ! == ఓనాధా !, విధోః=చందుని యొక్క, ఆజ్క ఇవ 
క లజ్కమృగ మెట్లు ఒడియందుండునో ఆరే, రజ్కాః ఆ మృగము, 
పృషైఒవి == వీవున ందును, వెనుక భాగ మునందును, కిం తిష్పతి = 
ఉన్నదా యేమి? ఒకవేళ యది యుంతదని నీకు సంశయమున్న చో, 
తత్ర్యాయ = యథార్థమునకై, స్వే=-తనదై న, ముఖే == 'ముఖవిషయ 
మందు, తిష్టస = ([పశ్నకైె) లెమ్ము. యత్‌ == ఏ నీముఖము, 
ద్రైరథే == సమానమగు శోభ నభిలషించుటవలన ద్విరథ సంఐంధము 
గల ద్యన్ల్వ యుద్ధమునందు, సిముఖమువలన భంగము బొంది పరుగిడి 
పోవునట్టి, అస్య = ఈ చం దునియొక్క, సృష్టం వా పృష్షథాగ మును, 


ఆపశ్యత్‌' == చూచెను. కాన సీముఖమునే నిర్ణేతగా (పక్నించుము. 
నలునిముఖము చందుని కంచె నధిక మని వేజొక భంగితో జెప్పడ 
మైనది, 

సమాసములు: 


దె రథే వ. దై రథి యన్మిన్‌ తత్‌ =ద్విరథం, ద్విరథస్య ఇదం = 
దై్యరథం, తన్మిన్‌ చా దై రథే, | 
భావము , 


ఓ నాథా! చం| దునియొడియందు. క్ర లజ్కమను మృగ మెట్టున్నదో 
అనయ్యా చర్మద్నని - షృష్టమందును మృగ మున్న దా యేమి? ఒకవేళ లేదవి 


ద్వావింశ సర్గ ర్‌ర్‌! 


నీకు సంశయము గల్లినచో నప్పుడు నిజము తెలినికొనుబకు నీ ముఖమునే 
[పశ్నించుము. ఏలయనగా సీ ముఖసౌందర్యముచే భంగము బొంది పరుగిడి 
పోవుచున్న చం దుని పృష్ట భాగ మును సీముఖమే చూచినది. కాన చం; దుని 
వెనుక భాగ మున=దు మృగ మున్నదిలేనిది సీముఖమే చెప్పగలదు. నలముఖము 
_ చం్నదుని కంచె నధికమని చెప్పుట మరియొకభంగి ననుసరించి వర్షనజెయ 
బడినది. చం[దిడు నలుని ముఖముచే నోడిపోయినప్పుడు గదా పరుగిడిపోవును. 
అపుడే నలముఖమునకు చన్హ్రిపృష్టభాగ మును జూచుట.కవకాశ మేర్పడును. 
చందుని పృషథాగ మును నలముఖ మెప్పుడు జూడగల్లినదో యప్పుడతడు నల 
ముఖముచే నోగిపోయినట్లు సిద్ధమగుచున్నదని యాశయము, 
బ్లో. ఉతానమేవాస్య వలక్షకుడీం 

దేవస్య యు క్రి శశ మజ్క- మాహ । 

తేనాధికం దేవ గవేష్వపి స్యాం 
(శద్ధాలు రు త్రానగతె శుతాయామ్‌ ॥ 8 


ప. వి. ఉత్తానమ్‌ _ ఏవ _ అస్య - వలక్షకుక్షిం - దేవస్య. యృుక్తిః .శళమ్‌- 
అఆజ్క-మ్‌ _ ఆహ - తేన _ అధికం - దేవగ వేష - అవి _ సాం శ 
(శద్ధాలుః స్ట ఉతానగతౌ స్ట [శుకాయామ్‌. 


అర్థముః యృక్తిః ==. ఆర్భాపత్తి (ప్రమాణము లేదా అనుమాన్నపమాణము, 
దేవస్య = చం[దభగవానునియొక్క-, అజ్కం = మధ్యనున్న కలంక 
రూపమగు, శశం = కుందేటిని, ఉతానం. == వెల్లకిల నున్నదానినిగా, 
ననగా స్వర్గమున కెదురుగానుండి మనకు పృష్టభాగము జూపుదానినిగాను, 
వలక్షకుక్షిం = తెల్టిని యుదరము గ లదానినిగాను, ఆవా = చెప్పుచున్నడి. 
ఒకవేళ ఈ కుందేలు మనవైపు తిరిగినదై వెల్చకిల. పడక బోర్ల పడి 
యున్నచో, నప్పుడు మధ్యనున్న కుందేటిపొట్ట తెల్లగా నుండుటవలన 
చందుని మధ్యభాగము గూడా తెల్లగా నుండెడిది. కొని అది యట్లు లేక 
నల్లగా నున్నది. కొన నాకుందేలు -చందుని యందు వెల్తికిల పడియున్న 
దని వె ప్రమాణములు చెప్పుచున్నవని యర్థము. తేన =. వె. విధముగా 
చం[దుని యందలి: శశము వెల్లకిల పడియున్నదని నిశ్చయించుటబే 


క్రక్ర్‌తి . శ్రీహర్ష నైషధము 


(ఆహం = నేను) దేవగవేష్వవి == దేవతల గోవులగు కామధేనువు 
మున్నగువాని విషయమందును, [శుకాయాం == వేదముల యందు 
వినబడుచున్న, ఉత్తానగ తౌ హా వెలికిలపడి నడుచు విషయమునందు 
ఆధిక ౦== వూర్వము కం టె నధికముగా, _్రద్ధాలుః =నమ్మిక కలిగెన 


వానినిగా, స్యాం = కాగలను. 

సమాసములు : 
వలకకుకిం : వలక్షః కుక్షిః యస్య నః == వలక్షకుక్షిః, తం = 
వలక్షకుక్షిం. . 
దేవగవేషు : దేవానాం గావః - దేవగ వాః,' లేషు-- దేవగ వేమ. 
ఉత్తానగతౌ : ఉత్తానా చ సా గతిళ్చ == ఉత్తానగతిః, తస్యాం = 
ఉతానగలొ, క 3 


భావము ; | 
ఆర్థాప త్తి లేదా యనుమాన మనెడి (ప్రమాణము చం|దునిమధ్య నున్న 
కుందేటిని వెల్టికిలపడి  యున్నదానినిగా ననగా స్వర్గమున క భిముఖమైన 
యుదరము గలదానిస్‌గాను, మన కగపడు వెనుక భాగ ముగల దానినిగాను చెప్పు 
చున్నది. అట్టుగాక యా కుందేలు మన కభిముఖముగా నుదరమును గల్లి వెల్లకిల 
పడక బోరల పడియున్నచో చన్ద్ర మధ్య మందున్న దానియొక్క యుదరము 
తెల్లగా నుండవలయును. కాని యది నల్హగా యున్నది. అందువలన నాకుందేలు 


వెల్లకిల పడియున్నదే కాని బోరలపడి" యుండలేదు. కాన వెని యర్థాపత్త్యాది 
[ప్రమాణములు చెప్పువిషయము ' యు క్రమైనది. చం[దునియందలి శశ మెట్లు 


వెల్లకిల పడియున్నదో అర్హై దేవతల గోవులై న కామధేనువు మున్నగునవి గూడా 
న్వర్గమునందు వెల్లకిల పడియుండునని చెప్పెడి “ఉత్తానా వై దేవగవ శృర న్ని” 


యను [శుతియం దును వూర్యముకం టె be నమ్మకము గలుచున్న దని 
యాశయము. 


శ్లో, _దూరస్థిత్తై ర్వస్తునిర క్రనీలే 
విలోక్య తే కేవలసీలిమా యత్‌ | 
శశస్య తిష్టన్నపి పృష్టలోమ్నాం 
తన్నః పరోకః ఖలు రాగభాగః ॥ 81 


ద్యావింశ సర ద్‌థీకి 


ప. వి. దూరస్థితెః-వస్తుని - ర క్రనీలే _ విలోక్యతే _ కేవఅసీలిమా _ యత్‌ - 
శశస్య స్త తిష్టన్‌ _ అపి _ పృష్టలోమ్నాం _- తత్‌ - నః _ పరోతః . 
ఖలు _ రాగభాగ:ః, 

అర్థము: దూరస్థితైః == దూరమందున్న _ప్రేషకులచే, రక్త నీలే == ర క్తనీలవర్ణము 
లతో గలిసిన వస్తువునందు, కేవలసీలిమా, కేవల = ర_క్తభాగ మును 
వదిలిన, నీలిమా =-నలువు. యత్‌ == ఎందువలన, విలోక్యతే చూడ 
బడుచున్నదో, తత్‌ -- ఆందువలన, శశన్య —- కుందేలుయొక ా, 
పృష్షలోమ్నాం = వెనుకనున్న వెంట్రుక లకు, రాగభాగః = ఎజ్జని 
యంశము, తిష్టన్నవి=-ఉన్నను, నః == మిక్కిలిదూ "మందున్న మనకు, 
ఖలు = నిశ్చిత ముగా, పరోక్షః=కంటికి గోచరము కాదు. కాని నర్జదన 
మొక ,_టియే కానబడును. 

సమాసములు : 
దూరస్థితై ః: దూరే స్థితాః — దూర స్థితాః, తః ౫ా దూరస్థితై 8, 
రకసిలే : రక్తం చ తక్‌ నీలం చ=ర క్త సీలం, తస్మిన్‌ == ర క్తనీలె. 
శేవలనీలిమా : కేవల క్చాసౌ నీలిమా చ = కేవలనీలిమా. 
పృష్టలోమ్నాం న పృప్పె లోమాని = పృష్టలోమాని, తేషాం = వృష 
లోమ్నాం. 
పరోక్షః : అక్ష్మః పరస్తాత్‌ = కరోతి 
రాగభాగః : ఠాగస్య భాగః = రాగభాగక8. 

భావము : 

 దూరమందున్న |పేక్షకులు రక్త నీలవర్ణములుగల వస్తువును చూచునవుడు 
ఆవస్తువునందలి ర_క్తభాగ మును వదిలి సీలభాగమునే చూడగలిగి యుందురు. 
కాన కుందేటియొక్క- వెనుకభాగ మునందలి వెం[టుకలు ఎజ్జనివై యున్నను 
దూరత్యదోషమువలన నాయెజ్ఞదనము కనబడక యావెంటుక లయంచలి నల్ణ 
దనమే కనబడుచుండును. కాన కుందేలు ఎజ్జిని పృష్టభాగ మ గలిగియున్నను 
నది యెజ్జగా గానరాక నల్పగనే క నబడునని యర్థము. అందువలన చన్ద్రశశము 
నందు ర క్షనీలవర్ల ములు రెండున్నను నీలవర్ణమే కానబడును కాని ర క్రనీలవర్ణము 
కానరాదు గాన నదియేల కొనబడదని (పశ్నింపఠాదని యాశయము. 


ర్‌ర్‌4 శ్రీవార్ష నై షథము 
శా భజ్కం (పభుర్వ్యాకరణస్య దర్పం 
పద(పయోగాధ్వని లోక ఏషః | 
శట్లో యదస్యా ప్తి శశీ తతోఒయ 
"మేవం మృగో౬స్యాప్తి మృగీతి నో కః nu 82 
పః భజు్యం - (పభుః - వ్యాక రణస్య జ దర్పం క్‌ పద్మ పయోగాధ్వని ల్‌ 
లోకః _ ఏషః - శశళః . యక్‌ - అస్య - ఆస్తి _ శీ _ తతః _ 
ఆయం _ ఏవం - మృగః _ అస్య _ అస్తి - మృగీ - ఇతి _ న_ 
ఉక ః. 


అర్ధము: ఏషః == ఈకవిలోకము, పద పయోగాధ్గని, పద= సుబ న్తపదముల 
యొక్కయు, తీజన్తపదిములయొక్క_, [ప్రయోగ = [పయోగ మునకు 
సంబంధించిన, అధ్వని = మార్గమునందు, వ్యాక రణస్య — (పకృతి 
(పత్యయముల విభాగ పూర్వకముగా భబ్దముల వ్యుత్సాదనము గావించెడి 
భాస్త్రముయొక్క, దర్పం = సకలశబ్ద_పయోగ ములు నాయధీ నములు 
అనెడి గర్వమును, లేదా, వ్యాక రణస్య — (లక్ష్మ ఇచే) వైయాకరణని 
యొక్క, అనగా సక లశోబ్బ ప్రయోగ ములు వ్యాక రణాధీనము లనెడి, 
దర్పం = గర్వమును, భజ్కుం -- భంగ పరుచుటకు, [ప్రభుః = 
సామర్థ్యముగలిగినది, యక్‌ ==. ఏలయనగా! ఆయం == ఈచం|దుడు, 
శశః = కుదేలు, ఆస = ఇతనికి, అగన్తీ=- ఉన్నది యనెడి కారణము 
వలస, “శ” యని యెట్లు లోకముచే జెవ్పపడునో, ఏవం= ఈవిధము 
గనే, మృగః = మృగము, అస్య = ఇతనికి, ఆస్తి-= యున్నదను 
వ్యుత్పత్తి ననుసరించి, ఆయం = ఈచందుడు “మృగీతి” “మృగ” 
యని, నోక్తః — చెప్పబడలదు, అనగా, శశః ఆస్య అ స్తీతి వ్యుత్పత్తి 
యందు మతుబర్ధమున “ఇని” (పత్యయము వచ్చి. “శ” యను రూప 
మెర్టేర్పడినదో, అట్లే యా “ఇని (పతకయమును విధించు సూ త్రముచే 
“మృగః అన్య అ సీటీ” వ్యుత్ప త్తియందు మతుబర్గ మున “ఇని” (పత్య 
యము వచ్చి, “మృగీ” యను రూపమేల యేర్చడరాదు? కాని యస్తేర్పడ 
నందున నతివ్యాష్యాది చోషములుండుటవలన లోక పయోగము వ్యాకరణ 


ద్వావీంశ సర 3 'స్‌5్‌ర్‌ 
గ్‌ 


మూలమనుట యుక్తము గాదు. మటేమనగా కృ త్తద్ధితసమాసముల 
జెవుటయు నియామకము. అందువలన లక్ష్యము నుద్దేశించి లక్షణము 
[పవర్తించున కొని లక్షణము నుద్దేశించి లక్ష్యము (పవర్హించదు. కాన 
“పయోగ మూలం వ్యాక రణం” అను వాక్యము ననుసరించి వ్యాక రణము 
కంటె లోకమే శబ్ద పయోగ మునందు _ప్రబలమైనదని యర్థము. 


సమాసములు : 
పద(పయోగాధ్యని : పదానాం (ప్రయోగ క హై పద! పయోగః;, పర 
(వయోగస్య ఆధా = పద పయోగాధ్యా, తస్మిన్‌ నే పద్మపయోగా 
ధ్వని. 

భావము: 


ఈ కవిలోక మే సు ప్రిజనాది పదముల (పయోగ విషయమునందు “నాయరీన 
మె సక లశబ్దపయోగ'' మనెడి వ్యాక రణశాస్తముయొక్క గర్వము నణచుటకు 
సమర్థ మైనది.. అట్టు లోకము సమర్థము కానిచో “శశ అస్యా స్తీతి = శనీ” 
యని శబ్ద మేర్పడినట్లు “మృగః అస్యా స్తీతి = మృగీ” అనియు శబ్దము 
వ్యాక రణశాస్త్రము ననుసరించి యేర ఎడవలయునమగ దా! కాని లోక పయోగ ము 
లేనందువలన “మృగీ” యను. శబ్ద మేర్పడలేదు. కాన (వయోగ మూలమే 


వ్యాక రణకాస్తాాధీనమే శబ్ద పయోగ మనెడి మాట యుక్తము గాగని యాశయము. 


కం యావ న మిన్లుం (పతివత్‌ [పసూతే 
__ 'పాసావి. కావా నయ మబ్దినాఒపి | 
తత్కాల మీశేన ధృతస్య మూర్హ్నీ 
విధే రణీయ_స్త్వ మిహా సి లిబ్లమ్‌ u 83 
ప. వి, యావ న్తమ్‌- ఇస్టుం - విపత్‌ --పనూతే - (పాసావ్‌ = తావాన్‌ _ 


ఆయమ్‌- అబ్ధినా _ అవి - తత్కాలమ్‌-ఈ కేన _ ధృతస్య _- మూర్ధ్ని- 
విధేః - అఆణీయన్హ్యమ్‌. ఇహ - ఆస్తి _లిజ్ల్వమ్‌... 


రర్‌6 శ్రీహర్ష నైషధము 


అర్ధము: |ప్రతిపత్‌ == జక్రపాడ్యమి, యావ్నన్తం = ఎంత పరిమితిగల, 
ఇందు -- చందుని, [పనూతే చై కనుచున్నదో, యనగా నుత్ప త్తి 
చేయచున్నదో, అద్దినా= వీ — సము దముచేతను, తావాన్‌ --- ఆంత 
పరిమితిగల్గిన యనగా నాక కలయే గల్గిన, ఆయం = ఈ చన్ద్రుడు, 
పాసావి = ఉత్పత్తి చేయబడెను. _ఏలయనగా?, తత్కాలం == 
నమ్ముదమునుండి యుత్స త్రినొందు సమయమునందే, ఈ శేన = శివునిచే, 
మూర్హ్ని = శిరముపై, ధృత స్య = ధరింపబడిన, విధోః == చన్ద్రనకు, 
అణీయన్త్వం == మిక్కిలి కృశించియుండుట, ఇవా: == ఒకకలను 
వహించువిషయ మున, లిజ్లం==జ్ఞాపకమగు హేతువుగా, అ స్తి== ఉన్నది. 
సమాసములు : 
తతాలం : స చాఫౌ కాలశ్స్‌ = తత్కాలః, త౦ =తత్కాలం, 
భావము: 


శుక్ణపాడ మి యెంత పరిమితిగల చందు నుత్చత్త్తి జేయుచున్నదో 
సము చముగూడ నంతపరిమితిగల చందునే కనియుండును. జక్టపాడ్యమినాడు 
చందుడొక్కకల గల్లియే యుద్భవించును. కాన సమ్ముద ముగూడ నొక క ల 
గలచ ందునే కనియుండును. ఏలయనగా సముద మునుండి చ రదు డుద్భవించు 
సమయమునందు శివుడు తనతలవై ధరించిన చందు డొక్కకల గల్లియుండుట 
యే దీనికి తార్కాణము, ఒక వేళ సముదుడు వూర్ణచందునే కనియున్నచో 
రివుడా వూర్ణచం[దునే తన తలవె ధరించియుండును. కాని యావిధముగా జరుగ 
నందువలన పాడ్యమి యొకక లగల చల దునే యుత్ప త్రి గావించినది. కాన 
సమ్ముదుడును నొక కలగల చందునే కనెను... కాన పాడ్యమినాడు చందు 
డుద్భృవించినను నతడొక గ్రాకలనే .గలిగి  యుండుటవలన క నబడడని 
యాశయము, . 
శ్లో. అరోప్యతే చేదిహ కేతకత్వ 

_  మిస్టా దలాకౌరకలాకలాపే |. 
తత్సంవద త్యజ్కమృగస్య నాఖి 
కస్తూరికాసౌరభవాసనాఖిః॥ _ - 84 


ద్యాపింశ సర్గ 557: 


ప. వి. ఆరోప్యతే _ చేత్‌ - ఇహ _ కేతకత్వం _ ఇచ్చా - దలాకారకలా 
కలాపే _ తత్‌ _ సంవదతి _ అజ్కమృగస్య ప నాభిక న్రూరికాసౌర భ 
వాసనాభిః. 

ఆర్థము : కేతకత్వం = మొగలివూవుయొక్క ధర్మము, దోలాకారకలా 
కలాపే - మొగలిరేకుల అకారముగల కలాసమూవాముగల, ఇహ- 
ఈ, ఇనా — చం|దునియందు, ఆరోప్యతే చేర్‌ -- ఆరోపింపఐడినచో, 
తత్‌ == అప్పుడు, అజ మృగస్య = క లజ్కముగా నున్నమృగము 


యొక్క, నాభికన్తూరికా = పొక్కిలియందలి కన్తూరియొక్క, 
సౌరభ = పరిమలరూపములగు వాసనాభిః = తావులతో, సంవదతిడా 
_ సరిపడుచున్నది. 
సమాసములు ; ' 


కేతకత్వం : కేతకస్య భావః = కేతక త్యం. 
దలాకారకలాకలాపే : దలస్య ఆకార ఇవ ఆకారః యస్య సః = 
దలాకారః, కలానాం కలాపః.-- కలాకలాపః, దలాకారః క లాక లాపః 
యస్య సః = దలాకారక లాక లాపః, తన్మిన్‌ = దలాకారక లాకలాపే. 
అబ్యమృగస్య : ఆజ్య శ్చాసౌ మృగశ్చ --అజ్కమృగ:ః, తస్యా. 
అజ్కమృగస్య. 
నాధిక స్తూరికాసౌరభవాసనాథిః : నాభేః కన్తూరికా =నాభిక స్తూరికా, 
నాభిక న్తూరికాయాః సారఖభాణి = నాభిక న్తూరికాసౌరభాణి, నాభిక స్తూరికా 
సౌ రభాణ్యేవ వాసనాః = నాభిక న్తూరకాసారభవాసనాః, తాభి$ — 
నాలిక న్తూరికాసౌర భవాసనాభిః, 

భావము: 

_ మొగలిరేకుల యాకారమువంటి యాకారముగల కలలసమూహముతో 
గూడిన చందునియందు కేతకత్వమును ఆనగా మొగలిపూవుయొక్క- భర్మము 
ను ఆరోవించినచో నప్పుడు చేందునియందలి కలజ్కరూపముగా నున్న 
మృగము యొక్క పొక్కి లియందలి క న్తూరియొక ,. పరిమళములతో నాయారో 
పణ. సరిపడియుండును. మొగలివూవునందు క నూరియొక పరిమశ ముండును. 


ర్‌5్‌రి (్రీవార్ష నైషధము 


చం[దుడు మొగలిపూవుగా నున్నచో చం| దునియందలి కళంక మృగ ముయొక్క 
పొక్కిలియందలి క న్తూరీపరిమళములు అతనికి తావులను గూర్చుటవలన నది 
యుక్తమగునని యాశయము. 


లో అసే ద్యథా జ్యాతిషమేవ గోలః 
శశీ సమక్షం చిపిట సతోఒభూత్‌ 1 
వ న గత న్రకృష్ణ 
పీయాషపి షపిణ్యాక దశావశేషః il 8 
ప..వి. ఆసీత్‌ _ యథా _ జ్యాతిషమ్‌- ఏవ - గోలః - శశీ _ సమక్షం - 


చిపిటః - తతః _ ఆభ్రూర్‌_ -స్వర్భానుదేంబ్లాఫయగయ గ నంకృష్టవీయూష 
విణ్యాక దశావశేవః. 


అర్ధము : ఏషః == ఈ, శీ = చందుడు, యథాజ్యాలతిషం = జ్యోతిష 
శాస్త్ర ముననునకంచి, యనగా గర్లాదిమునులు రచించిన (గ వగ ణితళాస్త్ర 
ముననుసరించి, గోలః -- వెలగపండువంటి గుండవు _వైభాగము గల 
వాడుగనే, ఆసీత్‌ == ఉండెను. (కాని) తతః=-ఆ తర్వాత, కాల|క్రమ 
ముగ, స్వర్శ్భానుదంష్ట్రాయుగయ న్త్రకృష్ణ్టపీయూషపిణ్యాక దశావశేషః, 
స్వర్భాను == రాహువుయొక్క, దంష్ట్రాయుగ — కోరలజంట 
యనెడి, యన్త = గానుగవంటియన్హ్రముచే, కృష్ణ = 
లాగివేయబడిన, పీయూష -- అమృతము గలిగిన, విణ్యాక 
చా వప్పయైన తెలక విండియొక్క, దకావశేష। _ 
దశ చేమిగిలినవాడై , చివిటః == రసరహిాతపర్పటముగా, అభూశ్‌ ._ 
ఆయెను, (ఇది) సమక్షం -_ [పత్యక్షమైన విషయము. 

సమాసములు ; 
యథాజ్వ్యౌతిషం : జ్యోతి రధికృత్య కృతో (గన్థః = జ్యోతిషము, 
se మనతిిక్రమ్య = యథాజ్యాతిషం, 

: 'అన్టోః సమ్‌ = సమక్షం. 

i లత గారా దశావశేషః : 
'దంష్ట్రయోః 'యుగ౦=దర9ష్ట్రాయుగం, స్వర్భానోః దంష్దాయగం= 
స్వళ్ళానుదంష్టాయుగ మేవ యన్తిం= స్వఠ్భానుద ంష్టాయుగయ నం, 


ద్యావింశ సర్ల రకల 


స్వర్భానుదంహైాయుగయ న్హ్రేణ కృష్టం పీయూషం యస్మాత్‌ సః = 

న్వర్భానుదంస్ట్రాయుగ య న్లకృ్యష్టపీయూ షః, స్వర్భానుదంష్ట్రాయుగ 

య_న్హ్రకృష్ణవీయూవ శ్చాసా విణ్యాక శ్చ -- స్వర్భానుదంష్టాయుగ 
య_న్లికృషవీయూష పిణ్యాక 8. స్వర్భానుదంష్టా9యుగయ న్హ్రకృష్ణ 
వీయూషవిణ్యాక స్క చశా==స్యర్భానుదంష్టా యుగ య_న్లికృష్టవీయూవ 
విణ్యాకదళా, స్యర్భానుదంష్టాాయు గ య_న్త్రకృష్టవీయూష విణ్యాక 
దశాయాం అవశేషః -_- న్వర్భానుదంస్ట్రాయుగయ న్త్రకృష్ణవీయూష 
విణ్యాక దళావశేవః. 

భావము ; 

ఈ చం; దుడు గర్గాదిమునులు రచించిన జ్యోతిషగాస్త్రము ననుసరించి 
వెలగప= డువంటి గుం డవు వై భాగముగలిగి పూర్వ ముండెను. కాని తర్వాత 
కాల క దుముగా రాహువుయొక 3 కోరలజంట యనెడి గానుగచే లాగివేయబడిన 
యమృత మనెడి సారము గలవాడై విప్పిగా మిగిలినవాడై యిప్పు డున్నాడు. 
ఇది (పత్యక్షమైన విషయము, 
శ్లో. అనా వసామ్యా ద్వితనోః సఖా నో 

కర్పూర మిన్లుః ఖలు తన్య మితమ్‌। 
దగ్గా హి బా తే ద్వావపి పూర్వరూపా 
ద్యద్వీర్యవ తా మధికాం దధాతే ॥ 86 
ప. వి. అసౌ _ అసామ్యాత్‌ - వితనోః _ సఖా _ నః - కర్పూరమ్‌ - ఇన్లుః జ 
ఖలు _ తస్య _ మితం _దగ్ధా-హి-తౌ- ద్వౌ - అవి-వూర్వ 
రూపాత్‌ _ యక్‌ - వీర్యవత్తామ్‌ - అధికాం - దధాతే. 


అర్థము: ఆసామ్యాత్‌ == పోలిక లేనందువలన, అసౌ = ఈ చందుడు, 
వితనోః == శరీరములేని మన్మథునకు, సఖా = మ్మితుడు, నో (భవతి) 
కాడు, ఏలయనగా “విహవామై డశీవె రాణి భవన్తి నమశీలయోః'' అని 
చెప్పిన విధముగా సమానకీలురశే చెలిమితగును. ఇట మన్మథుడు 
ఆనంగుడు. చలఇదుడు సాంగుడు. కాన శరీరములేని మన్మథునకు 
శరీరముగల చందునితో, జెలిమి పొసగ దని యర్థము. కాన, ఖలు = 


660 (శ్రిహర్షి నై షధము 


నిశ్చిత ముగా, కర్పూరం == కర్పూరమను పేరుగల, ఇందుః = 
చం దుడు, తస్య ౫ ఆ మన్మథునకు, మితం = బెలికాడు, 
యత్‌ = ఏలయనగా ? తొ= ఆ, ద్యావవీ = ఇద్దరును అనగా మన్మథు 
డును కర్పూరమును, దగ్గాజాదగ్దుల్తి, వూర్వరూపాత్‌ == పూర్యరూవము 
కంటెను, అనగా దగ్గ ముకాని రూపముకం చెను, అధికాం -- అధిక మైన, 
పీర్యవత్తాం == శ కిని, హి==స్సష్టముగా, దధాతే_ధరించు చున్నారు. 
పాక ముబొందిన కర్పూరము మిక్కిలి బలముగలిగి యుండును. 
మన్మథుడును దాహమెన పిదప మిక్కిలి బలముగలవాడై యున్నాడు. 
కాన మన్మథునికిని కర్పూరమునకును మైత్రి యక్తమే. 


సమాసములు ; 


అసామ్యాత్‌ : సమయో ర్భావః పూ సోవుర్రతః। న సామ్యం పా 
అసామ్యం, తస్మాత్‌ జ ఆసామ్యాత్‌. 

వితరో* : విగలా తనుః యస్మా తృః- వితనుః, తస్య =వికనోః. 
ఫూర్వరూపాత్‌ : వూర్వం చతత్‌ రూపం చ -- వూర్వరూపం, 
తస్మాత్‌ మై వూర్వరూపాత్‌ . 

వీర్యవత్తాం : వీర్య మనయో ర స్తీతి- వీరవనౌ, వీర్యవతో ర్భావః = 
పర్యవత్తా, తాం = వీర్యవత్తాం. 


భావము : 


లోక మున చందుడు అనజ్లునకు మితుడని చెప్పెదరు. కాని యిది నరి 
కాదు. అజ్బములులని మన్మథునకు ఆజ్గములు కల్గిన చందు డెట్టు మిత్రు డగును? 
కాలేదని యర్థము. కాని వారిరువురికిని లోక (పనిద్ధ మగు మైతియో చన్ద్ర బ్లము 
నకు “భ ఘనసార శృన్ద) సంజ్ఞః ” యను నిఘంటువు ననుసరించి  కర్ఫూరమని 
యర్థము చెప్పుటచే సరిపడును. కాన చం దుడనగా కర్పూఠము, ఆనంగునకు 


మిత్రమని (గ్రహింపవలయును. కర్పూరమును దగ్భము గావించినచో. మిక్కిలి 
శక్రివన్త మగును. అర్రే మన్మథుడును శివుని మూడవకంటిచే దగ్గమైనవిదప 


మిక్కిలి శ _క్రివన్తుడుగా "నున్నాడు. కాన కొలినవిదప కర్పూరమును మన్మథుడును 
మిక్కిలి ళక్రిగలిగియండుటచే నాసమానథర్మ మును. బురన్క-రించుకొని వానికి 


ద్వాఎంశ సర్గ 561 
చెతి చెప్పబడినది. కాని చందునకును' మన్మథునికిని మ్మైతియనుట తగదని 
యాశయము. _ అనగా చస్ట్రశబ్దమునకు. కర్పూరమని యర్థమును _ తలిసికొనక 
చందుడనెడి యర్థమున |భమపడినవారై చర్మదునితో మన్మథునకు మైతి చెప్పు 
చుండిరి. కాని వన్తుస్థితిలో చన్ద్చశబ్బమునకు మరియొక యర్థమైన es 
కును మన్నథునికి మై తిని జెప్పవలయునని సారాంశము. 


లో స్థానే విధేర్యా మదనస్య సఖ్యం 
స శమ్బునే(తే జ్వలతి (పలీనః | 
అయం లయం గచ్చతి దర్శభాజి 
భాస్వన్మయే చతుషి చాదిపుంసః ॥ 87 


ప. వి, స్థానే _ విధిః _ వా . మదనన్య _ సఖ్యం _ నః - శమ్మ్భున్నేతే - 
జ్యులతి _ (పలీనః = ఆయం - అయం _ గచ్చతి వై దర్శభాజి జ 
వ తా చకుషి -చ - ఆదివుంసః. 


అర్ధము: వా = లేదా, విధోః = వ. మదనన్య = మన్మథునకును, 
సఖ్యం = — చెలిమి, స్థానే = యుక్షమే, ఏలయనగా, సః = ఆ 
మన్మథుడు, జ్బాలతి = మిక్కిలి [పకాశించుచున్న, ోంున్నే కే = -— 
శివునికంట, (పలీనః = మిక్కిలి లఅయించుటచే నేక త్యమునుబొంది 
నష్టుడాయెను. ఆయం = ఈచందుడును, దర్శభాజి == దర్శనమును 
బొందిన, మజియు, దర్శ = అమావాస్యను, భాజి = పొందిన, 
బాన్వన్మయే = సూర్యరూపమైన, ఆదివుంనః = మొదటిపురుషుడై న 
విష్ణవుయొక్క, చక్షుషి ' = కంట, లయం = ఏకత్వరూపమైన 

- వినాశ మును, గచ్చతి = పొందుచున్నాడు.. అమావాస్యయందు చం|దుడు 

- సూర్యుని (పవేశించును. కావుననే యమావాస్యకు “దర్శన్నూర్యేన్లు 
సజ్ఞమః” యను నిఘంటువు ననుసరించి . నూర్యేనుసజ్ఞమ మనియు బేరు 
గలదు. సూర్యుడు విష్ణుని దక్షిణన్నేతమని వురాణ, పనిద్ధి, కాన సమాను 
లగు హరిహరుల రెండున్లే తములయందును . చన్ద్రమన్న్మ థులు లయము 


“= 36) 


కరికి శ్రీహర్ష నెషభము 


బొందుచవలన నమావాస్యయందు చం[దుడును శరీరములేనందున ననబ్లు 
డగుటవలన మన్మథునితో సమానధర్మము గల్లియుండుటచే చన్ద్రమన్మథు 


సమాసములు : 
దర్శభాజి : దర్శం భజతీతి == దర్శభాక్‌, తన్మిన్‌ -= దర్శభాబి. 
థాన్వన్మయే : భాస్వతః వికారః = భాస్వున్మయః, తన్మిన్‌ అ 
భాస్వన్యయే. . 


ఆదిప్పంనః : ఆదేః పుమాన్‌ (న ఆనివుమాన్‌, తస్య — ఆదివుంసః, 
భావము : 

లేదా చందునకును మన్మథునకును మైతి యుక్తమే. ఏలయనగా 
మన్మథుడు మిక్కిలి జ్యలించు శవునిక 6ంట లయించెను, అబే యీచం| దుడును 
నమావాస్యయందలి నూర్యరూపమగు విష్టుని చశ్మీణనే తమున -లయించు 
చున్నాడు. నూర్యుడు చందునితో గలియుటయే యమావాస్య- యనబడును. కాన 
నీవిధముగా వారిహరుల న్మేతములయందు లయముబొందిన చందమన్మ థులకు 
సమశీంత్వ ముండుటవలన వారికి మైతి యుక్తమని యాశయము. 


EME నేశ్రారవిన్దత్వ మగాత్‌ మృగాజ్కాః 
పురా పురాణస్య యదైషపుంసః | 
అస్యాజ్బ_ వవాఒయ మగా _త్తదానీం 
కనీని శేన్చినిరసుస్తర త్వమ్‌ ॥1 88 
పవి, . నేత్రారవన్షత్వమ్‌ ఆగాత్‌ _మృగాజ్కిః _ పురా - పురాణస్య-యదా - 
పవః _- వృురిస = 'అస్య_ఆజ్బ._; - ఏవ _ ఆయము _ ఆగాత్‌ -తదాసీం- 
'కనీనిశేసిన్దించున్దకత్యమ్‌, 
ఆర్థము;'వురా == పూర్యము, యదా = ఎప్పుడు, ఏషః = ఈ, 
౨. మృగాబ్యః = చం్భదుడు, వురాణస్య = [పావేనుడగు, వుంనః = 
పురుషు డెన శ్రీఏమ్షవుయొక్క; నే త్రారవిన్హత్యం వా నయకక.మలముగా 


ద్యావింశ సర్గ 508 


నుండుటను, ఆగాత్‌ = పొందచెనో, తదానీం = ఆపుడు, విమ్షవు 
న్మేతారవిందమగు, అస్య = ఈచం దునియొక్క-, అయం = ఈ, 
ఆజ్బ_ఏవ ఆ క లజ్క-మే, క నీనికేన్చిస్టిరసున్సర త్వం, క ఏనికా =—క టి 
పాప యనెడి, ఇస్టిస్టి౮ = తుమ్మెదయొక్కం, సున్దరత్యం = సొబగును, 
ఆగాత్‌ -- పొందినది. “ఆదాక్‌” అను పాఠమునందు, ఆయం = 
ఈ శ్రీవిష్ణువు, అన్య = హై ఈచందునియొక గ, ఆజ = = క లజ్క- 
విషయమున, క సీనికేన్టినిరసున్లరత్యం, కనీనికా = కంటి పాపయనెడి, 
ఇన్టిస్టిర = తుమ్మెదయొక్క, సున్దరత్వం == సొన్దర్య మును, ఆదాత్‌ -- 
ఇచ్చెను. కంటియందు పాప యుండవలయును, అరవిందమునందు 
తుమ్మెద యుండవలయును, కొన సీవిష్ణవు తన నే తారవిందమగుటవలన ] 


నాక లజ్బ_మునే కంటిపాపగను తుమ్మెదగను జేసెనన యర్థము. 
సమాసములు : 


నేత్రారవిన్హత్వం ; న్మేతమేవ అర వినం == నె త్రార విన్దం. నే తారవిన్దస్య 
భావః ూ నే త్రారవిన్లత్యం. తత్‌ నె తారవిన్దత్వం. 
కనీనిశకేనినిరనునరత్వం : కసీనికె వ ఇనినిరం = కనీనికేనినిరం, 
(లు యి కొనాలా ఏ౧ దం 
క'నీనికేస్టీనిరస్య సున్గరత్వం ==  కోనీనికెన్టిస్థిరనున్గరత్వం, తత్‌ = 
కసీనికేన్టిస్టిరసున్దరతకం. 


భావము: ' 

వూర్యకా.:మున మృగాజ్యుడగు చందు డెప్పుడు వురాణవురుమడగు 
శ్రీవిషవునకు నయనక మలముగా నేర్వడెనో యవుడే యీనేేశారవింద మగు నీ 
చం్యదుని కలజ్క-మే యతని కంటిపాపయనెడి తుమ్మెదయొక పోలికను 
వహించినది. చందుడు విష్ణువునకు _-న్నేత్రపద్మముకాగ నే యతనియందలి 
కలజ్క ము ఆన్నేతమునకు కంటిపాపయనెడి తుమ్మెదగా నేర్పడినదని యర్థము, 
చందుడు నయనక మలమైనప్పుడే ఆ నయనమున కవసరమైన పాపగాను ఆ క మల 
మున కవళ్యమైన తుమ్మెదగను నతని కళంక మేర్పడినదని యర్థము. కమల 
మున్నప్పుడు తుమ్మెధయుండును గదా, 


564 


Ca 
zh 
LO 
peu 
a 
ర్తో 


కో దేవేన కేనైష చ కాళ్యపిశ్చ 
వ్‌. QQ 
సామ్యం సమీక్యోభయపకభాజా | 
ద్విజాధిరాజౌ హరిణా (శితౌ చ 
యుక్తం నియుక్తా నయన్మక్రియాయామ్‌ ॥ 80 


. వి. దేవేన _ తేన _ ఏషః - చ కొళ్ళవిః _ చ - సామ్యం జ సమీక్ష్యు ప్ల 
ఉభయపక్షభాజౌ _ ద్యిశాధిరాజౌ _ హరికా శితౌ_ చ _ యుక్తం _ 
నియుక్రౌ - నయనక్రియాయామ్‌. 


——_——— 


కాళ్యవిశ్చ = = గరుడుడును నీఇద్దరును. సామ్యం =. సమానధర్మమును, 


ఆర్ధము: తేన == ఆ, దేవేన = = థ్రువిమ్ణవుచే, ఏషః చ _- ఈచం|దుడును, 
సమీక్ష == చూచి. నయన న్మకియాయామ్‌ = == క్రమముగా సమానమగు 
నేత కియయ._ దును వాహనవ్యాపార మునందును, యక్‌ _ ఎందువలన, 
నియుకౌ = నియమింపబడిరో, తక్‌ -_ అది, యు క్షం == తగినది. 
. ఏలయనగా, వారిచ్దరును. ఉభయపక్షథాజౌ,  ఉభయపక్ష (చం దపశ్ని 
మున) పక్ష కృష్ణపక్ష ములను, భాజౌ = పొందినవారు, (గరుడవక్షమున) 
ఉభయనక్ష పా రెండుజెక్కలను. భాజౌొ-- పొందినవారు, మరియు, 


_ద్విజాధిరాజౌ పీ (చం్యదపక్షమున) ద్విజ మా _బాహ్మ ణులకు, 
అధిరాజొ == రాజులు, హరణ్యాశతౌ, హరిణ == (చందపత్నమున) 


క అజ్బ_ మైన మృగ నుచే, ఆ(శితొ = se శయింపబడినవారు, (గరుడ 
. , పక్షమున) హరిణా = == విష్ణువుచే, ఆతా = ఆశయింపబడినవారలు, 


.. ఇట్టు చన్దుంనికిని గరుడునికిని, నయనవ్యాపారమునందు ననగా చం్మద 
_ పక్షమున విష్ణువునకు నెడమక ౦టియొక్కు కారం 2మునందును, గరుడపక్ష 
మున మోయుట యనెడి కార్యమునందును, నేల్చాటును గల్పించుటవలన 

_ _ నుభయులకును శబ్దనామ్యమువలన సమానవ్యాపారకల్పన సిద్ధించినదిగాన 

నిది యచితమని యర్థము. 


సమాసములు ;; 
కాశ్యపిః : కశ్యపస్య అపత్యం వుమాన్‌ =కాక్యవిః, 


గ 
ఉభయపకభథాజౌ : ఉభయళ్చాసౌ పక్షశ్చ= ఉభయపక్షః, ఉభయ 
పక్షం భజత ఇతి=- ఉభయవక్షభాజా. 
ద్విజాధిరాజౌ వ ద్విః జాయన్త ఇతి = ద్విజాః, ద్విజానాం ఆధిరాజొ = 
ద్విజొధిరాజా. 
హరిణా(శితా : హరిణేన ఆ శితౌ =- హరిణా శతా, 
నయన కియాయాం : నయనమేవ (క్రియా =నయన్మకియా, తస్యాం = 
నయన [కియాయాం. 

భావము : 

(శ్రీ మహావిష్ణువు చందుని గరుడుని సమానమైన నయన కీయ యం 
దుంచుట యుక్త మెనది. అందు చం|దుడు విష్ణువునకు నెడమకన్ను చేయునట్టి 
కార్యమును జేయుటవలన నయన, క్రియ యం దుంచబడిన వాడాయెను: సమన 
మనగా న్మేత్రమని యర్థము గదా! ఆస్టే గరుడుడును విమ్ణవునకు వాహనమై 
యాతనిని గొనిపోవుటవలన నయన కియయం దుంచబకిన వా డాయెను, నయన 
మనగా గొనిపోవుట యని యర్థము కదా! కాన నీవిధముగా నాచం[దగరుడులను 
సమానవ్యాపారము నందు నియమించెను. మణియు వారిజువురిను నుభయపక్ష 
ములను ననగా శక్త క్‌ ఎష్షపక్షి ములను రెండుజక్కలను గ ల్లియుం డుట యనెడీదియు 
దింజరాజ్యత్యమును ననగా. [బాహ్మణఠాజత్యమును పక్షిరాజత్యము ననెడీ 
దియునగు సామ్యమును వహించియున్నారు. ఆంతియగాక వారిరువురును హరిణా 
గ్రతులగుటవలన ననగా కలజ్కమైన హరిణముచేతను ననగా జింక చేతను, వారి. 
చేతను ననగా విష్ణవుచెతను న్యా శయింప బడుటవలనను We గల్లి 
యున్నారు. 
శ్లో, మై రన్వమాయి జ్వలన స్తుషారే 
సరోజినీదాహవికార హేతోః... 

తదీయధూమౌఘతయా హిమాంళౌ Me న 

గజా కలజ్కో_ఒపి సమర్ధిత సెక [1 90 

ప, వి, యైః - ఆన్వమాయి _ జ్వలనః - తుషారే _ సరో జినీదాహవికార హేతో: - 


తదీయధూమౌఘతయా _ హామాంశౌ ద్‌ ep: స = అపీ '= 
'సమర్థితః జ తైః + 


566 శ్రీవార్ష నై షభము 


ఆర్థము: యః= ఏ పండితుఎచే, సరోజిసీదాహావికార హేతోః, సరోజినీ = తామర 
లకు, దాహ వికార==-క మిలిపోవృుటయనెడి వికారరూపమైన, హేతోః 
హేతువువలన, తుషారే == మంచునందు, జ్యలనః == ఆగ్ని, మంచు 
ఆగ్నితోగూడినది, ఆది తగిలినచో దాహ మేర్పడుచున్నది. కాన అగ్నితో 
గూడిన |పదేశ మువలెనని పక్షసాధ్య హేతుదృష్టానములతో, ఆన్వమాయి == 
ఊహింపబడినదో, లై $=కి పండితులచే, పామాంళౌ _- చం దుని 
యందున్న, కలజో్కో౬ ఏ = క లజ్కముగూడా, తదీయధూమొఘతయా, 
తదీయ - మంచునందలి యగ్నికి సంబంధించిన, ధూమాయఘయతయా- 
పొగలసమూహముగా, సమర్థితః = = ఊహంపబడినది. ' అగ్నియున్నచో 
పొగయుండవలయునుగదా! చం, దుడు మంచుముద్దగాన నతనియందు 
ముందు చెప్పబడినవిధముగా నగ్స్‌ యుండవలయును. ఆతనియందలి 
క లజ్క మాయగ్నివలన నేర్పడిన పొగయేయని పండినులు ఉహపొంచిరని 
_ నేను భావింతును. 


సమానములు : 
సరోజినిదాహవికార హేతోః : నరోజిన్యాః దాహః = సరోజబినీదావః, 
సరోజినీదా హేన వికారః = సరోజిసీదావావికార ౩, సరోజినీదాహవికార ఏవ 
"హేతు; -- సరోజినీదాహవికార హేతుః, తస్మాత్‌ = నరోజివీచాహవికార 

_ హేతోః. 
తదీయధూమౌఘతయా : ధూమానాం ఓఘః == ధూమౌఘః 


తస్య ఆయం = తదీయః, తదీయళ్ళాసా ధూమౌఘశ్చ = తదీయ 
ధూమౌఘః, న భావః = త దీయధూమౌ ఘతా,తయా ౫ 
తదీయధూమౌఘతయా. 

హిమాంఠకౌ ; హీమః అంకుషు స్ట. సః హీమాంతః, రన్మిన్‌== హి 
మాంళకౌ. 


భావము: ల ' 


మంచునకు. క్ర మలములు క మిళిపోవుటవలన, మంచునం దగ్ని యుండునని 
ఫండితు లూపాొంచిరి. ఆపండితులే చందుడును మంచుముద్ద యగుటనలన నతని 


ద్వావింక సర్గ ర్‌? 


క లంకమును నత నియందున్న యగ్నివలన నుద్నవించిన ధూమనమూవా ముగా 
నూపొంచిరని నేను ఖావింతును. 


శ్లో. వ్వేదస్య ధారాభి రివావగాభి 
ర్యాపొ జగద్దారపరి_శమార్హా | 
ఛాయాపదేశా ద్వసుధా విభజ్య 
సుధామ్చుధా వుబ్బ తి న్వేదమ(త. i gr 


ష. వి. స్యేదస్య - ధారాలిః - ఇవ - ఆపగాభిః- వారిపా- జగద్దారిపరిశ్రమార్హా స్త 
భాయాపడేగాత్‌ - వసుధా - .విభజ్య - నుధామ్ముధే - ఉబ్ధతి - 
స్వేదం ఖై ఆత. 

అర్హము: వసుధా=-భూమి, ఛాయాపడేశాక్‌, ఛాయా = త న్మపతిబిమృ మను. ఆప 
బేశాక్‌ - నెపమువలన, జగ ద్భారవర్శిశ మార్తా. జగద్భార == భూఖార 
వలని, పరి[శమ==కష్టముచె, ఆరా = వీడింపబడినదై , స్వేదస్య== 
చెమటనీటియొక్కు, ధారాభిరివ-- ధార లనెడి, . ఆపగాలీః = నదులచే, 
వా-ప్రా=నిండినదై సుధామ్భురా,సుధా= ఆమృతములకు, ఆమ్బుధౌ= 
సాగరమైన, అత == ఈతం|దునియందు, నిమజ్జ్య =- మునిగి, 'స్వేదం== 
(పపంచభారమువలని పరి్మిశనుచె నేర్పడినవాథను, ఉ జ్ఞతీవ == విడుచు 
చున్నదో యనునట్టున్నది. అమృతసాగరమున మునిగినచో బడలిక 
తొలగును గదా. 


సమాసములు ; 
ఆపగాఖిః : అపాం: సమూహః--ఆపం, అపేన గచ్చస్తీత== ఆపగాః, 
రాధి ఆపగాభిః. 
జగద్యారపరి శ్రమార్లా : జగితాం భార: == జగద్భారః, జగద్భా రేణ 
పరిశ్ర మః = జగ ద్భారపరిక్ర మః, re షా ఆరా==జగ 
ద్భారపరి శమార్తా. 
ఛాయాపదేశాత్‌ :; ఛాయాయాః అపదేశ ౩ రఛాయాపడేళః, తస్మాత్‌ = 
ఛాయాపదేశార్‌. 


565 హర్షి షధము 


fa 


GE 


నుధాంబుధో : సుధానా మంబుధిః-సుధాంబుధిః, తస్మిన్‌ = సుధా: 
బుధ. ' 


భావము ; . 

చం[దునియందు కానబడెడి నల్హని మచ్చను వెక్కురు వెక్కుభంగులుగా. 
జెప్పుచున్నారు. కొందరు దానిని మృగమనియు, కొందటు శశ మనియు, కొందరు 
దిగవనున్నభూమియొక్క- | పతిింబమనియు భావించుచున్నారు. ఇచ్చట నది 
భూమియొక్క (పతిబింబమని భావింపబడి  వర్తింపబడుచున్నది. ఈ భూమి 
(ప్రపంచభారములను మోయుటవలని యలసటచే. బీడింపబడినదై , యా -యలనట 
వలన చెమర్చినబై , యా బాధను దొలగించుకొనుటకై చం, దుడనెడి 'యమృత 
సాగరమునుదు, అకలజ్కమను నెపముచే మునిగి. తన బడలిక నుం బోగొట్టుకొను 
చున్నదో యనునట్టుక న్నది. అమృతసాగరమున మునిగినచో బడలిక తొలగును 
కదా. కొన చందునియందలి క లంకము భూమియొక్క నీడయనియు, నా నీడ 
యొక్క- నెపముచే, భూమియే వాస్త వముగ నాచందుడనెడి యమృతంవు కడలి 
యందు మునిగినద నియ నాశయము... 


ల్‌ మమానుమైవం బహుకాలనీలీ 
| నిపాతనీలః ఖలు హేమశెలః | 
ఇన్టోర్జగబ్చాోయమయే ప్రతీకే. = 
పీతోఒపి భాగః (పతిబింబితః స్యాత్‌ 11 92 


వ, వి, మమ _ _అనుమా - ఏవం - బహుకాలనీలీనిపాతనీలః - ఖలు _- హేమ 
స “ఇల = ఇన్లోః _ జ్జ 'జగచ్భాయమయే - న 'పీతః _ అవి.భాగ:. 
'పతీవింబితః అ స్యాత్‌. | స 


అర్ధము: హేమశై శై లః = పనిడికొండయైన మేరువు, ఖలు -- =ా నిశ్చయముగా, బహు 
os అ సట... మ వా సృష్టినుండి _నేటివజకును గడచిన 
వెక్కుకాలములందలి, వీలీ = = నల్ద(దనము, 'నిపాత _ = సోకుటవలన, 

నీలః = నల్లనివన్నెగలదియె యున్నదని శ ఏవం ఈవిధముగా, మమ = 
నాకు, ఆనుమా== ఊహ. అనగా సీవిధముగా నేను భావింతును. అట్టు 


కానిచో ,ఇన్హో? =- చం దునియుక్క. జగ చ్చాయమయ.__జగత్‌ = (పపం 
చముయొక్క, ఛాయమయే=పతిబింబరూపమైన, _పతీశె-= అవయవ 
మెన కలంక మునందు, వీతః= పనుపుపచ్చని వన్నాగల పసిడికోండ 
యొక్క, భాగః=అంశము, (_పతిబింబితః = _పతిఫలించినడిగా, 
స్యాత్‌ = ఉండును. కాన నావిధముగా చం|దునియందు. మెరుపర్వత ము 
యొక్క పనిఎవన్నా కానరానందువలన నా పర్వతము, బహుకాలవశ మున 
నల్దబడినదని యర్థము. కాన నా మేరుపర్వతము మున్నగువానితో6 గూడిన 
భూమి నీలవర్ల ము కాన దాని (పతిబింబమైన కలంకముగూడ నల్పగనే 
యున్నదని యర్థము. 


సమాసములు : 


బహుకాలనీలీనిపొతనీలః : బహుశ్చాసౌ కాలక్స == బహుకాలః, బహు 
E కాలస్సనీలీ = బహుకాలనీలీ, బహుకాలనీల్యాః నిపాతః— బహుకాలనీలీనిపొ 

తః, బహుకాలసీలీనిపాతేన నీలః - బహుకాలనీలీనిపాతనీలః. 

హేమ లః ; హేమమయః శె ల== హేమశై లః. 

జగచ్చాయమరయే * జగతాం ఛాయా == జగ చాయం, జగ చ్చాయస్య 

వికారః — జగచ్భాయమయః, తన్నిన్‌ = జగ చృాయమయె, 
భావము : 

పసిడికొండ, నిశ్చయుముగా సృష్టి నుండి నేటివఅకును. గడచిపోయిన 
సుధీర మగు కాలమునందలి మాలిన్య ముచే. నల్లబడిపోయినదని నాయూహ, అట్లు 
కానిచో, నా పసిడికొండయందలి పసిమితనము భూచ్చాయారూపమైన చంద 
కలంక మందు గాన(బడియెడిది. ఏంయనగా చం దునియందు కానబడు క లజ్కము, 
సమన పపంచములకో( గూడిన భూమియొక్క | పతిబింబమైయున్నది. అట్ట 
గుచో నా సమన్త పపంచములలో పనిడికొండగూడ చెరియున్నది. పనిడికొండ 
యెల్లప్పుడును పసిమివన్నెతో _పకాశించుచుండునుగదా. అట్టి పనిడికొండ, పసిమి 
వన్నెను గల్లియున్నచో, దానియొక్క వసిమివన్నె భూచ్భాయయనెడి' చంద 
కలంక మునందు క నబదవలసియుండెడిది. కాని యది యావిధముగా, గనబడ 
'నందువలన నాకొండ, బహుకాలవశముచే నేర్చడిన మాలిన్యమువలన  నల్బబడి 


ల్‌70 (శ్రీహర్ష నై వశము 


యుండవలయును. అందువఐన దాని పనిమివన్నె చందక లంక మునందు( గన 
పడుటలేదని యాశయము. 


శ్లో. మాఒవాప దున్ని _దసరోజపూజా 
శ్రియం శశీ పద్మనిమీలితేజా 8 ; 
ఆకిద్యయేనె వ నిడాజ్బ_ రజో, 
రలజ్యుతసా మయ మేతి మన్యే. ॥ $3 


ప. వి. మా _ అవాపత్‌ - ఉన్ని దసరోజవూజా| శ్రియః -_ శీ _ పద్మనిమీలి 
తేజాః _ అక్షిద్వుయేన షత నిజాజ్కరజ్కో; -  అలజ్బృృతః - 
తాం- ఆయం _ ఏతి _ మన్యే. 

అర్థము; శరీ చందుడు, ఉన్ని దసరోజవూజా శయం. ఉన్ని, ద=విక నించిన, 
సరోజ = పద్మములవలని, వూజాడా పూజచే నేర్పడు, | శియం = శోభను, 
మా అవాపత్‌ = పొందడు, (యతః క ఏలయనగా?) (ఆ చం దుడు) 
పద్మనిమీలితేజా, పద్మ=-పద్మములను, _ నిమీలి = ముడుచుకొనునట్లు 

' చేసెడి, తేజాః = కొన్నిగ లవాడు, విక నించిన కమలముల. నత నివూజకై 
యుపయోగించినచో నతనివెన్నెల సోకుటవలన నవి ముకుళించిపోవును. 
నావూలచే బూజించుటవలని శోభ నతడు పొందజాలడని యర్థము, (కాని) 
నిజాజ్కరజ్కొాః, నిజ = తనదగు, అజ = ఒడియందలి, రిజొ_8= 
జింక యొక, ఆక్షిద్యయేనై వ== కమలములవంటి క న్నులజంటచేత నే, 
అలజ్మత ః == ఆలజ్కరింపబడినవాడై , తాం = ఆళోభను, ఆయం = ఈ 

_ చం్యదుడు, ఏతి = పొందును, (ఇత్‌ = అని, ఆహం = నేను) మనేర్థి==' 
తలబెదను, 

సమాసములు : 
ఉన్నిదసవోజపూ జా శ్రియం : ఉన్నిదాణి చ తాని నరోజాని చ= 
ఉన్ని దసరోజాని, ఉన్ని దసరో జై: వూజా - ఉని దసరోజవూవా, 
ఊన్ని|దసరోజవూజాయాః శ్రీః = ఉన్ని దసరోజపూజా శ్రీః, తాం=ా 
ఉన్ని ద్రసరోజవూజా| శ్రియం, 


ద్యూవిం? సర్గ ర్‌ 1 


పద్యనిమీలితేజాః : పద్మాని నిమీలయతీతి = పద్మనిమీలి, పద్మనిమీలి 
తేజః యస్య నః= పద్మినిమీలి తేజాః. 
అకీద్యయేన : అమ్షోః ద్వయం = అక్షిద్యయ=, తేన= అక్షి ద్వయేన. 
ని జాజ్యరజోో: : నిజళ్చాసా  అజ్కశళ్చ--నిజాజ్కః, నిడాజ్కే=ా 
రజ్కు=॥ = నిజాజ్క-ర జ్కుః, తస్య = నిజాజ్కరజ్కోః. 
భావము : 
చం్మదుడు, వికనితములగు పద్మ ములవలన నెప్పుడు వూజాశోభను బడ 
యడు, ఏలయనగా నతనికాన్తి సోకినచో వికనితములగు పద్మములు ముకుళించి 


పోవునుగదా! కాని యాచందుడు తనయొడియందరి జింక యొక్క- కన్నులచేతనే 
యాశోభను టొందగలడు. ఏలయనగా యాజింక కన్నులు పద్మములను బోలి 


wun 
శ్‌. య ఏష జాగర్తి శశః శళాడ్కా 
బుధో విధతే, క ఇవా(తచి(తమ్‌ | 
అనః కిలెత త్పితు రమ్బురాశే 
ఆ “యా 
రాసీ త్తురజ్లోఒ౬పి మతబ్లజో ఒపి, nt 94 


ప. వి. యః _ ఏషః - జాగర్తి - శశః - శశాజ్మే. - బుధః - విభత్తే-కః- 
ఇవ __ అతత a చ్మితమ్‌ జ్‌ ఆన్నః ఆ కీల _ ఏతత్పితుః వ అమ్బురాశేః - 
ఆసీన్‌ -_ తురజ్లః - ఆవి _ మతబ్లజ; _ అవి, 


ఆర్థము! యవ, ఏషః = ఈ పత్యషదృశ మైన, శశః _ కుందేలు, శా 
జే ై-చం[దునియందు, జాగర్తి. = _పకాశించుదున్న టో, ఆత=ఈ 
విషయమున, క ఇవ బుధః ఏ పండితుడు, షిత = ఆశ్చర్యమును, 

FF విధత్తే = చేయును. అనగా నెవ్వడును నాశ్చర్యము నొందడని యర్థము, 
కిల ఏల యనగా? ఎతత్స్చితు 8 == ఈచం్యదునికి తండియైన, ఆమ్బు 

రాశీ -- సమ్ముద ముయొక్క, అన్తః = మధ శ్ఞిభాగ మునందు, తుర 
జోఒపి == ఉచ్చః[శవ మనెడి గుజ్తిము, మతబజ్లజో౭_వి == ఐఠావత మనెడి 


ర్‌72 (్రహర్ష నైషథము 
యేనుగును, ఆనీక్‌ == ఉండెను. ఎవనితండియందు గుజ్జము గజము 


మున్నగునవి యుండెనో అతని పు[తునియందు కుందే ల్‌క్కంటి యుండు 
టలో వింతలేనని యర్థము. 


సమాసములు : 
ఏతత్సితుః : ఏతస్య వితా=- ఏతత్సితా, తన్య== ఏతల్పితుః. 
భావము : 


చం|దునియందు కుందేటియునికిని గూర్చి బుద్ధిమంతు డెవ్వడును నాళ్చర్య 
పడడు. ఏలయనగా నాచందునికి దండ్రియగు సము దునియందు నుచ్ర్ర్చైకిశవ 
మనెడి గుజ్జము, ఐఠావతమను నేనుగయు యున్నవిగదా! తం డియందు గొప్ప 
మృగములగు గుట్టము ఏనుగ యున్నప్పుడు వ్యుతునియందు న్వల్పమైన కుందే 
లుండుటలో వింత యెమున్న దని యర్థము. 


శో. గౌరేపియే భాతితమాంతమిసా 
జ్యౌత్చ్నీ చ నీలే దయితా యదస్మిన్‌ । 
శోభాఒ౬ఒపి, లోధా దుభయో స సృయోర్వా 
సితొసితాం మూర్తి మయం బిభర్తి ॥ 95 


ప. వి. గౌరే _ (పియే - భాతితమాం _ తమి,సా - జ్యౌత్సీ-చ-సీలే-దయికా- 
యత్‌ - అస్మిన్‌ = కోఖా౬౬ప్తిలోఖాత్‌ - ఉభయోః - తయోః - వాఆ 
సితాసితాం - చూర్తిం - ఆయం - బిభర్తి. 


అర్థము : తమ్మిస్రా = చీకటితో నిండిన, అన్య == ఈచందునియొక్క, 
దయితా == (వీయఠాలగు ఠాతి, గౌరే తెల్లని, (వెయ — 
[(పియుడగు చం దునివిషయమందు, భాతితమాం - మిక్కిలి (వకాశించు 
చున్నది; తథా = అర్డే, జ్యూత్న్నీ వై వెన్నెలతో గూడిన, తెల్లనైన, 

అస్య = ఈచంగదునియొక్క, దయితా = [వియుఠాలగు ఠ్యాతి, 
సీలే ా నర్జినై న, అన్మిన్‌ -- వ ఈ, పీయ = = [వియుతగు చం దుని 
“యందు, భారితమాం == మిక్కిలి. పకాశించుచున్నది, వేరువేరుశోభ 


ద్యావింశ సర్గ 572 


లున్నప్పుడు శోభ మెండగునని యర్థము. (తస్మాత్‌ = ఆందువలన) 
తయోః ఉభయోః = చీకటితో గూడినదియును, వెన్నెలతో గూడినదియు 
నగు ర్మాతుల విషయమున, (న్యన్య — తనకు). శోభా౬ ప్రిలోభాత్‌, 

శోభా= వీ = శోభను బొందించుటయందలి, లోభాఒల్‌ = == అభిలాష 
వలనను, (లేదా) తయోర్యా == ఆ థార్య లిరువురికి గాని, కోధా& ప్రి 
“హతో; శోభను బొందించుట యనెడి కారణము వలన, అయం = 
ఈ చం|దుడు. సితాసికాం = తేలువును నలుపును గలిగిన, మూర్తిం . 
శరీరమును, బిభర్తి -- భరించుచున్నాడు. నీలభాగమున వెన్నెలతో 
గూడిన (వియురాలిని, శుక్షభాగమున వీకటితోగూడిన ప్రియురాలిని 
ధరించుటకు నావిధమగుమూ రిని ధరించుచున్నాడని యర్థము, 


సమాసములు : క 


శోభా! పలోభాక్‌ : కోధాయాః ఆవ్రిః = శోభావ్తీః, శోఖాప్తొ 
లోళః దాయ కోఖా విలోభః, గస్మాత్‌ == శోధాఒ వ్లిలోభాల్‌ 


భావము 


నిండుచీకటి కలిగిన రాతి యను వియురాలు తెల్లని [వైయుడగు 
చందునివిషయమున మెండుగా శోభించుచున్నది. ఆకే నిండువె వెన్నెల గలిగిన 


ర్యాతియను [ప్రియుఠాలు నల్పనిి వియుడగు చందునివిషయమున మిక్కిలి 
(ప్రకాశించుచున్నది. వన్నెలు మారినవుడు శోభ వర్శిల్లునని యాశయము, 
తన (వియుఠాండకు..._నిండువెన్నెల గ లిగొినదియు, నిండుచీకటి గలిగినది 
యును ఆగు రా[తులను [వియురాం[డకు.-౯ో భను కల్పించు విషయమున 
నీచం, దుడు, తెల్పనిదియు నల్రనిదియు నగు శరీరములను ధరించుచున్నాడు. 
తెలువువ న్నెగల చర్య దుని వలన, నిండుచీకటి గల్లిన రాత్రికిని. నలువువన్నె 
గలిగిన చం| దునివలన నిండువెన్నెలగల రా|త్రికిని లోభ యేర్పడుచున్నది. అనగా 
నీ చన్దుండు కృష్ణపక్షపు తనతెల్లని యంశమున “తమి|సి యనబడు నిండు 
చీకటి గలిగిన ర్యాకిని, శుక్ల పక్షవు తన నల్లని యంశమున “జ్యాత్స్ని" యనబడు 
నిండువెన్నెల గల రాతిని వహించునని యర్థము. అనగా వెన్నెలలేని రాతి 


ని 
574 (్రహర్ష నై షధగు 


యందు చం; దునకు రావల్య మెక్కువ. వెన్నెలగల్లిన ర్యా త్రియందా చందునకు 
ధావల్యము తక్కువ కాన చం|దునిలో జుక్షనీలభాగ ములు వర్ణితములు. 
లో, వర్షాతపానావరణం చిరాయ 
కామష్రైాఘమాలమృ్య సముత్చి తేషు | 
బాలేషు తారాకవ కేష్వి హైకం a 
వికస్వరీభూత మవెమి చన్ద్రమ్‌ [1 06 
సమః వర్షాతపానావరణం -చిరాయ - కాష్టాఘమ్‌ - ఆలమ్బ _సముత్తితేష - 
బాలేమ _ తారాకవకేషు . ఇహ _ ఏకం _ వికస్వరీభూతం _ఆవె మి_ 
చన్ద్రమ్‌. 
అర్ధము: (ఆహం == నేను) బాలేమ= నూక్ష్మములై న, యనగా వికనించునట్టి. 
, ఇన -- ఈ పత్యక్షముగా గానవచ్చెడివియు, చిఠరాయ-- చాలాకాలము. 
వర్షాతపానావరణం, వర్దా క వర్షర్షువునందు, తప __- (గీస్మర్తువునందు, 
వర్దా-=జలవర్షములు, ఆతవ- ఎండలు నుండగా, ఆనావరణం == అచ్చా 
దింపబడని, కాష్రామఘమం దిక్కుల సమూహమనెడి క శైల సమూహమును 
(ఆలమృ్య = ఆధారము గావించుకొని) సముళఖ్ధితేషు == ఉద్భవించినట్టి, 
తారాకవకేషు, తారా __ నక్ష తములనెడి, కవకేమ==ఛ|తాక ములయందు 
ననగా చిన్నవుట్టగొడుగులయందు ఆనగా నక్షతములయందు, వికన్యరీ 
భూతం -- విక నించిన, ఏక ౦=- ఒక వెద్దదై న ఛతొకమును అనగా పుట్ట 
గొడుగును, చం చం= చందునిగా, అవైమి = తెలుసుకొనుచున్నాను. 
_ వర్షాకాలమందు కప్పబడ నట్టివియ, నీటనిశ్చలములై_ నట్టివియు వీదప 
నెండవలన నెండినట్టి కొయ్యలవై సూక్మములును న్థూలములునగు ఛ|తా 
కములు అనగా వుట్టగొడుగు లేర్పడుచున్నవని యర్థము. అందు నక్షత 
ములు సూవష్మభ(త్రాక ములు. చం దుడు నూలచ[తాక మని యర్థము. 
సమాసములు : 


వర్షాతపానావరణం : వర్షాశ్చ తపళ్చ = వర్షాతపాః, ఆవిద్యమానం ఆవ 
ఠణం యస్య స=-అనావరణః, వర్షాత పే అనావరణః = వర్షాతపానా 
వేరణః, : తం = వర్షాతపానావరణం. 


ద్యావింశ సర ర్‌75 


గి 
కాష్టాఘం : కాష్టానాం ఓఘ: = కాష్టామః, తం = కాస్టైఘం. 
తారాకవకేషు : తారా ఏవ కవకాః--రఠారాకవకాః, తేషాతారాకవ 


కేషు. 
భావము : 


సూక్ష్ముమ్బులైనందువలన వికసించునటువంటివియ, వర్ద్షములయః దును 
నెండలయ.దును వై కప్పులేని దిక్సమూవహ మనెడి కర్టెలవై నుద్భవి=చినట్టి 
నక్షత ములనెడి చిన్నఛ|తాక ములయందు ననగా పుట్టగొడుగ.లయందు చిరకాల 
మునకుముం దుద్భవించినందువలన వికసించిన యొక న్ఫ్జూల మైన ఛ|తాక ముగా 
అనగా వుట్టగొడుగుగా చం దుని భావింతును. 


శో, దినావసానే తరణే రకస్మా 
న్ని మజ్జనా ద్విశ్వవిలోచనాని | 
అస్య (పసాదా దుడుపస్య నక్తం 
త మోవిపద్ద్వీ పవతీం తరన్ని. 97 


. వి, దినావసానే _ తరణః - అకస్మాత్‌ _ నిమజ్ఞనాత్‌ -. వి? ,విలోచనాని జ 
ఆస వ (పసాదాత్‌ _ ఉడుపన్య . _ నక, ౦-త మోవిపద్దీ పవతీం- తరన్ని, 


ఆర్థము: విశ్వవిలోచనాని, విశ్వ==(ప్రవంచముయొక్క-, విలోచనాని= నేత్ర 
ములు, దినావసానే _ సాయంకాలమునంగు, తరణెః -- సూర్యునకు 
( ఓడకు) ఆకస్మాత్‌ = =ాకారణములేనట్టి, నిమజ్జనాత్‌ = మునుకవలన, 
ననగా పడమటి సమ్ముదపుసీట గ్రుంకుటవలన, నక కృం=-రా[తియందు, 
తమో వివద్ద్వీపవతీం, తమః చీకటిని నిమిత్త ము గాపెంచుకొనిన తడ 
బడుట మున్నగు, విపత్‌ --ఆవదయనెడి, ద్వీపవతీం = మహోనరిని, 
అస్య == ఈ , ఉడుపస స్య=-నక్షతరాజై. న చందుడనేెడి పడవయొకథ-, 
పసాదాత్‌ == వెలుతురనెడి యన్ముగహమువలన,తరన్ని == దాటుచున్నారు. 
చచందుడు చీకటిని బారదోలి వెలుతురు నొసంగానని యర్థము, ర్యాతి 
యందు ఓత మునిగిపోయినచో పడవవలన నాయాపదమండి మనుష్యుడు 
 దాటి.రక్షణము నొంచునుగదా! 


576 శ్రీహర్ష నైషధము 


సమాసములు ; 5 


దినావసానే : దినస్య అవనానం = దినావసానం, తన్మిన్‌ =దినావసానే. 

ఉడుపన్య : ఉడూని పారీతి _ ఉడుపః, తస్య = ఉడుపస్య. 

విశ్వవిలోచనాని : విశ్వేషాం విలోచనాని= విశ్వవిలోచనాని, 

త మోవిపద్ద్విపవతీం : తమ ఏవ విపత్‌ =-తమోవిపత్‌, ద్వీపాః అస్య 

సస్తీతి=ా ద్వీపవతీ, త హా విపదెక ద్వీపవతీ = త మోవి పద్దీ పవతీ,తాం= 

త మోవిపద్ద్వీ పవతీం. 
భావము : 

[ప్రపంచముయొక్క- కన్నులు నూర్యునియన్న మయమునందు (ఓడమునిగి 
నవుడు) అనగా నూర్యుడనెడి యోదవ.నిగినపుడు చీకటివలని తడబాటనెడి 
యాపదయనెడి మహానదిసి, చందుడణెడి వడవయొక్క. వెలుతురును _పనరింప 
చేయు. యను ననుగహముజే దాటుచున్నవి. అనగా నూర్యుడనెడి నౌక మునిగి 
పోగనే యనగా నస్తమింపగనే నేర్పడిన చీకట్టవలన తొ|టుపాటులు మున్నగు 
నాపదల మహానదిని చ=|దుడనెడి వడవవలన ననగా చర్మదుని (వకాళమువలన 
(పవంచనయనములు దాటుచున్నవని యర ము. 


శో కిం నాక్టి నో౬పి తణికోఒణుకోఒయం 
భాన_స్తి తేజోమయబిన్టు రిన్టుః । 
ఆ(శేస్తు నేశే ఘటకే యదాసీ 
న్మానేన నాశీ మహతో మహీయాన్‌ ॥ 98 
వ. వి. కిం - న -ఆక్షి _ నః - అవి - షణికః _ అణుకః- ఆయ-._భాన్‌_ 
అస్తి - తేజోమయబినుః - ఇన్లుః - అతేః _తు - నే(తే - ఘటతే . 
యత్‌ _ ఆసీత _ మాసేన _ నాశీ _ మహతః - మహీయాన్‌, 


అర్థము: నః = మనవంటి పామరులయొక్క, అక్షి = కంజియొక విషయ 
మున, లేజో మయబిన్లుః = తేజోరూపమైన బిన్దువయైన, అయం = 
ఈ, ఇన్హుః = చన్దుండు, భాన్‌ = (వేలితో కంతులు ముడిదినలో 
తెల్లనిగుం డవు టాకారముతో) (పకాశించుచు, కిం = ఏల, నాస్తి = 


గో 


లేదు?, కాని మవవంటివారి కన్ను లయందును చన్ద్ర డున్నాడు, (పరం= 
కాసి) ఆచన్వ్రడు, అణుక 68 — నూక్షు మైనదాడు, శణిక ౩ ---చణం-ల 
ముండెడివాడు.. అనగా నెంతకాలము కంటిని మడిచి యుంచెదమో ఆంత 
వరకే కనబడునని యర్థము; అఆట్టచో నీచం! దునికం'టె నతనికి భేద 
మేమనగా, అ, తేః == ఆతిమహర్షియొక., న్నేతే తు == నేతమందో, 
తేజోమయబిన్లుః తేజోమయ _ తేజోరూపములు గల, బిన్గుః = 
బీన్గువై_న, అయం -- ఈచందుడు, మహీయాన్‌ ఇతరులకి ం పెను 
గొప్పువాడు. తథా=- అట్టే, నాశీఇతి యక్‌ == మాసముచే నంచెడివాడుగా 
నుండుటననునది యేది గలదో, తత్‌ అది, ఘటతే=సరిపడుచున్నది. 
యతః = ఏలయనగా!, మహతః == మవోనుభావుడగు ఆ, తియొక్కు, 
తేజోమయబిన్దురవి == తేజోరూపమైన బిన్లువెనను సీచన్దుడు, మహీ 
యాన్‌ హ్తూ నువివరిణాముము గలవాడుగను, దిరకాలస్థాయియు నగు 
చున్నాడు, కాన మనన్న్మేతమందలి తేజోబినువునక ౦ చెను చన్గు)నకు , 
వెలశ్షణ్యము యుక్రమే, | 


తేకోమయబిన్లుః : తేజసః వికారః == తేజోమయః, తేజోమయళ్ళాసౌ 
బీన్గుగ్న == తేజో మయబిన్దుః. 
మహీయాన్‌ : ఆతిశయేన మహాన్‌ =. మహీయాన్‌, 


భావము ; 
మహ_త్త్యములేని మనవంటి పామరుల న్నేత్రమునందు  లేజోరూపమగు 
బీన్చవుగా నీ చన్చు)డు క న్నులయంచులను మడిచినచో తెల్బనిగుం డపుటాకార ముతో 
పకాశించుచునే యున్నాడు. కొని మనవంటి పామరులక న్నాలయందు గ నబడు 
నీచం దుడు చాలానూక్షు పరిమాణమును నల్పకాలస్థితిని గల్లినవాడు. అనగా 
కనులయంచులను మడిచి చూచినప్పుడే యతడు కనబడును. అట్టు కన్నుల 
యంచులను మడువనిచో గనబడడు. కాన నీచం|దునికిని (పనిద్ధచందునికి 
ననగా న, తిమవార్షియొక్క- కన్నులయం దుద్భవించిన చందునకును భేదము 
37) స 


య శ్రీహర్ష నైషధము 


న్నది. ఆ|తమునియొక వ్మేతమందు తేజోరూపమగు బీన్లువెన యౌ చందుడు 
చాలా గొప్ప వాడు, ఆనగా నితరచం[దులక ౨ టెను నెక్కువ పరిమాణమును గల్లిన 
వాడు. ఆ విధముగనే యా చందుడు మాసకాలమునకు ననగా శుక్ట పాడ్యమి 
నుండి కృష్ట చతుర్దశి వరకుండి యమావాస్యతో నించెడివాడు. కాన నిది 
యుక్తము. వలయనగా “సర్వం పా మహకాం మహత్‌” అను న్యాయము నను 
సరించి గొప్పవారికి సంబంధించినదంతయు మిక్కిలి గొప్పగనే యుండును. కాన 
గొప్పవాడగు నతిమహామునియొక,_ లేజోరూపమగు బిందువైనను నీ చంద్రుడు 
గొప్పవానికి సంబంధించినంచవలన మవాపరిమాణము గలవాడుగను, చిరకాల 
స్టాయిగ నులడువాడుగను మననే తములలోని లేజోలిన్దురూపమగు చందునికం టె 
నితనికి భేదము యుక్తమే యని భావము. 


రో (తాతుం పతిం నౌషధయః స్వశ క్యా 
న్‌్‌ mar.) 
మ న్హేేణ విప్రాః క్షయిణం న శేకుః | 
ఏనం పయోధి ర్మణిభధిర్నపుతం 


సుధా(ప్రభావై ర్న నిజాశ్రయం వా॥. 99 


ప. వ. |త్రాతుం - పతిం _ న _ ఓషధయః - స్వశ క్యా - మన్తణ - వ్మిపాః- 
శయిణం _ న _ శేకుః - ఏనం - పయోధిః _ మణిభిః-న _ వతం శ 
సుధ్యాపభావైః ఖే నిజా శయం _ వా. 


అర్థము: ఓషథయః = మృతసంజీవిని మున్నగు నోషధులు, స్యకకా = తమ 
శక్తిచే. పతిం ==ఓషధులకు భరయైన, క్షయిణం = పతిదినము కలా 
శయముగల్లిన, (క్షయరోగియైన) ఏనం=- ఈ చం, దుని, (తాతుం = 
రక్నించుదకు, న శేకుః == నమర్ధిములు కాక పోయినవి. తథా = అర్రే, 
వ్మపాః మై [(దాహ్మణులు, వనం = ద్విజరాజైన యీ చం|దుని, 
మన్రే)ణ=- మ_న్హ్రములిశ క్రిచే |తాతుం == రక్షించుటకు, న శేకుః =- 
సమర్థులు కాక పోయిరి. తథా == ఆవ, వయూోధిః --- సము గుడుగూడ, 


పుతం.= పుతుడై న, ఏనం-_ ఈ చం|దుని, మణిభిః == రోగనివారక 


కనన. 


ములగ 3నయందలి రశ్నములడే, (లౌతుం == రక్షించుటకు, న. 


ద్వావింళ సర్షి 579 


(కాక ) == సమర్ధుడు కాలేదు, తథా == అర్రె,నుధా=అమృతము గూడ, 
'పభావై ర్యా = ముదుసలితనమును మరణమును దొలగింపగల తన 
మహీమలచేత గూడ, నిజాళయం == తనకు నాధారమగు, ఏనం = 
ఈచం) దుని, తాతుం=ా రక్షించుటకు, న (శళాక ) == సమర్థము ఈక. 
ఓషధులు మున్నగునవి యేవియు చం| దుని క్షయరోగ మునుండి రక్షింప 
జాలక హోయినవని చెప్పుటచే వూగ్యకర్మవలన / గల్లిన వ్యాధి మహానుభావుల 
చే సైతము పరిహరింప సాథ్యముకాననియు “పారబ్దం భోగతో 
నశ్యేత్‌'” యను న్యాయముననుస్రంచి దానిననుభవించుట చేతనే నశింప 
జేయవలయుననియు సూచతము, 

సమాసములు : 
స్వళశక్త్యా : స్వాసాంశ క్రిః == స్వశక్తి, తయా == స్వళక్యా, 
కయిణం . శయః అస్య అస్రీతిాష్షియీ, తం ఇయిణమ్‌. 


నిజాాశయళి : నిజక్సాసౌఆ| శయశ్చ — నిజా[శ్రయః, తం = 
నిజాశయం. 


భావము : 

తమకు భర్తయగు నీ చందుని మృతసంజీవిని మున్నగు నోషధులు 
వయరోగ మునుండి రక్షింపజాలక పోయినవి.'ఓషధీళో నిశాంపతిఃి యని చెప్పుటచే 
చందుడు ఓషధులకు భర్తయని తెలియచున్నది. అఫ్టే బావ్మాణులు తమకు 
రాజైన యా చందుని వేదమం[త్రములచే, క్షయరోగ మునుండి రక్షింపజాలరైరి. 
'దిజరాజ శ్శశధరః'" యని చెప్పుటచే చం|దుడు (దాహ్మణులకు రాజని తెలియు 
చున్నది. అట్టే సమ్ముదుడు తన యందలి |ప్రభావవంత ములగు రత్నములచే, తన 
ప్యుతుడైన యీ చం్మదునా క్షయరోగ మునుండి రత్నింపజాలక పోయెను. పయోధి 
గర్భమున చందుడుద్భవించుటవలన, చం దుడు నము దునకు( బుతుడని 
తెలియుచున్నది, ఆప్టే జరామరణములను నివారింప శక్తిగల్గిన యమృతము 
గూడ తన శక్తులచే, తన కాధారమైన యీ చందుని రక్షింపజాలక పోయినది. 
కాన వూర్వక ర శ్రైజిన్య మగు వ్యాధి నెంతటి మహాత్ములును. దప్పేంచుకొనంజాలరని 
భావము. 


580 శ్రీహరి నైషధము 
ల్లో, మృషా విశానాథవహకః సుధా వా 
హరే దసౌ వా న జరావినాళొ | 
పీత్వా కథం నాపరధా చకోరా 
విధోర్మరీచీ నజరామరాః స్యుః ॥ 100 


ప. వి. మృషా _ నిశానాథమహః _ సుధా _ వా _ హరేక్‌ _ ఆసి_వా -న_ 
జరఠావినాశౌ - వీత్యా _ కథల - న-అపరధా - చకోరాః - విధోః అ 
మరీచీన్‌ _ ఆజరామరాః-_ _సుర్థః. 

అర్థము * నిశానాథ మవహాః; నికానాథధ __ చం డనియొక్క, మవాః ౫ా కాంతి! 
సుధావా = అమృతమే యను లోకవాదము, మృషా=-= అసత్యమే 
యగును. వా = లేదా, అది సత్యమె యైనచో నవ్పుడు, అసౌ = 
చం్యదుసి తేజన్సనెడి యమృత ము, జరావినాశౌ, జరా--ముసలిత నమును, 
వినాళ == మ:ణమును, న హరేక్‌ == పోగొట్టదని యంగీకరింప 
వలెను. అపరధా == ఆట్టుకానిచో, ననగా చరి, నతేజన్సు,. అమృత 
మనెడి [పవాదము సత్యమెయని అది జరామరణములను హరించునని 
మొప్పుకొనినచో నప్పుడు, చకోరా; = చకవాక పతులు, విధోః = 


చం్యదునియొక్కం, మరీచీన్‌ == కిరణములను, పీత్వాఒవి -_ తాగి 
యు, కగర = ఎ, అజరావురాః -- జఠామరణములు లేనివి, న 
స్యుః = కొవు. ' 

సమాసములు : 


నికశానాధమహః ; నికాయాః నాథః-- నికానాధః, een మహః 
= నిశానాథ మహః, 

జరొవినాకౌ : జరా చ వినాశ =-జరావినా నాళ, తౌడూ జరావినాథౌ. 
అజరామరాః : అవిద్యమానా జరా మేషాంతే.= అజరాః. న మియన్మ 
క్‌ మరాళ , అజరాళ్చతే అమరాళ్చ= అజరా నరాః. 


అరు ? 


నందం కాంతి యమృతమనెడి |పవాద మసత్యముగనై న న నుండవ చ్చును, 
లేదా అది స క్యమేయైన “చో ఆది జరామరణముల బోగొట్టదను విషయము 'నంగీక 


ద్యావీంళ సరి 561 
రింపవలసియు-డును. లేదా చం|దుని తేజన్సు అమృత ముకాదని గాని యంగీక 
రింపవలసియుడును, లేదా యిటువంటి ఆమృత ముగూడ జరా మ-ణములను 
హరించదని గాని యంగీక రింపవలసియుండును. ఆట్టుగాక, చందుని తేజస్సు 
ఆమృతమె యను ' పవాదము సత్యమే, ఆవ జరా మరణములను హరి-చునని చెప్పి 
నచో నప్పుడు చకోర పక్షులు చరి దకిరణములను. దాగియు నే కేల జరామరణ వర్ణి 
తములై యుండుటలేదు? కాన చం దతేజస్సు అమృతమనుట యనత్యమేయగును. 
ఒకవేళ, అది యమృత మే యెనచో దానికి జరామరణములను( een 
యందు సామర్థ్యము లేదని కాని యంగీకరింపవలనియుండును. ఇది “సుధా 
పభావై ర్న నిజాశయం వా” అను వూర్వశ్లోకార్థమునకు సమాధానమని 
' గహించవలెను. అనగా, నాక్లోక మునం దమృతము తన పభావములబే తన 
కాశయమైన చందుని రక పవాలకపోయినదని చెప్పబడినది. అట్టు రక్షింప? 
జాలక పోవుటకు కారణముగా నమృతము జరా మరణములను( a hn దు 
సామర్థ్యమిట సందేహి+ప(బడినది. కాన నిది దానికి సమాధానమగును. 


ల్లో, వాణీభి రాఖిః పరిపకి క్ర ”మాలి 
ర్మరెన్ల మానస్ట జడ ఇకార 1 ' 
ముహూర్త మాశ్చర్యర నేన భై మీ 
హైమీవ సృష్టిస్తిమితషజ్బు తం సా॥ 101 


ప. వి. వాణీభిః _ అభిః _ _ పరిపక్తి9మాభి* _ నరేస్రిమ్‌ - ఆనన్దజడం - 
చకార _ ముహూర్తమ్‌ - ఆశ్చర్యర సేన -భేమీ -హైమీ- ఇవ _ 
వృష్టస్తి మితం -చ -_ తం -సా, 

అర్థము: సా--ఆ, భై మీ == దమయంతి, ఆభిః== ముందు. జెప్పబడిన, పరి 
పకి క్రి౦మాభీః = పరిపాక ముతోగూడి _వసాదాది గుణములతో నొప్పుచున్న, 
వాణీభిః == వాక్కు_లతో, ననగా పరిణత కావ్యవచన. ములతో, తం-=అఆ 
నలమహారాజును, ఆనందజడం - ఆనందపరవళశునిగా, చకార - కొవిం 
చెమ, తథా == అర్లే, ముహూర్తం = స్వల్పకాలము, ఆళ్చర్యర సేన= 
ఆద్భుత రసముతో మజియు, ఆశ్చర్య= అద్భుత మనెడి, రసేన- నీటితో 
హైమీ=- మంచునకు సంబంధించిన, వృష్షిరివ=ా వర్షమువలె, - భై మీ= 


"582 .. భీహర్ష నైషధము 


దమయంతి, సి మితం= మిక్కిలి |పేమవలన స్తంభమనెడి సాత్త్విక 
భావమును( బొందినవానినిగా, చకాొర= చేసెను, మణియు, తడిసిన 


సమాసములు : 
పరిపకి కి )మాథిః : పరిపాకేన నికృత్తాః=- పరిప| క్రిమాః, తాభీః == పరి 
పకి) మాభిః, 
ఆనందజడం : అనందేన జడః == ఆనన్లజడః, తమ్‌ == ఆనన్సజడమ్‌, 
_ఆశ్చర్యరసేన : ఆశ్చర్య మేవ రసః = ఆశ్చర్యరసః, తేన= ఆశ్చర్య 
రసేన. 
హెమీ : హిమస్య ఇయం హైమీ. 
భావము : 


ఆ దమయంతి పరిణతమగు కవనళక్తి గల్లిన దగుటచే పసాదాది గుణ 
యుక్తృములగు తన కొవ్యవచనములచే నలమహారాజును హర్షపరవశుని( గావించి, 
న్వల్పకాల మద్భుతరనముచేతను, ఆద్భుతరసమనెడి జలముచేతను, మంచువాన 
వలె దమయంతి యా నలుని ముక్కిలి న్నేహమువలన న్నంభీభావము పొందిన 
వానినిగను, తడినినవానినిగను నెట్టుచేయునో, యత్హు యీమెయు నానలుని 
ఆనందజడునిగను నతి స్నేహము గలవానినిగను( గావించినదని యాశయము, 
శ్లో. ఇతో ముకాద్వాగియ మావిరాసీత్‌ 

పీయూషధారామధురేతి జల్పన్‌ | 
అచుమృదస్యాః స ముఖేన్దుబింబం 

' సంవావదూక (శ్రియ మమ్బుజానామ్‌ ॥ 102 


సన జైజై; ఆ ముఖాత్‌ _ వాక్‌ - ఇయమ్‌ _- ఆవిరానీత్‌ - పీయూషధారా 
మధురా - ఇతి _ . జల్పన్‌ _ అచుమృత్‌ జె అస్యాః సః - ముఖేన్టు 
బింబం - సంవావదూక (యమ - అమ్బుజానామ్‌. 
అర్ధము: హేభైమి== = ఓ దమయంతీ!, ఇతః== ఈ, ముథాత్‌ == నీ ముఖమునుండి, 
పియూషధాఠామధురా, పీయూషధాఠా =-అమృతధారవలె, మధుఠా== 


ర్‌ం! శ్రవార్గ నై వభము 


క్‌ (పియణ సాఒథ (పియ'మేవ ముక్తా 
విదర్భభూమీ పతి వంశముక్తా । 
స్మితాంశుజాలం వితతార తారా 
దివః స్ఫురనీవ కృతావతారా॥ 108 


య స. [వియేణ _-సా_- అథ [వియం- ఏవమ్‌ - ఉక్రా _ విదర్భభూమీపత 
వంశముక్షా _ స్మితాంపజాలం _ వితతార _ తారా _ దివ్య _ స్పురన్తీ 
ఇవ _ కృతావతారా. 

ఆర్థము: (వియేణ =| వియుడై న నలునిచే, ఏవం == “ఇతో ముఖాది”త్యాదిరీతితో, 

ప్రియం = (వ్రీయమును, ఉకా = చెప్పబడిన, విదర్భభూమీపతివంశ 
లో ముకా, విదర్భ భూమిపతి = విదర్భరాజగు భీమునియొక్క,వంశ _ వంశ 
మునుండి, ముక్తా జన్మించిన, స్ఫురనీ __ (ప్రకాశించుచున్న కాంతిగల, 
సా==ఆదమయని , అథ == నలుడుసంభాషి ంచినవిదప, దివః = ఆకసము 
యొక్క-,. సకాశాత్‌ == సవ్సీపమునుండి పుణ్యము శీణించుటవలననో, 
. లేదా న్వేచ్చతో కాని, కృతావతారా, కృత డా చేయబడిన, అవతారా = 
భూమికి. దిగుటగలిగిన, తారేసడా నక్ష! తమువలె, న్మీ తాంశుశాలం, 
న్మీత- చిరునగ వనెడి, అంళుజాలం = కీరణన మూ హమ్మును, వితతార _-= 
ఇచ్చినది, "విదర్భభూమీపతి వంశముక్తా ”. విదర్భభూమీపతి =- విదర్భ 
రాజగు భీమునియొక్క_, వంశ = వంశమనెడి వెదురునం దుద్భవించిన, 
ముక్తా = దేవతలు ధరించెడి ముత్తె మైనదని యర్థము సూచితఘు. 


సమాసములు : 
విదర్భభూమీపతి వంశ ముకా | వదర్భాణాం భూమీపతిః __ విదర్భ 
భూమీవతిః, విర్భభూమీపతేః వంశ ఏవ వంళః = విడర్భభూమిపతి 
వంశః, విదర్భభూమి పతివంశస్య ముక్తా ఇవము క్రా మా విదర్భభూమీ పతి 
_ వంశముక్తా.. 
స్మెితాంళు జాలం వ. ఆరివానాం వాల; జ అంళకుజాల్య, న్మీతమేవ 
| అంళుజాలః వైన్మీతాంపజాల:, తం = స్మి తాంచుజాలం. 


కృతావతారా : కృతః అవతార యయా సా==కృతావతారా. 


ద్యావంశ స 


ఎగ 
et 
ఇ 
cn 


భావము : 
(వియనిచే నీవిధముగౌ జెప్పబడిన వచర్భరాజుఏ భీముని వంశ మనెడి 

వెదురునం దువృవించిన ముత్తె మెనదియు నప నాచమయ స్త్‌ దేదీస్యమానమగు 

కాంతిగ లదై పుణ్యక్షయాదులచే నాకసమును=డి భూమికి దిగినతారవలె చిరునగ 

వనెడి కిరణజాలము నతని కొసంగినది. ఆనగా నలుని మాటలకు మంవవాసము 

గావించినవని యర్థము, 

ల్లో. స్వవర్షనా న స్వయ మర్తతీతి 

నియుజ్య మాం త్వన్ముఖ మిన్గురూపమీ్‌ । 
స్థానేఒత్వుదా స్తే శశినః (ప్రశసొ 
ధరాతురాసాఒహమితి స్మ సాఒ౬హ ॥ 104 

ప.వి. స్వచర్దనా_న_స్వయ=_ఆర్హ ఓ - ఇతి _ నియజ్బ-మాం - త్వన్ముఖమ్‌ - 
ఇస్టురూపం _ స్థానే - అత్యుదా సే _ శరినః _ Dee ధరాతురా 
సాహం _ ఇతి. స్మ. సా _ ఆహ. 

అర్థము: సా -2౩ ఆదమయ న్లి, ధరాతుఠరాసావాం - భూమికి ఇం|దుడై న 
నలునిగూర్చి, ఇతి == ఈవిధముగా, ఆహ స్మ' == చెప్పుచుండినది, 
(ఏమనగా) హే (వియ == ఓవీయుడా!, ఇన్దురూపం == చం[దరూప 
మైన, త్వన్ముఖం = నీముఖము, స్వయం=-సవయముగా, స్వవర్ణనా = 
తన్ను వర్ణించుకొనుట, నార్హతీతి == తగదని, మాం == నన్ను, 
నియజ్య =-చం| దస్తుతియందు ః నియమించి, శశినః = చం్మదునియొక్క, 
(పళస్తా == _పశంనయందు, ఆత్యుదా సే == మిక్కిలి యదాసీనముగా, 
నున్నది. ఏతత్‌ = ఇది, స్థానే యుక్తము, “సతా మేత దకర్తవ్యం 

| పరనిన్హాత్మనః స్తుతిః” యను వచనము ననుసరించి తన్నుదానే న్తుతిజెని 
కొనుట యు క్రముగాదు. ఇంతవరకును నేను చం(దుని వర్షించితిని. ఇపుడు 
నివు వర్షింపుము. లేదా యూరకయుండుము ఆని నమయన్తి చం|దస్తుతి 

యందు నలకుహారాజును పరిహాసగ ర్భముగా [బే రేవించినది. 

సమాసములు ; 

.. స్వవర్షనా : న్వస్య వర్ణనా == స్వవర్ణనా. 


ర్‌రిగ్రీ శ్రీహర్ష నెషథము 
త్వన్యుఖం : తవ ముఖం మై త్యన్ము ఖం. 
ఇన్దురూపం * ఇందోః రూప మివ రూపం యస్య తల్‌ == ఇన్టురూవమ్‌, 
ధరాతురాసాహం : ధఠాయాః తురాసాట్‌ = భరాతురాసాట్‌, తం 
ధరాతురాసావాం. . 


భావము : 


ఆదమయ న్తి భూలోక మున కిం దుడైన నలమవీఠాజునుగూర్చి యిట్టు 
చెవ్పినది, ఓవియుడా! నీముఖచందరూపమైనందువలన, చం(దన్తుతిని నీవు 
గావించుట యాత్మస్తుతి యగునని భావించి చరిదస్తుతియందు నన్ను నియమించి 
నీవు యూరక యుండుట యుక్రమే యగుచున్న ది, ఏలయనగా సత్పురుషులు 
పరనిందను ఆత్మస్తుతిని చేయరని చెప్పుదురు. ఇంతవజకును నేను చందుని 
వర్ణించితిని, ఇప్పుడు నీవు వర్షించుటయో లేక యూరక యుఠిడుటయో యు శ్రము. 
ఆనెడి యాశయముతో దమయంతి చందస్తుతియం  దానలమహారాజబును నర్మ 
గర్భముగా( | బేరేవించినది. 


రోత మేరితః (పాణసమః సుముభ్యా 
గిరం పరీహాసరసోత్కిరాం సః। 
_భూలోకసారః స్మితవాక్‌ తుషార 
భానుం భణిష్యన్‌ సుభగాం బభాణ ॥ 105 


ప.వి, తయా ౬ ఈరితః _ [వాణనమః త్త సుముఖ్యా - గిరం _ పరీహాసరసో 
త్కొరఠాం ._ న _ భూలోకసారః _ న్మిశ్రవాక్‌ - తుషారభానుం _ 
భణిష్యన్‌ _ సుభ్రగాం _ బభాణ, 

అర్ధము: భూలోకసారః, భూలోక = భూలోక మునందు, సార __ శోవ్షడైన 
నలమవారఠాజు, నస్మితవాక్‌ _ మందవోనవూర్వకమగు వచనము గల 
వాడై, తుషారభానుం __ మంచుతోగూడిన కిరణములుగల చందుని, 
భణిష్యన్‌ మై వర్ణింప (బోవుచు, తయా = ఆ, సుముఖ్యా వసుందర 
ముఖముగల దమయంతిచే, వరీవోసరసోత్కిఠాం, పరీవనరస __ పరి. 
వోసరసమును, ఉత్కిరాం - (పకటించెడి, గిరల వాక్కును; 


ద్వాపింశ సర్గ 581 


ఉక్తః == చెప్పబడినవాడును, పాణసమః = మిక్కిలి [వియుడునునై. 
ఈరితః ఆతు! _వర్షనయందుం | బేరితుడునై, పరీహాసర సోత్కారాం = 
పరివిసరన మును వెదబల్లెడి, గిరం = వాక్కును; సుభగాం = 
సౌభా గ్యవకియగు వమయంతినిగూర్చి, బఖాణ = పలికెను. 


సమాసములు : 
(పొణనమః న | పాణేన సమః = ees 
wads శోభనం ముఖం యనా రసా నా సుముఖీ, తయా = 


పరీహాసరసోత్కిరాం : 
రసముత్కింతీతి = = పరీహాసరసోత్కిరా, తాం పరీహాసర సోతిరాం. 


భూలోకసారః : భూరితి లోకః భూలోక ః, భూలోక స్యసారః భూలో 
కసార:ః. 


పరీహాస ఏవ రసః = పరీవోసరసః, పరీహాస 


స్మితవాక్‌ : స్మిత పూర్వా వాక్‌ యస్య సః = = స్మితవాక్‌ . 
తుషారభానుం : తుషారా క్రానవః యస్య నః = తుషారభాన్ను, త్రం = 


తుషారభానుం. 


భావము : 
భూలోక ముసనందు ' చోషుడగు నా నలమహారాజు చిరునగ వుగల మాటలు 
గలవాడై చందుని వర్తింపబోవుచు ఆ దమయ న్తిచే పరిహానర సమును వెదజల్లు 


నట్టి మాటను జెప్ప బడినవాడై. యామె కెక్కువ, పేరిని గల్పించుచు, చం అవ 
క నామెవలన _ేరితుడై పరిహాసరసమును వెదజల్రెడి మాటలతో స 


గూర్చి చెప్పదొడ గెను. 
శ్లో. తవాననే జాతచరీం నిపీయ 
గితిం తదాకర్ణ నలోలుపోఒయహమ్‌ | 
' హాతుం న జాతు ససృహయ త్యవైమి 
విధుం మృగ _వ్వద్వదన[భమేణ ॥1 106 


ద్‌ని ప్ర (భ్రీహర్ష నై మధము 


“వ. వి. తవ _ ఆననే _ వాతచరీం _ నివీయ - గీతిం _ త దాక ర్లనలోలుపః 
ఆయమ్‌ _ వోతుం. న. జాతు _ స్ప్యవాయతి - అవైమి _ విధుం-. 
మృగ; a త్వవ్వదన్మ భమేణ. 


అర్ధము: హే్మవియే ! = ఓ వీయరాలా ! ఆయం == ఈ, మృగః =- చందు 
నందలి జింక, తవ = నీయొక్క, ఆననే=- ముఖమునందు, జొతచరీం. 
వూర్వ ముత్పన్న మైన, గీతిం=పాటను, నివీయ -- ఆదరముతో విని, 
(ఇదానీమవి = — తప్పుకు | తదాళ రృనలోలుపః, తత్‌ = ఆ పాటను, 

_ ఆ కర్ణన == వినుటయందు, లోలుపః __ ఆస _క్తిగ లిగినదై , త్యద్యోదన 
[భమేణ, త్వక్‌ = నీయొక్క, వదన ముఖమనేెడ్డి, [భమేణ== [భవతో,. 
విధుం == చందుని, జాతు== ఒక ప్పుడును, . హాతుం == వదిలి వెట్టుటకు, న 
స్పృహయత్తి -- వా కోరుటలేదు. (ఇతి మై అని) అవైమి = తెలుసుకొను 
చున్నాను, | 


సమాసములు ; 


జాతచరీం : పూర్వం జా:==జాకచరీ, తాం__ జాతచరీమ్‌ 
తదాకర్ణనలోలుపః : తస్యాః ఆకర్ణనం = తదాకర్ణనం, తదాకర్ణనే 
లోలుపః తదాకర్లనలోలుపః, 

త్వద్వదన[భమేణ ; తవ వదనం __ తకిద్యదనం, త్యద్యద నస్య 
(భమః = త్వద్వదన్మ భమః, స క్రపెక: 


భావము : 


చం్మదునియందున్న యీ జింక సీనోట బూర్వ ముద్భవించిన పాటను 
ననగా నీవు పాడిన పాటను విని యా పాటను మఆల వినుటకు ఆస కిక లిగినదై 
నీముఖముతో చం|దునికి మిక్కిలి పోలిక యుండుటవలన చ. (దుని నీముఖముగా 
[భాంతి చెంది, దానిని విడిచి వెట్ట నెప్పుడు నిష్టపడుటలేదు. అనగా నీముఖము 
ల నలల యున్నదని యాశయము. 


లే 
ty 
(i) 
చ 

ఎల 
ఆ 
cr 
COC 


శో. ఇందోర్భమే జోపగమాయ యోగ్యే 
జిహ్వా తవాఒ౬'స్యే విధువాస్తుమ నం 1 

గీత్యా మృగం కర్షతి భృన్స్య్యతా కిం 
పాశీబభూవే (శవణద్వయేన 11 107 


SD ఇందో? జా (భమేణ _ ఉపగమాయ _ యోగే; ఆ జిహ్వా - తవ. ఆస్వే- 
విధువాస్తుమన్తం - గీత్యా wn కర్షత్‌ - భన్నృతా - పంపు 
భూవే _ (శవణద్వయేన. 


అర్థము: ఇందోః -- చం[దునియొక్క: భమేణ = మిక్కిలి సామ్య ముండుటచే, 

చం|దుడే యిదియనెడి భ్రమతో, ఉపగమాయ = మృగమును పొందు 

టకై, యోగ్యే = తగినట్టి, తవ==నీయొక్క, ఆస్యే== ముఖముసందు, 

జిహ్మో = నాలుక, 'గీత్యా= పాటచే, విధువాస్తుమ న్లం, విధు == చందు 

డనెడి, వాస్తుమ న్లం = = వసతిగృహము గలిగిన, మృగ = = జింకను, 

కర్షతి — = లాగుచున్నది, భన్స్యతాం == (వచ్చెడి యా మృగ మును 

నిచ్చట నివసించు టకు బంధింపటోవు, ! (శవణద్వయేన = చా సీరెండుచవుల 

చేతను. పాశీబభూవే కిం ?-- పాశ ములుగా ననగా (తాళ్ళుగా సర్చడుట 

యైనది. సీచెవులనెడి ొళ్ళచే నామృగ ము నాకర్షి ప వలయునని 

యర్థము. బోయెత యరణ్యమున బాధ గీతిచే మృగము నాక ర్షించి బంధిం 

చును గదా! నీ ముఖము కంజ్కకహితమై యమృతమునకం చెను 

నధికమగు మాధుర్యముగల గీతితో గూడినది. చం దుడి' కళంకము 

గలవాడు. చం! దవర్ణన సమయమునందును మధ్యమభ్య [వియుఠాలి 

ముఖమును వర్ణించుట యామెయందలి యనురాగాతిశయమును నూచించు 
చున్నది. 
సమాసములు : 

విధువాస్తుమ న్తం : విధుః వాస్తు అస్య అస్తీతి =- విధువాస్తుమాన్‌, 


తం=విధువాస్తుమ న్ల నం. 
పొశీబభూవే : క కేన సమృ వ్యమానేన బభూవే-=పాళీబళూవే. 


590 శ్రీవార్ష నైషధము 


శవణద్యయేన : [శవణయోః ద్యయం = శ వణద్యోయం, తేన 


భావము: 


చశ|దునితో మిక్కుటమగు సామ్యముండుటవలన భ్రమతో నీముఖము 
చం|దునిమృగ మును బొంద నర్హ మై యున్నది. అట్టి మృగ మును సీనాలుక మధుర 
గీతముచే నాక ర్రించుగాత . మృగము గాన్మవియము గాన తిప్పక రాగలదు. అట్టు 
వచ్చెడి యామృగమును మరలిపోనీయక బంధించుటకు నీచెవులు రెండును 
పాళములుగా ననగా (తాళ్ళుగా నేర్పడినవి. 
గమనిక : ఈ క్లోకము | పక్షి వ్రమని కొంచ అందురు. 
శో ఆప్యాయనాద్యా రుచిభి స్సుధాంశోః 
శ్ర_త్యాత్తమః కాననజన్మనో వా! 
యావన్ని కాయా మథ ఘర్య్కదు 8స్టే 
సావ(ద్వజ త్యహ్ని న శబ్దపాన్థః it 108 
కుని, ఆప్యాయనాత్‌ - వా _ రుచిభిః _ సుధాంకోః .. శత్యాత్‌ -తమః -కానన 
జన్మ నః - వా - యావత్‌ _ నికాయాం _ ఆధ మల తావత్‌ _ 
(వజత జ అహ్నా ఖే. త్వ శబ్దిపాన్థః. 


అర్థము: శబ్దపాన్థః = శ దిుునెడి బాటసారి, నిఖాయాం = = రాత్రియందు, 
యావత్‌ ఏ ఎంతదూరము. పజతీ = పోవునో, తావత్‌ __ అంత 
దూరము, అవహ్నా == పగటియందు, న|వజతి = పోజాలదు, యస్మాత్‌ = 
ఏలయనగా, ఘర్మి దుఃన్థః ఘర్మ ==(పగ టియందు) వేడిమిచే, దుఃస్థః = 
సంతాపము జె-దినవాడు కాన, పగటియందు కొంచేమే నడుచును. 
సుధాంశోః __ చందుసియొక్క_, రుచిభిః ___ ఆమృతరూపములగు 
కాంతులచే, ఆప్యాయనాద్వా = ఉజ్జీవిం పజేయుట వలననో, తమఃకానన 
జన్మనః, తమః -- చీక టియనెడ్రి, కానన == అర శ్యమునుండి, జన్మనః = 
ఉత త్రిగలిగిన, శిత్యాద్వా = మై చల్పదనముచేతగావి, (బహు = = 
ఎక్కువగా, గచ్చతి= పోవుచున్న ది). శబ్దము ఠా తియందు స్వాభావిక 


జో 


చుగా చాలాదూకము వినబడును. పగటివందు . పపంచకోలాహలము 
వున చాలదూరము వినబడదు. 


పు 
సమాసములు : 


తమఃకా ననజన్మనః : తమ ఇతి కాననం-- త మఃకాననం, తమఃకా:.నాత్‌ 


జన్మ యస్య తత్‌ = తమఃకాననజన్మ, తస్మాత్‌ — తమఃకానన 
జన్మనః. 


శబ్దపాన్ధ్థ:ః : పథీగచ్చతీ3 — పాన్టః, ద ఎవ హా శబ్దపాన్థ:. 
భావము : 


శబ్దమనెడి బాటసారి చర్యదునియొక్క, యమృతమయపు కాంతులతో 
నాప్రాయనము బొందుటవలననో లేదా చీకటియను నడ్షవియ=దు గల్లిన చల్లి 
దనమువలననో రాత్రియందు నడిచినంత దూరమును పశటియందు నూర్యుని 
వేడిమిచే సంతాపమునొందినవాడి నడుచుటలేదు. రా: ఉయండ చల్రదనమువలన 
నెక్కువదూర మును నడుచును. పగటియందు నెండవలన తక్కువదూర మును 
నడుచును. బాటసాకియు ర్యాతి చల్లదనముచే , నెక్కువదూర మును, పగలు 
ఎంతచే తక్కువదూర మును నడుచును గదా! 


శో దూరే౭పి త త్రావకగానపానా 
ల్లద్ధావధిః స్వాదురసోపభో గే | 
అవజ్ఞయైవ "పతి క్షపొయా & 
పతిః ఖలు స్యా న్యమృశతాని భాసః 1 109 
ప. వి. దూరే - అవి - తత్రావక గానపానాత్‌- లబ్లావధ్‌ః - స్యాడుర సోపభో గే! - 


ఆవజ్ఞయా - వవ _ శీపతి - షపాయాః _ పతీశి - ఖలు - _ సాని - 


కక్‌ a భాసః. 


ఆర్థము:; Ee (వియే! -=టఓ్మవియరాలా!, ఇ ఖలు = నిశ్చయముగా, క్షపాయాః= 
రాతికి, పతికి — భర్రయగు చం దుడు. భాస = కాంతుఒనెడీ 


రవి శ్రీహర్ష నైషధము 


స్వాని = తనకు నంబంధించిన, ఆమృతములకు, దూరేఒవి=- మిక్కిలి 
దూరమునందున్నను, _తత్తావకగానపానాక, తక్‌ == |పనిద్ధమును 
మిక్కిలి మధురమునసు, తావక == నీకుసంబంధించిన, గాన == గాన 
మును, పానాత == ఆదరముతో వినుటవలన, _ స్వాదురసోపభోగే 
స్వాదురన == మధురరసమును, ఉపభోగే== అనుభవించెడి విషయమున 
లబ్దావధిః. లబ్బ == పొందబడిన, అవధిః == ఎల్హగల్లినవాడై , అవజ్ఞ 
యవ = అనుభవింపబడిన నీబా-యందలి మాధుర్యముకంటెను నల్బ 
మాధుర్యము కలిగియు+డుటవలన యనాదరముచేతనో యనునట్లు, 
శ్షిపతి == దిగువకు దదలివేయుచున్నాడు. 


సమాసములు 


తత్తావకగానపానాత్‌ : తవ ఇదం = తావక, తచ్చ తత్‌ తావకం 
చ = తతావకం, త త్రావకం. చ గానం చ = తత్రావక గానం, 
తతావకగానస, పానం = తత్తావకగానపానం. తస్మాత్‌ == తత్తావక 
గానపానాత్‌. 

లబ్బావధిః : లబ్ధిః అవధిః యెన సః = pe 


సాదురసోపభోగే : స్వాదు శ్చాసా రసశ్చ = వ! స్వాదు 
రసస్క ఉవభోగ ౩ స్యాదురసోవఖోగ 8, తస్మిన్‌ వ స్యాదురసోప 
భోగే. 


భావము ; 


ఓపియరాలా? త్యాతికి భ్వర్తయగు చం్యదుడు దూరమందున్నను మధుర 

మగు నీగానము నాదరముతో వినుటవన మాధుర్యాతిశయవిషయమున కడపటి 

వధిని బొంది నవాడై నీగానా మృతముక చెను నల్పమాదుర్యము కలిగి, 

యుండుటవలన తన వెన్నెలలనెడి యమృత మును ననాద: న యనునట్లు 
దిగువకు వవలుచున్నాడు, 


ద్యావింశ సర 598 
Ca 


ల్లో. అస్మిన్న విస్మాపషయశతే2.య మస్మాం 
శ్చతీర్నభూ వై. వె ష యదాదిపుంసః | 
తద।తినే(తా దుడితస్య తన్వి: 
కులానురూపం కిల రూప మస్య ॥ 110 
ప. వి, అన్మిన్‌ అ విస్మాపయతే ౯ ఆయం _ అస్మాన్‌ _ చక్షుః - 
బభూవ _ ఏషః - యత్‌ _ ఆదిపుంసః _ తత్‌ _ అ్యతన్మరాత్‌ - 
ఉదితస్య - తన్వి - కులానురూపం - కిల _ రూపం _ అస్య. ప 


అర్థము, హే తన్వి! = ఓనుందరీ!. ఏషః — ఈచందుడు, ఆదిస్తం సః ా 
ఆదిపురుషుడగు విష్ణువునకు, చక్షుః == ఎడమకన్నుగా, బభూవెతి 
యత్‌ = ఉండెననుట యేదిగలదో, అస్మిన్‌ = నేతముగానుండు 


విషయమున, ఆయం == ఈచందుడు, అస్మాన్‌ == మనలను, న 
విస్మాపయతే == ఆశ్చర్యపరచుటరేదు, కిల == ఏలయనగా?, అతి 
న్మేతాత్‌ == ఆ తిమహర్షియొక్క_ కంటినుండి, ఉదితస్య == వుజ్జిన, 
అస్య = ఈచందునికి, తగ్‌ = ఆన్నేతముగానుండుట, తులాను 
రూపం = వంశమునకు తగినది. నః తమునుండి పుట్టినవాడు, నేత 
మగుట తగినడని యర్లము. కాని నీచం! దుడు ఆదివురుషుడగు విష్ణువునకు 


కన్నగ సటలో మాకు ఏంతలేదు. 
సమాసములు : 
ఆదిపుంనః : ఆదౌ పుమాన్‌ - ఆదిపుమాన్‌, తస్య జ ఆదిపుంనః. 
అ(తినేతాత్‌ : అతః న్మేతం చై ఆతిన్మతం, తస్మాత్‌ = జరీ 
కులానురూపం : కులస్య అనురూపం == కులానురూపం. 
భావము ; 
ఈచం[దుడు ఆదివురుషుడగు శ్రీమహావిష్టువునకు ఎడమకన్నుగా 
నుండుటలో నతడు మనకాళ్చర్యమును గల్లించుటలేదు. ఏలయనగా? ఆతిమహర్షి 


38) 


594  ల్రీవార్ష .నెషథము 


నేత మునుండి యుచ్చ వించెనుగ దా! అట్టునే తమునుండి పుట్టినవాడు విష్ణువునకు 
నేతమగుట తగినదే! అడి యతని కులోచిత మైన ధర్మము, 


శో, అభిర్భృగేన్షో)దరి! కౌముదీభి| . 
కీరస్య ధారాభి రివ క్షణేన । 
ఆకొలి నీలీ రుచి రమృరస్థా 
త మోమయీయం రజనీరజకాా ॥ 111 


ప. వి. అభిః _ మృగేన్హో9ిదరి! కౌముదీభిః _ క్షీ స్య... ధారాభిః -ఇవ-క్షణేన - 
అకాలి. సీలీ_రుచిః. -అమృరస్థా_ తమోమయీ _ ఇయం - రజనీ రజక్ష్యా. ' 
అర్థము: హే మృగేన్లోందరి! _- = నీంహమువంటి. పలుచని యువరిముగల యో 
దోమయ స్తీ! రజని రజక్యా, రజని = రా తియనెడ్డి, రజకా ge చాకలి 
దానిచే, శ్నీరస్య _ = పాలయొక్క, ధారాభీరివ -_ ధాళలో యనునట్లు 
క నబడునట్టి, ఆలిః = ఈ, కౌముదీభిః = వెన్నెలలచే, అన్బుస్థా= 
ఆకనమునదున్నట్టి, (వస్త్రమునం ందున్నట్టి) తమోమయీ __ _ చీకటి 
యొక్క- రూపమును. గలిగిన, ఇయం == ఈ, నీలీ _ కాటుకవంటి 
నల్లని, రుచిః = కాని, శదేన _ = కణకాలముచె, అశారి -_ కడిగి 
వేయబడినది. 
క లాకోశ మందు... 
“తె లం ఘృళేన తచ్చోష్టజలై దుగ్గన కజ్జలం 
నాశయే దన్చురస్థం తు మలం వ సోష్మణా” 
ఆని తెలమును నేయిచేతను, నేతిని వెడినీళ్ళచేతను, కాటుకను పొలచేతను, 


వస్త్రమందున్న మాలిన్యమును వేడితోగూడిన చవుడు మున్నగు ఇారపదార్థము 
చేతను దొలగింపవలయునని చెప్పబడినది. - 


సమాసములు క 
హే మృ గేన్లో దరి: : 'మృగేన్షుస్య ఊదర మివ ఉదరం యస్యా 
స్సా =.:మృగేస్తో9దరి, తస్యా స్సంబుద్ధిః —. చే హే మృగేవ్హో9దరి! 


అమ్బరస్తా : అమ్బరే తష్టతీతి వై = అమృరస్థా, 


దాంవింశ సర్గ 695 


తమోమయీ : తమసః వికారః = తమోమయీ. 
రజనీరజకా్యా : రజన్యేవ రజకీ -రజనీరజకీ, తయా = రజనీర జక్యా. 
భావము ; 
సింహమువంటి పలుచని యదరముగల యోదమయ స్తీ! రాఆయనెడి 
చాకలిది శ్షీరధారలవలె గనబడు వెన్నెలచే గగన మందున్నదియును (వస్త్రము 
నందున్నదియు) నగు చీక టియనెడి కాటుక రంగును క్షణమ్మాత మున దొలగించినది. 
వెనచెప్పిన కలాకోళవచనము ననుసరించి కాటుకవన్నెను పాలచే దొలగింప 
వలయునట. కాన వెన్నెలలనెడి పాలచే నాక నమందలి చీక టియనెడి కాటుకి వన్నెను 
రా|త్రియనెడి చాకలిది శ భపరెచినడని యర్హము. అనగా వెన్నెల చక్కగా 
వ్యాపించుటచే గగనము, జ భమైనదని యాశయము. 
శ్లో పయోముచాం మెచకిమానముచ్చ్రై 
రుచ్చాటయా మాస బుతు శర ద్యా 1! 
అపారి వామోరు! తథా౬ఒపి కిజ్ళో 
న్న (పోజ్చితుం లాఇ్బనకాలిమాఒస్య॥ 112 


tx 
ల 


. పయోముచాం _ మేచకిమానం -ఉబె ౫? - ఉచ్చా టయామాస._ బుతుః - 
శరక్‌ _ యా-అపారి - వామోరు! - తథా. - అవి - కించితె - సః 
పోళ్ళితుం - లాజ్భనకాలిమా - అస్య. 

అర్ధము: హే వామోరు!. = తఆందములైన తొడలుగల యోచమయన్తి!, 
యా _ వ, శరత్‌ = శరత్తనెడిి బుతుః = బుతుపు, పయో 
ముచాం -- వర్ష ర్తుమేఘములయొక్కం, ఊచ్చైః = అధిక మైన, మచ 
కిమానం =" నల్హదనమును, ఉచ్చాటయామాస = తొలగించినదొ, 

' తయా=వి= (నల్లదనమును తొలగించుటయందు సామర్థ్యము గలిగిన) 
ఆ శరదృతువుచేతిను, అస్య ఈచం దునియొక శ, లాజ్బునకాలిమా == 

కలజ్య రూపమైన నల్లదనము, కించిత్‌ = కొంచెమైనను పోళ్ళోతుం= 
తుడివివేయుటకు,. నాపారి = శక్యము కాలేదు.. శరదృతువుచె నిర్మల 
మగు చం[దునియందు నల్చనికలజ్క్య-ము మిక్కిలి కోభించుచున్నదని 
యర్థము. 


596. FF E& _ త్రీహర్ష నైషధము 
సమాసములు ౩ 
 పయోముచాం : పయాంసి ము-చంతీతి- పయోముచః, తేషాం. 
పయోముబామె. 
'హివామోరు ; నాడా ఊరూ యన్యా స్పా == వామోరూః, తస్యా స్సం 
బుద్ధిః = హేవామోరు. 


లాజృనకాలిమా + లాజ్బా నమేవ కాలిమా = లాజ్బువకాలిమా. 


భావము : 

ఓ వామోరూ! శరదృతువు మేఘములయొక యతశయించిన పర్థకాల వ 
నల్హవనమున్ను తొలగి-చనది.కాని యిట్లు నల్ల --నమును దొలగించుబయందు శకి 
గల యాళ రత్తు ఈచ౦(దునిముక్క క లజ్కరూపమైన నల్ల_నమును దొలగింప 
లేక పోయినది. అనగా శన్ళుతువుచే నిగ లము చం|దునియందు కలజ్కము 
చక్కగా కోఖించ చున్న దని య్య మక 
కో. ఏకాదశై కాదళరు[దమౌలీ,. 

నస్తంయతో యాన్ని శలాః కిమస్య । 

ప్రవిశ్య శేషాసు భవ_న్లి పజ్బు 

పజ్చోష తూణీమిషచోజర్థచన్దాః. క 1138 
ప. వి. ఏకాదశ _ ఏకా గళరు[ దమౌలీన - అస్తం _ యతః _ యాన్ని _కలాః- 
కిం = అస్య, - పళ్ళ _ శేషా తు _ భవన్తీ _ పజ్బ - పక్సోషు 

తూణిం _ తషవః _ ఆర్ధచన్దా?ః. 

అమ్ము అనస్తం==అన్తపర్వత మును, యత:==పొందుచున్న, అన్య == ఈ 
చం దునియుక్కా, ఎకాదశ = పదునొకండగు, కలా కలలు, ఏకాదశ 
ర్ముదమౌలీన్‌ పదునాక ఆడరు[దుల సిద ములనుగూర్చి, యాని = పోవు 
చున్నవి. శేషాః = మిగిలిన, పజ్బుతు.= ఐదుకలలలో, .పక్నోషతూణీం, 
పజ్చోషువ= మన్మథునియొక స్త _తూణీం-- అంబులపొదిని, [పవిశ్య = 

_పవేశించి, ఆర్థచన్దాః= అర్ధచం[ దాకారములై న, ఇషవః- బాణములుగా 

భవన్ని = ఆగుచున్న వి. 


Gn ad 
స. 597 


సమాసములు వ 
ఏకాదశరు దమౌలీన్‌ ; ఎకాదశ చ తే ర్ముదాళ్ళ -ఏకదశరు దాః, ఏకా 
దళరుదాణాం మౌలయః = ఏకాచహర్యుదమౌలయః, తాన్‌ = ఏకాదశ 
రుుదమౌలీన్‌. 
పక్కోషుతూణీం : పజ్బు ఇషవః యస్య స=వక్ళోషః, పళ్చోషోః 
తూణీ __ పక్చోషుతూణీ, తాం పళ్నోషుతూబేం. 
భావము ; 
అస్త మించెడి యీచందునియొక పదునొకండు కలలు, పదునొకండు 
రుదుల శిరములను బొందుచున్నవి. తక్కిన ఐదు కలలును నర్ధచ య్మదాకారపు 
బాణములై పంచబాణునియొక్క యంబులపొదిని పొందుచున్నవి. 
శ్లో, నిరంతరక్వేన విధాయ తన్ని 
తారాసహ।స్రాణి యది |క్రియేత । 
సుధాంశు రన్యః సకలజ్మ్య_ ముక 
_స్తదాత్వదాస్య శ్రియ మా(శ్రయేత ॥ 114 
ప. వి. నిరంతరత్వేన - విధాయ - తన్వి - తాఠానహ్మసైణి - యది- క్రియెత - 
సుధాంశుః _ అన్యః ౬ సః - కలజ్యము క్షః - తదా - త్యదాస్య శ 
యం - ఆశయేత. 
ఆర్థము; హేతన్వి! = ఓసుందరీ!, తారాసహా, సాణి = వేలకొంది నక్ష! త ములను, 
నిరన్నరత్వేన విధాయ -- ఒండొంటికీ సంచులేనట్టు చేర్చి.యొక్‌ టిగ జేసి, 
అన్యః = మరియొక, సుధాంళుః = చందుడు, యది [కియేత == చేయబడి 
నచో, తదా== అవుడు, సః=ఆచందుడు, క లజ్క-ముక్త 8=( నక్ష! త 
ములకు కలజ్కము లేనందువలన) క లజ్క_ముళె విడువబడినవాడై , 
త్వదాస్య[శియం,. త్యదాస్య = నీముఖముయొక గ, కయం= శోభను. 
: ఆ్మశయేత =ఆశయి చును. 
సమాసములు : 
నిరన్నరత్వేన : నిరతం అన్త రం యేభ్య సాని==నిరన్తరాణి, నిర 
రాణాం భావః ==నీరన్త రత్వం, తేనవానిరిన్నర ల్వేన. 


Ler 


598 


శ్రీహర్ష నైవథము 


తారాసహస్రాణి : తారాణాం సహ్మసా ణి తారాసహసాణి. 
కలజ్యముక, ః : కలడజ్కాక్‌ ముక్తః -=క లజ్కము కః. 
త్వదాస్యశియం:. తవ ఆస్తం= త్వదాస్యం, త్వదాస్యన్య శ్రీః = తదా 
స్య|శీః, తా౨ = త్వ్యదాస్య(శ్రియం, 


భావము : 


_ ఓనుందరీ! వేలకొలది నక్షత్రములను సందురేకుండునట్లు గావించి యొక 


టిగ గూర్చి, మరియొక చం దుడుగా గావించినచో నప్పుడు కలంకములేని యా 
చందుడు నీముఖకోభను బొందగలడు. నక్షత్రములకు కంజ్బ_ములేనందున 
వానితో నిర్మింపబడిన చం దుడును కలజ్కరపాతుడే యగునుగదా!, 


ఛో, 


యత్పద్మమాదిత్సుతవాఒ౬ననీయాం 
కురజ్జ లక్ష్మాచమృ గాక్షి: లక్మీం | 
ఎకార్థలిప్సాకృత వష శ్క్త 
శరాజ్క పజ్కైెరుహయోర్విరోధః HH. 115 


ప. వి యశ - పద్మం వ ఆదిత్సు - తవ _ ఆననీయాం జ్త రురజ్బలమ్మూ = 


చ - మృగాక్షి - లక్ష్మీం _ ఏకార్గలిప్పాకృతః - ఏషః - శజ్కెై _శకా 
జృపబ్కెరుహయాః ఇ. వీరోధః. 


ఆర్థము: హేమృగాక్షి = లేడికన్నులువంటి కన్నులుగల యోదమయన్షీ,యత్‌ == 


ఏపద్మము, తవ = సియొక్క, ఆననీయాం -- ముఖమునకు సంబంధించిన 
లక్ష్మీం శోభను, ఆదిత్సు == [గ పింప గోరినదో, కురబ లక్ష్మా = మృగా 
జ్కూడగు చం, దుడును, తవ= నీయొక్క, ఆననసీయా౦ - ముఖమునకు 
సంబంధించిన, లవ్ష్మీం == శోభను, ఆవత్నుః = [(గహింపగోరెనో, తత్‌ 
=2అందువలన, తయోః--ఆ, - కళాజ్కపజ్కైరుహయోః = చంద 
పద్మములకు, ఏవ ఈ -“ఏరోరక వెరము, ఏకార్గలిప్సాక తః. 
ఏకార్థ = నీయొక , ముఖకోభయనెడి యొక ఆర్థమును, లిప్పా=- పొంద 
గోరిక చే, కృతః చేయబడినది. (ఇతి అని) శజే == సందేపింతును 
లోక మునం దొకవస్తువునే _ గోరువారికి. వైరము. | ప్రసిద్ధము. .చం| దపద్మ 


ద్యాబంశ్‌ సర 599 
(౧ 


"ములకును వైరము _పసిద్ధమె. చం| దపద్మ ములు రెండును ముఖశోభను 
[గహింపగోరినందువలన నారెంటికం పెను ముఖము ఆధిక మని యర్థము, 
ససమాములు; 
ఆదిత్సు : ఆదాతు మిచ్చు == ఆదిత్సు. 
అన - ఆననీయాం : ఆననస్య ఇయం అననీయా, -తాం == ఆనసీయామ్‌, 
కురజల కొ : కురజ్ఞః లక్ష్మ యస్య సః=కుర బ్లలక్ష్మా, 
హే మృగాక్షి! : మృగస్య అక్షిణీవ అక్షిణీ  యస్యాస్సా అ మృగాక్షీ, 
తసా శ స్పంబుద్ధిః చచ హే మృగాశ్ని!. 
ఓకార్థిలిప్సాక తః: ఏక శ్చాసౌ ఆర్థశ్చ= ఏకార్థః, లబ్ధు మిచ్చా== 
లిప్ఫా, ఏకార్థస స్య లిప్బా= వకార్థలిష్సా, ఏకార్థలిప్పయా క తః == ఏకార్థ 
లిస్సాకృత?. 
శధాబ్య పజ్యేరుహయో: క్‌ శశాజ్కళ్చ పజ్కారుహల చ=-ళశాజ్బ. 
పజ్కారు హే, తయోః == శళాజ్కపబజ్కారుహయోః. 


భావముః: 


మృగాత్షీ! పద్మము నీముఖశోభను గహింపగోరుచున్నది. ఆస్తే 
1 సేముఖళోథను (గహి= పగోరుచున్నాడు. కాన పద్మచం! ( దులకు 
వై రము ఒక; గ్రావస్తువును [గహింపవలయుననెడి కోరికచే నేర్పడినదని నెను 
తలంతును. ఒక్క-వస్తువున కోరువారికీ వైరము (పస్‌ వస రొ! వద్మచం టు 
లకును వె రము సిద్ధమే, ఆవై రమున క్ర్షడియే కారణమని నాతలంపు. అనగా 
పద్మచం[ దులక 6 చెను సీముఖము అధికమని సారాంశము. 


శో, లబం న లేఖ[వభుణాఒపి పాతుం 
గా ధ్‌ 
పీశ్వా ముఖేన్దో రధరామృతం శే | 
నిపీయ దేవై ర్వి ఘసీకృతాయారి 
ఘృణాం విధోర స్య దధే సుధాయామ్‌ 1 116 


50  శ్రీహర నె షధము 


ఇ 


pau 


ప. వి. లబం - న లెఖ వభుణా ఎ ఆవి _ పాొతుం - పీత్వా నే ముఖేన్లో: - 
ధ | 
ఆధరా మృతం జత. నవీయ ౪ దేవైః _విఘసీకృళాయాం-ఘృణాఎం- 


వ్‌ క అస్య _ దధే _ నుధాయాం. 


అర్థము: హే వియే! = ఓ వియురాలా!, (అహం=నేను) దేవై = దెవతలచేత, 

విమసీకృతాయాం వా నిశ్శేషముగా దాగి మిగిలిం పబడినట్టి, 

అస్య = ఈచం. దునియొక్క_, సుధాయాంి ఉచ్చిష్ట మైన అమృత ము 

నందు. లేఖ పభుణావి == దేవతల పభు:గు నిం దునిచేతను, పాతుం = 

పానము చేయుటకు, న లబ్ధం = లభించనటువంటి, తే అ నీయొక 

ము ఖెనోః == ముఖచందునియొక్క-, అధరామృతం 'వెదోవియందలి 

యమృతమును, నివీయ= పానము. గానించి, ఘృణాం==జుగుప్పను, 
అనగా ఏవగింవును, దధే--వహింతును.. 


లేఖ పభుణా : లేఖానాం (ప్రభుః = లేఖ్యపభుః, తేన= లేఖ పభుణా. 
ముఖేన్లోః : 'ముఖమిందు రివ=- ముఖేన్లుః, తస్య == ముఖేన్దోః, 
అధరామృతం é అభరన్య అమృతం ౨ ంఅధఠామృతం, తతి == ఆధరా 
మృతం, : 
విఘసీకృతాయాం : అవిఘసః విఘసః సమ్పద్యమాడః కృతా, పిమనీ 
కృతా, తస్యొం= విమసీకృతాయామ్‌. . 
భావము ; 

ఓ వీయురాలా! నీవు స్వయంవరకాలమందు వరించ నందువలన ఇం| దుని 
కినైతము సీ ముఖ చందుని యధరామృతము దుర్గభమైనది. అట్టి నీ 
ముఖ చం|దుని యధరామృతమును (గోలినట్టి నేను దేవతలందరు 
పానము గావించి మిగిల్చినట్టి యబ్భిష్టమగు చంద్రుని పానముచేయట సిద్ధము. 
ఆనగా చందుని యమృతముకం చెను నీముఖచం దుని యధరామృతము | శేష్ట 
మన్ని యాథశయము. -. క పై త శతకల 


వాగవింశ సర్ష డ01% 


ల్లో. ఎనం స బిభ ద్విధుముత మాంగే 
గిరీన్ష)పుత్రీవతి రోషధీశం | 
అళ్నాతి ఘోరం విష మద్టిజన్మ 
+ ధత్తే భుజజ్ల ఇ విముక్త శజ్బ-* H 117 


ప, వి. ఏనం _ సః _ బ్యభత్‌ - విధుం - ఉత్తమాంగే - గిరీస్ట్రవు తీపతీః - 
ఓషదీశమ్‌ యా అళ్నాజ త్‌ ఘోరం షు విషం అబ్ధిజన్మ త్‌ ధత్తే భుజ 
ణల ఇంప విముక్త శజ్క-ః. 


అర్థము: సః= ఆ, గిరీన్ద్రివు తీపతిః, గిరీన్హవు తీ = పర్వతరాజ వృ తికయగు 
పార్పతియొక పఠః == భర్త యిన వడు, ఏనం ఈ, ఓవషదీశం = 
ఓషధులకు భరయ ము, విధుం=- చం| దుని, ఉత్త మాజ్ల = శిర మునందు, 
బి, భత్‌ --వహించుచు, అద్దిజన్మ == సముడ మున బుటిన, ఘోరం -- 
నా (a) | లు 
భయజ్కరమైన, విషం == విషమును అనగా, హాలావాలమును, అశ్నాత 
వ తినుచున్నాడు, విముక్త శజ్క8. వి విముక = విడువబడిన, శజ్క-ః = 


లాటీ 


భయము గల్లినవాడై, భుజజ్ఞం చ == వాసుకిసర మును సై తము, భ త్రే=ా 


యు! 


ధరించుచున్నాడు. 


సమాసములు : 
గిరిన్హ 9ప్పు.తీపతిః : గిరీణాం ఇన్షః = గిరీన్లః, గిరిన్ద స్య వుుతీ = 
గిరిన్రవ్యు! త్రీ, గిరీన్ష వు త్యాః పతిః = గిరిన్దుప్యు తీపతిః, 
ఓషధీశం : ఓష్షధీనా ది కన 8 ఓషధీశ 8, తం ఓవషదీళం. 
అబ్లిజన్య : అబే జన్మ యస్య తత్‌ == అబ్ధిజ న్య, తత్‌ = ఆద్దిజన్మ . 
మము కృశజ్యః a విముక్తాశజా౬ యస్మా 'తృః=విము క్రళజ్క:. 


భావము : 


నం తికకు భర్తయగు నాశ సత్త బయతకు రాజగు నీచం దుని 
శిరమున దాల్చియు, సముదమం దుద్భవించిన మోరమగు వహోలాహల విషమును 
దినుచున్నాడు. ఎట్టిభయ ములేక సర్పఠాజగు వానుకిని భూషణముగా ధరించి 


కక శ్రీహర్ష న్రైషభము 


యున్నాడు. ఓషధీశని శిరమున ధరించుటవలననే యెట్టిభయములేక విషమును 
దినుచున్నాడనియు సర్పమును ధరించు చున్నాడనియు న్ముత్పేళ్ష. 
. నాఒస్య ద్వి జేన్ద్రస్య బభూవ పశ్య 
దారాన్‌ గురో ర్యాతవతోఒపి పొతః$। * 
(పవృ తయోఒప్యాత్మమయ ప్రకాళాన్‌ 
న హ్యన్సి న హ్య న్సిమదేహమాపొన్‌ ॥ _ 116 
హ్‌ అస్య - ద్విజేన్ల) న్య - బభూవ -..పశ్య - దారాన్‌ _ గురోః - 
యాతవత; . అపి క్‌ పాత; - (పవృ త్రయః _ అపి _ ఆత్మమయ 
(కాశాన్‌ - నవ్యన్తి - న _ పా _ అన్సిమదేహం _ ఆప్తాన్‌. 
ఆరము: ద్విజేనిసం = ద్విజరాజగు, అసం = ఈచం దనికి, గురోః --గురువె, 
థి ది ౬ ల an 
బృహస్పతియొక దొరాన్‌ __ భార్యను. యాతవతో& పి పొందిననున 
పాతిత్యము, న బభూవ = కలుగలేదు, పశ్య వూ చూడుము, ఇది 
ఆశ్చర్యము. లేదా యిది యుక్తమే. [పవృ త్తయోఒవి- థర్మా భర్మము 
లను మూలములుగా గల్లిన ప్రయత్నములు గూడ, ఆత్మమయ(ప్రకాళాన, 
ఆత్మమయ = ఆత్మస్వరూపమే, పకాశాన్‌ = ([పకాశముగా గలిగిన 
యనగా ఇతర|పకాశ ముల నపశింవనీ న్వ పకాశరూవులను లేదా 
పరమాత్మయే [పకాళశ ముగా గలిగినవారిని, అనగా పరమాత్మ న్వ్యరూప 
మున కంచె భిన్నమైన _పకాశ ము నరయని వారిని, ఆనగా న్య పకాళాత్మ 
వాదులగు బవ్మాజ్ఞానులను, అంతిమదేహం= తేజోరూపశరీరమును గాని, 
వూర్తత్వమును గాని, ఆపాన్‌ -- పొందినవారినిి మరియు వెంటనే 
లభ్యమగు మోవమును బట్టి, వెనుకటి శరీర ప్రవావాములో చివరిశరీర 
ముకు బొందిన జీవన్ము కు కులగు వృుషుషులను, హి=ా ఎందువలన, జుభాళశభ 
ఫలము లనెడి ఐన్గముతో, న నహ్యా స్తి ని — ఐంధింపవు, కాన “తేషాం 
.లేజోవిశేషేణ | పత్యవాయో న విన వలే” యను [ప్రమాణము ననుసరించి 
తేజోరూవుడైన చం దునకు పత నమేర్పడక పోవుట యు క్రమే. కాన నిట 
నాశ్చర్యము లేదు. చం[దుడును నాత్మ మయ (పకాజడై. యంతిమదేహ 


[పా వీచే బూర్తత్యము, నొందినవాడని యరము, 
అటో త గో 


ద్యావీంశ సర్‌ 608 


సమాసములు : 
ద్విజేన్టిన్య : ద్విజానాం ఇన్ద్రః =-ద్విజేన్లిః, తన్య = డ్విజెన్షస్య, 
ఆత్యమయపకాశాన్‌ : ఆత్మనః రూప; యస్య సః — ఆత్మమయః, 
ఆత్మ మయః [పకాశః యేషాం తే వూ అత్మ మయ పకాళాః, తాన్‌ — 


అత్మమయ పకాళాన్‌. 
అ న్రిమదేహం : ఆ నిమ జాన దేహశ్చ --- అ నిమదెహః, తం = 
ఆ నిమదేహ-. 
భావము ; 


ద్విజఠాజగు చం దుడు గురుభార్యను పొంవయి స్వర్శమునుండీ స్‌ 
ను గాని, పాలిత్యమును గాని పొంచలేదు. ఇది యాశ్చర్యిక రమైన విషయము. 
“ద్విజేర్దు)” డనుబవలన ద్విజేన్టు) డట్టి నిచమె:: పనిని జేయఠాదను నర్హము 
టి (న్‌ బఐ కలనా థి 
నూచితము. లెదా యిది యుక్తమె. _పాణివర్గ మునకు కలుగు [వయత్న ములు 
వారి వుణ్యావుణ్య ములవలన నేర్పడుచుండును. అట్టి | పయత్నములవలన నేర్పడు 
శభాశుభఫలములు ఆత్మ మయ, పకాశము గిల్లిన వారి ననా నిత ర్మ పకాశముల 
నపేక్షింపని పకాశస్వరూపురై నవారై ఆవాదిశరీర। పవాహములో చివరిశరీర 
మును బొందుటచే బూర్జిత్య మును బడసి జీపన్ము క్తులగు వారిని ఐంధింపనేరవు. 
చం దుడును నాత్మ మయ|పకాళుడై య స్తిమి దేహమును బొంది వూర్ణత్వమును 
బడనినవాడు కాన వానిని ురుభార్యాః గమనము లని యథర్మము "బంధింప 
. లేదని యాశయము. 
లో స్వధాకృతం తత్తనయైః పితృభ్యః 
గ్రద్ధాపవి(త్రం తిలచిత మమృః | 
చన్లఏ6 పితృస్థానతయోపత వై 
ద? “ల ® 
తదజ్బ_రోచిః ఖచికా సుధేవ ॥ 119 
ము న్యధాకృతం ఎతత్‌ _ తనయ; జ వితృభ్యః స్ట (శ ద్ధాపవ్మితం _ తిల 
చిత్రం క్‌ అమృః = చం దం_వితృస్థానతయా_ ఉపత సే న్‌ తదజ్కరోచిః 
_ థి. థి 
ఖచితా - సుధా _ ఇవ, 


604 


ఆరు: 
ధు 


శ్రీవార్ల నై షభము 


తనయైః = వుతులచే, (గ ద్ధాపవ్మితం, (శద్ధా ౨ పరలోకముందనెడి 
యా _నిక బ్యుచే నిచ్చుఓవలన, పవిత్రం = పవ్మితమైనదియును, తిల దా 
నల్లనువ్వులచే చితం= మి శీతమైనదై , వితృభ్యః = -వితృదేవతలకై , 
స్వధాక్యతం = సమర్పిత మైన, యత్‌ = వీ, అమృం = = ఉదకము, 
“చన్నొ9 వై వితృలోక ౭” యను వతి ననుసరించి, వితృస్థానతయా == 
వితృస్థానమగుటచే, చన్లీం = దా వితృలోక మైన చందుని, ఉపతసే = 
నేనది. తతత నల్పనినువ్వులతో మిళితమైన యదకమే, అజ్కరో 
దః ఖచితా, అజ == కళంకము యొక్క, రోచిః = కొంతితో, ఖచితా _ 
మిలిత మైన, సుధేవ== అమృతమే (యైనది). నల్లనూవులే కలజ్యము. 
వానితో గలినసిన యునకమే యమృత ము, కాన క లజ్కము వేటు 
కాదు, అమృతము వేలు కాది యర్థము. 


సమాసములు వ 


స్వధాకృతం : స్వధా కృతం = స్వధాకృతం,. 

గ్రద్ధావవిత్రం : శద్ధయా వవితం = | శద్భావవి తమ్‌. 

తిలచ్మితం : తిలైః చితం = తిలచి తం. 

పితృన్థానతయా : వితుః స్థానం == వితృస్థానం, ర భావః = 
వితృస్థానతా, తయా వితృస్టానతయా. 

అజ్కరోచిఃఖచితా : అజ్కస్య రోచిః = వ ఆజ్బ_రోచ్చిషా 
ఖచితా=- ఆజ్కరోచిఃఖచితా. 


భావము : 


వుతులు పరలోకమున్నదనెడి యా స్తిక బుద్ధితో నొస=గుటచే పవి|తమై 


నట్టి పతన న పితృదేవతలకు నమర్పింపబడినదై , వీతృలోక మైన చం దునితో 
గలియుచున్నది: ఆనల్రనువ్వు లతో గూడిన యుదక మే క లజ్క_మై దానికొంతితో 


మి (త మై 
యమృ 


మై యమృత మైనది. కాన నల్లనువ్వులే కలజ్కము. వానితో గూడిన జలమే 
తము. కాన క లజ్కముగాని యమృతముగాని భిన్న ములు 'కావు. 


ద్యావింశ సర్గ 605 


శో వశోోచ్చసౌధస్తితిసా ఖ్యలక్ష్యే 
త్వ త్కేలికుల్యామ్బుని బిమ్బమిన్లో ః t 
చిరం నిమజ్జ్యేహ సతః [పియస్య 
(భమేణ యచ్చుమ్నతి రాజహంసీ ॥ 120 


.మి, పశ్య జ ఉచ్చసౌధస్టితిసాఖ్యల షే - త్వత్కేలికుల్యామ్బుని చ బిమ్బ ౨- 
ఇన్లోః - చిరం - నిమజ్జు - ఇహ - సతః _ |వియస్య - మణ జ 
యత్‌ _ చుమ్బతి క sl 


ఆర్టీము. హ్నేపియే! = ఓవీయరాలా!,' Pe అ కను ఉచ్చరొధన్టితసొఖ్య 
లకే, ఉచ్చ == ఎత్తై న, సౌధ = మేడయందలి, స్థితి=- ఉనికివం ని, 
సౌఖ్య = కం లతే = = నిర్విఘ్నముగా చూడదగిన, త్యత్కే- 
లికుల్యామ్బుని, త్వక్‌ == నీయొక్క. కేలి = (్రీడార్థమై, కుల్యా= 
నవస్సుయొక్కా, అమ్బుని = డఉగకమునందు, ఇందో: == చ= నీ 
యొక్క, బిమృం = -— బింబమును పశ్య = చూడుము. రాజహంసీ = 
ఆడురాజహలప, ఇహ = ఈసంసునందలి జలమునందు, నిమజ్జ్యి = = 
మునిగి, చిరం- = చాలాకలము, నతః = లోపలనుంటున్న, 
[(వియస” = (వియుడైన రాజహంసముక్కా, [భమేణ — [భమతో, 
యక్‌ = ఏచ:[నబింబమును, చుమ్చుతి మ ముద్దిడుకొ సుచున్నది, 


సమాసములు : 


wa శా ఖ్‌ ఆ * ఖీ = పాం A. al 
ఉచ్చసొ ఛస్టితి సౌఖ్యలకే : ఉచ్చ కాసె న ధశ్చ —- ఉచ్చసౌధః, 
9 cde అనా ణే మహం న్స వ a గ్‌ న 
ఉచ్చసౌరే స్థ సితః హై ఉద్చను ధస్టై 8. ఉచ్చ ధని స్థిత్యా ని ఖం = 


Soh 0, ఉచ్చసొధస్టితిసౌభే,న లక్ష్యం == ఉచ్చసొధ 
స్థితసౌ ఖ్యలత్యం, స పా ఉచ్చన సొధస్థితిసౌఖ్యల మై. 
త్యతే,-?కుల్యామ్బుని ; శేరేః కుల్యా — కెలికుర్యూ, తవ కేల 


కుల్యా =ర్యలత్కేలికుల్యా, త్వ త్క్యేలికుల్యాయా: అమ్బు = త్వత్కే-లి 
కుల్యాప.న, తస్మిన్‌ = త్యత్కేలికుల్యామ్ముని. 
రాజహంసీ రి వాంసీనా= రాజి హూ రాజహంసీ. 


606 శ్రీహర్ష ,నెషిధము 


భావము: 


ఓ వియరాలా! నీవు ఉన్నత మైన మేడ వె నిలిచి సుఖముగా జూడదగినట్టి 
 న్మీకీడానరోవరవు జలమునందు చన్హ్రిబింబమును చూడుము. ఈ|క్రీడా 
సరోవరమునందు మునిగి చాలాకాలము లోపలనున్న తన|వియుడగు రాజహంస 
యను (భ్రమతో నాచన్ద్రబింబమును రాజహంని ముద్దిడుకొనుచున్నది.. 


శ్లో, సౌవర్గవర్లే రమృతం నిపీయ 
కృతేఒహ్ని తుచ్చః శశళలాఇజఖృనోఒయమ్‌। 
పూర్ణే2.మృతానాం నిశితేఒ(త నద్యాం 
మగ్నః పునః స్యా(త్సతిమాచ్చలేన ॥ 121 


- వి. సౌవర్గవర్గిః _ అమృతం - నివీయ _ కృతే _ అహ్ని - తుచ్చః - 
శళలాల్ల, “నః - అయం - _పూర్తే శ we _ సిశి-తే _ అత -_ 
నద్యాం - మః - పునః -స్యాళ్‌ _ 1పతమాచ్చలన. 


అర్హముః సౌవర్గవఐర్లె, సౌవరగ = స్మరమునందు దేవతలయెక్క, వరెః == 
థి nn, ౧ ౧ ౧ 


గాకా 


సమూవాముచే, అమృతం = ఆ సుత మును, నిపీయ = |కాగి, 
బడిన, ఆయం -- ఈ, శశ లాజ్బానః == శ్‌ రాజ్యూడగు. చం|దుడు, 


నిశి == రాత్రియందు, త నీయొక్క, అత నద్యాం a ఈ|కీడా 


నదియందు, [పలమాచ్చలేన, చై (పతబింబముయొక్క_ నెపముతో, 
మగ్నః = మునిగిగవాడె, పునః _- మరల, అమృతానాం — జల 
ములచేతను, ఆమృత ములచెతను, పూర్ణః పా నిండినవాడుగను, 


స్యాత్‌ == అగును (ఆని నేను భావింతును). పగటియందు రిక్తుడుగా 
జేయబడినసు మరల | క్రమముగా నమృత ముతో నిండినవాడై., రాత్రియందు 
స్మి కీడానదియందు (పళబింబవు వ్యాజముచే మునిగియుండును. అనగా 
మరల పానము చేయుదురనెడి భయముచేతనో యనునట్లు పరుగిడి దాగి 
యుండుననియు నేను ఖావింతునని యర్థము. . 


నాడాను. 


సౌవరవరాః, తె 8= సొవరవరైః, 
౧౧ న ణి << 


సౌవరవరెః ఏ; గంరే భవాః -- సౌవరాః, సౌవరాణాం వరాః కా 
గాం 2 ౧ ౧ గ 


(పతిమాచ్చలేన : [పతిమాయా: చలం — [పతిమాచ్చలం, తేన ౫. 
(పతిమాచ్చ లేన. 


భావము : 


దేవతల బృన్నములు, అమృతమును దాగుటచే తుచ్చుడుగా ననగా వివ్పిగా 
చేయబడిన యీచందుడు కీడానదీయందు | పతిబింబమనెడి వ్యాజముతో మునిగిన 
వాడై మరల నమృతములచే పూర్తుడె నుండునని నేను భావింతును. లేదా 
పగలు నిస్సాకముగా జేయబడినను నీచం|దుశు మరల (క్రమముగా నమృతముచే 
నిండినవాడై ర్మాతియందు నీ్నీకీడానది యందు [పతిబింబమను వ్యాజమున మునింగిన 
వాడై మరల యమృతమును పానము జేయుదురేమో యను భయముచే పరుగె త్రి 
పోయి దాగిననాడై యుండునని నేను భావింతును. 


శో. నమం సమేతే శశినః కరేణ 


(పసూనపాణావిహక్రై రవిణ్యాః । 
వివాహలీలా మనయో రివాహ 
మధుచ్చలత్యాగజలా భిషేకః ; 122 
స, ఏ, నమం - నమేతే _ శ+నః - కరేణ - [పనూనవాణా - ఇహ -క్షైరవి 
ణ్యాః - వివాహలీలా- _ ఆనయోః _- ఇవ _ ఆహ _ మధుచ్చల 
తాగ జలాభిషేక 1, 


అర్థము: ఇహ -- ఈనీయొక [కీడానది యందు, కై రవిణ్యాః=- క లువయొక bi 
పనూనపాణౌ, (ప్రనూన == వువ్వరూపమైన, పాణౌ == హన్తము, 
శశనః == చందునియొక్య-, కరేణ == కీరణముతో, (హస్తముతో) 
సమం --- కూడ, నమేతే సతి = కలియగా, మధుచ్చ లత్యాగజలాభి 
షేకః, మధు = అేనయనెడి, లేదా పుషరనమనెడి ఛల = వ్యాజము 


608 శ్రీవార నె షథము 
యె ది 


గలిగిన, త్యాగజం చా కన్యాదానసంక ల్పోదక ముచే, అభిషేకః = 
అభిషేకము, అన యోః == చందదునికిని కలువతీగకును, వివాహలీలాంా 
వివాహవిలాసమును, ఆహేవ =- చెప్పుచున్నదో యనునట్లున్నది, 
చన్ష్రకిర ణములు సోకినంతటనే కలువ వికసించినది. మకరంచముతో 
నింగినది గూడనై నది, వివాహమునం దిరువురి చేతులను కలుపుట చేతు 
లందు దానజలాభిషేక ము చేయుట జరుగును, 


సమాసములు : 
(పసూనపాణా : (పనూనం పొణా యను నః ౫ [పనసూనపాణిః, 
తస్మిన్‌ == ప్రసూనపాణా. 
వివాహలీలాం : వివాహస్య లీలా = వివాహలీలా, రాం - వివాహ 
లీలామ్‌. 


మధుచ్చలత్యాగజలా ఖి షే కః :  మధునః ఛలం యస్య తత్‌ - 
మధుచ్చల-, త్యాగస్య జం వై ర్యాగ జలం, మధుచ్చలం చ తత్‌ 
త్యాగ జలం చ == మధుచ్చలత్యాగ జలం, మధుచ్చలత్యాగ జలస ; ఆభిషే 
కక — మధుచ్చలత్యాగజలాభిషెక :. 

భావము ; 


ఈ|కీడానదియందు కలువతీగెయొక్క పూవనెడి హన్తము చందుని కిర 
ణముచేతను (హన్త ముచేతను] కలియగా పుష్పరసనునెడి నెవము గలిగిన కన్యా 
దానసంకల్పోదక ముతో, నవి తడియట యారెంటికిని, వివాహలీలను ' నూచించు 
చున్నదో యనునట్టున్నది. వివాహకాలమున కన్యాదానము జేయునవుడు త్యాగ 
జలము విడువబడును. [పకృతము కొలువతీ గెకు చందునితో జరుపు సీవీవాహము 
నందు కలువవూపున=దలి మకరందమె త్యాగజలముగా నున్నదని యాశయము. 
ల్లో. వికాసినిలాయత పుష్పనే(త్రా 

'మృగీయ మిస్టీవరిణీ వనస్థా 

విలోకతే కాన్సమిహోపరిష్టా 

నృగం త వై షా౬ఒననచన్ద)భాజమ్‌ ॥ 128 


చాంవింశ సర్గ | 809 


ప. వి, 


వికాసినిలాయతవుష్పనే[ ఠా జ మృగీ - ఇంపం _ ఇస్టీవరిణీ. _ వనస్తా జ 
విలోకతే _ కాన్తం - ఇహ - ఉపరిష్టాత్‌ - మృగం _ తవ _ ఏమో - 


ఆననచన్హ్రభాజము. 
(త) 


ఆరము; 
థి 


హేవియే! == ఓ వియరాలా!, ఇహ ఈనీ| కీడానదియందు, వనస్థా = 
జలమందు నివసించునదియు, మరియు నడవియందు వసించునదియు, 
తథా ==అ క్రై, వికానినీలాయతపువ్పనే తా, వికాసి _ వికసించిన, నీల = 
నల్లని, ఆయత = విశాలమైన, పుష్ప =-వూవులనెడి, నేతా=కన్నులు 
గలదియు, నట్టి పుష్పములవ-టి కన్నులుగలడియునగు, ఇయం --- ఈ 
పత్యకద్భశ రమైన, ఇందీవరిణీ = నల్హక లువతీగె, యస్మాక్‌ == ఎందు 
వలన, మృగీ=ావన మందుండుటవలన వికాసినీలాయతపువ్చన్మేత ములు 


. గలిగియుండుటవలన నాడు జింకయెనచో, తత్‌ -ఆందువలన, నానళ్లి 


39) 


కలువ తీగెయొక్క రూపమునందున్న యాడుజింక, ఆననచన్హ్రఖాజం, 
ఆనన = నీముఖమనెడి, చన్ద్ర చం|దుని, భాజం== పొందిన, కాన్మం = 
నున్లరమైన, మరియు తనకు సజాతీయమైనదియు. తనకు [వియమైనదియు 
నగు, మృగం = జింకను, ఉపరిష్టాక్‌ == వైన, విలోకతే = చూచుచున్న ది. 
విక సితములగు కుసుమన్మేతములు పెకి పనరింపబడినవిగా గానబడును. 
కాన తరచుగా స స సాం. తన్మపియుడై న మృగ మును నాడు 
జింక చూచుచున్నదని యర్థము. సీముఖమనెడి చందునియం దున్నది 
యును నది చం దుడగుంచే నచ్చద నూపొంపదగినదియునగు మృగ 
మును బై భాగ మున జూచుచున్నదని యర్థము. నీవు మేడ వైనున్నావు ఈ 
యాడుజి. క దిగువనున్నవి. “నన చన్హభాజం" అని పదవిఖాగ ము 
గావించుకొనినచో చందునియందున్న తన్న పాణశుడ స మృగ మును చు 
(పదేశ మున “న పళ్యరీతి సో చూడలేదనుటలేదు. అనగా తప్పక చూచు 
చున్నదని యర్ధ ము. వనమందున్న యాడుజింక తననీలాయత నేత మును 
బజచినదై , తన వియడగు మృగమునకై ఇటునటు చూచుచున్న దనిగాని 
యర్థము. 


810 శ్రీహర్ష నై షఢము 


సమాసములు : 
వికానినీలాయతపుష్పనే తా : నీలం చ తత్‌ ఆయతం చ---నీలాయతం. 
సిలాయతం చ తత్‌ పుష్పం చ= నీలాయత పుష్చః, వికాని చ తత్‌ 
నిలాయత పుష్పం చ= వికానినీలాయత వుష్చ్పం. వికాసీ సీిలాయతవుష్ప 
సువ న్మేతం యస్యాస్సా == వికానినిలాయతపుష్పనే తా. 
ఇస్టీవరిణీ : ఇన్టీవరం అస్యాః అస్తీతి-=ఇందీవరిణీ, 
వనస్థా : వనే తిష్టతీతి = వనస్థా, 
ఆననచన్లిభాజం : ఆననమేవ చస్ట్రః = ఆననచన్లిః, ఆననచన్ద్రం భజ 
తీతి = ఆననచన్హ్రథాక్‌ , తం=ా ఆననచన్లభాజం. 
భావము ; 
ఓ్మవ్రియరాలా! నీ| కీడానదియందు జలవానినియను ఆరణ్యవానినియును 
నర్రే వికసించినదియును సీలివర్హ ముగలిగి వెడలై నవూవనెడి కన్నులుగ అదియు 
నగు నీనల్దకలువతీగె వైధర్మములననుసరించి యాడుజింకయె నీముఖముతో సమా 
నుడైన చందునియం దున్న దియును నున్దరమైనదియును తనకు సజాతీయమైనది 
యును తనకు వియడునగు మగజింక కై వెకిచూచుచున్నదని యాళయము, 


క్షం తపస్యతా మమ్బుని కై రవాణాం 

సమాధిభళ్లే విబుధాజ్ఞనాయాః | 

ఆవై మి రా(తేరమృతాధరో ష్టం 

"ముఖం మయూఖస్మిత చారుచన్లిమ్‌ ॥ 124 
ప. వి, తపస్యతామ్‌ - ఆమ్బుని - కైరవాణాం -_ సమాధిభజ్లే - విబుధాల్ని 
నాయాః _ ఆవైమి _ రాతేః - స. ముఖం. మయూఖన్మీత 
బారుచన్దుమ్‌. 
ఆర్థము: హే వియే! ఓ వియరాలా, అమ్బుని = జలమునందు, (ఎల్డ పుడు నివ 
నించుటవలన) త పస్యతాం = తపస్సుచేయునట్టి, కై రవాణాం కలువల 


యొక్‌ స్థ, సమాధేః == పగలు ముడుచుకొనిపోవుటయనెడి ధ్యానమునకు, 
భడే == భజ్లమువిషయమున, విబుధాజ్ఞనాయాః == ఆప్పరయిక రూపము 


ద్వావింశ సర్గ 61! 


గల, రా|త్రేః = రా(తికి, చనం = — చన్దు్రని, అమృతారోధష్షం, 
అమృత == అమృతముతో గూడిన, అధరోవ్షం = కింది వెడవిగల్లిన, 
మయూఖస్నితచారు, మయూఖ = కీరణములనెడి, స్మిత = చిరునగ వుతో , 
చారు = రమ్మమైన, ముఖం=ా ముఖముగా, అవె మి - తెలుసుకొను 
చున్నాను. 
సమాసములు : 
నమాధిభజ్లి : సమాధేః భజ్గః = సమాధిభబ్గః, తస్మిన్‌ = సమాధిభజ్లే, 
విబుధాజనాయాః ; విబుధానాం అజ్లనా= విబుధాజ్ఞనా, త స్యాః=విబు 
ధాజ్ఞనాయాః. 
అమృతాధరో ష్షం : అమృతమెన ఆధ ర ఓప్టః యస్య తత్‌ == అమ్మ 
తాధరోష్టమ్‌, తత్‌ == అమృతాధరోష్టం, 
భావము : 
ఓ| వియురాలా! జలమం బెల్ల్పప్పుడునుండుటవలన తపన్సు చేయచున్న 
ట్టున్న కలువలు పగలు ముడుచుకొనిపోవుటవలన ధ్యానము గావించువానివలఠె 
నున్నవి. ఆవి ర్మాతులందు విక నించుటవలన ధ్యానభజ్ఞ మును బటొందినవానివల 
నున్నవి, అట్టు వానికి ధ్యానభజ్ల మొనరించినది రా|తియనెడి యప్పరన.అట్టి అప్ప 
రసకు చం దుడు, అమృతంప్యుకింది వెదవిని గలిగినదె యతని కిరణములనెడి 
చిరునగవుతో నంద మైనట్టి ముఖముగా నున్నాడు. అని నేను భావింతును. 


ల్లో, అల్ప్బాజ్కపజ్కా- విధుమజ్జలీయం 
పీయూషనీరా నరసీ స్మరస్య | 
పానా తృుధానామజ బేఒప్యమృత్యు౦ 
చిహ్నం దిభర్స్య(త భవం స మీనమ్‌ ॥ 125 


es 
లి 


. ఆల్పాజ్కపజ్కా- - విధుమణ్ఞలీ _ ఇయం - వీయూవనీరా - సరసీ . 

స్మరస్య - పానాత్‌ . సుధానాం పై అజలే - అపి _ అమృత్యుం న 
చిహ్నం - బిభర్తి - అత - భవం - సః - మీనమ్‌. 

అర్థము: ఆల్పాజ్కపజ్కా, అల్ప = కొద్దియెన, ఆజ్క- == కలజ్మ_మే, పడ్కా = 

బురదగా గలిగినదియు, వీయూషనీఠా, పీయూష == అమృత మనెడి, 


612 శ్రీహర్ష నై షథము 


నీరా== ఉదక ము. కలిగినదియునగు, ఇయం = ఈ, విధుమజ్ఞలీ == చన్ద్ర 
మబణ్బలము, స్మరస్య= మన్మథునకు, సర్‌ సీ విశాలమైనకొలను, (కావు 
ననే) సః = ఆ స్మరుడు, ఆత -- ఈచం దుడనెడిమడుగునందు, భవం = 
ఉత్పన్న మైన, సుధానాం- ఈచ ౧ దునికి సంబంధించిన యమృతములను, 
పానాత్‌ == [తాగుఓవలన, ఆజలేఒ వి =- జలములే నట్టి పదేళమునందును, 
అమృత్యుం == మరణరపొతమైను మీనం=- మీనమనెడి, చిహ్నం-- 
చిహ్న మును, బిభర్తి పా ధరించుచున్నది. చేపలు జలములులేనిచోట 
చచ్చుచున్న వి. కానిమన్మథుని ధ్వజమైన చేప చనిపోవుటలేదు. ఆది 
చం్యదామృత సరస్సున బుట్టుటవలనను నెల్పప్పుడు నమృత పానము 
గావించుటవలన నుదక ముకక పోయినను మరణములేక యున్నదని యర్థము. 
సమాసములు : 
అల్ప్బాబ్యసణ్కా : ఆల్చకశ్చాసౌ అజ్బ_గ్చ= అల్పాజ్కః, అల్పాజ్క_ 
ఏవపజ్క_ః యస్యాంనా == అల్ప్బాజ్కపజ్కా. 
విధుమజ్ఞలీ : విధోః మణ్ఞలీ== విధుమణ్ఞలీ: 
పియూషనీరా : పీయాషమేవ సీరం యస్యాస్సా= వీయూషనీరా. 
అజలే ; అవిద్యమానం జలం యన్న్మిత్‌ తత్‌ == అజలం, తన్మిన్‌ = 


అటులే. 
భాపము ; 

కొలగిపాటి కలంక మనెడి యడుసుగలదియు యమృత మనెడి యుదక ము 
గలడియనగు నీచం దమండలము మన్మథునకు కొలను కావుననే యామన్మథు 
డు ఈకొలను-ే జన్మించి యమృత పానముచే నుదకములేనట్టి [పదేశమందును 
నురణమునొందక మీనమనెడి ధ్వజమును ధరించుచున్నాడు, సాధారణముగా చేప 
సిరులేనిచోట్‌ మరణించును. కాని యిట చం దామృతపానముచే నాచేప మర 
ణించోలెదని యర్థము. య; 
ల్లో, తారా స్టిభూషాళశిజహ్ను జాభ్ళ 

చ్చృం ద్రాంశుపాంసుచ్చురిత ద్యుతిర్జ్యాః 1 
ఛాయా పథచ్చద్మఫణీనహారం 
స్వంమూర్తి మాహస్ఫుటమష్టమూరే, 8 nn 126 


ద్వావీంళ సర్గ 618 

ప, వి. తారాస్టిభూషా _ శ శీజహ్నుజాభృత్‌ - చం[దాంశపాంసుచ్చురిరద్యుతిః- 
దౌంః - భాయాపథచద్న్శఫణీనిహారా - సం౦ - మూరి క్‌ -ఆవా _ 
we న Ey 

అర్థము తారాస్థిభూషా, తారా == నక్ష్మతములనెడి. ఆస్థి = ఎముక లను, భూషా=- 
భూషణముగా గలదియు, శశిజహ్నుజాభృత్‌ , శని _ చందుడనెడి, 
జహ్నుజాభృత్‌ = గంగగలడియు, (చం|దుని గంగను గలదియు) 
చం|దాంకపాంశచ్చురిత ద్యుతిః, చందాంవ = చన్ద్రకిరణములనెడి, 
పాంప = భస్మ వుధూళశితో, భురిత= వ్యాప్త మైన, ద్యుతిః కాంతిగలది 
యును, ఛాయాపదచ్చద్మ పణీన్షహారా, చాయావథ -- ఆకసమందు, ద్ని 
ణమునుండి యత్త రమునకు వ్యావించిన దెవమార్ష మనియు, పాలవె లి 
యనియు బిలువబడు తెల్లని రేఖయను, ఛద్మ = నెపముగల్లిన, ఫణీన్లి = 
వాసుకినే, హారా== హారముగాగల్లినదియునగు, దౌకిః == ఆకసము, 
స్వం=తన్ను, అష్టమూర్తే ః( వైవి శేషణములచే నేర్పడిన) శివునియొక్క-, 
మూరి,0==శరీరమునుగా, ఆహ=చెప్పుచున్నది, సృుటం =స్పష్టము, 

సమాసములు : 
తారాస్థి భూషా : తారా ఏవఆస్థీని=- తారా స్థిని, తారాస్థీని భూషాః యస్యా 
స్సా = తాఠాస్థిభూషా, 
శశిజహ్ను జూభృత్‌ : జహ్మోః జాయతఖఇతి == జహ్నజా, శ గావ 
జహ్ను జా ==ళశిజహ్నజా, కళిజహ్ను జాంబిభరి తి = శశిజహ్నుజాభృత్‌ , 
(లేదా) _శశీచజహ్నుజాచ =ళశిజహ్నజే,  శశిజహ్ను జేదిభర్తీ తి=- శశి 
జహ్నృజాభృత్‌. 
చం దాంశుపొంసుచ్చురితద్యుతిః న చన్ద్రస్య అంశవః వై చం దాంశవః, 
చందాంశ ఏవ పాంసపః = చం[ద్రాంచుపాంసవః, చందాంశుపాంసుభిః 
ఛురితాద్యుతిఃయస్యసః నా చం' దాంశుపాంసుచ్చురిత ద్యుతిః. 
భాయాపథచ్చద్మఫణీన్త్ర)హారా : ఛాయాయాః సన్ధాః == చాయాపథః 
ఛాయాపథస్యభద్మ యస్య సః=- భాయాపథచ్చ్భద్మా, ఫణినామిన్లః =-ఫణీ 
నః, చాయాపథచ్చ ద్మాచాసౌవ ణీన్షుశ్చ = ఛాయాపథచ్చద్మపణీన్షుః, 
ఛాయాపథచ్చద్మపణీన్ష్రుః హార యసా,స్సా = భాయాపథచృద్మ పజీన్ద్ర 
హారా, ' 


614 


భావము ; 


ఇచ్చట నాకసమును నష్టమూర్తియగు శివుని శరీరముగా వర్ణించు 
చున్నాడు. ఆకనము తారలనెడి యస్టులను భూషణముగా గలది, చం|దుడనెడి 
గంగనుధరించినది, చం|దుని గంగనుధరించినది. చం దకిరణములనెడి భస్మ 
ధూళితో వ్యాప్తమైనది. తెల్లని దేవమార్గమనెడి వాసుకిని' హారముగాగ లది. 
శివుడు అస్థిభూషణుడు. చందుని గంగను ధరించినవాడు. భస్మ మునలదుకొనిన 
వాడు. వాసుకిని వోరముగొ గలవాడు. కాన నాక నమష్టమూ ర్రియగు శివుని 
శరీరముగా తన్ను జెప్పుకొనుబయు క్త మని యాశయము. 
లో ఏ'కై వతారామునిలోచనన్య 
జాతాకిలై తజ్జనకస్యతస్య । 
_ ళొతాధికాసముదభూదియంతు 
సప్తాన్వితావింశతిర స్యయ త్రాః [1 127 


ప. వి. ఏకా. ఏవ _ తారా . మునిలోచనస్య _ జాతా - కిల . ఐతజ్ఞనక స్య - 
తన్య - తాతాధికా - సమృ్పత్‌ _ అభూత్‌ .ఇయం - తు _ సప్తాన్వితాః = 
వింశతిః _ అస్య - యత్‌ - తాః, 


ఆర్థము; ఏతజ్జనకస్య, ఏతత్‌ = ఈ చం|దునికి, జనకస్య ==తం్యడియగుననగా 
నుత్చాదకమగు, మునిలోచనస్య, ముని == అతిమహర్షియొక్క, 
లోచనన్య — నే త్రముయొక., తారాకీల --- (క ంటియందు) పాప, 
ఏకె వాఒక్కటిగనే, జాతా=ా ఏక్చడినది, అస్య = పు తుడైన యీ 
చందునికి, ఇయం = ఈకానవచ్చెడి, సంపత్‌ = సంపద, తాకాధికా, 
తాత = తం్యడియగున తీనేత్రము కంటెను, అధికా = ఆధిక మైనది, 
యత్‌ =వఏలయనగా, ఆస్య== ఈ చందునియొక్క, తాసాః = ఆయా 
కంటిపాపలు, (తారలు) సపాన్వితాః, సప్త =. ఏడుతో, అన్వితొః == 
కూడబడిన, వింశతిః == ఇరువది, (యగుచున్నవి). తర డియగు న్మతినే త్ర 


ద్వావింశ సర్గ 615 
మున కొకతార (కంటిపాప) యుండగా, కొడుక గు చం|దునకు నిరువది 
యేడు తారలు (కంటిపాపలు) ఆనగా నశ్విని మొదలు 'రేవతివరకుగ ల 
నిరువదియేడుతారలు ఉన్నవిగాన తం|డికంచెను కుమారుడే ఎక్కువ 
సంపదగలవాడాయెను అని యర్థము. దక్ష్మవజాపతి తనయిరువదియేడు 
పుతిక లను చం దునకొసరగి వివాహము గావించెనని పురాణ్యపనిద్ధి. 


సమాసములు 5 
మునిలోచనస్య : మునేఃలోచనం మునిలోచనం, తస్య == మునిలోచనం. 
ఏతజనకస్య : ఏతస్య జనక ః= ఏతజ్జనక 8, తస్య == ఏత జ్ఞ జ్ఞనక న్య. 
తాతాధికా : లౌతాత్‌ ఆధికాా తౌతాధికా, 
సపాని్యతాః : స ప్రభిరన్వితాః == నప్తాన్వితాః. 

భావము: 


ఈ చం|దునికి (పసిద్ధమగు న్మతిమహర్షియొక ,- నేతము జనక మైనది, 
ఏలయనగా చందుడ। తినే తము నుండి జన్మి ంచినట్టు పురాణగాథ. కొని తండి 
యగు న| తినే త మునకొక. తారయనగా నొక్కకంటిపాప యుండగా, కుమాలు 
డైన చందునకో ఇరువదియేడుతారలు. అనగా నశ్విని మొదలు రెవతివరకును 
గల నిరువదియెడుతారలు (కంటిపాపలు) ఊన్నవి. కాన తండికంటిను కుమారు 
నకే తారా నంపద యధిక మని యాళశయము. 


ళ్‌ మృగాక్షీ! యన్మజ్జల మేతదిన్లోః 
స్మరస్య తత్పాణ్డురమాత ప్యతమ్‌ | 
యః పూర్ణి మాన న్లరమస్య భజ్లః 
సచ్చ(త భజ్జః ఖలు మన్మథన్య ॥ 128 
ప. వ; మృగాకి _ యత్‌ - మజ్జలం - ఏతత్‌ _ ఇన్లోః - న్మరన్య _ తత్‌ - 
పాబ్దురం _ ఆతప్మతం - యః వూర్ణిమాన_న్హరం = ఆస్య - భజ్జః అ 
: ఛ|త భజ్జః - ఖలు - మన్మథస్య. 


ig ్రీవార్ష నై వథము 
ఆర్ధము: హే న్ఫుగాక్షి! _ ఓ హరిణాక్షీ !, యత్‌ వ, ఏతత్‌ = ఈ పత్యత్ష 
ముగా గనబడు, ఇందొః == చందునియొక్క, మణ్జ్బలం == మండలము 
గలదో, తక్‌ -- అది, స్మ రన్య == మన్మథునకు, పాండురం-_ తెల్టనై న, 
ఆతప్యతం వా సా మాజ్యనూచక మైనగొడుగు, వూర్ణమును ధవలమునగు 
చంద మండలమును చూచినచో నదికామోద్దీపక ము గాన నంచలు కామ 
.వజ్యలయ్యెదరు. కాననది మన్మథునకు శ్యేతచ్చ త్రమే కాదగినది, 
వూర్ణిమాన నరం == వున్మ మవిదప, ఆస్య వై ఈ వూర్ణచం దుడనెడి 
ఛ్మతమునకు, యః = వీ, భజ్జక = భంగముగలదో (కలాక్ష్షయము 
గలదో) సః = అది, మన్నథస్వ - మన్మథునకు. ఛ్మతభజ్ఞఃఖలు మ 
ఛ్మత్రమునకు భజ్జమేగదా |, ఛభ| తమునకు భంగము రాజక్షయమును 
సూచించును. కృష్ట పక్షమున నుర్దిపకుడగు చందుడు క్షయింపగ నే 
"యతని మి తుడగు రామునకు క్షయమగునుగదా | 


మృగాకి : మృగస్య అత్ని జీవ అక్షి ణీ యస్యాస్నా = మృగాక్షీ. తస్యాః 
'సంబుద్ధిః= హే మృగాక్షి !, 

పూర్ణిమాన న్లరం : వూర్ణిమాయా; అస_గ్రరం == పూర్ణిమాన న్లరమ్‌. 
ఛ|తభజ్జః వ ఛతస్య భబ్గః = చత భజ్లః, 


భావము : 


ఓ మృగాక్షీ ! ఈ పత్మక్షదృశ్యమగు చం డమండలము మన్మథునకు 
సామాజ్యనూచకమగు శ్వెతచ్చ[ త్రము. వూర్ణచం౭[దమండలము కామోద్దీపక ము 
గాన దానిని చూచినచో నందును కామవళ్యులగుదురు. అందువలన సీ చం|దో 
మండలము కామునకు శ్వతచ్చ త మే కొదగినది, కాని పూర్ణిమానంత రము 
ఛ|తమెన ఈ చం దునకు భజ్జమ్ము (కలాక్షయము) కలుగును. ఆది మన్మథునకు 
ఛ్మత్రభజమే.. రాజునకు ఛ|తభజము అది ఆతని క్షీణతను సూచించును. ఇచ్చట. 
పూర్ణిమ విదప 'కృష్ణపక్షమగుట వలన మి తుడగు దం; దునకు శయముకలుగు 
టచే మన్మథునకు గూడా క్షయమే యగుచున్నది. .. 


దొరివింశ సర్‌ 81 "7 
౧ 


శో. దళాననేనాఒపి జగ ని జిత్వా 
యోఒయం పురాఒపారి నజాతుజేతుమ్‌ । 
_ మానిర్విధోర్మానిని: సంగతేయం 
య 
తస్య త్వ దేకానన నిర్షితస్య i 129 
పవి దీ తాప నెను అవి_జగ స్తీ _ జత్యా - యః - ఆయం - పురా-అపారి. 
న _ జాతు _ బేతుమ్‌_ మ్లానిః_విధోః - మానిని _ సంగతా _ ఇయం. 
తన్య _ త్వదేకానననిర్దితన్య. 


చేతను, జగ ని = లోక ములు, జితా = జయింపబడి, యః - వీ, 
అయం — ఈ చందుడు, పురా = వూర్వము, జాతు = ఓక ప్పుడును, 
జేతుం == జయించుటకు, నాపారి = శక్యుడుకాలేదు, హేమానిని ! = 
సీముఖముతో కొట్టాడెడి చందుని సహింపలేని యోదమయ స్తీ!, తస్య=ా 
ఆ చం దుసకు, ఇయం౨-=-ఈ కనబడెడు క లజ్కరూవమైన, మ్లానిః చై 
లజ్జ, సంగతా =యేర్చడినది. (అడియుక్తమే). ఎవ్వడు పదిముఖములు 
గల రావణాసురునికి జయింపనశక్యుడో, త్వదేకానగనిర్జితన్య = స్రీయగు 
నీయొక్క. యొక ముఖముజేతనే యోడింపబడిన, తస్య = వానికి, దాని 
వల. లజ్జచే మాలిన్య మేర్పుడుట యుక్తమెయని యర్థము. నీముఖ 
మీచందుని కంటె నధికమనియు నర్థము. 

సమాసములు : 
దకాననేన : దళ ఆననాని యస్య సః=చకాననః, తేన దశాననేన. 
మానిని: మానః ఆసా నీతి ఆనక తస్యాస్సంబుద్ధిః == సే మానిని! 
త్వ దేకాననని ర్హితస్య : ఏకం చతత్‌ ఆననం చ --- వఏకాననం, తవ 
ఏకాననం = త్యదేకాననం, త్వదేకాననేన నిర్జితః = త్యదేకానన నిర్జితః, 
తన్య:=త్వదెకానవ నిర్ణితస్య. 

భావము : 

. దిగ్విజయమునకై బయలుదేరిన రావణాసురుడు, లోక ములు జయించియు 
చం|దుని జయింపలేక పోయెను. కాని అట్టి చందుని అనగా పదిముఖములు గల 


అర్ధము: దశాననేనాఒపి (దిగ్విజయమునక్రై బయలుదేరిన) రావణాసురుని 


616 శ్రీహర్ష నెషథవు 


రావణునిచేత జయింప శక్యుడుకాని చం దుని, స్రీవైన నీవు ఒక్కముఖముచేతనే.. 
జయించితివి. దానీవలన నతడు లజ్జపడి గ్లానిజెందెను, 


గమనిక : రావణానురుడు  దిగ్విజయమునకు = బయలుదేరినవాడై చంద్రుని 
జయింపబోగా నాచందుని మంచుకిరణమఃల నిప్పుచే గాల్బబడినవాడై 
వణకుచు నతనిని జయింవకయే మరలివెళ్ళెనని [శీరామాయణము 
యొక్క యుత్తరకాండయందు జెప్పబడినది. 


శ్లో. దృష్టోనిజాంతావదియన్స్యహోని 
జయన్న'యం. పూర్యదశాం శరాజ్క_! | 
పూర్ణ త్వదా సేన తులాం గతే - 
దనన రం |ద్రక్ష్యుసి భజ్జమస్య ॥ 180 


ప, వి, దృష్టః - నిజాం - తావత్‌ - ఇయన్ని - అహాని _ జయన్‌ _ ఆయం _ 
పూర్వదళాం - శళాజ్బు8 - వూర్ణత్యదా స్వేన - తులాం - గతః _ 
చేత్‌ - ఆనన్మరం - దోక్యని _ భజ్జం _ అస్య. 

ఆర్థము: అయం= ఈ, శళాజ్కః-=చందుడు, ఇయన్మి = ఇన్ని, ఆహాని=- 
శుక్షప క్షదినములను, తావత్‌ = అవధిగావించుకొని, వూర్యదకళాం=- వూర్య 
పూర్వదినములలో నిక్షీ ణావన్లను, జయన్‌ -- జయించుచు, ననగా మికి_లి 
యుత్తరోత్తర దినములయందు క లావృద్ధిచె నధికుడగుచు, - దృషః = 
చూడ బడెను, లేదా యిన్నిదినములు జయించుచునే చూడబడెను, (ఇవ్వి 
ధముగనే) పూర్ణః = పూర్ణత్వ్యమును బొందినవాడై , త్వదాస్యేన == నీ 
ముఖముతో, తులాం=సామ్యమును, ((తాసుకొయ్యను) గత శ్వేత్‌ = 
పొందినచో,, ఆనన రం=త ర్వాత సమీపకాలముననే, ఆస్య=- ఇత నికి, 
భజ్జం== ప ఠాజయమును, కలాక్షయమును, దశ్యని = చూడగలవు. 
ఉత్త మునితో స్పర్థ చేయవానికి భజ్ఞము తప్పదుగదా!, 

మాసములు : 
పూర్వదశాం : వూర్యాచ సా దశాచ=- పూర్యదశా, తార == వూర్య 
దకామ్‌. 


దాంవీంళ సో 
చెం 


619 


Ce 


త్వదాసేన ; తవ ఆస్యం == త్యదాస్యం, లేన=- త్వదా స్యేన. 
భావము, 

ఈ చందుడిన్నె కక్ష పక్ష పు దినముల నవధిగావించుకొని పూర్ణ పూర్వ 
డినములక ౦ పెను ఉత రోత ర దిన ముల_పందు క లావృద్ధిని బొందుచు వర్ధిల్లు 
చున్నాడు. ఇవ్విధముగనే పూర్ణిమనాడు నిండుతనమును బొందినవాడై సీ ముఖ 
ముతో సామ్యమును బొందినచో తర్వాత వెంటనే కృష్ణపక్మపారంభమునుండి. 
కలాతయ మేర్పడగా పరాజయమును గూడ బొందగలడు. ఉత్త ములతో స్పర్థ 
జేయువానికి పరాజయము దపదుగదా!. 


శ్లో. క్షతాణి రామః పరిభూయ. రామాత్‌ 
క్షృళాత్‌ యథా భజ్యత స ద్వి జేన్ష)ః । 
తథైవ పద్మానభిభూయ సర్వాం 
వ్వ్వదకృిపద్మాత్‌ పరిభూతి'మేతి ॥ 181 


వ. వి. కతాణి-రామః-పరిభూయ - రామాత్‌_క్షత్రాత్‌ - యథా-అభజ్యత - 
సః _ ద్విజేన్ద 9ః _ తథా _ ఏవ - పద్మాన్‌ - అభిభూయ - సర్వాన్‌ - 
త్వద్వక 9పద్మాత్‌ _ పరిభూలిం _ ఏతి. 

ఆర్ధము: నః ద్యిజేన్ల)ః = జమదగ్నికొడుక గుటవలన మిక్కిలి (పనిద్ధమెన పరా 
[క మముగలిగిన [బాహ్మణ (శేష్టుడగు, రామః _-- పరశురాముడు, 
క్ష[త్రాణి=- సమస్త క్షత్రియులను, పదభూయా& వీ — ఓడించియు, త తా 
దేవ == క్ష తియుడేయైన, రామాత్‌ = [శీరామచం దునివంన, యథా ౫ 
ఎట్లు, అభజ్యత =- ఓడింపబడెనో, త థా-=అట్టై, (అయం: ఈ, ద్విజ 
రాజ; = ద్విజరాజగుచం్మదుడు ) సర్వాన్‌ = సమస్తములై న, పద్మాన్‌ == 
పద్మములను, అభిభూయ = తిరస్కరించి, త్వద్వకృ9పద్మాత్‌, త్వత్‌ == 
నీయొక క, వక్కపద్య్మాత్‌ ==ముఖపన్మమువలన, పరిభూతిం -- పరాభవ 
మును, వతి= పొందుచున్నాడు. సకల క్ష్యత్రియులకంటె శ్రీరామ చం[దు 
నకెట్టు ఆధిక్యమో, అవే సకలపద్మములకం టెను నీముఖమునకు ఆధిక 
మని యర్థము. 


620 శ్రీహర్ష నెషథము 


సమాసములు: 
ద్విజేన్లః : ద్విజానాం ఇన్ట్రిః = ద్విజేన్టః. 
భావము , 


జమదగ్ని ప్ముతుడగుటవలన మిక్కిలి | పథ్యాతి వడనిన పరాక్రమము 
గల |బాహ్మణోత్త ముడగు పరశరాముడెట్టు తొలుత శ త్రియలనందరిని వధించి 
చివరన క్షతియుడగు [శీరామచం దునివలననే యోడిపోయెను. అభ్రే ద్విజరాజగు 
చందుడును పద్మ ములనన్ని =టిని ఐరిభవించి చివరన నీముఖపద్మ ముచే పఠాభ 
వము పొందుచున్నాడు. 


ల్లో. అన్తః సలకథ్మీ[కియతే సుధాంశో 
రూపేణ పళ్ళే: హరిణేన పశ్య! 
ఇత్యేషభై మీమదదర్శడస్య 
కదాచిదన్నం న కదాచిదన్త్నః 132 


ల 
బ్ర 


. అన్నః - సలశ్ల్మీ క్రియతే _ సుధాంశోః - రూపేణ _ పశ _ హరిణేన. 
పశ్య _ ఇతి _ ఏష - భైమీం శ్‌ అదదర్శత్‌ న అస్య - కదాచిత్‌ - 


అన్నం - సక. కదాచిత్‌ _ అన్లః. 


_ అర్ధము: హే పశ్యే=-చందదర్శనమునకు బూనుకొనిన ఓదమయస్తీ !, హరి 
ణేన == పాండురవర్ణ ముచే, సుధాంకో౭=- చందునియొక్క, అన్హ్మః= 
అంచు, (ముందుశోభారపిత మైనను నిప్పుడు) సలక్ష్మీకియతే =- లక్ష్మీ 
వన్తము చేయబడుచున్నది. ఆనగా శోభావన్తము చేయబడుచున్నది. 
పశ్య చూడుము. నుధాంళోః =-ఆచం|దునియొక ,, అంతః == మధ్య 
భాగము. హరిణేన = క లజ్కమైనమృగ ముచే, సలక్ష్మీ కియతే =సలక్ష్మ 
ముగా ననగా సక లజ్కముగా చేయబడుచున్నది. పశ్య = చూడుము. 
ఏష! = ఈ, సః--ఆనలుడు, ఇతి=- ఈవిధముగా, అస్య == ఈచం[దు 
నియొక్క, అంతం == అంచులను, కదాచిత్‌ == ఒక ప్పుడు, అనగా క్షణ 
కాలము, భైమీం== దమయన్ని కి, అదదర్శత్‌ చూపించెను. కదా 
చిత్‌ == మరియొక 'క్షణకాలమున, అంతః = మధ్యభాగ మును, అద 


దాక్షివింళ సర్గ 621 
దర్శత్‌ ==చూవించెను. |వేళ్ళచే చం|దునియందు తెల్పభాగ ములను నల్లని 
భాగములను చూపుచు ఆమెతో శ్రీష్ట పదములతో నాటలాడెనని మధ్య కవి 
వచనము. *అంత8” అనునది ఆకాఠాన్తమెనవుడు ఆంచులను చెప్పును, 
అంతర్‌ యని రేఫాన్త మైనవుడవ్యయమై మభ్యభాగ మును చెప్పును. 

సమాసములు : 

స లత్మీ[కియతే : : అసలక్షీః సలక్ష్మీః సమ్పద్యమానా। క్రియతే=- స 
లక్ష్మీ క్రియతే. పశాన్మ రమున అల నలక్ష్మ నమృద్యామానం[ క్రియతే 
= నలక్ష్మీ కియతే. 

భావము : 
చన్ద్చచర్శనమునకు దొడంగిన యోదమయ నీ! పూర్వము కోభారహిత మై 

నను నివుడు చం దునియంచు పాండురవర్హ ముచే శోభానన్తము చేయబడుచున్న ది. 

అదే చన్దమధ్యభాగము పూర్వము కలజ్కరహితమైనను నిపుడు మృగ ముచే 

నకలంక ము చేయబడుచున్న ది. ఆనగా సలక్ష్మిగా అనగా లక్మముతో (కలంక 
ముతో) గూడినదిగా జేయబడుచున్నది. చూడుము. ఈవిభముగా నలుడు దను 
యని కి చం దునియంచును క్షణకాలము, చం[దుని మధ్యభాగ మును క్షణకాలము 

(వేలితో జూపుచు చందుని తెలుపు నలువు భాగములను చూవుచు శిషపదము 

లను | పయోగించి యామెతో నాటలాడెను ఆని కవియొక్క వచనము, 

నో, సాగరాన్ముని విలోచనోదరా 

ద్యద్ద్వయాదజని తేన కిం ద్విజః | 
ఏవమేవ చ భవన్నయం ద్విజః 
పర్యవస్యతి విధుః కిమ్మతిజః ॥ 138 

ప. వి. సాగరాత్‌ = మునివిలోచనోదరాత్‌ - యత్‌ - ద్యయాత్‌ _ ఆజని - 
తే శీ - ద్విజః - ఏవం - ఏవ _ చ - భవన్‌ _ ఆయం-ద్విజః- 

పర్యవస్యతి - విధుః - కిం _ ఆతిజః, 


అర్థము; అయం=- ఈచందుడు, సాగరాత్‌ = సము(.నుండియు, మునివిలో 
చనోదరాశ్‌, ముని=-అ తమునియొక్క-_, విలోచన=కంటియొక ్క, 


622 


al 


శ్రీహర్ష నై షధిసు 


ఉదరాత్‌ == మధ్యఖాగ మునుండియు, బ్యయాత్‌ == ఈరెంటినుండియు, 
అజని = ఉత్పన్నుడాయను. తేన ఆకారణముచే (రెంటివలన జన్మ ంచుట 
వలన), ద్విజః కిం దిజుడాయెనాయెమి?, ఏవమేవ=ఇ ట్రై, దిగజః= 
ద్విజుడుగా, భవన్‌ -- ఆగుచు, విధుః=చం|దుడు, అతిజః=అ|తీ 
నేతములయందు బుట్టినవాడుగా, కిం ౫ ఎట్టు, పర్యవన్యతి == వర్యవ 
సానమునొందును. మజియు, ఎట్టు ఈవిధముగ నీతనికి ద్విజత్వమో 
అశ్రు యితడు ద్విజుడైన అ ఉమునికి జన్మి ంచుటవలన ద్విజుడుకాడా? 
మరియు నిద్దరికి జన్మించుటవలగనే ముగ్గురికి జన్మించినవాడుకాడుగ దా! 
“అతిజః” యనగా ముగ్గురికి జన్మించినవాడు కాడనియర్థము. ఇద్దరికి 
జన్మించినవాడు ముగ్గురికి జన్నించడుగ దా! కాన నితడు అ తీజుడా ' 
యును ఆని యర్థము. 


సమాసములు ; 
మునివిలోచనాత్‌ : మునేః విలోచినండా మునివిలోచనం, మునివిలోచ . 
న్యఉదరం == మునివిలోచనోదరం, తస్మాత్‌ = మునివిలోచనోదరాత్‌ న 
ద్విజః : దక ద్వాభ్యాంవా జాయత ఇతి ద్విజః. 
అ (తిజః : అ(తేః జాయత ఇతి = ఆ తీజః పతా న్హరమున, (తభిః 
జొయత ఇతి తిజః, న తీజః = అ తిజః, 

భావము : 


ఈచం్మదుడు సమ్మదము అతిమహర్షినేత్రము అను నీరెంటినుండి యుద్భ 


వించినందువలన ద్విజుడాయెనాయేమి? ఇట్లిద్దరికి బుట్టుటవలన ద్విజుడయ్యు, నీ 
Xa) ల 


చం|దుడు అత్రిమునికి బు కైననుట ఎట్టుత గును! లేదా వెవిధముగా ద్విజుడై నను 
ద్విజుడగు న్మతిమునికి బుట్టుబటవలనగూడా ద్విజుడాయెనా! లేదా యిద్దరికి బుట్టుట 
వలన ద్విజుడాయెనా. ముగురికి బుట్టనందువలన న తిజుడాయినని చెప్పబడునా? 
కాన చందునికి ద్విజత్యము అ తిజత్వమువై వికల్ప ములతో గూడినదని 
యాశయము, 


ద్వా వింశ సర్గ | 622 


ఖో తారావిహారభువి చనిమయీం౦ చకార 
య న్మజ్ఞలీం హీమభువం మృగనాభివాసాం | 
తేనై వ తన్వి; సుకృతేన మతే జినస్య 
స్వర్గోకలోకతిల కత్వమవాపధాతా 7 134 


A స. కారావిహారభువి _ చన్ల్రమయీం _ చకార - యత్‌ - మణ్లలీం- హిమ 
భువం. - మ్మగనాభివాసాం _ లేన _ ఏవ. తన్వి - సుకృతేన- మతే 
జినస్య స్త న్వర్హోక లోకతిలకత్యం - అవాప - ధాతా. 


అర్ధము: హేతన్వి 1 = ఓసునరీ !, ధాతా = (బహ్మ, తారావిహారభువి, 
తారా == నక్షత్రములయొక్క-, వివారభువి = వివోరస్థానమైన 


యాక సమునందు, పామభువం __ మంచునకు సానమును, మృగ నాభి 
దాసాం, మృగ == జింకను, నాభి మధ్య, వాసాం= స్థాన ముగల్లిన, 
చన్ల్రమయీం = చన్ద్రరూప మైన, మణ్జలీం = దిమ్బమును, జినన్య = 
(శ్రీమవిోవిష్ణవుయొక్క-, మలేసతి == ఆనుమతియేర్పడగా, యత్‌ =-ఎందు 
వలన, చకార-= చేసెనో, తేనై వ--ఆ పుణ్యముచేతనే, స్వర్ణోక లోక తిల 
కత్యం, స్వర్షోక = స్వర్గలోక మునందలి, లోక = జనులగు దేవతలకు, 
తిలక త్వం == | శష్టత్వమును, అవావ= పొందెను. మజియు, తాఠావివిర 
భువి, తారా = బుద్ధదేవికి, విహారభువి -_- వూజాస్థానమునందు,' హిమ 
భువం = చల్లగానుండుట వలన, హిమగిరిరూపమున, మృగ నాభివాసం., 
మృగ నాభి= కన్తూరియొక», వాసం స్టితిగ అదియు, చన్రమయీం = 
కర్పూరరూపమైన, మణ్జలీం = కాశిని, యత్‌ — ఎందువలన, చకార ా 
చేసెనా, తేన - ఆ వుణ్యముచే, జినసృమతే = బౌద్ధదర్శన 
మందు, ధాతా _ [(ఐహ్వ్చో న్వర్గోక లోక తిలక త్యం, స్వర్ణాక కా 
స్యర్గలోక మందలి, లోక = లోకులై న దేవతలలో, తిలకత్యం == 
(శష్టత్యమును,  జవాప == పొంబెను, బౌద్ధులు బుద్ధదేవుని పాసాదము 
నందు=వారివూజకై కర్ఫూరకన్తూరి రాశినెవ్యడు చేయునో అతడు స్వర్గ 
లోక ములనుథ్య (శేష్టడగునని చెప్పిరి. ([బహ్మ యీ విధముగా చేసి 
స్వర్గలోక  శేష్టత్యమును .బొంబెనట, 


గి బప శ్రీహర్ష నె షథము 


సమాసములు : 
తారావిహారభువి : విహారన్య భూః-విహారభూ;, తారాయాః విహార 
భూ; తారావిహారభూః, తస్యాం== తారావిహారభువి, 
చం[దమయీం : చన్ద్రస్య వికారః = చందమయీ , తారి -- 
చనమయీ =. 
(మ్‌ 
హిమభవం : హిమస్య భూః--హిమభూ।ః , తాం=- హి మభువం. 
మృగనాభివానాం : మృగసంనాభావాసః యస్యాస్సా — మృగ నాభి 
వాసా, రాం మా మృగనాభివాసాం. పతా న్లర మున, మృగ నాభేః వాసః 
యస్యాస్సా= మృగ నాభివాసా, తొం-—ా మృగనాభివాసాం స 
సరోకలోకతిలకత(ం : నంఃలోకః = న్యర్గోక 8, సర్లోక స్యలోకాః ప 
న్‌ టే పో ళా ౨౦౦ 


నంరోకలోకాః, తిలకన్న భావః = తిలకతఖం, న రోక లోకేషు 
Ks ఫ్రీ వ్‌ 5 
తిలక త్యం — న్వర్జొక లోక తిలక త్వం, తత్‌ = న్వర్లోక లోక తిల 
క త్వం. 
భావము : 


డ్రి సునరీ ! (బ్రహ్మ, స నక్షత ములు నంచారముచేయు గగ నమందు చంద 
మండలమును “శ్రీమహావిష్ణువు యొక్క యాదేశము ననుసరించి నిర్మించెను. ఆ 
పుణ్య ముచేళ నే యహ బహ్మ స్వర్గలోక వానులలో శేష్టడాయెను. ఆ చందమండ 
లము మంచునకుస్థానమై మిక్కిలి శీతలమైనది. మరియు దానిమధ్య భాగము 
కలజ్కమృగ మునకు “వాసమైనది, పతా 'న్గరమున బ్రహ్మ బుద్ధదేవి యగు తార. 
యొక్క పూజాస్టాన: ము చల్లనైై న మం చునేలను కన్తూరితో మిలిత మును 
కర్పూతమయమునగు మండలిని ని నిర్మించెను, ఆ వుణ్యముచేతనే బవ్మానురులలో 
గోషడనట్టు బొడ్డదర్శనమున-= చదు sh బుద్దభగ వానుని. |పాసాదమందు 
వారివూజ కై కయ్పారకన్తూరీరాశిని, జేయువాడు లోక ములయందతట _్రేషుడగు 
నని బౌద్ధులు తమ దర్శనమందు జెప్పిరి. (వివా యూ విధముగాజేసి సర్వ 
శేష్టక్వము బడ నెనని యాశయము. 


రా. ఇందుంముఖాత్‌ బహుతృణం తవయ దణ న్సి 
నైనం మృగ _స్త్యజతి తన్కృగతృష్ట్రయేవ 1 
అత్యేతి మోహ మహిమా న హిమాంశుబిమ్చృ 
లక్ష్మీవిడ మ్చిముఖి! వి త్రిషు పాళవీపు ॥ 18% 


ద్వావింశ సర 625 


ప. వి. ఇందుం - ముథార్‌ - బహుతృణం - తవ - యత్‌ - గృబ్బన్తి - న- 
ఏనం స్ట మృగః జ త్యజతి _ తత్‌ [2 మృగ తృష్టయా జ ఇవ- అత్యేతి - 
మోహమహిమా _ న.హిమాంశుఓినృు లఖ్ష్మీవిడమ్చిముఖి - విత్తిషు- 
పాశ వీషు. 


అర్థము: హే హిమాంశుబిమృ లక్ష్మీవిడమ్బిముఖి, హిమాంశుబిమృ చా చంద 
. బింబముయొక్క-, లక్ష్మీ== శోభను, విడమ్బి == పరిహనించెడి, ముఖీ== 
ముఖముగల యో దమయ స్రీ ! (పండితాః = వ:డితులు) ఇందుం = 
చం: దుని, తవ = సీయొక్క-, ముఖాత్‌ --- ముఖమునకంచి, బహ : 
తృణం = గడ్డిపోచకంచెను కొంచెము తగ్గని లేదా గడ్జిపోచక ంటెను 
స్వల్పమైనడిగా, యత్‌ = ఎందువలన, గృణన్తి = చెప్పుచున్నారో, 
తక్‌ -- అందువలన, మృగః = మృగము, ఏనం = ఈచం దుని, 
మృగతృష్ణ ఎషయేవ, మృగ == మృగమునకు సరబంధించిన, తృష్టయా 
ఇవ =: 'కోమలములగ స గడ్డిపోచలను తనవలయునను యఖిలాషచేత నో 
యనునట్టు, లేదా, బహుతృణం, ఖవొు == అధిక మైన, తృణం-గడ్ధిగ అ 
వాడనను, మృగతృష్ణ్వయాఇవ == | భాన్తిచేతనోయనునట్టు, నత్యజతి = 
విడుచుటలేదు. మృగ ముమెండుగానున్న గడ్డినిగాని ఆ గడ్డిగల, పదేశ మును 
గాని విడువదు. ఆనుభవము ననుసరించి సంసారమున్నంతకాలము |థాన్తి 
యెట్టుండునని శంకింపరాదు. ఏలయనగా ! హిశవీషు == వవనంబంథము 
గల్లిన, విత్తిష==జ్ఞానముల విషయమున, మోహమహిమా == (ఖాని 
యొక్క ఆధిక్యము,' నోరే లు తొలగదు. పజవులెల్డవుడును మూఢములే 
కాన నిప్పటికిని వానియొక (కాంతితొలగదుః కాన నీచం(దునది విడచి 
పెట్టదని యర్థము. 


సమాసములు ; 


బఐహుతృుణం : తృణాదీషదన్యూనం మై ఐహుతృణం,; పషా_నరమున, 
బహుత- ణం యస్మాత్సః = బహుతృణః. తం -= బహుతృణం, లేదా 
డి (| పై 


40) 


626 శ్రర నె షధదము 


గ 


బహూనితృణాని యస్మాత్సః — బహుతృణం, తం — బహుతృ్ఫణం, 


లేదా బహుచ తక్‌ తృణంచ నా బహుతృణం. 
మృగతృష్టయా : మృగ స్యతృష్టా = మృగతృష్టా, తయా = మృగ 
తృష్టయా. 


మోహామహిమా : మోహస్య మహిమా == మోహమహిమా. 
"హే హిమాంశు విమృలఉ్కీవిడమ్బిముఖి * పామాంకోః' బిష్బుః — 
. హిమారశుబిమృః, పిమాంశుబీమృస్య లవష్మీః == హిమాంచుబిమృలమ్మీః,. 


హిమాంపబిమ్బులక్ష్మ్యాః విడమ్బ్‌ న హిమాంశుబి మృ లక్ష్మీ విడమ్చి, 
హిమాంచుబిమ్చులత్న్మి విడమ్బిముఖం యస్యాస్సా == పామాంశబిమృ 
లక్ష్మీవిడమ్బిముఖీ, తస్యాః స సంబుద్ధిః = హే పామాంజబిమృలమ్మీ 
విడమ్బి ముఖి. 


పొశవీషు : పకోరిమాః పాశవ్యః, తాసు - పాళశవీషు, 


భావము : 

చం|ద్రబింబవుళోభను పరిహసించు నట్టి మోముగల దమయ స్తీ! పండితులు 
చం్నదుని నీముఖమున కంటెను నిస్సారమైన గర్జిపోచగను లేదా, లేదా గడ్డిపోచ. 
కంచెను హీన మైనదానినిగ ను చెప్పుచున్నారు. oa మృగము లేతగ డ్లిని మయ 
వలయుననెడి యభిలాషచేత నో లేడా చం[దుడు మెండై నగడ్డిగల క (భాంతి 
తనో ఈచంసదుని విడువక యున్నది. మృగము మెండుగడ్డినికాని, ఆ గడ్డిగల 
పదేశ ముసుకాని విడువదు.. అనుభవమును బట్టినచో సంసారమున్నంత వరకు 
[భాన్‌ యెట్లుండునని శంకింపరాదు. పశువులకు - సంబంధించిన జ్ఞానముల 
విషయమున బహుకాంము గడించినను (థా _న్యతిశయము తొలగదు. ఆవ 
యెప్పుడును మూఢ ములేకాన నెప్పటికిని వాని గౌన్తితొలగదు కాన నీ మృగము 
చందుని వచలి'వెట్టదని యాశయము. 


శో, _స్వర్భానునా (ప్రసభపాన బిభీషికాభి 
ర్గుఃకాకృతై నమవధూయ ముధా సుధాంశుం | 
త్వం.నిహ్న తే సితిమచిస్నా మముష్యరాగ 
సామ్బాలతా(మమనలంబ్య త వాధరోష్టం nu 1687 


దాంవింశ సర డ్రి 


ఆ 


పు స్వర్భానునా ణ్‌ _(పసభపానబిభీషి కాభిః -  చఃధాకృతా _ ఎనమ్‌ _ అవ 
ధూయ _ ముధా. సుధ్యాళుం - త్వం - నిహ్నుతే = నిత్రిమచిహ్నం - 
ఆమువ్య శ... తామ్చూంత్మామమ్‌ - _ అవలమృ్బ్య - తవ _ 
ఆధరోష్టమ్‌. 


అర్థము: హ్మేవియే! = ఓ|వీయురాలా! నుధా = అమృతము, ఏవ = ఈ, 
సుధాంథం — చం|దుని, ఆవధూయ = తిరస్కరించి. అనగా వడలిబెట్టి, 
తన - నీయొక గ్రా తామ్ఫూలకతా మం - తామ్ఫూలముబేనెజ్జ ని' 
అధరోష్టం = [కీందివెదవిని, ఆవలమ్బ = ఆశ్రయించి, అముష = 
ఎజ్లనియీ చెదవియొక,, రాగ్గెః = ర కవర్లములచే, సితిమచిహ్నం, 

అ స్నా ఎశి ర్లు క్‌ 

_ సితిమ = తెల్లిదనమనెడి, చిహ్నం = గురుగలిన, స్వం వా తన్ను, 
లు —శీ గగ 

నిహ్నతే == దాచుకొచుచున్నది. రాహువు తన్ను బానముచేయుననెడి 
భయముతో సీవెదవియనెడి మజియొక స్థలము న్మాశయించి రూపాంతర 
ముతో తన్ను దాచుకొనుచున్నదని యర్ధ మాం... ఎవడైనను భయము 
గల్లించెడి స్థలమునువీడి మజియొక స్థలమునకు టోయియచంట మరియొక 
రూపమును ధరించి తన్ను మరుగుపరుచుకొనునుగ దా! అమృతము రాహు 
భయముతో చందునివదలి సీపెద వియనెడి స్టా న్లరమును నా యించినది 
గాన సీముఖము చందునికం టి నధిక్షమని యర్థము. 


సమా సములు : 
(పనభపానవిఫీషికాభిః : పసభం నం ==|పసభపానం, పసభపానేన 
బిఫీషికాః -- పసభపానదిభీషి కాః." తాభిః చా _పసళపానబిభీషి కాభిః. 


— 


నిత్రిమచిహ్నం : నిత న్యభావః -= సీతిమా, సితిమ్నః చిహ్నం = సీతిమ 


దుఃఖా కృతా '; దుఃఖం కృతం యస్యాగ్బా = దుఃథాకృతా. 


చిహ్నం. 
తామ్ఫూూలతా[మం: తాంబూలేన త్రా|మకిజా రాంబూలతా మః; తం= 
తాంబూలతా[ మం, 


_ అధరోషం : ఆధరిక్చాసౌఓష్టశ్చ = అధరోషః, తం == అధరోస్టమ్‌. 


328 శ్రీవార్ష నైషధము 
భావము : 

ఓ వియురాలా! అమృత ము ఈచందుని వదలి వెట్టి, తామ్ఫూలమువలె నెజ్జ 
నైన నీ(కింది వెదవిని ఆ్మశయిఎచినదై, యీవెదవియొక్క యెజ్ఞని వెన్నెలచే తెల్ల 
దనమనెడి గుర్తులతో గూడిన తన్ను మఖునుపరుచుకొనుచున్నది, ఏలయనగా 
మాటిమాటికి రాహువు తన్ను బలవంతముగా బానముచేయుననెడి భయముతో నది 
దుఃఖమునొందుచున్నది. ఆభయముతో సీవెనవియనెడి యింకొక న్ధలము నాశ 
యించినదై మజియొకరూవముతో ననగా తెల్చనిరూపమును విడిచిపెట్టి ఎజ్జని 
రూపమును వహించినదై తన్ను దాచుకొనుచున్నదని యర్థము. ఎవడై నను భయ 
ముతో గూడిన స్థానమును వదలి వెట్టి మరియొ కన్టలమునకుబోయి రూపమును 


మార్చుకొని, తన్ను గాపాడుకొనునుగదా! మజియు నమృతము చం|దునివదలి సీ 
ముఖము న్మాశయించుటవలన నీముఖము _ చందునికం టెను | శేష మెనదని 
యర్థము. 


శో. హర్యకీభవతః కురజ్ల ముదరే 
రా ళల) 
పక్షిష్య యద్వా ళళం | 
జాతస్ఫీతత నోరముష్య హరితా 
సూతస్య పత్నా్యహరేః 
భజ్జ_స్త్యద్వదనామ్బుజాదజనియ 
త్పద్యా_త్త దేకాకినః 
స్యాదేకః పునరస్య సపతిభటో 
యస్సింహికాయాస్సుత।॥ 187 
ప. వి. హర్యశ్షీభవతః - కురజ్లమ్‌- ఉదరే - |ప్రక్షిహ్య - యత్‌ _ వా-శశం- 
జాత స్ఫీతత నోః _ అముష్య- హరితా - సూతస్య _ పత్న్యా_వారేః- 
భజ్గః -' త్వవ్వదనామ్చుజాత్‌ _ అజని - యత్‌ - పద్మాత్‌ - తత్‌ - 
_ఏకాకినః - స్యాత్‌ _ ఏకః _ వునః _ అస్య సః _ (పతిభటః - 
| _ యః - నింపాకాయాః _ నుతః 


ర్త 629 
a) 


wd ఆ 
దొంవింక స 


అర్ధము: హే వియే! = ఓ్మవియురాలా!, కురజ్లం== క లజ్కరూపమైన జింకను, లేదా 


కుందేటిని, ఉద రే = మధ భాగ మునందు, (పకిహ్య= ఉంచుకొని, వాత 
స్పీతతనోః, జాత == ఏర డిన, స్ఫీత = బలిసిన, లేదా పూర్ణమైన, తనోః 


erm లిగిన, a అ ఇం దునియొక్కం, పర్నాక్టి భార్యయగు, 
హరితా =- తూర్పుదిక్కు_చే, సూతన్య = కనబడిన, (కావుననే) హర్యశ్నీ 
భవత 8, హరి= విష్ణువునకు, అశ్షీ భవత 8 = ఎడమకన్ను గా నేర్పడిన, లేదా 
కంటిపాపతో సమానమైన కళంక మును మధ్యధరించి యుదయించిన, 
అముష్య = ఈ చం[దునకు, త్వువ్వదనామ్చుజాత్‌ , త్వత్‌ == నీయొక్క, 
వదనామ్బుజాత్‌ = ముఖమనెడి కమలమునుండి, యత్‌ =ఎందువలన, 
భజ్ఞః == పరాజయము, అజని == ఏర్పడినదో, తత్‌ = అది, ఏకాకీనః _ 
అన్ని సమయములందు, ఒక్కటిలై సహాయము రనటువంటి, పద్మాత్‌ = 
పద్మ మువలననే, (కాని మకయొక పద్మమువలనకాని యితర పద్మాములచేత 
గాని యెర్పడచు.) ఏలయనగా నితడే పద్మములను బరాభవించును. లేదా 
క మలముతో సమానముగా నుండుటవలన ముఖమనెడి పద శ్రమువలన మటి 
యు పద్య సంఖ్యక ల్లిన సీముఖమనెడి పద్మమువలన ఈ చం దనకు భజ్జ 
మేర్పడుటయనునదేదిగ లదో అదిఒంటరియై సవాయములేనివానికే యేర్చు 
డును. వెక్కం, డచే నొక్క_ డోడింపబడుట యు క్రమేకదా!, యః== వీ, 
నింహికాయాః = నింపాక యొక్క, నుతః కుమా రుడగు రాహువుగల 
డో, సః=-అతడు, ఏకః --మరియొక, (పతిభటః == పరాభవముచేయు 
నట్టివాడు, “స న్చుతి””అను పాఠము ననుసరించినచో,స మృతి == ఇపుడు, 
ఏకః. ఒక, _పతిభటః = శ తువగురా హువున్నా డో, ఒంటరియగు నారా 
హువు ఏకాకి యగు నీచం, దునకు శ్మతువు. కాని నీముఖపన్మము శ|తువు 
కాదు. ఏలయనగా పద్మ సంఖ్యాక మగుఏవలన నీముఖమసఖ్యాకము, అని 
యొంటరియగు చం| గున కెట్టు శ తుత్యమును వహించును. ఏలయనగా 
నమానసంఖ్యలేదుగ దా? “వి వాహళ్ళ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే” యను 

న్యాయ ముననుసరించి ముఖపద్మము పద్మసంఖ్యగ ల ముఖచం] దునకు , 
(పతిద్వంద్వికానేరదని యర్థము, కాన నొంటరియగు చం దునకు నొంటి 
యైన రావావె [పతిస్పర్థికాదగునని యర్థము. 


680 శ్రీవార్గ నై షథము 


మరియు,.వారితా == పచ్చనివన్నె గలిగిన, హరేః - సింహము 
యొక్క, పత్న్యా == భార్యయగు నాడుసింహముచే, సూత న్య = కనబడిన, 
మృగం = కుందేటినికాని వరియొకమృగ మునుకాని, ఉదరే = కడువు 
నందు, పక్షి ప్య = ఉంచుకొని, యనగా భత్నీంచి(కావుననేజాత స్ఫీతతనోః 
జాత == ఏర్పడిన, సీత =బలినిన, తనోః - శరీరముకలిగిన (కావున), 
హర్యక్షీభవత 8 == నింహముగా నగుచున్న, అస్య == ఇతసకి, త్వద్వదనాడ్‌ 
= నీముఖమువలన, భజ? - పరాజయము, అజని= ఏర్పడినచో, సశ -- 
అది, వఏకాకినః = ఒక్కటేలైన, పద్యాత్‌ == గజమువలననే ఏర్పడిన 
పఠా.:యమగుచున్నది. నెంహమునకునేనుగువలన పరాజయ మెట్టిదో యట్టిదె 
యిదియని. గొప్పయాశ్చర్యము, మజశీయు, పద్మాత్‌ మై శరభమృగము 
నుండి, భజ్జః == నీ_హ మునకు పరాజయ మనియు నర్థము, పద్మచం. దుల 
కంచెను సముఖమతిళయించినదని యర్థము. 


హర్యషీభవతః: హరేః అక్షి == హర్యక్షి, అహర్యక్షి హర్యుక్షి నమ్వద్య 
మానః, భవన్‌ =హర్యక్షీభవన్‌, తన్య=- వార్యక్షీ భవతః, పక్షాన్హరము 
న అహర్యక్షః హర్యక్షస్సమృద్యమానః భవన్‌ == వార్యక్షీభవన్‌, తస్య 
మా హనర్యుక్షీ భవతః 
జాతస్పితతనోః; స్పీతాచసాత నుళ్చ మై స్ఫేతతనుః, జాతా స్ఫీతతనుః, 
యస్య సః == జొతస్ఫీత తనుః, తస్య == జాతన్ఫీతత నోః, 
త్వద్వదనామ్బుజాత్‌ : తవవదనం == త్వద్యదనం. త్యద్యచనమేవ 
అమ్బుజం = త్వద్వదనొమ్చుజం, తస్మాత్‌ = త్వద్వదనామ్చుజత్‌ 
భావము : . 
ఓ ప్రియురాలా! కలజ్కంమనెడి జింకనుగాని' కుందేలునుగాని. మధ్యభాగ 
మునందుంచుకొని వూర్ణశరీరము- గలవాడును, నిం దుని భార్యయగు .తూర్పుచెసచే 


నుత్చ త్తిజేయబడిన వాడును శ్రీ మహాఎప్పువునకు నెడమకన్ను గనుండెడి వాడును, 
లేదా కంటిపాపతో సమానమగు కలజ్య-మనెడి మృగ.మును : వహించినవాడునునగు 


వ... 68! 


ఈచం|దునకు సీముఖపద్మ ము వలన భజ్జమేర్పడుఓ యుక్త మే. ఏలయనగా నా 
భజ్లము లేదా. పరాజయము ఆ చందునకొక్కటియేయగు సిముఖపద్మ మువలననే 
హ్‌ కాని మజియె.క ప ద్మ ముచేగాని పద్మ ములచేగాని యాపరాజయము సం 
భవింవదు. ఏలయనగా నాచందుడే యట్టి పవ్మ ములను పరాభవింపగ లడు. చం 
(దుని కాంతులతో పద్మములు ముకుళించునుగ దా! కాని దమయ న్తివై న నీయొక్క 
ముఖపద్మమో చ (న్లకాంతిచే భజ్జమునొందదు. పైగా నాచ ం|దుడే సీముఖకాంతితో 
భజ్ఞమునాొందును. చం,దునిక ౦'టెను నీముఖపద్మ మధిక ముగదా! లేదా పద్మ మనెడి 
సంఖ్యగల సీమఖపద్మ మువలన నొంటరియగు చల; (దునకు పఠాజయము సం 
భవించుట సముచిత మే. కాని సింహిక యొక న క ఒంటరియె 
యుండినవాడై యిత నికి | పతిస్పర్థిగా నున్నాడు. ఏకాకియగు చం్యదునకు నేకాకియగు 
ఠాహువు _ప్రతిస్పర్ధియగుట యుచితమే. మురియు తనకు ళతువగు సీరాహువు 
వలన నితనికి మరియొక పరాభవముండుటవలన నిడి కష్టమైన విషయము. 


పశ్షాన్మరమున - పచ్చని వన్నెగలిగిన సేంహముయొక్క భార కయగు 
సి. హికచే (బనవింపబడి జింకను కాని కుంజేలునుకాని పొట్టబెట్టుకొని పుష్షి నొందిన 
శరీరము గలిగి సింహమైన యితనికి (ఈ చం దునకు) నీ ముఖమునుండి పరా 
జయమనునది కేవలము పద్మమునుండియె యనగా గజమునుండియు యగుచున్నది . 
సింహమునకు గ జమునురిడి పరాజయమెట్టిదో సిముఖ మునుండి చం|దునకేర్పడిన 
పరాజయముగూడ నట్టిదేయగుచున్నది. మరియు పద్మ సంఖ్య గల్లినవారినుండి 
యొంటరియగు చానికి పరాజయము సహజమే. కాననొక్క సింహము. వెక్కింటిచే 
నోడింపబడుట యుక్కమని యర్థము. మరియు పద్యమునుండి యనగా నెనిమిది 
పాదములు గల్లిన శరభమను మృగమునుండియే నింవామునకు.. పరాజయము. 
పద్మమునకంటెను చందునికందెను నీముఖ మతిశయించినదని సారాంశము. 


శో యత్పూజాం నయ నద్యయోత్పలమయీం 
'వేధావ్య ధార్‌ పద్యభూః 1 

వాక్సారీణరుచిః సచేన్ముఖమయం 
వద్యఃపియే: శొవకమ్‌ 


డఫ బ్ర (శ్రీహర్ష నైషధము 


కశ్శీతాంశురసౌ తదా? మఖమృగ 


వ్యాధోత మాజసల 
స్థాస్నుస్వ స్త టినీ తటావనివనీ 
వానీర వాసీ దఐికః। ॥ 188 


ట్‌ యత్వూజాం జ్‌ నయనద్యయోత్సల మయీం _ వేధాః. - వ్యధాత్‌ ప 
 పద్మభూః - వాక్సారీణరుచిః - సః - చేత్‌ _ ముఖం - అయం - 
పద్యః - [వియే _ తావకం - కః = శీతాంశుః - అపొ _ తదా-మఖ 

మృగ వ్యాధోత్త మాజ్లన్ధలస్థాస్ను స్వస్తటిని తటావని వనీవానీరవానీ- ఐక 8. 


ఆర్ధ ము; హే(వియె! == ఓ్మప్రియరాలా, పద్మభూః = పద్మజుడగు, వేధాః = 
[బహ్మ, నయనద్వియోత్ప లమయీం, నయనద్మ్యయ-= తనరెండు కన్ను 
లనెడి, ఊత్పలమియీ == క లువలరూపముగల్లిన, యత్పూజాం, యత్‌ == 
వపద్మముయొక్క_, వూజాం= పూజను, వ్యధాత్‌ == చే సెనో, (ఢీ మహో 
విష్ణవుయొక పొక్కిలియందుండుటవలన Se కాన 

"నా పద్మమునం దుద్భవించుటవలన పద్మము [బ్రహ్మకు తర్మడీ కొన 

తం| డియగు పద్మ మునకు వితృభ కి చే కనుగవ యనెడి కలువల జంటచే 
గొప్ప పూజనుగావించెను, ) వాక్పారీణరుచిః, వాక్‌ -- వాక్కునకు, పారీ 
అవా ఆవలిగట్టునందున్న యనగా వర్ణింప సాధ్యముగాని, రుచిః=ాకాంలతి 
గల్లిన, స;--ఆ, అఆయం-- ఈ పద్మము, రావకం== సీదై న, ముఖం = 
ముఖముగానేర్పడినది. తర్వాత [బహ్మ యీపద్మమును తనకు తండ్రి 
యని తన కన్నులనెడి నల్లని కలువలచే బూజించుటవలన నీ యీముఖము 
నందలి కనుగవయనెడి నల్పకలువలు ఏర్పడీనవి. ఇట్టు ఆపద్మము ని 
ముఖమగుచో, తదా--అివుడు, అసౌ-- ఈ, శీతాంశుః == చ ం(దుడు, 
కః ఎవ్వడు? ఎవ్వడునుకాదని యర్థము. నీముఖమునకు సమీపము 
నందు ఈ చండుడు స్మృరించుటకుగూడా నర్హుడుకాడు. ఆయిన నితడు, 
మఖస్ఫుగ వ్యాధోత్త మాజ్ల న్థలస్థాన్ను స్వస్తటిని తటావనివనీ వానీరవాసి, 
మఖ= దక్షయజ్ఞమనెడి, మృగ =-జింకకు, వ్యాధ = టోయవాడగు 
శివునియొక్కా, ఉత్త మాజ్జ = శీరమనెడి. న్థల == స్థలమునందు, స్థాస్ను= 


ఖ్‌ 


ద్వావిం సర్ణ ఢిక్రీతీ 


నెఎకొను స్వభావము” ల, స్వన, టినీ = ఆకాళగ గ సుక గా, తట = 
గట్టనెడి, అవని-= భూమియం లి, వనీ-=గొప్పవ మందలి, వానీర = 
wes వాపీ =ానివసించునట్టి, బక: = కొక్కెర, “వాక్సా 
రీణరుచిఃకి యనునది పద్మ భవునకు విశేషటముగా గూడా నన్యయింప 
వచ్చును, బహ్మ సౌందర్యమే వాక్కునకు అతీత మెనవుడు ఆతని తండి 
యగు పద్మ ముయొక్కం సౌందర్యము మనస్సునకును గోచరము కాదని 
యర్థము. నీముఖమునకును చలదునకును చాల భేదము. కాన నారెంటికి 
సాదృశళకమును దలందుటగూడ యుక్త ముకాదని యర్థము, చం|దుడు 
మున్నగు సున్దరపదార్థములను (టైహ్మ సృజించెను. నీముఖపద్మమో యట్టి 
(దిహ్మనె సృజించెను. కాననిది దానికంటె నధికమని యర్థము. “మఖ 
మృగ” ఇత్యాదిచే చం్యదునకు మిక్కిలి దైన్యము సూచింపబడినది. నీ 
ముఖముతోడి సామ్యము బొందుటకై యతడు తపముచేయుట సూచింప 
బడినది. ఉత్స మస్టానమును ఐబడయుట క్రై శివసన్నిధిగల్లిన నదీతీరమందలి 
[పబ్బల్‌ చెట్టమధ్య వసించుచు నెవ్యడై నను తపము గావించును. 
సమాసములు 4 
యత్పూజాం : యస్కైవూజా = యత్పూజా, తాం== యత్పూజాం. 
నయనద్యయోత్సలమయీం : నయనయోః చ్యయం=- నయనద్యయం, 
నయనద్యయ మేవ ఉఊత్పలం = నయన చ్యయోత్పల:, నయనద్యయోత్ప 
లస్య వికారః --- నయనద్వయో త్పలమయీ , తాం == నయనద్యయోత్సల 
మయీ మ్‌. 
పద్యుభూః : పద్మాక్‌ భవతీతి = పద్మభూః. 
వాక్సారీణరుచిః ; వాచఃపారం = వాక్సారం 9, వాక్సా రేభవా == వాక్సారీణా 
వాక్సారీణారుచిః యస్యసః = వాక్సారీణారుచిః . 
తొవకం : తవ ఇదం తావకం. 
మఖమృగ వ్యాధోత్త మాబ్లన్థలస్థాన్ను న స్వస్త టినీ తటావనివనీవానీర 
వాసీ : మఖవఏవమృగ8= మఖమృణగ 8, మఖమృగస్యవ్యాధః = = మఖ 
మృగ వ్యాధః, మఖమృగ వ్యాధస్య ఉత్తమాజ్లం =మఖ మృగ వ్యారో త్త 


684 హర్ష న షెధిటు 


ఎ్న 

మాజ్ల:, మఖమృగ వ్యాధోత్త మాజ్ల మేవన్గలం == మఖ మృగవాధోత్త మాజ్ల 
స్ధలం, స్టాతుంశీలలయస్యాన్నా _ స్థాస్నుః, మఖమృగవ్యాథోత్త మాజ్లస్థల 
స్థాస్నుః, స్వఃతటినీ--స్వస్త టినీ, మఖమృగ వ్యాధోత్త మాజ్లస్థ లస్టాన్ను 
శ్చాసౌ సన టిని చామఖ మృగ వ్యా ధోత్తమాజ్లన్లలస్థాస్ను స్వస్తటినీ, 
మఖమృగవ్యాథోత్త మాజ్జన్గలస్థాన్ను న్వన్త టిన్యాఃత టం = మఖమృగ 
వ్యాధో త్రమాజ్ఞన్ధ్థలస్థాస్ను స్వస్తటినీతటం, మఖ మృగ వ్యాధోత్త మాజ్ఞన్గల 
స్థాస్ను స్వన్నటినీ తటమేవ ఆవనిః == మఖమృగవ్యాధోత్ర మాబన్ధల 
స్థాస్ను స్వస్తటినితటావనిః, మఖమృగ వాథో త్తమాజ్లస్థలస్థాన్ను న్యన టి 
'సీతటావనౌవనీ = మఖమృగ వ్యాధో తృ మాజ్ఞస్థలస్థాన్ను స్వసన టిసి తటా 
వనివనీ. మఖమృగ వ్యాథోత్త మాజ్జ స్థలస్టాన్ను న్యస్తటినీ తటావనివన్యాం 
వొనీరాః == మఖమృగ వ్యాధోత్త మాజ్జనలస్థాస్ను సన, టిసీ తటావని వసీ 
వానీరాః, మఖమృగవ్యాథోత్త మాజ్ననస్టలస్థాన్ను స్తన టిసీ తటావని వనీ 
వానీరేషు పసలీతియ మఖిమృగవ్యాధో త్తమాబ్లస్థలస్థాన్ను న్వస్త టినీ తటా 
వని వనీవానీఠరవాసీ. 


భావము : 


ఓ వియుఠాలా! పద్మము నందుద్భవించిన [బహ్మ తన కనుగవయనెడి 
కలువలరూపము గలిగిన వూలతో పూజను తనతం్యడియను పద్మమునకు సలి 
"వెను. బ్రహ్మ శ్రీమహావిష్టువుయొక ,-_ పొక్కిలియనెడి తమ్మియందు జన్మించెను 
కాని నాపద్మము (విహ్మకు జనక మైనందువలన చం డియైనది. ఆబహ్మయు నా 
పద్మమును వాక్కు నక తీతమగు కాంతిగలవారు. అట్టి పద్మము సీముఖముగా 
నేర్పడినది తరువాత |బహ్మ యాపద్మమును తన తం; డియనెడు బుద్ధితో తనక ను 
గవయనెడి నల్చకలువంచే పూజించుటవలన నానల్భక లువలు సీముఖమునందలి 
నేత్రములనెడి 'నర్హకలువలుగా నేర్పడినవి, అట్టు పద్మము నిముఖముగను కలువ 
వూలు నీకన్నులుగనునై నచో నీచం దుడెవ్వడు?. ఇత డెవ్వడునుకాడు. నీముఖ 
మునకెదుబ సీచం్యదుడు స్మరించుటకును గూడ నర్హుడుకాడని యర్థము, ఆయినను 
ఇతడు యాగమనెడి జింకను తఖుముకొని పోయిన బోయవాడగు శివువి శిరము 
నందు..నెలకొనిన యాకాశ గంగయొక గట్టునందలి మహారణ్యములోని (పబ్బలి 


ద్యావింశ సర్గ 88 6 


చెట్టనుధ్య వసించుచు తపము చేయునట్టి కొంగ. ఆనగా సీముఖముతో సామ్యము 
బొందుటకితడు శివుని జటాజూటమను మవోారణ్యవు (వేబ్బలి చెట్టయందు తపము. 
గావించుచున్నాడు. చం|దుడు శివుని తల_వైననుండును గాన నిది సరిపడుచున్నది. 
చం! దుడు మున్నగు సు ందరవస్తువులను (బన్మా సృజించెను, ఆట్టి బహ్మకు జన 
క మైన పద్మమె నీముఖ మైనచో వౌని సొందర్యమెంతటిడో చెప్పసాధ్యము కాదని 


శ్లో. జాతాం కాత క్రతవ్యాం హరితి విహరతః 
కాకతాలీయ మస్యామ్‌ 
అకశ్యామతై క మత్యస్థిత సకలకలా 
నిర్మితేర్ని ర్మలస్య 
ఇన్లోరిస్టీవరాభం బలవిజయిగజ 
(గామణీ గజ్జపిజ్ఞ 
ద్వన్ద్వా౬పాదాన దాన్యదవల వలగనా 
నజ_ మజ్కె విళజ్కి i 139 
. జాతాం _ శాత క్రతవ్యాం - హరితి _ విహరతః_కాక తాలీయం- అస్యామ్‌ 
అశ్యామత్ర్వైక మత్య స్థితసక లకలానిర్మి తేః ప నిర్మలస్య జ ఇన్లోః - ఇస్ట్‌ 
వరాభం _ ఐలవిజయి గజ్మగామణీ గజ్జవిజ్ఞ ద్వంద్వా౭౬పాదాన దాన్మదవ 


ట్‌. 
ఆ 


లవలగనాత్‌ - అజ్యాం -_ అజ. వ విశజ.. 


అర్థము; అస్యాం (వేలితో జూపదగిన యీముుదు గనబడు, శాతకత 
వ్యాం= శత; కతువగు నిం దునికి సంబంధించిన, హరితి= దిక్కు_నందు, 
విహరత- = ఉదయిం చుచున్న, అశ్యామ తె క మత్యస్థిత సకల కలా 

నిర్మి తేః, అభ్యా మత్వ= నల్చదనమువేదోను విషయమున, ఐకమత్య == 
అందరికి సంవాదోమను విషయమున, స్థిత = ఉన్న, నకలక లా=-సక ౮ 
ములైన పదునైదు కలలచే, నిర్మితేః=-నిర్మాణము గలిగిన, నిర్మ 
అస్యా తెల్లనైన, ఇందోః = చం దునియొక్క-, ఆజ్మి. == క లజ్కము 
నందు: జలవిజయి గజ గామణీ గణ్బవిణ్ఞ ద్వంద్వాఒపాదాన దానదవ 


686 శ్రీవార్ష నై వధము 


లవలగ నాత్‌ ,బలవిజయి--. బలాసుదుని జయించిన యిం దునియొక్క-, గజి 
[గానుణీ = గ జ[శేష్షమగు నై రావతముయొక్క, గణ్జ = క పోలములనెడి 
విజ్ణ =- కుమృస్థలముయొక్క_ , ద్వంద్వ == జంటయనగా గణముల జత 
యనెడి, ఆపాదాన= వెలువడు స్థానములుగల్లిన, దాన్మడ మదజల 
ములయొక్క, లవ = = బిన్దువులయొక్క-. లగనౌత్‌ = సంపర్క్మమువలన, 

కాక తాలీయం == ఆకన్మిక మైన. ఇందీవరాభం == నలక లువతో సమాన 
ముగా, జాతం= ఏర్పడిన, అజ్య_ం =కలజ్కముగా, విశజ్కే == నందే 


హేంతును. 

నమాసములు ; 
కాత కతవ్యాం : శత! కతోః ఇయం = శాత కతవీ, తస్యాం — 
శాతకతవ్యాం. 
కాకతాలీయం : కాకగమనమివ తాలపతనమివ--కాక తాలం, కాకతాల 
మివ = కాక తాలీయం. 


అశ్యామ _త్వెకమత్యన్థితసకలాకలానిర్కితేః : నళ్యామం == ఆశ్యా 
మం, ఆశ్యా మస్యభావః = అశ్యామత్యం, ఆఅశ్యామత్వెఐక మత్యం — 
అక్యామతై క మత్యం, ఆళ్యామ త్ర్వైక మ ల్యేస్థితాః == ఆశ్యా మత్ర్వైక మత్య 
స్థితాః, సక లాశ్చరాః క లాశ్చే — సకలకలాః, అళ్యామతై కక మత 
స్థితాశ్చతాః సక లక లాశ్చ వై అళ్యా మత్ర్వైక మత్యస్థితసక లక లాః. ఆళ్యా 
మర్ష్వైక మత స్టితసకల కలానాం నిర్మెతిః = ఆశ్యామతశై ఇక మత్యస్థిత 

మయా. ఏథి — ఒధథి 
సక లక లానిర్మి తిః, తస్యాః పై ఆశ్యామతై్యైక మత్యస్థిత సకలక లా 
నిర్మి తేః. 

_ఇన్టీవరాభం : ఇందీవరన్య ఆభేవ ఆభా యన్య తత్‌ = ఇస్టీవరాభం, 
బలవిజయిగజ(గామణీ గణ పిఖద్వంద్వాపాదానదాన దవ లవ 
లగనాత్‌ : బలన్యవిజయీ = బలవిజయూ, గజొనాం (గౌమణీః = 
గజ గామణిీః, బలవిజమిునః గజ|గామణీః = బలవిజయిగజ[| గామణీః, 
గణావిణౌచ == గణవిణాః, బలవిజయిగ జ గామణ్యాః గణవీణాః --- 

(s యణ 3a a డ్‌ ఆఅ Ga 
బలవిజయిగ జ[గామణీ గణవిణాః, బలవిజయిగ జ గామణీ గణవిణానాం 
a a ౧ 0 
ద్వంద్వే = బలవిజయిగజగా మణీ గణ్లవిజ్ఞద్వంద్వే. జలవిజయిగ జ 


ద్యావింశ సర్గ 637 


(గామణీగ భవి ద్వాంద్వేవవ అపాదానే యేషాంతే - బలవిజయిగజ 
గానక గబ్దవబ్దవ్వందా౬ పాదానాః, దానస్యదవః == దాన దవః, దాన 
చ వనవస్యలవాః దా దాన్న! దరలవా౭,బల విజయిగజ[గామణీ గ జ్ఞవిళ్ణద్వన్ద్వ్యా౬ 
త దాన గవలవాళ్చ == బలవిజయిగజ|గొమణీ గ జ్ఞవిణ్ణద్వంద్వా 
౬పొదొనదాన; దవ లవః, బలవిజయిగజగామణీ గ జ్ఞవిజ్ణద్వంద్వా౬పాదాన 
దాన [దవలవానాం లగ నం=- బలవిజయిగ జ గామణీ గ జ్ఞవిజ్ణద్వంద్వా ౬ 
పొదానదానదవలవ లగనం, తస్మాత్‌ = ఐలవిజయిగజ గామణీ 
గణ్లవిణ్ఞద్యంద్యా౭పాదాన దాన్మదవ లవఎగనాత్‌ , 


భావము : 


ఈ తూర్పుదసయం దుదయించుచున్న వాడును నల్చదనములేదను విషయ . 
మున సక లసమ్మతిగ లిగిన సకలములగు పదునైదు కలలచే నిర్యాణము గలిగిన 
వాడును అగు తెల్లని చందునియొక్కు-  యజ్కమందు నిందుని గజములలో 
ద్రధానమగు నై రానశతముయొక్క మదజల బిందువులు త గులుటచే నాకస్మిక 
ముగా నేర్పడినట్టి నల్పకలువవన్నె గల్లినదిగా నేర్పడిన మరకగా కళంకమును 
శ, కీంతును. తూర్పు దెసయందు చం్యదుడుదయించును. ఆ చసయందే యిర్మదుని 
గజమగు నై రావతము విసహ౭ంచును. కాన నానై రావత ముయొక్క_ మవజఅ 
బిందువులు తగులుటచే దై విక ముగా నాచంగదుని యందు మరక ఏర్పడినది. 
ఆదియే చన్ద్రక లజ్కమని నేను శంకింతును. 


క అంశం షోడశమామన న్ని రజనీ 

భర్తుః కలాంవృ_త్తయ | 

వ్ర్యైనం పజ్బాదశై వ తాః (పతిసదా 
ద్యారాకవర్టిష్టవః 

యా శేషా పునరుద్భృతా తిథిమృ తే 
సా కిం హారాలజు కలికి 

తస్యాస్థ్రా నబిలం కలజ్కమిహకిం 
పశ్యామి సశ్యామికం ॥ 140 


వ అల్లో న ఆఫ 
మచ శ్రుహర్ష నైషధిము 


ప. వి. అంశం _ షోడ: మ్‌ - ఆమన నిర జనీభర్తుః _ కలాం - వృతయ ని అ 
వనం - పజ్బాదళ - ఏవ - తాః - పతిపడాద్యారాక వర్ణిష్టవః _-యా. 
శేషా _ పునః - ఉద్ధృతా = తిథిం - బుతే- సా ._ కిం . వారాల 


జ్యాతః - కసా, ట్ల స్థానబిలం _ కలజ్యం_ఇవా - కిం-పశ్యామి : 


స్రకాంమిక =. 


అర్ధము: చ (వియే ! వూ ఓ (వియుఠాలా |, లోకాః జనులు, రజనిభర్తుః = 
రా.తికి భర్త్హయగు చందునియొక్క-, షోడశం == పదునాజవదై న, 
ఆంశం == భాగమును, కలాం == కలగా, ఆమన న్ని = సత్యముగా 
చెప్పెదరు, తాళ్ళ = పదుశాజవ భాగములుగానున్న , [పతిపదాద్యారాక 
వర్ధిష్టవః, | పతిపదాది = పాడగమి మొదలుగా, ఆరాక = వూ ర్లిమవరకును, 
వర్ధిష్ణవః = వర్శిల్లుచున్న టువంటి పదునై దు సంఖ్యలు గలకలలే, ఏనం == 
తః చందుని, వృత్తయ ని మై గు౭[డమైన యాకారముగ ౨ వానినిగా 
జేయుచున్నవి, యాపునః == వీపదునాజవకలయో, తిథిమృతే == పదు 
నాణివతిథి లేనందువలన పయోజనములెేనిదై , శేషా _ మిగిలినదో, 
సా అది పయోజనము లేనందువలన, ఉద్భృతా వా చం్యదును=డి వెలు 
వలికి దీయబడినడై , హరాలజ్యతిః, హర= శివునకు, అలజ్యతిః == 
ఒరోలూషణముగా, జాతా కిం== ఏర్పడినదాయేమి ? అహం -- నేను, 
తసాః=- వెలుపలికి దీయబడిన పదునాజవకలకు, సశ్యామికం వ నల్ల 
వనముతోకూడిన, నభః -- ఆకసమును, స్థానబిలం మై వూర్యమాకల 
యుండిన నలముయొక బిలమును, ఇహ == ఈ చం దవండలమందలి, 
క లజ్కం-క లజ్కముగా, పక మకా కు రున్నా నా యలు 9 


సమాసములు ; 
రజసిభరుః ; రజన్యాః భర్తా=- రజనీభరా, తస్య క రజనీభర్తుః. 
వ్చత్రయన్ని : వృత్తం కుర్వ న్తీతి. == వృత్తయన్ని, 
పజ్బాదశ : పజ్బాసహితా దక్‌ ee 
టతిపడాద్యారాకవ ర్థిష్టపః : , పతివత్‌ ఆది; యన్మిన్‌కర్మణి తర్‌ 
వతీపదాది, ళం (పతీపదాదిచ తత్‌ ఆరాకం 


దాం బం! సర్ష | 689 


చ=|పతిపషదాద్యారాక 0, (పతిపదాద్యారాక ౦ వర్ధిష్టవఃవా _సతిపదాద్యా 
రాక వరిషవః. 

థ్‌ 
హరాలజ్యతిః : హరస అలజ్యతిః = హరఠాలజ్కలతిః. 
న్థానవిలం : స్థానే విలః-= స్థానబిలః, త౦=-= స్థానబిలం. 
సక్యామికం : శ్యామికయా సహితః = సళ్యామిక 8, తం = స్యా 


మెక్‌ 0. 


భావము ; 

ఓ [వియురాలా ! చం|దుని పదునాజవ భాగమును కలయని చెప్పు 
చున్నారు. ఆ కలలు పదునాలు భాగములుగా నున్నవె పాడ్యమి మొదలు 
పూర్ణిమవజకును నొక్క-క్క- తిథియందు నొక్కక్క-క ల వర్గిల్లుబచే వెరుగు 
చున్నవై పదునై సుకలలే ఈ చం, నుని నర్తులాకృతి కలవానినిగా ననగా పూర్ణ 
మండలము గలవానినిగా జేయచున్నవి. అందు పదునాఖఒకల పదునాజవ తిథి 
లేనందువలన [బయోజనములేక మిగిలిపోయినదై చం, దుని నుండి వెలుపళకి 
దీయబడి, శివునికి శిరోభూవణముగా జేయబడినది. ర లు చందు 
నుండి తొలగించుటచే . దానివలన చం్యదుని యందు రన్ధ్రమెర్ప్చడినదై. దానివెనుక 
నున్న యాకసమే యారన్ధ్రుమున నక్హగ గసపడుటచే నదియే చం _దుని యందు 
క లజ్కమైనదనినేను భావింతును. 


శో. జో్యోళత్సామాదయతే చకోర శిశునా 
దాఘీయసీలోచనే | 
లిప్పుర్మూలమివోపజీవితు మితః 
స న్హర్పణాత్మీకృతాత్‌ 
అజ్కేరజ్కుమయం కరోతిచ పరి 
స్పృష్టుం త దేవాదృత: 
త్వద్వ_క్ళం నయన (శియాప్యనధికం 
ముగ్గే! విధిత్సుర్విధుః ఇ ' 141 


640 శ్రీహర్ష నైషభము 
“ప. వి. జ్యోత్స్నాం - ఆదయలే _ చకోరళిశునా _ |దాఘీయసీ _ లోచనే - 
లిప్పుః _ మూలం _ ఇవ - ఉపజీవితుమ్‌ _ ఇతః - స_న్హర్భణాత్మీ 
కృతాత్‌ జ అజ్కె-- రజ్కుం _ అయం _ కరోత. చ - పరిన్నృష్టుం- 
తత్‌ _ ఏవ - ఆదృతః _ త్వద్వక్త్రం - నయన్మశియా - అవి - 
అనధిక౦ _ ముగ్గే - విధిత్సుః _ విధుః. 


అర్ధము: హేముగ్గే. == ఓసున్దరీ! త్యద్యక్ష9ం == నీముఖము గుం|తని తనము ' 
మున్నగు గణములచే సమానముగానున్నను, నయన కియా=_వి, నయన 
నేత్రములయ-దలి, (శియాఒవి = కో భచేతను, అనధిక ౦ = ఆధిక ము 
కొకుండునట్టు, అనగా సమానమెనదిగా నుండునట్లు, ఏధిత్సుః — చెయ 
గోరినవాడై. దాఘీయసీ == మిక్కిలి దీర్భములైన, లోచనే = 
కన్నులను, లిప్సుః == పొందగోరినవాడై, విధుః = చందుడు, 
సనరృణాత్మీకృతాత్‌. సనర్చణ — చం|దిక యను నమృతమును 
చక్కగా దాగించుటచే, ఆత్సీకృతాత్‌ మా  వళముగావించుకొోనబఐడిన, 
ఇతః == ఈచకోరబాలకుల నుండి, మూలం=తనవెన్నెలను దాగించుట 
హేతువైన యితనికి సంబంధించిన దీర్హములగు రెండుక న్నులను, ఊప 
బీవితుమివ = తీనుకొనుటకోయనునట్టు. లేదా ఏదియోకొంచెము తనకు 
సంబంధించిన ఎన్నెలను [దాగించి దానినుండి నేతద్యయలక్ష్మి ని ఐడనీి 
మూలమగు వెన్నెలయను భనమును వెంచుకొనుటకోయనునట్లు, ఆయం == 
ఈచం|దుడు, ఆదృత స్సన్‌ = ఆదరముతోగూడిన వాడగుచు, అజే_ = 
మధ్య లేదా ఒడియందు, రజ్కు౦ == జింకను, కరోతిచ ఉంచు 
కొనుచున్నాడు. అనగా నొడియందుంచుకొని బుజ్జగించుచున్నాడు. 
జొత్న్నాం = వెన్నెలను, ఆదయతే __ తినివ_చుచున్నాడు, ఎందు 
కనగా, తక్‌ --. మూలమైన. మిక్కి-లివిశాలమెన దానిక నులజంటను, 
పరిన్పృష్టుమివ హా తనయందులగ్నము కావించుకొనుటకో యనునట్లు, 
ఆయం = ఈచం దుడు చకోంమును హరిణమును mcs 
యర్థము. చందునికం టె సీముఖము గ్రష్టమని యర్భిము, “పరి పష్టుం” 
యను పాఠమున..--దీని న్నేతముల సౌందర్యమును బొందుటకు 


చ్యావింశ సర 641 
Ca) 


ఉపాయము నడుగుటకో యనునట్టని యర్థము. “వకోరశిశకునా” యని శక 
శబ్దమును [బయోగించుటచే సులభముగా వంచింపదగినదను నర్థము 
సూచిత ము. 

సమాసములు : 
చకోరశిశునా : చకోరస్య?ళుః == చకోరశిశుః, తేన -=చకోరశిశునా. 
దాఘీయసీ : ఆత్యంతం దీర్తే, దాఘీయసీ, తే = 1... 
లిప్పుః : లబ్బుం ఇచ్చుః = "లిప్పుః. 
న నర్పణాత్మీకృకాల్‌ : అనాత్మాఆక్మా న మృద్యమానః కృతః == 
అత్మీకృత:. స నర్పజన ఆత్మీ కృతః పా సనర్పణాత్మీకృత:ః, 
తస్మాత్‌ = = న_న్లర్పణాత్మీక కౌత్‌. 
త్వద్వ రక్తం “తవ వ కం తద కం. 
నయన[శియా : నయనయోఃశ్రీః = నయన శ్రీః, తయా= నయన 
శ్రియా. 
అనధికం : న అధికం = అనధికం. 
విధిత్సుః : విధాతుమిచ్చుం = విధిత్సుః. 


భావము స 


ఓసున్దరీ! నీముఖము వర్తులత్యము మున్నగు గుణములచే చం దునకు 
సమానముగా నున్నను నయవలక్ష్మితోడను దానికి సమానముగావించుటకై తనకు 
మిక్కిలి దీర్గ ములగు నేత ములను సంపొదింపగోరినవాడై యాచం[దుడు చకోర 
శిశువునకు చన్టి)కామృత మును [తాగించి దానిని వళపరచుకొనుచున్నాడు. లేదా 
యేదియోకొంచెము తనవెన్నెలను [దాగించి దానివలన దాని న్నేతముల లక్ష్మిని 
బొంది తనకు మూలమైన వెన్నెలయను ధనమును వర్ణిల్ల జేసికొనగోరుచున్నాడు. 
మరియు నీచం దుడు ఆదరముతో గూడినవాడై తనమధ్యాభాగ మున లేదా ఒడి 
యందు జింకను ఆవరించుచున్నాడు. వెన్నెలను దినిపించుచున్నాడు. ఈవిధముగా 
చకోరమును జింకను వంచించుచున్నాడని యర్థము. చం|దునిక ం చెను నీముఖము 
మిక్కిలి (ళేష్టమని భావము, 

41) 


B42 


(తూ 
శో 
మీలో 
rey 
Fa 
ల 


ల్లో, లావణ్యేన తవాస్య'మేవబహునా ' 
తత్సా[తమా(తస్సృశా | 
చందః (పోజ్బున లబ్బతార్ధమలినే 
నారమ్మి శేషేణతు । 
ఇక్యాత ద్వయమేతదప్పువిధినా 
పాణీఖలుక్షెలితౌ 
తల్లేకై రధునాఒపి నీరనిలయై 
రమోజమార భ్యశే 11 142 
: లావణ్యెన ట్ర తవ _ ఆస్యమ్‌ - ఏవ -బహునా -తత్పాతమా తస్పృళా-_ 
చం దః -(పోజఖ్బనలబ్ధతార్థమలినేన _ఆరమ్బ్‌ -ళేషేణ-తు. -నిర్మాయ- 
ద్యయం - ఏతత్‌ _ అప్పు _ విధినా _ పాణీ _ ఖలు... షాలితా _ 
తల్లేశై 8 - అధునా _ ఆపి _ నీరనిలయైః _ అమ్ఫోజం a ఆరభ్యతే. 


రిల 
[5 


అర్ధము: హ్మెపియే! = టఓృపియరాలా! బహునా = ఒకప్మాతమందు 
అధిక ముగాబెర్చి పెట్టబడిన, లావణ్య న= ఆండముచే, తవ=- నీయొక్క, 
ఆస్యమెవ = = ముఖమే, ఆరమ్బి = ని: గ్మెంపబడినది. చందస్తు = చై 
చందుడో, తత్పా_త్రమాతస్పృళా, తత్‌ ూ ఆ యంద ముయొక్క, 
పాత == ఆధారమగుపా తను, స్పృళా == తాకినయనగా నంబుకొనిన, 
(పోజ్బనలబ్ధతార్ధమలి నేన, (పోజ్బున హై పా తనుతుడుచుటచే, లబ్ధలౌ == 
[పా _వ్రియొక్క్ల, అర్ధ హా సగపాలైన “ఎ మలిరెన మ మాలిన్యముగల, 
శషేణ = (నీముఖమనిర్మింపగా) మిగిలినభాగ ముచే, ఆరమ్బి = 
నిర్మింపబడెను. కావుననే యితడు వివిధవర్త్ణములతో గూడిన మ:డలము 

_ గలిగి ₹ భించున్నాడని యర్థము. విధినా == |బహ్మచే, ఏతత్‌ = 
ఈ, ద్యయం = రెండు, నిర్మాయ హై నిర్మింపబడి, ఆప్పు = 

_ ఊనకములయందు, పాణీ __ హస్తములురెండును, కాలితొ ఖలు _. 
కడుగబడినవో యీనునట్టున్నవి.అనగా బై రెండు నిర్మించిన విదప చేతుల 
క ంటుకొనియున్న సౌందర్య లిపములు తొలగుటకై. చేతులనుగ డిగెనని 
యర ము. తల్లేకైః, తతి == ఆకడుగ బడిన సౌందర్యాలేపములయొక ్క, 


ద్వావింశ సర 648 


లేశైః చా స్వల్పముచే, ఆధునాఒవి ఇప్పటికిని, నీరనిలయెః మా 
ఉదక ములయందున్నటువంటి వానిచే, అటె్య్భొజం మై పద్మము, 
ఆరభ్యతే హూ నిర్మింపబడుచున్నది. (బహ్మకు పద్మమును నిర్మించుటకు 
[బ్రయాసలేదని యర్థము. పద శ్రమునక ౦టెను చం[దుతధిక ము. ఆ 
చం| దునిక ౨టెను సక లసౌందర్య ములతో నిర్మింపఐడుటవలన సీ ముఖ 
మధిక మని భావము. 
సమాసములు : 

తత్పొత మాతస్పృకా : తన్య పాతం== =తత్పాతం, తత్పాతమేవ 
తత్పాత మాతం, తత్సాతమాతం స్పృశతీతి = తత్పాత మాత 
న్సృక్‌, లేనా తత్సాతమా|తస్పృశా. 

(పోజ్బానల బ్ధతార్థ మలినేన : | పోజ్బునేన లబ్ధితా మై == (ప్రోబ్బనలబ్ధికా, 


(ప్రోఖ్బనలబకాయాః ఆర్థం మలినం యస్యసః వా వశ. 
మలినః, తేన (వ్రోజ్బాన లబ్ధతార్ధ మలినేన, 


తల్లేశైః : తస్య లేశాః = తల్దేశాః, లై! =తల్లేై కి. 
నీరనిలయెః : ; సీరం పం యేషాం తే సీరనిలయాః, తెః — 
నీరనిలయెః. 


భావము ; 
(ఐహ్మ యొక ప్యాతయందు సౌందర్యమంతటిని జేర్చి వెట్టి, దానితో సీ 


ముఖమును నిర్మించెను. చందుడో ఆ సౌందోర్యముంచిన పాత్రను తోముటచే 


లభించిన కొలది పాటి మాలిన్యము గల్లి మిగిలి నట్టి సౌందర్యముచే, నిర్మించెను. 
అట్టి మలినవు సౌందర్య ముచే నిర్మించినందువలననే చం|దుడు నలుపు తెలువు 
వన్నే లతో గూడి చితమైన మండలము గల్లియున్నాడు. [బహ్మ యీవిధముగా 
సీముఖమును చందుని సృజించి యా సొందర | లేపములు తొలగిఫోవుటకె 
యుదక ములయిందు చేతులు గడుగు కొనెను. అట్లు కడుగుటచే నుదకముల 
యందు నిలిచి పోయిన సొందర రి. లేపమునకు పోష పం తట్‌ యిప్పటికిని జలముల 
యందు నెలకొనిన స్వల్పభాగ ముల చేతనే యమ్మోజము అనగా పద్మమును 
సృజించెను. కాన నాపద్మమును సృజించుటలో (బహ్మ శెట్టి (శమయు లేదని 
యాశయము, 


గళ 
t 


శ్రీహ నైష జ్‌. 


మయి 


లావణ్యేన తవాఖిలేన వదనం తత్సా(త మ్మాతస్పృళా 

చన్హి:ః (పోజ్చనలబ్ద్ధతొర్ల మలినేనారమ్బి శేషేణయః 
తల్చేఖా౭_పి శిఖామణి సుషమ యా౭ హజ్యుత్య శమ్మోర భూ 
దబ్దం తస్య పదం యదస్పృశదతః పద్మజ సద్మ((గశ్రియః 


ఆ లావస్యన _ తవ _. అభిలేన-వదనం' - తత్సా తమా [తస్పృళా-చన్లుః జ 


|పోజ్వానలబ్ధతార్థ మలినేన జ ఆరమ్బి - శేషణ _ యః _- తలేఖా - అవి. 
ల 0 9 లు 
నిళామణీ: _ నుషకుయా _ అహజ్కృత్య స కమ్మోః - అఆఅబటూర్‌ . 
అజ్ఞ _ తను - పరం - యత్‌ - అస్పృళత . ఆతః _ పద్మం-చ- 
అ డయః. 


5; ఆఖిలేన=- సమస్త చున, లా:.ణ్భన= సౌం రకముచే, రవ=నీయొక్క- 


వసనం=- ముఖము, ఆరమ్బి = నిర్మింపబడినది. ఇక నీముఖ సౌందర్య 
మును వర్ణించు: యసశక్యము గాన నదియుండ నిమ్ము. తత్పాతమ్మాత 
స్పృళా చా ము:దుచేవ్పినట్టు ఆసాందరముంచిన పా(క్రకేయంటి నట్టి, 
హోజ్బనలబ్ధవార్థమలినేన, (పోజ్బున= తోముటచే, లబ్బతా = |పావ్మీ గల్లిన 
అర్ధమలినేన ==స౧; పాలు మాలిన్యముగల్లిన, శిషేణ=- మిగిలిన ఖాగ 
ముచే, యః-_=ఏ, చందః చం దుడు, ఆరంభి=నిర్మి పబడెనో, 
in తత్‌ == అచ =| దునియొక ్క., లేఖా ౬ వి == పదునాఅవ భాగ మైన 
క యు, (క లయనుటచే కళంకము లేన =దువలన) సుషమయా -- పరమ 
కోభచే, అహం కృత్య వ ఆచ = దునికంచె నేనే రమణీయమైన దాసినని 
గర్వుముజె=ది, శంభోః = శివునికి, కథాదుణిః = శిరోభూషణముగా, 
అభూక్‌ -- ఆయెను, అబ్దం == కలువ, యత్‌ =. ఎందువలన, తస్య = ఆ 
చే దునియొక్క, పదం==స్థానమైన జలమును, అస్పృశత్‌ =-తాకెనో, 
ఆతః --- ఇందువలన, (యః = శోభకు, సద్మ = స్థానముగా, ఆభూత్‌ 
జయెను, పద్భంచ=- పద్యమును, గ్రయః== లక్ష్మి కి, సద్మ = స్థాన 
ముగా, అభూత్‌ -- ఆయెను. చందకిరణ స్పర్శమువలన కలువ శోభా 
సంత ముగను, పద్మము లక్ష్మికి నెలవుగనై నవి. లేదా యా=ావీ, తల్లే 
ఖావీ=- ఆచం దక అలయు, శంభో ః = శివునికి, నిఖామణీ: — శరోభూషణ 


ద్యొావింశ సర్గ 645 


ముగా, అభూత _ ఆయెనో, తస్య = ఆరోభూషణమగు . చం|దుని 
యొక్క, పదం = స్థానమైన శివుని శిరము (వూజాసమయమునందు) 
యత్‌ = ఎ3దువలన, ఆబ్బం= క లువను, పద్మ కా == పద్మ మును, అస 
భత్‌ డాతాకెనో, ఆతః -- ఇందువలన, తత్‌ -- ఆరెండును, [శీయః == 
లక్ష్మికి, సద్మ = గృహముగా, అభూత్‌ == ఆయినవి, లేదా, తన 
శివునియొక ,., పదం= పాదమును, యత్‌ == ఎందువలన, పూజానమ 
యమునందు కుమునము, వద్మము తాకినచో అందువలన నారెండును 
లక్ష్మికి సానములై నవి. నిముఖసౌందర్యలేళ పతంపరను స్పృశించుట 
చేతనే చందుడు మున్నగునవి శోభను. బొందినవి. కాన నీముఖసౌంద 
ర్యము వర్ణింప నలవికానిది. 


తత్ప్చాాతమాకస్పృకా : తస్య పాతం = తత్పాతం, తత్పాత 

మేవ. = తత్పాాతమ్మాతం, తత్సాతమా[త్రం స్పృళతీతి = తతా [త 

మా(త్రస్పృక్‌, తేన = తత్సాతమా|త్రస్ఫృశా. 

(పోజ్బానలబ్దతార్థ మలినేన : (పోజు నేన లబ్ధతా = మై (పోజ్బునలబ్ధతా, 

(పోఖ్ళనలబ్ధతాయాః అర్థం మలినం యన్య నః -- వ 
_ మలినః, తేన=పోజ్ళ నలబ్ధకార్థ మలినేన 
భావము ; 

ఓ వియరాలా ! నమన్త సొందర్యముచే నీముఖము నృజింపబడినది. 
కాన నీముఖసౌందర్యము వర్డింవనలవికానిది. ఆ సౌందర్య ముంచిన పాత్రను 
దోమగా ానికంటిన సౌందర్యలేపముచే చందుడు సృజింవంబడెను. అట్లు 
సౌందర్యలేశముచే నిర్మింపబడిన యా చర్నదుని పదునాజవ కల, కళంకము లేని 
దగుటవలన, కళంకముగల యీ చందునికంటెను నేనే రమణీయమైనదాననని 
యహంకరించి, శివునికి శిర భూషణమైనది. కలువయో చం|దుని | పతిబింబస్థాన 
వగు జలమును. న. క భతోగూడినదాయెను. 'అభ్రై పద్మమోలక్ష్మిక 
నెలవై నది. 


646 శ్రీహర్ష నై షధము 
శో. సపీకేః సమ్బీతే రజని రజనీశః పరిషదా 
పరీత సారాణాం దినమణి మణి (గావమణికః । 
(పీయే! పళ్యో కేక కవిఖి రభిధానాయ సుళక। 
సుధా మభ్యుద్ధర్తుం ధృతశశక నీలాశ్శచషకః ॥ 144 


ప. వి. సపీతేః - సమ్బీతేః - అజని - రజసీశః . పరిషదా - పరీతః - 
తారాణాం - దినమణి మణి (గావమణికః జ (వీయే శ పళ్య _ ఊ్మల్పేషా 
క విధిః _ ఆభిధానాయ . సుశకః _ సుధామ్‌ - అభ్యు ద్ధర్తుం - ధృత 
శశక సీలాళ్ళచషక:. 


అర్థము; హే|వియే=ా-ఓ [వియుఠాలా! స్మమ్బీతే; == నక తములకు పరస్పర 
మెర్పడిన [పీతివలన, సపీఠేః == కలనీపానము చేయుటవలన (మిత్రులు 
కలనిపానము చేయుదురుకదా), తారాణాం = నక్ష[తములయొక ౪, 
పరిషదా == సంఘ ముచే, పరీతః === చుట్టబడిన, అయం == ఈ, రజనీశః == 
చం దుడు, దినమణి మణి గావమణికః, దినమణిమణి -- సూర్యకాంత 
మణియొక్క, (గావ == శిలతో చేయబడిన, మణికః = కలళమై, 
(ఊత్పేఇాకవిభిః, ఉత్పేషా==సామ్యముచే వస్త్వ్యంతరమును భావించుట 
యను న్య్ముత్పేక్షయొక్క విషయమున చతురులగు, కవిభిః = | శీవార్షాది 
మహోక వులనెడి, తారాపరిషదై వ=- నక్ష తనంఘముచేత నే, సుధాం = 
అమృతమును, అభ్యుర్ధర్తుం =- ఎత్తుకొనుటకు, ధృత శశక నీలాశ్ళచషక ః , 
ధృత = భరించబడిన, శశక == కుందేలనెడి, నిలాళ్మ == = నీలమణీచే 
బొదుగ బడిన," లేదా సీలమణి మయమైన, చషకఖఇఖవ -- గిన్నెగల్లినవా డో 
యనునట్లు, అభిధానాయ = వర్ణించుటకె., సుశకః = నుఖముగా సాథ 
మెనవాడు, పళ్ళ=- చూడుము. 


సమాసములు : 


సపీతేః ; సమాసా చ సా వీతిశ్చ = సవీతిః == తస్యాః నపీఠేః. 
రజనిశః * రజనా స్ధితి ఈశః = రజసీశ 8. 


ద్యావింక సర్ష 647 


దినమణిమణి[గావమణికః * దినమణేః మణీః = దినమణిమణిః, దిన 
మణిమణే; (గౌవా == దినమణి మణ్మిగావా, దినమణి మణి గాల్లో 
మణికః = దినమణిమణి[గావమణిక ౩. 


ఉ(త్చేజాకవి భిః : ఉత్పేశాయాం కొవయః = ఉ లేకా కవయః, 
లెక = ఉత్పే శాక విధిః. 
ధృతశశకనీలాశ్యచషకః : ఆల్పః శశ = శళకః, నీలశ్చాసొ 


అళ్మాచ మై వీలాళ్యా, నిలాళ్మనః చవక; = నీలాశ్మచషకః, ధృతః 

నీలాశళ్ళ చవక ః యేన సః - ధృతశశక నీలాశ్ళ చషకః,. 
భావము ; . 

ఓ | వియురాలా ! నక్ష్మతములకు పరస్పర మై తి వలన మితులుగానవి 
గావించెడి నహపానముననుసరించి యానక్ష్మ్యతములతో జుట్టును పరివేష్టింపబడిన 
యీ చం(దుడు నూర్యకాంతిమణి నిర్మితమగు స్వచ్చమగు పాత ముగా నిర్మింప 
బడెను. సామ్యముననుసరించి యొకవస్తువును మరియొక వన్తువుగా సంభావనజేయు 
శ్రీహర్షాదిమహాక వులచే నానక్ష(త నంఘముచేతనే యమృతమును బై చందు 
డనెడి వెడ్డపాత్ర మున ముంచుకొని యెత్తుకొనుటకై కుందేలనెడి యిం దనీలపు 
గిన్నెనీతడు వహించెనో యని వర్దిచుటకై యీ చం దుడున్నాడు. అనగా 
నాచం|దుడు అమృత వూర్ణమగు పా|తము, దానినుండి జారలు అమృతమును 
ముంచి యెత్తుకొనుట కుపయోగపడు నీలమణిమయమనగు గిన్నెగా నా చందు 
నందలి కుందేలనెడి అంక మగుపడుచున్నదని యాళయము. 
ళో. ఆస్యం శీతమయూఖ మజ్జల గుణానాకృష్య తే నిర్మితం 

శజ్చే_సున్హరి। శర్వరీపరివృఢ స్తే వష దోషాకరః । 
ఆదాయేన్దుమృగాదపీహ నిహితే పక్యామి సారం దృళౌ 
త్వద్వ _కేసతివా విధి ధృతిమయం దధ్యాదనంధః కుత 8॥ 
ప, వి, ఆస్యం - శీత్రమయూఖ మజ్దలగుణాన్‌ a ఆకృష్య _- లే -_ నిర్మితం జ 


కదా -. సుందరి! _ శర్యరీపరివృఢః - తేన - ఏషః .- దోషాకరః అ 
అదాయ _ ఇందుమృగాత్‌ - అవి _ ఇహ నిపాతే _ పశ్యామి _ 


648 (శ్రీహర్ష నై షధము 


సారం - దృళౌ జ త్యద్యక్తే9 జ సతి ౫ వా వీథా ధృతిం - 
ఆయం - దధ్యాత్‌ = ఆన-ధః . కుతః, 
అర్థము: హేసుంవరీ! ఓనుందరీ, విధినా = (బహ్మచె, శీతమయూఖి మబ్దలగు 
ణాన్‌, శీతమయూఖ=-చం| దునియొక ,., మబ్బల == నుణ్ఞలముయొక్కం, 
గుణాన్‌ = గుణములను, ఆకృష్య — గ హించి, లే == నీయొక్క, 
ఆస్యం = ముఖము, యతః _ ఎందువలన, నిర్మితం చై నిర్మి చ 
బడినదో, తేన _ ఆగుణముల యాధికి కిముచేత, శర్వరీ పరివృఢః, 
శర్వరీ — రా తికి, పరివృఢః మా (ప్రభువైన చం! దుడు, దోషాకర8- 
దోష దోషములకు, అకర8ి = ఉత్ప త్తిస్థానము, కాని, దోషాకరః, 
_ దోషా, ర్యాతిని, కరః = చేయునట్టివాడుగా, న==కానేరడు, ఇతి==అని, 
అహం = నేను, శబ్కై = సందేహింతును. తథా = అవీ, ఇందు 
మృగాత్‌ = చందునిజింక నుండి, సూరర = సారమైన, ద్భకశొ అ 
కన్నులు, ఆదాయ = తీసుకొనబడి, ఇహ = నీముఖమునందు, 
నిహతే - ఉంచ బడినవని (అహం మై నను) పళ్యామి = చూచు 
చున్నాను. త్వద్వ క్త మై సుందర మగునీముఖ ము, సతి == ఉండగా, 
అనంధకః -- కన్నుగలిగిన యనగా రెంటియొక్క- తారత మును 
విచారించుటలో నేర్పరితనము గలిగిన, ఆయం = ఈమృగము, విధౌ== 
చం దునియందు, థృతిం = స్థితిని మణశియు మంచియాధారము దొరికి 
నదను సంతోషమును, కుతోవా = ఎట్టు, దధ్యాత్‌ =-భరించును? కాని. 
ధరింపదు, కాన కన్నులను చెరికీవేయుటవలన గుడ్డితనము కలుగుటవలననే 
నీముఖసొందర మును జూడనందువలనను మరియొక చోటికి వెడలజాలక 
పోయినందువలనను నీముఖమును వదలియిచ్చటనే యుండిపోయినదని 
యర్థము. నీముఖఘు చం్యదునికంటె నధికము, నీనేతములు జింక 
కన్నులకంటె .నధిక ములని యర్థము. 


సమాసములు ; 


శీతమయూ ఖమజ్జ్దలగుణాన్‌ : శీతామయూఖాఃయస్య సః= కీతామయూ 
ఖక్కి +తమయూఖస్య మణ్ఞలం వా శీతమయూఖ మణజ్జలం, శీతమయూఖ 


గాది wo a 
న G ey 649 


మణ్బలన్య గుణాః వావ శీతమయూఖ మణజ్జలగుణాః, ఆన్‌ = శత మయూఖ 
మజ్బలగుణాన . 

శర్వరీపరివృఢః న శర్వుర్యాః పరివృఢః వ శ ర్వరీపరివృఢః. 
దోషాకరః : దోషాణాం ఆకరః ౫ దోషాకరః, పషానరమున, 


దోషాం కరోతీతి దోషాకరః. 

ఇందుమృగాత్‌ : ఇందో; మృగః = ఇందుమృగః, తన్మాక్‌ ఇందు 

మృగాత్‌, 

త్వద్వ శ్రే: తవ వక్రం జ త్యద్య్మ క, తన్మిన్‌ = అ త్వద్వ క్ష. 

అనన్ధః : న ఆన్హః = — అననః. 
భావము : 

ఓ సుందరీ! [బ్రహ్మ చందమ ౨డలమ_నలి గుండనిత నమును, ఆహ్లాదకత్య 
మును తదితరములగు గుణములను [గహాం రచి నీముఖమును స సృజిఐ చెను. ఇట్లు 
గుణములను |గహాంచి దోషముల నాచందునియందే _ విడుచుటవలన నతడు 
దోషాకరుడాయెను. అనగా దోషములకు ఉత్పత్తి సానమాయెను. కాని, దోషా 
రాత్రిని, కరః == చేయువాడను వ్యుతృ తి తిచే ర్యా తిని చేయుటవలన దోషాకరుడు 
కాలేదు. అని నేను శంకింతును. అర్లై బం దునిలోని జింక యందలి (శేష్టములగు 
క న్నులను [గహించి యు మో చెననియు నేను తలంతును. ఏలయనగా 
మిక్కిలి సుందరమగు నిముఖము వెలయుచుండగా కన్నులు గల్గిన దై యీచం్మను 
నకు నసీముఖమునకును దారత మ్యమునరయుఓ యందు చాతుర్యముగ ల యీజింక 
చర్మదునియందు నునికిని మరియు మంచి స్థలము దొరికినదను సంతోషమునెట్లు 
వహించును? కావున కన్నులను బెరికివేయబవలన _ (గ్రుడ్డికనముగలిగి నిముఖ 
సౌందర్యమును జూడజాలనందువలనను మరియొక | పదేశ మునకు బోజాలనందు 
వలనను నామృగ మీచం దునియందే యుండిపోయిసదని భావము, 
శో తచిరుచిముడు గణమగణనమముమతి 

కలయసి కృళతను నగగనతటమను । 
(పతినిశ శశితల విగలదమృత భృత 
రవిరథ హాయచయ 'ఖురబిల కులమివ ॥ 146 


650 (శ్రీహర్ష నై పధము 


ప, వి. కుచిరుచిమ్‌ _ ఉడుగణం - ఆగణనం - అముం - అతికలయని _ 
కృశతను - న _ గగనతటం - అను - (పతినీ శళశితల విగలదమృత ' 
భృత రవిరథహయచయ ఖురబిలకులం - ఇవ 
. 


అర్ధము: జ హేకృళతను! = ఓకృశించిన శ రీరముగల దమయ స్తీ!, త్వం 
నీవు, గగ నతటమను= ఆక సపుస్థలమును గుణీ వెట్టుకొని, శచిరుచిం=- 
స్వచ్చమగుకాంతిగలిగిన, తథా=- ఆదే, అగణనం = వెక్కులుగా 
నుండుటవలన లెక్కింపశక్యముకాని, అముం= వేలితో జూపదగినదై. 
(పత్యక్షగోచరమగు, ఉడుగణం --- నక్షత సమూహమును, |పతినిళ 
కళిత లవిగలదమృత భృత రవిరథ హయచయ ఖురబిలకులమివ, (పతినిశ 
= పతిరాక్రియందును, శకితల చం|దనిదిగువభాగ మునుండి, విగలత్‌ 
==సవించుచున్న , అమృత = అమృత ముచే, భృత == నిండిన, రవిరథ 
మై సూర్యరథముయొక్క, హయ = గుజ్టములయొక్క, చయ _-- 
సమూహముయొక్కు, ఖుర = గిట్టలయొక్క, బిల _ రం ధముల 
యొక, కులమివ=- సమూహమోయనునట్టు, నాతిక లయసి -- ఎక్కువగా 
లెక్కింపవా? కాని తవృక యతిశయించినదానినిగా లెక్కింవుము, (పతి 
ర్యాత్రియ చందునినుండి పడునట్టి తెల్పని యమృతముచే నిండిన నూర్యా 
శ్వములకు సంబంధించిన గిట్టలరం[ధములవలె నక్షతములు శోభించు 
చున్నవని యర్థము. 

సమాసములు : 
శుచిరుచిం : ళచిః రుచిః యస్య సః = ళుచిరుచిః, తం శుచిరుచిం. 
ఉడుగణం : ఉడూనాం గణః= ఉడుగణ 8, తం= ఉడుగ ణం. 
అగ ణనం: ఆవిద్యమానాగణనా యస్య స == ఆగ ణనః,తం= ఆగ ణనం. 
హే కృశతను! : కృ శాతనుః యస్యాస్సా= కృశతనుః, తస్యాః సంబు 
ద్రః= హే కృశతను. 
గగనతటం ; గగనన్యతటం= గగనతటం, తత్‌ గగన తటమ్‌. 
(పతినిశ శశితల విగలదమృతభృతరవిరథ హయచయ ఖురవిలకులమ్‌: 
నిశాయాం నిశాయాం =| పతినిశం, శశినః తలం = శశితలం, శశితలాల్‌ 


ద్యావింశ సర 651 
గ 


విగలక్‌ -- శశితలవిగ లత్‌ , పతినిళం శనితల విగలత్‌ = (పతినిశ శి 
తల విగలక్‌, (పతిని శశితల విగలచ్చతత్‌ అమృతంచ = [వతినిశ 
శనితల విగ లదమృతం, _పతినిశ శశితల విగలదమృ తేన భృతాని == 
(పతిని శశితల విగలదమృత భృతాని, రచేఃరథః--రవిరథః, రవిరథ 


స్యహయాః= రవిరథహయాః, రవిరథహయానాం చయః = రవిరథ 
వహయచయక;, రవిరఠథవాయచయసఖురాః == రవిరథ వాయచయఖురాః, 


రవిరథహయచయఖురాణాం దిలాని- రవిరథహయ చయ ఖరబిలాని, 

పతినిశ శకితల విగలదమృతభృతాని చ తాని రవిరథహయచయ ఖుర 

బిలానిచ == (పతినిశ శశితల విగ లదమృతభృత రవిరథహయ చయిఖుర 
బిలావి, (పతినిశ శశితల విగలదమృత భృత రవిరథవాయ చయఖుర 
బిలానాంకుల; = (పతినిశశ శితలవిగ లదమృత భృత రవిరథ్ర హయచయ 
ఖురబిలకులం, తత్‌ == (పతినిశ శిత అ విగ లదమృత భృతరవిరథహయ 
చయ ఖురవీలకులం. 

భావము ; 

ఓ కృశాంగీ! ఆకసపు (పదేళ మున తెల్లనికాంతి గల్లినదై' మెండుగా 
నుండుటవలన లెక్కింప సాధ్యముకానిదై కేవలము వేలితో జూపదగి (పతక 
గమ్యమైయుండు నక్ష త్రగ ణమును (పతిల్నాతియు చందుని దిగువ భాగ మునుండి 
(సవించు తెల్లని యమృత ముచే నిండిన నూఠ్యాశ్వముల గిట్టల రం|భముల 
యొక్క సమూహముగా భావింపుము. (పతిల్మాతియు చం దునినుండి (సవించెడి 
తెల్లని యమృత ముతోనిండిన నూర్యుని గుజ్జము గిట్టల రంధ్రములు నషి త ముల 
వలె శోభించుచున్న వని భావము. 


శో ఉసనతముడు పుష్పజాతమాస్తే 
భవతుజనః పరిచార కస వాజయం। 
తిలతిలకిత పర్పటాభమిన్లుం 


వితర నివేద్య ముపాస్వ పజ్బాబాణమ్‌ ॥ 147 
ప. వి. ఉపనతమ్‌-ఉడుపువ్పజాతమ్‌ - ఆస్తే £ భవతు _ జనః- పరిచారకః - 
తవ - ఆయమ్‌.- తిలతిఅకిత వర్పటాభిఠామమ్‌ - ఇన్టుం - వితర - నివె 
i ద్యం వ్‌ ఉపాస్య క పజ్బాబాణం. ; 


652 | శ్రీహర్ష నైషధము 


అర్ధము: హేవీయే!= ఓవియురాలా!, “రకోభౌ మళ్ళనిః కృష్ణః గురుః పీత; 
సితః కః” యను జ్యోతిళ్శ్ళాస్త్రవచనము ననుసరించి వెక్కువర్ణములు 
గ చిగిన, ఉడువుష జాతం, ఉడు = నక్షత ములనెడు, వువ్పజాతం = 
పుష్పసమూహము, ఉపనతం=ా తనంతటలభ్యమై, ఆస్తే =- ఉన్నది, 
అయం = ఈనేననెడి, జనః=-జనము, తవ = కామదేవుని బూజను 
[బారంభించిన నీకు, పరిచారకః _- పూజకు వలయు చండనాదులును సమ 
కూర్చు సేవకుడుగా, భవతు _- ఊండునుగాత, మరియు సంఖోగకారిగను 
నుండుగాత. త్యం=ా నీవు, తిలతిలకిత పర్పటాభం, తిల నువ్వులతో, 


ఇ” 


ఉలకిత ైూ తిలక ముగలడిగా జేయబడిన, బర్బటు కా బియ్యపువిండితో 
చేయబడిన యాహార విశేషముయొక్క_, ఆభం= కాంతివంటి కాంతి 
గలిగిన, ఇన్టుమేవ == కుజ్కుమతోగూడిన చందునే, నివేద్యం=నివే 
ద్యముగా, వితర = కామదేవున కొసంగుము. పబ్బుబాణం == ఆకా మదేవుని 


చి 


ఉడుపృుష్ప జాతం : ఉడూన్యేవ పుష్పాణి. ఉడువుష్పాణి, ఉడుపుష్పా 

ణాం జాతమ్‌-= ఉడుపుష్పజాతమ్‌, తత్‌ == ఉడువుష్పజాతమ్‌. 

తిలతిలకిత పర్పటాభమ్‌ : తిలైః తిలకితః = తిలతిలకితః, తిలతిల 
కితక్నాసౌ వర్పటశ్చ=- తిలతిలకిత పర్పటః, తింతిలకిత పర్పటస్యఆభేవ 
అభా యన్య తత్‌ --తిలతిలకిత పర్పటాభమ్‌, తత్‌ =- తిలతిలకిత పర్పటా 
భమ్‌. 

భావము : 

ఓ వియురాలా! “రకోభౌమః శనిః కృష్ణః గురుః పీతః నిత: కవిః” 
యని యంగావకావి (గహములు ఎటువు నలుపు పనుపు తెలుపు వన్నెలు గలిగి 
యుండుటవలన నానష! తములనెడి వూలసమూహము తనయంతట నీకు లభించి 
నది. కామదేవుని పూజను [పారంభించెడి సీకు చందనాది పూజాసామ[గిని సమ 
కూర్చెడి పరిచారకుడనై యుందును. (సంభోగకారిగను నుందును. ) మధ్య నువ్వు 
ఐతో కూడిన బియ్యపు విండితో చేయబడిన ముద్దవంటి కాంతిగ లిగిన యీచం|దుని 
ఇనగా నువ్వులవలె మధ్య కలంక ముతో. కూడిన యీచ ౦దుని కామదేవునికి నివే 


ఆః : ఇ, ~~ + శ 2 a « Eo . 
bids స Eh ws Pye a Rs, te ya a ta అ ఇ తము మ wy గ ఇళ 
స ? ఖ్‌ కక. స శ -చసెంచినవి, 
జ గి ల స్ట అ 
a a we క rm dhl న ey న్‌ 
జ SEAS TN tur గ మునకు సిషి ద్దమెన 
ou వ. శ, ‘ x ya k న్‌ ॥ 
ba - | లను ఈ క్‌ ఇ ఇ, గ స .. ళో 
Cra | ws | Gh ed te Tel కె లి స RA ర" పుము. నౌ వ నం, నోడేచ్చ 
వ్‌ 
a hy wy వు. AE, 
Chew AH ట్‌ Iw + క్‌ సళ. 
ఊళ ka, 


భో, స్వర్శా' ' పరివాిపాగరణ మిలదగౌ ఘ యన్తోద్భన 


ఓం అది 


న కారీషతయాలు డీధితిసుధాహార సు సు షారద్యుతిః 


న ఒంగి ' "hn వ 
ఇంా్యాడిన తత్చియా పరణయా నందాఖిషేకోత్సవే 


వీ ల* a న. wx, జడే wa లో గ్‌ క్ల 
జు! పొ. అఎటె(సధారకిల1 (శ్ర్‌రసు సన్తు షయే॥ 148 


re స. a! MEE త క రాపో “ద్భవశ్ళభాలీప చయాలు 
be ws గ లకీ పురే మనన త [లుయా పరిణయా 
నాతి మేపి , ప్ర * వాన Ta స్ళగుధార “Oo! శ్రీః అ ఆసు న్‌ 
గ అ 
న్‌ా మటు, 
ఆతి ల్ల! 


ఈయ! నాయ! వ వీమురాలా!. వః లా జ |పకొగెంచుచున్న తుషార 
మశ. మధ" 3 కిన కి సములు" ల చం దుడు, నుటియ్లు చందు 
dard డే జే. ర. పంపహా' “పారు  మిలక్లనౌపు యన్తోోద్భవక్వు 
మ! న! 

లారీ పులు గీధునుధాసారః, స్పుర్భాను -; రాహువునకు, (వతి 
వార. ఆతిమాటిరి పొంద ..-ం “లదుని | మిం'3:.:పనెడి (కియయందు, 
బర్‌. రాతల నిన. దొ చన్న మం సమూహ మనెడి, యన్త 
బజార్‌ ఛములుజీయిు సొరినము పడి, ఉద్భ 2 ఉర ర గలిగిన, 
Vogt చ గాములతో కోనుపటవలన నేష్పిదిన దం ధముల వరుసల 
క = ఒతియాలు ద పడునట్టి, నీ ఏ సుధా రసి యనెడి యమృతము 

అమర, TIN mets ధారాగంపా::ము *, లినవాడె, వుష్పేష్యాసన 
తి యందు పరింయిాంందాలిషరి'త్సవే, వుష్పమ్యాసనవావుష మే ధను 
స్సు శ. మనని ల ము, త్యల్పయా:2 అతని [వెయిరా 
అ'. రతీదేవి ఓర యు బరన్సర సంగమరూపమగు, పరిణయ== 
వవావామనెడు, ఆనన = సంతోషము".కు నంబంధించిన, “నము, జ్యేష్టా” 
ఇంది (శౌహాభిషెక మనెడి యుసవమున:దు, [పొప్త సహ సధారక లభ 


654 శ్రీవార్ష నైషధము 


(భః, [పాప == పొందబడిన, సహ| సధార = వేయిధారలు కలిగిన, 
లోహపు కమ్ములకే నిర్మింపబడిన జల|పవాహ మార్గములు" గలిగిన, 
కలశ = కలశ ముయొక్క, [శీః==శోభగలవాడై 8 నః=- నురతమునకు 
పక మింపబోవు మనకు, (జఉద్దీపకుడై ) సంతువ్షయే == పరమానందము 
కొజకు, అస్తు--ఉండునుగాత, మహోతృవములయందు వెయిరం[భ 
ములుగల సువర్ణ కలశ మున కమర్పబడిన గొట్ట ములనుండి [పవహించు 
జలములతో మహాభిషేకము చేయబడును. చందుడనెడు సువర్ణక లశ 
మందు రాహువుయొక దంత ములతో వెక్కు.రం! ధములు వేయబడి 
యున్నవి. కాగ నాచంద్రుడు ఆరంధ్రములనుండి యమృతధారలను 
విడుచునట్టి నువర్తకలశముగా కోభించుచున్నాడు. 


సమాసములు : 
న్వర్భాను పతి వారపారణమిలద్దనౌఘ యనో దృవ శ్వభాలీ పత 
యాలు దీధితి సుధాసారః : వారేవారే=- (ప్రతివారం, |పతివారం 
పారణ _ [పతివారపారణం, స్వర్భానోః (పతివారపారణం =స్వర్భాను 
(పతివారపారణ., స్వర్భాను_పతివారపారణే మిలన్‌ వై స్వఠ్భాను(ప్రతి 
వారపారణమిలన్‌, దన్తానాం ఓఘః = దనాఘః, దనైాఘఏవయ న ా 
దన్తామయ నః. స్వర్భాను పతివారపారణమిలంశ్చాసౌ దనామఘయ నీ 
శ్చ = స్వర్భానుప్రకివార వారణ మిలద్ద నాఘయన్ల 9౩, స్వర్శ్భాను (పతివార 
పారణ మిలద్దనాఘయనా9క3 ఉద్భవః యేషాం తాని -- స్వర్భాను 
(పతివారపారణ మిలద్దనౌఘ యన్లోద్భ వాని, స్వర్భాను వతివారపారణ 
మిలద్దన్తాఘ యన్తాంద్భృవాని చ తాని శ్యఖాణిచ = స్వర్భాను (పతివార 
పార ణమిలద్ధ న్తాఘయన్తా 9౨ద్భృవళ్వ[ఖాణి, స్వఠ్భాన్ముపతివారపారణ మిల 
ద్దన్తాన యన్తో9ద్భవళ్వ_థాణాం అలీ==స్వర్భాను | పతివారపారణ మిల 
ద్దన్తాఘు  యన్తా౦ద్భృవళ్వభాలీ, _న్వర్భానుపతివారపారణమిలద్దనాఘ 
యనా 9ద్భవశ్వ భాల్యాం పతయాలవః=స్వర్భాను [పతిపారపారణ మిల 
ద్ధన్తామయన్తా 9వృవళ్వ ఖాలీ పతయాలవః. దీధతయ ఏవసుధాః_ దీధితి 
నుధాః, రీధితినుధానాం ఆసాఠాః= దీధితినుధాసారాః, స్వర్భాను (పతి 


ద్యాపింక గుర్మ 655 


వారపారణ మిలద్ధన్తాము యన్రోగిద్భవ శ్వ థాలీ పతయాలవః దిదిరినుధా 


'సారాః యస్యసః = స్వర్భాను పతివార పారణ మిలద్దన్తాఘ యన్తా9కృన 
శ్వ భాలీపత యాలు దీధితి సుధాసారః. 


పు ష్పేష్వాసనతత్పియాపరిణయానన్దాథి షే షెకోత్సవే ; ఇషూణాం 
ఆసనం = ఇష్వాసనం, పుష్పమేవ ఇష్యాసనం యస్య సః = = పుష్పేష్వా 
సనః, తస్య|వియా = నా త|త్పియా, వృష్పేష్వాసనళ త్మత్పియాచ = కూ 
పుష్పేష్వాసనతత్పియే, వు ష్పేష్వాసనత్మత్చియయోః పరిణయ। -_ 

వుష్పేష్వాసనత త్పియాపరిణయ;, పుప్పేష్వానత్యత్రియాపరిణయే 
ఆనన్దః — వుష్పేష్యాసనత। త్రి యావరిణయానన్హః, పుష్పేష్వాసన 

| త త్పియాపరిణయానన్షన్య ఆభిషేకః _ వుష్పేష్వాసనత్మత్పియాపరిణ 
యానన్దాభిషెకః, పుష్పేష్యానన త త్పియాతరిణయానన్దాభిషేక ఏవ 
ఉత్సనః == పుప్పేష్వాసన త|త్రియా పరిణయానన్దాభిషేకోత్సవః, 
తన్మిన్‌ == వుష్పేష్వాసనత | త్పియాపరిణయానన్హాభిషే కోత్స వే. 


(పా_పసహ।సధారకలశ శ్రీః : సహ|సంధారాః యస్య స=-సహ్మస 

ధార, సహసధారళ్చాసా క లశ శ్చ=-సహ సధారకలశః, సహ|సధార 

కలశస్య శ్రీః — సహ|సధారక లశ శ్రీః, [పాపాసహ్మనధారకలళ శ్రీః 

యేన నః _ పా వ్రసహ|సధారక లశ శ్రీః. 
భావము ; 

ఓపియురాలా! (ప్రకాశశీలుడగు చం దభగ వానుడు రాహువు పలుమా 
రులు |మింగుటచే నతని దంతసమూహమనెడి రర్యథసాధనముచే నతనివై వేయ 
బడిన సహస సంఖ్యాక ములగు బెజ్జములయందు పడెడి యకని కాంతులనెడు 
యమృత సారము గలవాడై రతీమన్మ థుల వివాహమువలని యానందమునకె 
జరువునట్టి మహాభిషే కోత్సవమునందు వేయిబెజ్జములు వేయబడివానినుండి యుదక 
_ ధారలు వెల్వడుట క మర్పబడిన వేయిగొట్టములతో కో భించునట్టి మహాక లశ ము 
యొక్క. శోభను బొంది తన్ను పాసించెడి వారికి పరమానందము గూర్చుగాత. 
అట్టు పూజింపబడిన చందభగవానుడు సురతమునకె యుపక మించు మన 
యిరువురికిని (నలద మయన్తులకు) పరమానందము నొనంగుగాత. “ఆనందాభిషే 


చ్యావింశ సర్ధి 656 


కోత్సవే” యణ యానంచవచముచెతను “తుష్టయేజస్తు" యను నాశీన్సుచేతను 
_గన్లవరిసమా ప్తి నూచితము. మహాభారతమందు వర్షిం పబడిన యుతరగనల 
చరితము నీరసముగా నుండుటచేతిను నాయకాభ్యుద యమును జెప్పనందువలనను 
సహృదయాహ్లాదన మే కార్యఫలమగుట వలనను శ్రీహర్దుడు ఉతర నల చరి (త 
మును వర్ణింవలేదోని కొందరి యాశయము, 


ళో శ్రీహర్షం కవిరాజరాజి మకుటాల జార హీర సుతం 
(్రీహీరస్సుషువే జితేన్దిియచయం మామల్లదేవీ చ యమ్‌! 
ద్వావింళో నవసాహసాజ్క చరితే చమ్పూకృతోఒయంమహాో 
కావ్యేతన్య కృతే నలీయచరి తే సర్గో నిసర్గోజ్ఞ్వల ః 1149 


.వి. న్రీహార్దం - కవిరాజరాజిః పుకుటాలజా,.ర హీర 8 - నుతం _ భ్రీహిరః 
చో 


సుషువే _ బి తేస్టిియచయం త్తు మామల్ల దెవీ_చ - యం - ద్యావింశః - 


గ్రే 


నవసాహసాజ్కచరితే _ చమ్వూకృత।ః-ఆయం - మహాకావ్యే _ తస్య - 
కృతౌ - నలీయచరితే _ సర్గః - నిసర్జోజ్యల:. 


అర్ధము: కవిరాజ రాజిమకుటాలజ్కారహిరః, కవిరాజ = కవి, _శేషులయొక్కం, 


రాబి _- పం కిలో, మకుట = శేప్ట మైనవారికి.. అలజ్కార — భూషణ 
మైన, హీరః == వ్యజమణియగు, శ్రీహీరః = థ్రీహిరుడు, జితేస్ట్రియ 


చయం, జిక = జయింపబడీన, ఇన్టియచయం ==ఇం| దియసమూహము 
గలిన, శ్రీహర్షం= శ్రీహరుడను పేరుగల, యం సుతం = ఏ కుమారుని, 
Nn ల | ర్న 
సుమ = ఉత్ప _క్రీగావించెనో, మామల్లిదేవీ చ = == మామల్టడేవియను 
తల్లియు, టై స, = విప్వుతుని, సుషువే -- కనెనో, నవసాహసాజ్క. 
చరితే నవసాహసనాంక చరి _తమందు, చంవూకృతః మై గద్యపద్య 
మయముగావించిన, OE RE కృతౌ = కృతియైన, 
నిసర్గో జ్ఞ్యలః == స్వభావభాసురమగు, ద్వావిలళః == ఇరువది రెండవ, 
Nn ౧. 


ద్వావింశ సర 657 
౧ 


సమాసములు ; 
దా్యవింశః : ద్యావింశ తేః వూరణః = ద్యావింశః, 
చంపూకుతః : చమ్చూం కరోతీతి = చమ్బ్సుకృత్‌, తస్య=-చమ్పూ 
కృత ౩. , 
తక్కిన సమాసములు భావములు. వూర్వశ్లోక ములకువలె (గహించునది. 


శ్రమద్యా తేయగో త క్రీ మదుడాలిన్ఫసింవాళా స్రితనూజ 
విక్రమ సింహపురీ వేదసంన్మృత క లాశాలా 
భూత పూర్వ పధానో పాధ్యాయ 
శీ సుబ్బరామశాస్రీ విరచిత మగు 
న్రైషధాం[థ వ్యాఖ్యకు 
ద్వావింశ సర్గ 
సమాప్తము 


42) 


అథ కవి పశస్తి 


శో యథా యూన స్తద్వత్‌ 'సరమరమణీయా౭పి రమణీ 
కుమారాణా మ న్ల్వఃకరణ హరణం నై వకరుశే 
మదు క్తిశ్చేద న్లర్మదయతి సుధీభూయ సుధియః 
= క్రిమసాా్యా నామస్యాదరస పురుషానాదర భరైః 1 


ప. వి. యథా - యూనః - తద్ద్వత్‌ - పరమరమణీయా - ఆవి - రమజీ 
కుమారాణాః _ ఆఅన్తఃకకరణహరణం - న _ ఏవ _ కురుతే _ మదుకక్తిః- 
చేత్‌ _ అన్హః - మదయలి _ సుధీళభూయ - సుధియః _ కిం - అస్యాః- 
వామ స్యాత్‌ వ ఆరసపురుషానాదరభరై ౪ ఆ 


అర్ధము: యథా=ఎట్టు, పరమరమణీయా=.వి == మిక్కి లియందగ త్తైయైనను, 
రమణీ _ యువతి, యూనః=-యువకుడగు కాముకునియొక్క, అంతః 
క రణహరణం, అంతఃకరణ -- హృచయముయొక్క_, హరణం = 
ఆకర్షణను, కురుతే చేయుచున్న దో, తద్ద్యత్‌ == అరే, కుమారాణాం = 
పాలుుతాగుటచే తృప్పినొందిన బాలుఠయొక ,, అంతక రణహరణం 
హృదయముయొక్క_ హరణమును, (ఆకర్షణను) నైవకురుతే == చేయ 
జాలదు, తథా == ఆది, ఇయం -- ఈ కావ్యరచనా రూపముగలిగిన, పరమ 
రమణీయా = మిక్కిలి రసవంతమగు, మదుక్తిః == నారచనమైన 
నైషధీయ చరితము, సుధీభూయ == అమృత ముగానేర్పడి, సుధియః = 
సకల భర్మరహన్యముల నరసిన మిక్కిలి సరసుడగు పండితునియొక్క, 
చేతః == మనస్సును, మదయతిచేక్‌ == నంతోషపరిచినజో, (తర్హి== 
ఆప్పుడు) అస్యాః== పండితునిచే మిక్కిలి యాదరింపబడిన నారచన 
రూపమగు నై షధీయ చరితకృతికి, ఆరసవురుషానాదర భరై 8, అరన= 
రసజ్ఞాలుకాని, పురుష == పురుషులయొక్క_, అనాదరభరై ః = తిరస్కార 


సమూహములచే, కింనామస్యాత్‌ = ఏమియేర్పడును? ఏమియునేర్పడదు. 

__ అనియర్థము, “సుధియఃణొ యనునెడ సురీశబ్దిము జాత్యేకవచము. ఒక 

' పండితుడాదకంచినను గొపు గౌరవమే. పెక్కుం[ు అలు తిరస్క 
రించినను హాని ఏమియులెదు. | . 


పరమరమణీయా : పరమాచ సా రమణీయాచ = పర మరమణీయా. 
అ నఃకరణ హరణం : ఆన్తః కరణం ఆన్తః AU, అ న్తః క రణస్య 
హరణం ==-అ న్తఃకరణ హరణం, తత్‌ =ఆీ న్తఃక రణహరణం. 
మదుక్తి 8: మమ ఊ క్రి మదు క్‌, 


నుధీభూయ : అసుధా నుధా సమృద్యమానా భూత్వా = సుదభూయ 

అరసపురుషానాదరభ రెః : అవిద్యమానః రసః యేషాం తే అరసాః, 

అరసాశ్ళ్చ తే వురుషాళ్ళ అ అరసవురుషాః, ఆరసవురుషాణాం అనా 

దరాః -- ఆరసపురుషానాదరాః, ఆరసవురుషానాగరాణాం భరాః = 

ఆరసపురుషానాదరభరాః, తై *ః=- అరసపురుషానాదరభరై =. 
భావము: 

అతిసౌందర్యవతియైన యువతి కాముకుడగు యువకుని. చిత్తమెట్తా 
కర్షించునో అట్టు పాల్ముత్రాగుటచేతనే తృ ప్తిచెంబెడి బాలుర వృాదయము 
నాక ర్షించజాలదు. అభ్రై నావచనమైన యీనై షధీయచరిత ము ఆమృతత్యము 
చొంది నకల దర్శనరవన్యముల నరసిన నరనుడై నయొక వండికుని వృదయము 
నందానందవరచినచో నట్టి నాన్రై షదీయచరిత కృతికి రసజ్ఞులుగాని పురుషులు 
గావించెడి తిరస్కారపరం ంపరచే నేమి హాని ఏర్పడును? ఏమియు నేర్పడదని 
యర్థము. ఒక ్క-పండితుడాద రించి చినచో గొప్ప గౌరవమేర్చడును. _వెక్కుల్మడు 
జ్ఞానహన్యులు గావించునట్టి తిరస్కారములు కించిత్మరములని యర్థము. 
శ్రేవలము లోతునకు దిగక 'చెవైన నాకావ్యమును జూచువారికిందలి రసము 
1 గావ్యాముగాదు.. లోతునక్తుదిగి కావ్య మును" చక్కగా పరికీలించు. పండితు లకిది 
'యమృత మగును, తదితరులకిదికాదని' “నుధీభూయ” . యని ee 
(పయోగము 


660 


ల్లో. 


భ్రీవొర్ష నైషధము 
దిశి దిశి గిరి గావాణః స్వాం వమన్తు సరస్వతీం 
తులయతు మిథసామాపాత స్ఫురద్వ్వని డమృరామ్‌ । 
$$ ది ఢా - 
స పరమ పరః క్షీరోదన్వాన్‌ యదీయ ముదీర్య తే 
మధితు రమృతం ఖేదచ్చేది (పమోదన మోదనమ్‌ ౧2 


ప. వి, దిశి - దిశి = గిరి గావాణ; శ స్వాం _వమన్తు-సరస్యతీం = తులయతు- 


మిధ8 _ తామ్‌ - ఆపాతస్ఫురద్ధ్య్వనిడమృరఠామ్‌ = సః - పరమ్‌-అపర;ః- 


క్షీరోదన్వాన్‌ _ యదీయమ్‌ - ఉదీర్యలే . మథితుః - అమృతం - ఖేద 
చ్చేద్మిపమోదనం - ఓదనమ్‌. 


అర్థము: గిర్మిగావాణః బా పర్యత శిలలు, దిశిదికి — - పతిదిక్కునందును, 


స్వా. = త మకునంబంధించిన, సరన్వతీం== ఆంతర్యా హినియగునదిని. 
వమన్తు == విడుచునుగాత. ఆపాతన్ఫురద్ధ్యనిగమృరాం, ఆపాత = 
సమ గముగాబడుటరే, స్ఫురత్‌ = (వకాశించు, ధ్వనిడమృఠాం = 
శద్రాడ న్చురముగలిగిన, తాం = ఆనదిని, మిథః _ పరస్పరము, 


తులయతు _ = పోల్చుకొని సమానము గావించుకొనుగాత. మజీయు _ 
ఆపాత సృురద్ధ్వనిడమృ రాం, ఆపాత = తొలుశ (పారంథభమునందే, 
స్ఫురత్‌ == |పకాశించు, ధ్వని=ానదీఘోషముయొక ,, ' డమ్బరాం== 
ఆడమృరముగల్లిన, తాం == దానిని, తులయతు = జనము నరిపోల్చు 
కొనుగాత, సః = అది. పరం — కేవలము, అపరః -- మరియొక 
రీదా సాటిలేని, క్షేరోదన్వాన్‌ = పాలకడలి, యదీయం -- ఏపాల 


క్‌ డలికి సంబంధిచిన, అమృతం — అమృతము, ఉదీర్యతే — ఈ 


_విభముగా చెప్పబడుచున్నది. లేదా, ఉదీేయతే పుట్టుచున్నది. ఎబ్బనగా. 


మథితుః == ఆపాలక డలిని. జిలికినట్టి దేవాదిసమూవామునకు, ఖేద 


చ్యేదిజాచీలుకుటవలని కష్టమును డొలగించునది. తథా = అ'పే. (పమో 


దనం := మిక్కిలి యూనందము నొసంగినది. తథా = అ్లే, 


ఓదనం = సిదాన్సము. 
అ ఈ 


ద్వావి౨ళ సర్షి 661 


మరియు, దిశిదిశి == అన్ని దిక్కు లయందును లేదా ఆన్ని దేశముల 


యందును, గిరి — వాకు,_నందు, అనగా _ వాగిషయమునందు, 
(గావాణః = బండలతో సమానులైన, జడులై న యితరక వులు, 
స్వాం == తమదియైనవాణిని, వమన్తు = వెడల గక్కుదురుగాత . 
ఆపాత స్ఫురద్ధ్వని డమ్బరాం, ఆపాత -- _పతిభచే, స్ఫురక్‌ జా 


పకాశించు, ధ్వని =-ధ్యనియనుకావ్య విశేషముయొక్క, డమ్బరాం= 
ఆడమ్బరము గలిగిన, లేదా, ఆపాత -=తొట్టతాలుతన, న్ఫుంత్‌ = 
(పకాళించు; ధ్వని అ ఆను పాసాదులు గలిగిన వాక్కునకు. మిథ = 
పరస్పరము, జనః == జనము, తులయతు = సరిపోల్చుకొనుగొత, . 
అనగా నాక విశ క్తి యితనిళ క్రివంటిది. ఇత నిశ ర్తి ఆతనిశ క్రివంటిదియని 
సరిపోల్చుకొనునుగౌత. ఇటువంటి కావ్యామృత మెవ్వనిదో వాడు పాలకడలి, 
వంటివాడు. ఆతడు శ్రీహర్షక వి. అతనికి సాటియైనవాడు మరియొకడు 
లేడు. ఇతరకవులు పర్వుతపాషాణతుల్యులు. శ్రీవార్దుడనగు వేనో పాల 
కడలివంటివాడను. పాలకడలి తనయందుండి నీటినిగోరిన వారికిని పాలనే 
యిచ్చును. మరియు లక్ష్మీకౌన్తుభసుధలచే కృతార్థపరచును. అట్లే నా 
కావ్యమును విచారించు వానికే చెకుటను దొలగించి యానందమునొసంగడి 
వచనా మృత మిందు ఉద్భవించునని యర్థము. 
సమాసములు : 

గిరిగావాణః : గిరేః (గావాణః — గిరి గావాణః . 
ఆపాతన్పురద్ధ్వనిడంబరాం : ఆపాతేన న్ఫురన్‌ ధ్వనిడమృరః యస్యా 
స్పా =-ఆపాతన్ఫురత్‌ ధ్యనిగమ్బరా, తాం-- ఆపొతనృురళ్వనిడమృరాం. 
_కీరోదన్వాన్‌ : శీరన్య ఉదన్వాన్‌ = శీరోదన్యాన్‌ 

యదీయం : యస్య ఇదం = యదీయమ్‌. 

కల్‌ ఖేదం ఛిన త్రితి — ఖేదచ్చేది. 


భావము : 
పర్వతముల యందలి బండలు పల యందలి తమయందున్న 
రా పొని యగునదిని విడిపొపెట్టును గాత. భూమికి వడునప్పుడేర్పడు 


662 (శ్రీహర్ష నైషధము 


శబ్రాడమృరము గలిగిన యానదిని మరియొకనదితో జనము సరిపోల్చునుగాత. 
మరియ నారంభము నందే గొప్పమఘోషగల్షిన యానదిని జనము సరిపోల్చుకొను 
గాత. రెండు పక్షముల యందును నారంభముననే యది నది. ఆరంభమునందే 
దానికి శబ్దాడమృరము,. చివరనది నదిగాదు. ఆ శ బ్రాడంబరము ఉండదు. ఆ 
శ్రీవార్షకడలి సాటిలేని పాలకడలి. ఆ పాలకడలి నుండియే యీ నై షధీయచరిత 
మను నమృత ముద్భవించినది. ఇది పాలక డలిని జిలికిన దేవతలు మున్న గువారికి 
శ్రమకు దొలగించును. సంతోషమును గలిగించును. నిద్దాన్నమై యుండును. 


మతీయు నన్నిదిక్కుల యందును వాగ్యిషయమునందు బండలతో సమాను 
లై న జడులగు నిత ధక వులు తమవాణిని వెడల్మ గ క్కుదురు గాత. (పతిఖామాత 
ముచే స్పురించేడి ధ్వని యను కావ్య విశషముయొక్కయు లేదా అను ప్రాసాదుల 
యొక్కయు శబ్దాడమృరముతో గూడినవాణిని జనము సరిపోల్చుకొనుదురుగాత . 
ఈ (శ్రీహర్షమహాకవి పాలక డలివంటివాడు. తక్కిన కవులు కొండలయందలి 
బండలవల జడ, పాయలు. పాలకడలి గట్టుననుండి నీటిని గోరినను వారినాక డలి 
పాలతో నంతోషపజచును. పరమాగందము నొసంగడు లక్ష్మీ కౌన్తుభ 
పీయూషములతో సఫలురగావించును. ఆదే శ్రీవర్షుడనై న నాకావ్యమును 
విచారించువానికి వాని |' శమ జలమును పోగొట్టి యానందమొసంగాడి యమృతి 
మిందుద్భవించునని తు 


ట్లో, (గన్ఫగన్థిరిహ క్వచిత్‌ క్వచిదపి న్యాస పయత్నాన్మయా 
ప్రాజ్ఞ మ్మన్యమనా హరేన పఠితీ మా౭ఒస్మిన్‌ ఖలః ఖీలతు। 
గ్రోద్దారాద్ధగురుశ్లథధీకృత దృఢగగన్దిః సమాసాదయ 
త్వేతత్కావ్యరపోర్మిమజ్జ న సుఖవ్యాసజ్జ్ఞనం సజ్జనః॥8 


ప వి: (గన్గ్మగన్థిః _ ఇహ-క్యచిత్‌ -కక్చిచిత _ ఆవి _ న్యాని - [ప్రయత్నాత్‌ - 
మయా _ _పాజ్ఞమ్మన్యమనాః - హరేన _ పరఠితీ _ మా-అస్మిన్‌ -ఖలః- 
_ఖేలతు - (్రోదారాద్దగురుళ్ల థీక్ళత దృఢగన్దిః _ సమాసాదయతు - ఏత 

థి అ ధ్ర థి 
త్కావ్యర సోర్మి మజ్జన నుధావ్యాసజ్ఞనం అ సజ్జనః. 


ద్వావింశ సర్గి 669 


ఆర్ధము: (పాజ్జమ్మన్యమనాః, | పొజ్టమ్మన్య = తన్నుపొజ్ఞునిగా దలంచెడి, 
. మనాః = మనస్సుగల్లినవాడు, అన్మిన్‌ = ఈ కావ్యమందు, హఠేన-- 
తనకు | పజ్ఞయెక్కువగా నున్నదను మొండితనముతో, పరితీ == ఈకావ్య 
మును పఠించునట్టి; ఖలః = దుష్షుడు, మాఖేలతు = “దీనియందేమున్నది. 
దీనిని వ్యాక రింపువచ్చును” ఆని గర్వ పదర్శనము చేయరాదని, ఇహ= 
ఈకావ్యమందు, క చిత్‌ కరచిద దవీ - అక క్క_డక్కాడ, మయా = నాచే, 
(పయత్నాత్‌ ==బుద్ధివూర్వక ముగా, (గన్గ గన్గిః అ (గగ్ధములో నర్థము 
కాని ముడివంటి క్రిష్టక ల్పన, న్యానీ నాం (ఖలముఖభంగ మునకై) ఉంచ 
బడినది. “క్వచిత్‌ క్వచిదపొయని చెప్పుటవలన నచ్చటచ్చ టబ (పనన్నత 
యున్నదనియు, దానివలన దీనికి కొావ్యత్వవోని లేదనియు నూచితము. 
శోద్భారాద్ద గురుళ్ల థీకృత దృఢ! గన్గిః, (శద్దా — [ES ఆరాద్ద = చై 
వై వబుద్ధిచే బూజింపబడిన, గురు = గతినే శ్లధథీకృత = = వదిలింప 
బడిన, దృఢ।|గన్గిః = గట్టిముడులు గల్గిన, యనగా సుబోధ ముగావింప 
బడిన, కఠినభాగములు గలవాడై యనగా గురున | పదాయముతో దెలియ 
బడు నర్ధములు గ _వాడ్రై కావుననే గర్వముడిగిన, సజ్జనః = సాధువు, 
వత త్కావ్యర సోర్మి మజ్జననుఖ వ్యాసజ్జనం, ఏతత్‌ ఈకావ్యముయొక్క, 
రసోర్మి = అమృతతర ౨ ౨గ ములయందు, మజ్జనం = = ముసుగుటవలని. 
సుఖ-- సుఖమందలి, వ్యాసజ్ఞ్జనం = ప విశేషమగు నాస క్రిని, సమాసాద 
యతు -- పొందునుగాత . గురుపరంపరలక యొక వద్య మునకు నర్థము 
_ నవగత ముగాదు. కావున గురువరంపర ననుసరించి ఈ కావ్యము పరింప 
దగినదని యర్థము. ఎవడు దీనిని గురుపరంపరతో జదువునో యతడే 
సుఖవంతుడగునని యీ ్రీహర్షమవాకవి యతనిని దివించుచున్నాడు. 


సమాసములు : 
గన్గగ్రన్ధిః ః. (గన్జేగ గన్ఫిః = — (గన్న గన్ఫిః. 
పాజ్జమ్మన్యమనాః : 'ఆక్మానం|పాజ్ఞం మన్యత ఇతి, క 
_పాజ్ఞం మన్యం మనః యస్య స సః = ట్ర కమ్మన్యమనాః 
పఠితీ : పఠిత మస్య అస్తీ ha eh 
గశ్రద్దారాద్దగురు క్షథీ కృతదృుఢ గన్ధిః : [శద్ధయాఆరాద్ధః == _శద్దారాద్ధః, 


654 శ్రీహర్ష నెషధము 
(శద్ధారాద్ధళ్చానా గురుశ్ను= | శద్ధారాద్ధగురుః, ఆశ్ట థాః శ్ల కథా సమృద్యూ 
మానా? కృతాః == శ థీకృతాః, దృఢాళ్నతే (గన్టయళ్చ = దృఢ గన్థయః 
(శద్ధారాద్ధగురుణా శ్ర థీకృతాః దృఢ, గన్ధయః న్‌ా — (శద్దారాద్ధ 
గురుశ్ల థీకృత దృఢ[గన్థిః. 
ఏతత్కావ్య రసోర్మిమజ్జన నుఖవ్యాసజ్ఞనం ; ఏతచ్చ తత్‌ కావ్యం== 
ఏతత్కావ్యం, పతత్కావ్యస్యరసః = ఏతతాావ్యరసః, ఏతత్కావ్య 
రసస్య ఉఊర్మయః = ఏతత్కావ్యరసోర్మయః, వతత్కావ్యరసోర్మిష 
మజ్జనం = ఏత్రత్కావ్యర సోర్మి మజ్జనం, ఏత త్యావ్యర సోర్మి మజ్జనమేవ 
సుఖం == ఏతత్కావ్యర సోర్మి నుజ్జనసుఖం, ఏత త్కావ్య రసోర్మి మజ్జన 
సుఖే విశేషేణ ఆసజ్ఞనం == ఏఠత్కావ్య రసోర్మి మజ్జన సుఖవ్యాసజ్జనం, 

౧ తత్‌ = ఏతత్క్‌కావ్వరసోర్మి మజ్జన సుఖవ్యాసజ్ఞనరి. 


భావము : 


దుమ్పుడు తానుమేధావంతుడనని భావనంజేయచు గురు సేవచేయక మొండిత నముగా 
నీ కావ్యమును చదువుచు నిందేమున్నద ని నిర్హక్ష్యవై ఖరితో వ్యాఖ్యానింప 
దొడగుచు గర్వమును [వకటింపకుండుట క్రై యా కావ్య మునందు అచ్బటచ్చట 
బుద్ధీ పూర్వుక ముగాన ఎవ్వరికిని వగాహనము జేయసాధ్య ముగాని (గ్రంథ 
(గంథుల నుంచినాను. (శద్దతో గురువునుబూజి: బి యాత నిచే స్మీగ ంథ|గ ంథులను 
నడలింపజేయ చే యట్టి దుర్చోధములగు భాగములను నుబోభములు 
గావించుకొనిన సజ్జనుడు, ర కావ్యమందలి రసత రంగములంచు మునిగి ఆ 
రసానుభూతి నుఖమును పొందునుగాత. గురుపరంపరచేత శిక్షణ లేకుండ ఈ 
కావ్యమునందు ఒక్క పచ్యమునకుగూడ అఆర్థమవగతము కాదు. కాన గురు 
పరంపరవలననే ఈకావ్యము పఠింపదగినదని (గ్రహించి, ఆరీతిగ ఈకావ్యార్థమును 
గహించి పాఠకుడు సుఖమును పొందుగాక యని కవి ఆశీర్యదించుచున్నాడు, 
వెవిధముగా కవి చెప్పుటచేతను, స కావ్య మందు (పసాదరూవ. గుణములేవందు 
వలనను అతీదుర్చోధముగా ఉండుటవలనను ఇది కావ్యముగాదని, శంకించెడి 
వారికి సమాధానమొసంగ బడినది. (పొజ్ఞమ్మన్యుల దర్పదలనము గావించుటకును, 
గురు నం పదాయములేక ఆధ్యయనముచే యు వారికి దీనిని దుర్చోధము చేయుటకును 


ద్వావింశ సర్ష 665 


దీనికి ఆతిగాంభీర్యమును [పతిపాదించి, “కంచిత్‌ క్వచిత్‌?” ఆని చెప్పుటచే, 
కొన్ని [పదేశములందు మ్మాతమ అట్టి [గంథ్యగంథులను చేర్చి తక్కిన [గంథము 
నందు అంతటను (పసాదగుణమునే కూర్చుటవలన దీని కావతరమునకు ఎట్టి 
భంగ మును రాలేదని కవి ఆభి| పాయము. 


ళో 


తామ్బూలద్యయ మాసనంచ లభతే 
యః కాన్యకుబ్లేశ్వరాత్‌ 
ద 
యస్సాక్షెత్‌ కురుతే సమాధిషు పరం 
(బహ్మా (పమోదార్హ వమ్‌ 
యక్కావ్యం మధువర్షి ధర్షిత పరా 
_స్తర్కెషు యస్యో క్రయః 
(శ్రీ శ్రీహర్షకచేః కృతిః కృతిముదే 
తస్యాభ్యుదీయా దియమ్‌॥ 4 


పు తామ్చూలద్వయమ్‌ - ఆసనం _ చ _ లభతే _ యః _ కాన్య 


కుట్టైశ్యరాత్‌ - యః _ సాక్షాత్‌ _ కురుతే _ సమాధిషు _ పర 
(బవ్మా షే (పమోదార్హ వమ్‌ జ యత్కావ్యం జ మధువర్షిధర్షిత పరాః _ 
తర్కెషు - యన్య - ఉకయః - శ్రి (్రుహర్షక వే; - కృతః - 
కృతిముదే = తస్య _ ఆభ్యుదీయాత్‌ _ ఇయమ్‌ - 


అర్థము: యః శ్రిహర్థ మహోక వి, కాన్యకుజ్జళశ్వ రాత్‌ = కొన్యకు జ్ఞ పభువును=డి 


సక లవ ౨డితులలో నాధిక్యమును నూచించు, తామ్ఫూలడ్వ్యయము == రెండు 
తాంబూలములను, ఆసనం చ= విద్వాంసులకు యోగ్యమైన ఆసనమును. 
లభతే == పొందుచు! నడు, (కేవలము ఈకనవి రాజపూజ్యు చగాదు 
(మరమనగా,) కింతు -- కాని, యః = ఎవ్వడు, సమూధిష == అవ్షాంగ 
యోగ ములయందుకాని, ధ్యానములయఃదుగా సి. 'వమోడారవం, [ప్రమోద 


కాలు 


అ 
వా పరమానందమునకు, ఆర్హవం నా సాగరమెన, లేడా పడమానన 


స్వరూపమైన పరం==వాక్కులకును మనస్సునకును గొచరి ముకాని, 


[బహ్మ == [బహ్మ మును, సాకాత్కురులే == (ప్రత్యక్షము గావించుకొనును. 
ఇతడు కేవలము (బహ్మజ్ఞానియేకాదు మ రేకునగా,) యర్రా... ర్థం, యక 
== ఏవనియొక ,-, కావ్యం=-కావ్యము, మధువర్షి== | ఆతిస 


666 శ్రీవార్ల నైషధము 


ఎ 
నుశడుటవలన) అమృత మును వర్షించునది కొన నితడు మిక్కిలి సరసు 
కైన మహాకవి. అంతియకాదు. మరేమనగా, )త ర్కేషు == తర్క-శాస్ర్రము 
లందు, యస్య = ఎవనియొక్క, ఉక యః -- మాటలు, ధర్షితపరాః, 
భరిత = తిరస్కరింపబడిన, పఠాః== | పతివాదులు గల్గినవి, తస్య == 
ఆవిద్యన్మ బ్ఞలచూడామెణియగు, L (శీహార్షక వే, 19 = సంపద్యుక్తు డై న, 
(భీహర్షక వేః == శ్రీహర్ష క వియొక్క, ఇయం -_ ఈ, కృతిః==|[గంథ 
మైన నైవధీయ చరితము, కృతిముడే, కృతి పండితులయొక 
ముదే=స్గంతోషమునకె , అభ్యుదీయాత్‌ --కల్పాన్త మువరకును ఆభ్యు 
దయముతో కూడియుండునుగాత , 


సమాసములు : 
తాంబూలద యం : తాంబూలస్సద్వయం = తాంబూలద్యయం, తత్‌ - 


|. తాంబూలద్యయం. 
కాన్యకు బైశ్వరాత్‌ క క న్యాకుబ్ద మేవ= కాన్యబ్దకుం, కాన్యకుబ్దస్య ఈశ 
రః = కాన్యకుట్ట శ్వరః, తస్మాత్‌ = కాన్యకుబ్టేశ్వురాత్‌ . 
(పమోదార్థవం : (పమోదస్య అర్హవః = _పమోదార్దవః, తం పమో 
దార్జవమ్‌. 
యత్కాావ్యం : యస్య కావ్యం = యత్కావ్యమ్‌. 
మభువర్షి : మధువర్ణతీతి=- మధువర్షి. 
థర్రితపరాః : ధర్గితాః వరాః యాభిసాః --ధరిత పరాః, 
ష్‌ ఎ ఆన ష్‌, 
శ్ర) శ్రిహర్షక వేః ; శ్రీయు క్ర శ్సాసొ శ్రీహర్షశ్చ= శ్రీ (శ్రిహర్షః, ఢ్రీ 
క్‌ ఇతిక వః — ్రీ శ్రీహర్ష క విః, తస్య శ్రీ శ్రీహర్షక వేః. 
కతిముదే: కృితినాం ముత్‌ = కృతిముత్‌ , తనె = కృతిముదే. 
భావము ; 

ఈ. శ్రీహర్షమవాకవి విగష్టుండితునకర్గ మైన రెండుతాంబూలము_ను 
ఆసనమును క న్యాకుజ్జ పభువును డి పొందును. అంతియుగాక యమ్రైాంగయోగ 
ములయందు నానన్షస్వరూవుడ గు పర్మబహ్మను సాకాత్కరించును: మణియు 
నతని కావ్యము ఆ మృత మునే వర్షించును. ఆ-తయగాక్‌, తర్క-శాస్త్రములయందా 
తని వచనములు ఇతరప:డితులను దిరన్కరించునవె. అట్టి శ్రహర్షమహావిక 
యొక్క గంథమైన ఈనై షధీయచరితము ఆకల్పము వరిల్లుగాత.. 

* సమాప్తమ్‌ ౪ 


